ee ae or oe ae a మెసో కటల ప్‌ = 


లంద ee, ee Le 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


oy సత్యం pe అ 1352 క్ట 
మహాకవి శ్రీ తులసీదాస విరచిత 
శ్రీ రామచరిత మానసము 
(ఆంధ్రానువాదము) 


గారా ve a 


హిందీటీకా 
& హనుమాన్‌ ప్రసాద్‌ పోద్దార్‌ 


తెలుగు అనువాదము 
డాక్షర్‌ యం. కృష్ణమాచార్యులు 
లు fac) 
M.A., M.Ed., Ph.D 


డాక్టర్‌ గోలి చేంకటరామయ్య 
భాషాప్రవీణ M.A., Ph.D 


— 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


Published by Gobind Bhavan-Karyalaya, 
Gita Press, Gorakhpur 


First Edition 6,000 Copies 


Price : One Hundred Twenty Rupees 


50 avail di 


Press, Gorakhpur Ki Pustak-Dukan, 
an NO. 41, 4-4-1, Dilshada Plaza, 
‘Bazar, H d—500096; © (040) 4758311 
ailway Station, Platform No. 1, 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


'శ్రీరామచరితమానసము'నకు కేవలము హిందీసాహిత్యమునందే గాక విశ్వసాహిత్యమునందును 
అత్యున్నత స్థానము గలదు. ఇందు ఉత్తమకావ్యలక్షణములన్నియు విలసిల్లుచున్నవి. ఇది నవరసభరితము, 
సర్వాంగ సుందరము. ఇందు ప్రస్తావింపబడిన గార్వస్థ్యజీవనము, రాజధర్మములు ఆదర్శప్రాయములు. ఇందు 
పేర్కొనబడిన భక్తి, జ్ఞాన, త్యాగ, వైరాగ్య, సదాచారములను గూర్చిన ఉపదేశములు సర్యోన్నతములు. ఇవి 
ఆబాలగోపాలమునకును అత్యంతోపయోగకరములు. భగవంతునియొక్క సగుణసాకారతత్త్యములు, 
ఆయనగుణ(ప్రభావవిశేషములు, భక్తి తత్త్య రహస్యములు సరళ సుందర శైలిలో తెలుపబడినవి. కనుక ఈ 
కావ్యము పండితులనూ పామరులనూ ఆనందింపజేయును, సంపన్నులనూ, నిరుపేదలనూ ఆకర్షించును. 
గృహస్టులును, సన్న్యాసులును, స్త్రీలును, పురుషులును, బాలురును, వృద్దులును అందణును మక్కువతో 
H దీనిని పఠింతురు. భక్తి జ్ఞాన వైరాగ్య సదాచారములను గూర్చి లోకమునకు చక్కగా చాటిన (గ్రంథములలో 
ఇది మేటి. 


ఇంతేగాక రామచరితమానసమునందలి ప్రతిపద్యము దివ్యమంత్రసదృశము, సర్వశుభంకరము, కనుక ఇది 
ఆశీర్యాదాత్మకము. దీనిని శ్రద్ధగా పఠించిన వారికి లౌకిక, పారమార్థిక కార్యములన్నియును సిద్ధించును. 
ఇందలి ఉపదేశములను పఠించి మననము చేయుటవలనను, వాటిని ఆచరించుటవలనను, ఇందలి 
భగవల్లీలలను చింతనచేయుచు కీర్తించుటవలనను, వారు భగవదను[గ్రహమునకు పాత్రులగుటయేగాక వారికి 
పరమపురుషార్థమైన మోక్షముగూడ లభించును. (శ్రీ సీతారాములకృపకు పాత్రుడును, మహాభక్తుడును ఐన 
గోస్వామితులసీదాసు భగవల్లీలలను అనుభవపూర్వకముగా ఇందు _ వర్ణించెను. ఇది 
పరమేశ్వరునిఆజ్ఞానుసారము వ్రాయబడిన పవిత్ర గ్రంథము. దీనిపై పరమశివుడు 'సత్యం, శివం, సుందరమ్‌' 
అని వ్రాసి, తన 'సంతకము'ను ఉంచెను. కావున దీని ప్రభావము అలౌకికము. ఇట్టి దివ్య (గ్రంథము యొక్క 
పఠన పాఠనములు, మనన- అను శీలనములు, (ప్రచారములు జగత్తునకు కల్యాణదాయకములు. సర్వత్ర 
సర్వథా మారణకాండ జరుగుచున్న ఈ కాలమున (ప్రపంచమునందలి జనులు సుఖశాంతులను 
పొందుటకును, పరస్సర(ప్రేమానురాగములతో తమజీవితములను గడపుటకును, mee 
రామచరితమానసపఠనము, అనుశీలనము అత్యంతావశ్యకములు. 


'భగవద్గీతవలెనే (శ్రీరామచరితమానసమును బహుళప్రచారమొనర్చుటకు ఇప్పటికే. దానికి హిందీ, ఇంగ్లీషు, 


మతీయు పెక్కు భారతీయ భాషలలో అనువాదములను,. వ్యాఖ్యానములను వెలయంచుటి. జరిగినది. 


Ges తెలుగువారి అభిలాషను గమనించి, ఈ en 


ey eons గారికిని. age క 


లౌకికాలౌక్షిక ప్రయోజనముల 
i oa 33 Seaside 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


i) శ్రీ గోస్వామి శ్రీతులసీదాసు 
జీవిత విశేషములు 
ii) SINS, మాసపారాయణ 
విరామ స్థానములు 
iii) శ్రీరామచరితమానస పారాయణ విధి 
iv) ధ్యాన శ్టోకములు 
v) శ్రీరామాష్టకమ్‌ 


I బాలకాండము 


1. మంగళాచరణము 
2. ప్రార్థన 
3. గురుప్రస్తుతి 
4. సజ్జనుల మహిమ 
5. రామాయణ మహత్యము 
6. శ్రీరామనామ మహిమ 
7. యాజ్ఞవల్క్య భరద్వాజ సంవాదము 
8. సతీదేవి సందేహము 
9. దక్షయజ్ఞము-సతీదేవి తనుత్యాగము 
10. పార్వతీజననము 
1. పార్వతీ తపశ్చర్య 
12. కామదహనము 
13. పార్వతీ పరమేశ్వరుల పరిణయము 
14. శివపార్వతుల సంవాదము 
15. శ్రీరామావతార రహస్యము 
16. నారదుని మోహము 
17. శతరూపా స్వాయంభువమనువుల 
వృత్తాంతము 
18, ప్రతాప భానుని ఉదంతము 
oes రావణాదుల జననములు 


[1352] 


- iv - 


విషయ సూచిక 


వుట 


Xvi 


102 


113 
121 
137 


20. 
21. 


35. 
36. 


37. 
38, 
39. 
40. 


41. 


Bhuvan Vani Trust, Lucknow 


భూదేవివ్యాకులపాటు 
(బ్రహ్మస్తుతి 


. దేవతలకు భగవంతునిఅభయము 

. శ్రీరామజననము-బాల్యము 

. విశ్యామిత్రుని యాగసంరక్షణము 

. అహల్యాశాప విమోచనము 

. మిథిలకు శ్రీరామలక్ష్మణుల ఆగమనము 
. రామలక్ష్మణులు మిథిలానగర 


శోభలను తిలకించుట 
శ్రీరామలక్ష్మణులు 
పుష్పవాటికను సందర్శించుట 


F శివధనుర్భంగము 
. పరశురాముని ఆగమనము 
, జనకుడు దూతలద్వారా 


దశరథుని ఆహ్వానించుట 


. దశరథుడు సపరివారముగా 


క 
DOGS తరలుట , 
౧ 


: పెండ్డివారికి స్వాగతమర్యాదలు 
. శ్రీ సీతారాముల, భరతాదుల 


కల్యాణమహోత్సవములు 

అయోధ్యకు పెండ్డివారి (ప్రయాణములు 
పెండ్జివారు అయోధ్యకు చేరుట - 
నిత్యనూతనోత్సవములు 


II అయోధ్యాకాండము 


భగవన్నుతి 

యువరాజ పట్టాభిషేక సంకల్పము 
దేవతల పన్నాగము-మంథర దుర్చ్పోధ 
కైకేయి కోపగృహమునకేగుట - 
రెండు వరములను కోరుట 
దశరథుని పరితాపము 


284 
292 


300 
308 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


42. 
43. 
44, 
45. 
46. 
47. 
48. 


49. 


50. 


51. 
52, 


53. 


54. 


55. 
56. 
57. 
58. 


59. 
60. 
61. 


62. 
63. 


64. 
65. 


66. 


శ్రీరామునివినతి-తల్లి కౌసల్య అనుమతి 321 | 67 
o 


సీత్రాదేవి అభ్యర్థన-రాముని ఆమోదము 326 | 68. 


లక్ష్మణుని విన్నపము-అన్న ఆమోదము 335 


లక్ష్మణునకు సుమి(త్రామాత అనుజ్ఞ 337 
శ్రీ సీతారామలక్ష్మణుల వనగమనము 342 
శ్రీ రామగుహుల సమాగమము 348 
నావికుని అనుగహించుట - 
నావపై గంగను దాటుట 357 
శ్రీరాముడు (ప్రయాగను చేరుట- 
భరద్వాజుని దర్శించుట 361 
(గ్రామ్రజల (ప్రేమ పారవశ్యములు 368 
వాల్మీకి మహర్షితో సమాగమము 375 
చిత్రకూట నివాసము 382 
389 


అయోధ్యకు సుమం(త్రుని ఆగమనము 
సుమంత్రుడు ఓదార్చుట - 


పుత్రశోకముతో దశరథుడు స్వర్గస్థుడగుట 393 
అయోధ్యకు భరతుని ఆగమనము 400 
భరతుని పరితాపము 403 
కొసల్యాభరతులసంవాదము 405 
భరతుడు తండ్రికి అంత్యసంస్కారములను 410 
ఆచరించుట 

భరతునకు వసిష్టునిఉపదేశము 411 
భరతుని విన్నపము 415 
భరతుడు సపరివారముగా 

చిత్రకూటమునకు బయలుదేజుట 421 
భరతగుహుల సమాగమము 424 
'ప్రయాగను జేరి భరతుడు 

భరద్వాజ మహర్షిని దర్శించుట 436 
భరతునకు భరద్వాజుని ఆతిథ్యము 443 
ఇంద్రుని భయము - 

బృహస్పతి అభయము 447 
భరతుడు చిత్రకూటమునకు Soe 454 


Bhuvan Vani Trust, Lucknow 


లో 


. శ్రీరామభరతుల సమాగమము 463 
అయోధ్యావాసులకు 472 
కోలుల భిల్లుల ఆతిథ్యము 
69. వసిష్థభరతుల సమాలోచనలు 476 
70. జనకుని ఆగమనము 488 
71. ఉభయపక్షముల గౌరవ మర్యాదలు 

చర్చలు 496 
72. భరతునకు శ్రీరాముని ఆదేశము 515 
73. సర్వతీర్థ నిమజ్జనము - 

భరతకూపమహత్త్యము 517 
74. శ్రీరామపాదుకాప్రదానము 521 
75. భరతుడు అయోధ్యకు మటణలుట - 

పాదుకా పట్టాభిషేకము 526 

111 అరణ్యకాండము ai 

76. దైవస్తుతి 533 
77. జయంతుని గర్వభంగము 534 
78. శ్రీరాముడు అత్రి మహర్షిని దర్శించుట 536 
79. అత్రికృత శ్రీరామస్తుతి 537 
80. సీతాదేవికి అనసూయాదేవి ఉపదేశములు 538 
81. శరభంగమహాముని దర్శనము 542 
82. anwo అభయ (ప్రదానము - 

సుతీక్షుని దర్శనము 543 
83. అగస్త్యమహామునితో సమాగమము 547 
84. పంచవటీ నివాసము 550 
85. శూర్చణఖకు శృంగభంగము 552 
86. ఖరదూషణ సంహారము 554 
87. శూర్పణఖ రావణునితో మొజపెట్టుకొనుట 560 
88. రావణమారీచసంవాదము 563 
89. సీతాపహరణము 565 
9౦0.రావణజటాయువులయుద్దము 568 
91. సీతాన్వేషణము 570 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


- vi - 


92. జటాయుకృత శ్రీరామస్తుతి 572 | 116. 


93. శ్రీరామునకు శబరిఆతిథ్యము 575 
94. శ్రీరామునివిరహము 577 
95. నారదునకు శ్రీరాముని ఉపదేశము 581 


IV కిష్కింధాకాండమ్ను aN 


Als 


96. దైవప్రార్థన 587 
97. హనుమద్రామసమాగమము - 

సుగ్రీవునితో మైత్రి 588 
98. వాలివధ 593 
99. వర్షశరదృతువుల వర్ణనము 600 
100. లక్ష్మణుని ఆగ్రహము 604 
101. వానరులచే సీతాన్వేషణము 607 
102. స్వయంప్రభ వృత్తాంతము 610 
103. సంపాతి సహకారము 612 
104. సముద్రమును లంఘించుటకై 

అంగదాదుల చర్చ 614 


Vv ముంది “కాంట = ae 
105. ప్రస్తుతి Y 617 
106. మారుతి సముద్రమును లంఘించుట 618 
107. హనుమంతుని లంకానగర (ప్రవేశము 621 
108. హనుమద్విభిషణుల సమాగమము - 


సీతాదేవి దర్శనము 623 

109. రావణుని బెదరింపు-సీత హెచ్చరిక 625 
110. త్రిజటా స్వప్షము 627 
111. ముద్రికాప్రదానము-హనుమత్సందేశము 629 
112. అశోకవన విధ్వంసము 633 
113. మారుతి రావణ సంవాదము 635 
114. లంకాదహనము 639 
115. చూడామణి ప్రదానము 640 


117. 
118. 
119. 
120. 
121. 
122. 


123. 
124. 
125. 
126. 
127. 


128. 
129. 
130. 


131. 


132. 
133. 
134, 
135. 
136. 
137. 
138. 
139. 


140. 


హనుమదాదులు శ్రీరామునకు 


సీతాసందేశమును విన్పించుట 642 
సమరసన్నాహములు 646 
మండోదరి హితముపల్కుట 648 
విభీషణుని హితవచనములు 649 
విభీషణ శరణాగతి 652 
శుకసారణుల వృత్తాంతము 660 
సముద్రుని గర్వభంగము 665 
V1లంకాకాండము 
WINS క్ర 
భగవ(త్రార్థన 669 
వారథి నిర్మాణము 670 
రావణునకు మండోదరి విన్నపము 674 
అంగద రాయబారము 684 
లంకపై ముట్టడి - 
రాక్షసులతో వానరభల్లూకముల పోరాటము 703 
మేఘనాదుని భీకర సమరము 712 
లక్ష్మణుడు మూర్భిల్లుట 715 
LAOS హనుమంతుడు వెడలుట - 
కాలనేమిని హతమార్చుట 716 
సంజీవని పర్వతమును తీసికొని వచ్చు 
మారుతితో భరతుని సమాగమము 718 
లక్ష్మణునికై శ్రీరాముని ఆవేదన 720 
కుంభకర్ణుని వధ 722 
లక్ష్మణ మేఘనాదుల సమరము 730 
మేఘనాదుని వధ 734 
రావణుడు వానరయోధులతో తలపడుట 738 
రామరావణ యుద్ధము 746 
త్రిజట సీతాదేవిని ఓదార్చుట 761 
రావణవధ-మందోదరీ విలాపము 763 
విభీషణుడు రాజ్యాభిషిక్తుడగుట 770 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


- Vil - 


141. అవనిజాతకు అగ్నిపరీక్ష 773 |156. శ్రీరామునకు వసిష్టుని విన్నపము 835 

142. బ్రహ్మస్తుతి 776 |157. నారదుడు శ్రీరాముని స్తుతించుట 837 
143. ఇంద్రుడు శ్రీరాముని స్తుతించుట 778 | 158. కాకభుశుండి వృత్తాంతము 839 
144. పరమశివుని విన్నపము 71 | 159. సంక్షిప్త రామాయణము 847 

145. పుష్పకముపై శ్రీరాముడు సపరివారముగా — | 160: మాయా ప్రభావము op 
161. భుశుండి మోహము-శ్రీరాముని ప్రభావము 856 | 

అయోధ్యకు బయలుదేరుట 782 

162. భగవంతుని అపారమహిమ 870 
| 

163. భుశుండి పూర్వజన్న వృతాంతము 873 

VI ఉత్తరకాండము 5 wre I 

క 164. కలియుగ లక్షణములు 876 
146. భగవన్నుతి 789 1165. భుశుండికి శివుని శాపము 883 
147. అయోధ్యలో శ్రీరామభరతుల సమాగమము 790 | 166. పరమేశ్వర స్తవము 886 | 

148, శ్రీరామపట్టాభిషేకము 801 | 167, భక్షి మార్గవైశిష్రము 897 

- ns 
149. వేదపురుషులు శ్రీరాముని స్తుతించుట 804 | 168. సప్త ప్రశ్నలు-సమాధానములు 905 


150. 
151. 


పరమేశ్వరుడు శ్రీరాముని స్తుతించుట 
సు(గ్రీవాదులకు వీడ్కోలు 

152. రామరాజ్యము 

153. సనకాదులు శ్రీరాముని దర్శించుట 
154. సోదరులకు శ్రీరాముని ఉపదేశము 
155. పౌరులకు శ్రీరాముని హితబోధ 


806 
809 
813 
822 
826 
831 


169. 
170. 
171. 
172. 
173. 
174. 


శ్రీరామకథా (శ్రవణ ఫలము 


శ్రీరామశలాకా ప్రశ్నావళి 
శ్రీ జానకీ జీవనాష్టకమ్‌ 


శ్రీరామమంగళాశాసనమ్‌ 


పిబరే రామరసమ్‌ 


శ్లో॥ వైదేహేసహితం సురద్రుమతలే హైమే నుహామండసే 
మధ్యేపుష్పకమాసనే  మణిమయే dows సంస్థితమ్‌ । 
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం 
వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలమ్‌ ॥ 
An పిబ రే రామరసం రసనే 1 పిబరే రామరసమ్‌ ॥ 
1) దూరీకృతపాతకసంసర్గం I .పూరితనానావిధఫలవర్గమ్‌ ॥ 
2) జననమరణభయశోకవిదూరం 1 సకలశాస్త్రనిగమాగమసారమ్‌ ॥ 
3) పరిపాలితసరసిజబ్రహ్మాండం 1 పరమపవిత్రీకృతపాషండమ్‌ ॥ 
4) శుద్దపరమహంసఆశ్రమగీతం 1 శుకశౌనకకౌశికముఖపీతమ్‌ ॥ 


శ్రీరామ జయరాను జయజయ రామ ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


ఈ పాఠ్యవిశేషముల గూర్చి ఒక్కమాట 


శ్రీరామాయణ హారతి, సంకీర్తన 


॥ పిబరే ॥ 


॥ పిబరే ॥ 
॥ పిబరే ॥ 
॥ పిబరే ॥ 
॥ పిబరే ॥ 


912 
918 
924 
926 
927 
928 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


- Vili = 


& గోస్వామి తులసీదాసు జీనితనిశేషములు 


BES పుణ్యక్షేత్రమైన ప్రయాగ సమీపమున 'బాందా' జిల్లాలో 'రాజాపురము' అను (గ్రామము గలదు. 


అచట ఆత్మారామ్‌ Grd - అను సుప్రసిద్ధుడైన సరయూపారీణబ్రాహ్మణుడు ఉండెను. శ్రీమతి 
el er “ 
sp హులసీదేవి ఆయన ధర్మపత్ని. EX 1497, విక్రమశకం 1554వ సంవత్సరమున (శ్రావణ శుద్ద 


అభుక్తమూలా నక్షత్రమున ఆ పుణ్యదంపతులకు జన్మించిన ముద్దులబిడ్డడే మన గోస్వామి 
తులబదాసు. అతడు మాతృగర్భమున 12 (పండ్రెండు) మాసములు మసలెను. శిశువైన తులసీదాసు 
DENS రోదనము కావింపలేదు. ఆతనిముఖమునుండి ‘oS’ అను శబ్దము (రామనామము) 
వినిపించెను. ఆయననోటిలో ముప్పది రెండు(32) దంతములుండెను. చూచుటకు అతడు ఐదు (5) 
A _ సంవత్సరముల ఈడుగల బాలకునివలె ఒప్పుచుండెను. ఇట్టి అద్భుతలక్షణములుగల బాలకుని జూచి, 
_ఆయనతండ్రి అమంగళములను శంకించి HIB. కుమారునివిషయమై ఆత్మారాముడు పెక్కు 
ఏ ఊహాగానములను చేయసాగెను. తల్లియైన 'హులసి' మిక్కిలి చింతించెను. అశుభములను 
ఏ. ఆమె ఆ పసికందును దశమినాటి రాత్రి దాసీచేతులలో ఉంచి, ఆ దాసియొక్క అత్తగారింటికి 
మజునాడే ఆ పవిత్ర మాతృమూర్తి ఈ లోకమును వీడెను. 'చునియా౮ అను పేరుగల ఆదాసి 
వును మిక్కిలి (ప్రేమానురాగములతో oss. తులసీదాసునకు దాదాపు ఐదున్నర 
ప్రాయమున చునియాం గూడ దివంగతురాలయ్యెను. ఇప్పుడతడు అనాథబాలుడై 
ఎగసాగెను. జగజ్జననియైన పార్వతీదేవికి ఈ అమాయకబాలునిసై కృపగలిగెను. ఆమె 
మున (ప్రతిదినము ఆ బాలునికడకు వచ్చి, స్వహస్తములతో అతనిచే అన్నము 


ను. ఈ బాలునకు ‘OD Hor అను పేరు పెట్టి, అతడు వానిని 
BO. విక్రమ శకము 1561 (Evi 1504వ సంవత్సరమున మాఘ శుద్ద 
ఆ బాలునకు ఉపనయన సంస్కారములను జరిపెను. ఎవ్వరి ప్రేరణ 

”' గురూపదేశమైన వెంటనే గాయత్రీ మంత్రమును 'ఉచ్చరించెను. 
> నరహరి స్వామి రామ్‌బోలాకు వైష్ణవసంప్రదాయమును 
, రావ క్షను ఒసంగెను. అయోధ్యయందే అతనిచే 
మంతుడు, చురుకైన వాడు. అతడు 
అతనికి కంఠస్థమగుచుండెను. ఆ 
క్షేత్రము'నకు చేరిరి. అక్కడ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


- ix - 

SS SS చ 

విక్రమ శకము 1583 (క్రీశ 1526)వ సంవత్సరమున జ్యేష్ట శుద్ద త్రయోదశీ గురువారము నాడు 
భారద్వాజగోత్రజయెన 'రత్నావళి'యను సుందరి(కన్య)తో ఆయనకు వివాహమయ్యెను. ఆ. (క్రొత్త 
దంపతులు సుఖసంతోషములతో తమజీవితమును కొనసాగించుచుండిరి. ఒకసారి రత్నావళి తన 
సోదరునితోగూడి, పుట్టింటికి వెళ్లైను. కొంతసేపైన తరువాత తులసీదాసు భార్యమీది (ప్రేమతో తన 
ఇంటినుండి బయలుదేజి, తన భార్యపుట్టింటికి చేరెను. అతనిని జూచి, భార్య రత్నావళి తన భర్తను 
చులకన జేయుచు ఇట్లనెను. “రక్త్రమాంసములతో గూడిన ఈ నా తనువుపైగల ఆసక్తిలో సగమైనను మీకు 


' భగవంతునిపై ఉన్నచో మీరు తరించియుండెడివారు.” ఆమెమాటలు తులసీదాసు మనస్సులో బాగుగా 


నాటుకొనెను. దానితో ఆయనలో అంతర్మథనము జరిగెను. ఆయనకు కనువిప్పు కలిగెను. వెంటనే 
ఆయనమనస్సు భగవంతునిమీదికి మజిలెను. మటుక్షణముననే అతడు అచటినుండి తన ఇంటికి చేరెను, 
పిదప ప్రయాగ వెళ్ళెను. అచ్చట తులసీదాసు గృహస్థవేషమును పరిత్యజించి, సాధువేషమును 
స్వీకరించెను. పిమ్మట తీర్ణయా(త్రలను గావించుచు అతడు కాశీ చేరెను. ఈ సమయముననే ఆయనకు 
మానససరోవరమున 'కాకభుశుండి' దర్శనమాయెను. 


కాశీలో తులసీదాసు రామకథాప్రవచనమును చేయసాగెను. ప్రతినిత్యము తులసీదాసు తన 
సంధ్యావందనము ముగిసిన పిమ్మట ఆ తీర్థమును ఒక చెట్టుమొదట చల్లుచుండెడివాడు. ఆ చెట్టు 
పైనున్న ఒక (బ్రహ్మరాక్షసుడు ఆ తీర్హప్రభావమున శాపవిముక్తుడై, మానవరూపమున తులసీదాసు 
సమ్ముఖమున నిలిచెను. అతడు “నీ OY ప్రభావమున నాకు శాపవిముక్తి కలిగినది. నీకు నేను ఏవిధముగా 
సహాయపడగలనో తెలుపుము,” అని తులసీదాసును అడిగెను. అప్పుడు తులసీదాసు “నాకు శ్రీరాముని 
దర్శనము కలుగు ఉపాయమును తెలుపుడు”- అని ఆయనను ప్రార్థించెను. అప్పుడు అతడు “అట్టి శక్తి 
నాకు లేదు. నీవు హనుమంతుని ఆశ్రయించినచో నీ కోరిక నెజవేజును” అని పలికెను. “అది సరే! 
హనుమంతునిదర్శనము కలుగుట Gey?” అని తులసీదాసు (ప్రశ్నించెను. దానికి సమాధానముగా 
అతడు- 


“యత్ర యత్ర రఘునాథకీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‌ । 
బాప్పవారిపరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకమ్‌ ॥” 


అను. శ్లోకమును పఠించెను- అనగా శ్రీ రఘురాముని కథాప్రవచనము (కీర్తనము) జరుగుచోట 
ఆంజనేయుడు తప్పక ఉండితీరును. 


తులసీదాసు ప్రవచనమును వినుటకు నిత్యము ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చుచుండెడివాడు. అతడు 
శ్రీరామకథా (శ్రవణము చేయుచు aly హృదయముతో 'ప్రేమవిహ్వలుడగుచుండెను. అతడు ఎవరో కాదు, 
మాజువేషమున వచ్చిన ఆంజనేయస్వామియే. తులసీదాసు ఆయనకు ప్రణమిల్లి “స్వామీ! వీరు ఎవరు? 
అందజీకంటెను ముందుగా వచ్చి, చివరకు వెళ్లుచున్నారు”. అని అడిగెను. అప్పుడు ఆంజనేయుడు 
ఆయనకు తన రూపమును జూపెను. అంతట తులసీదాసు మిక్కిలి హర్షితుడై “స్వామీ! నాకు 
శ్రీరామునిదర్భనము కలిగింపుము” అని ప్రార్థించెను. ఆంజనేయుడు ఇట్లు నుడివెను. “Ds 
చిత్రకూటమునకు వెళ్ళుము. అచ్చట నీకు శ్రీరఘునాథునిదర్భనము కాగలదు.” ఈ మా 
తులసీదాసు శ్రీరామదర్శనమునకు త్వరపడుచున్నవాడై చిత్రకూటమునకు చేరె 
రామఫుట్టమునందు ఒక పీఠమును - ఏర్పఅచుకొనెను. ato 
ప్రదక్షిణమొనర్చుటకు భఖయలుదేటెను. మార్గమున ఆయనకు. Bo 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అందమైన ఇద్దజు రాజకుమారులు ధనుర్చాణములను ధరించి, గుజ్జములపై వెళ్లుచుండిరి. తులసీదాసు 
వారిని జూచి ముగ్టుడాయెను. కాని వారిని అతడు గుర్తింపలేదు. పిమ్మట ఆంజనేయుడు ఆయనకడకు 
వచ్చి, వాస్తవమును ఎజింగించెను. అప్పుడతడు మిక్కిలి పశ్చాత్తాపపడసాగెను. హనుమంతుడతనిని 
అనునయించి, మజల మజణునాటి (ప్రాతఃకాలమున శ్రీరామ దర్శనమగునని తెలిపెను. 


Du శ॥ 1607వ సంవత్సరమున మౌనిఅమావాస్య, (పుష్యబహుళ అమావాస్య) బుధవారమునాడు 
శ్రీరామచంద్ర ప్రభువు మజల అతనిముందు (ప్రత్యక్షమాయెను. బాలరూపుడుగా ఉన్న శ్రీరాముడు 
తులసీదాసుతో “బాబా! మాకు చందనము ఇమ్ము” అని అడిగెను. ఈసారి పొరపాటు జరుగకుండ 
ఆంజనేయుడు చిలుక రూపము ధరించి, ఈ దోహాను పలికెను. 


చిత్రకూట కే ఘాట్‌ పర్‌ భఇ సంతన కీ భీర్‌ 1 తులసిదాస చందన్‌ ఘిసే( తిలక్‌ SS రఘువీర్‌ ॥ 


అనగా చిత్రకూటమునందలి రామఘట్టమున సజ్జనసమూహములు గలవు. తులసీదాసు చందనము 
దీసెను. రఘువీరుడు తిలకమును దిద్దెను. 


నీవు తీయు చందనమును దిద్దువాడు సాక్షాత్తు శ్రీరామచం(ద్రభగవానుడే. 


తులసీదాసు అద్భుతమైన రామునితేజస్సునకు అబ్బురపడి, తనశరీరస్పృహను కోల్పోయెను. 
భగవానుడు తనచేతితో చందనమును దీసికొని తనకును, తులసీదాసునకును ముఖములయందు 
తిలకమును దిద్దెను. అనంతరము అతడు అంతర్జానమాయెను. 


వి॥ శ॥ 1628వ సంవత్సరమున ఆంజనేయుని అనుమతితో తులసీదాసు అయోధ్యకై బయలుదేటెను. 

ఆ సమయమున ('ప్రయాగయందు మాఘమేలా జరుగుచుండెను. అతడు అచ్చట కొన్ని దినములు 
గడిపెను. ఆటు పర్వదినములపిమ్మట ఒక వటవృక్షచ్చాయయందు ఆయనకు మహర్షులైన భరద్వాజ, 
యాజ్ఞవల్క్యుల దర్శనమయ్యెను. వరాహక్షేత్రమునందు గురువుద్వారా తాను వినినకథయే అచట 
చెప్పబడుచుండెను. అచటినుండి అతడు కాశీనగరమునకు చేరి, (ప్రహాదఘుట్టమున ఒక 
బ్రాహ్మణునిఇంటియందు నివసింపసాగెను. అచ్చట అతనిలో కవితాశక్తి జాగృతమయ్యెను. సంస్కృత 
భాషలో శ్లోకరచన చేయసాగెను. కాని పగటివేళ (వ్రాసిన శ్లోకములన్నియును రాత్రియందు 
లుప్రములగుచుండెను. ఈ సంఘటనము (ప్రతిదినము కొనసాగుచు వచ్చెను. ఎనిమిదవ దినమున 
తులసీదాసునకు ఒక కల వచ్చెను. ఆ కలలో “నీవు నీ (వ్యవహార) భాషయందు కావ్యరచన చేయుము” 
అని అతనిని పరమేశ్వరుడు ఆదేశించెను. తులసీదాసు మేల్కొని కూర్చుండెను. ఆసమయమున 
శివపార్వతులు ఆతనికి (ప్రత్యక్షమైరి. తులసీదాసు ఆ ఆదిదంపతులకు (ప్రణమిల్లెను, పరమేశ్వరుడు 
పలికెను. “నీవు అయోధ్యకు వెళ్లి, వ్యవహార (అవధి) భాషలో కావ్య రచనచేయుము. నా 
ఆశీర్వాదప్రభావమున నీకవిత సామవేదముతో సమానముగా ఫలములను గూర్చును. సామవేదమువలె 
దీనిని ప్రజలందణును గానముచేయుదురు.” ఇట్టు ఆశీర్వదించి, గౌరీశంకరులు అంగర్జానమైరి. వారి 
ఆజ్ఞలను శిరసావహించి, తులసీదాసు కాశీనుండి అయోధ్యకు చేరెను. 


(త్రేతాయుగమున శ్రీరామజన్మదినోత్సవము జరుపబడునట్టే 1631వ సంవత్సరమున అయోధ్యలో 
శ్రీరామనవమిఉత్సవములు జరుపబడుచుండెను. ఆనాడు ప్రాతఃకాలమున  శ్రీతులసీదాసు 
“శ్రీరామచరితమానస'రచనను (ప్రారంభించెను. రెండు సంవత్సరముల ఏడు మాసముల ఇటువది 
ఆజుదినములలో ఆ (గ్రంథరచన పూర్తియయ్యెను. 1633వ సంవత్సరమున మార్గశిర HY పక్షమున శ్రీ 
సీతారాములవివాహమహోత్సవమునాడు ఏడు కాండములును సంపూర్ణమాయెను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangoir 


- xi = 
—CCleSc_Q5u5eSeaQ5<0qV0nVNn3n—a—WeNQueqeq}?QqQCoOo EE 


ఆ పిదప తులసీదాసు భగవదాజ్ఞను అనుసరించి, కాశీ చేరెను. అచట అన్నపూర్జావిశ్వేశ్వరులకు 
“శ్రీరామచరిత మానసమును' విన్పించెను. ఆ రాత్రి ఆ గ్రంథము విశ్వనాథునిమందిరమున ఉంచబడెను. 
ప్రాతఃకాలమున పుస్తకమును తెజచిచూడగా అందు 'సత్యం, శివం, సుందరమ్‌' అను మధుర 
పదత్రయము (వ్రాయబడి యుండెను. (క్రింద శంకరభగవానునిసంతకముగూడ ఉండెను. అచ్చట నున్న 
జనులు 'సత్యం, శివం, సుందరమ్‌' అను పదములను 'గూడ వినిరి. 


ఈ విషయములను వినిన అక్కడి పండితులమనస్సులలో ఈర్ష్య జనించెను. వారు అందణును 
ఒకటై తులసీదాసును నిందింపసాగిరి. ఆ (గ్రంథమునుగూడ నష్టపజచుటకు ప్రయత్నించిరి. దానిని 
దొంగిలించి తీసికొనివచ్చుటకై ఇద్దణు దొంగలను పంపిరి. వారు వెళ్లిచూడగా తులసీదాసు 
కుటీరసమీపమున ఇద్దజు వీరులు ధనుర్భాణములను ధరించి, కాపలాకాయుచుండిరి. వారు 
శ్యామగౌరవర్లశోభితులై యుండిరి. వారిదర్శనముతో చోరులబుద్ది మాటిపోయెను. వెంటనే చోరవృత్తికి 
స్వస్తిపలికి, శ్రీరామభజనను చేయసాగిరి. తనకొజుకై భగవంతుడు కష్టపడినట్టు తెలిసికొని, 
కుటీరమునందలి వస్తువులనన్నింటిని అతడు దానమొనర్చి, (గ్రంథమును మాత్రము తనమిత్రుడైన 
‘SUEDE కడనుంచెను. ఆ పిమ్మట అతడు మటియొక (ప్రతిని వ్రాసెను. దీనిని ఆధారముగా 
చేసికొనియే ఇతరప్రతులు సిద్దపణుచబడినవి. ఈ (గ్రంథము (క్రమాక్రమముగా GHB వహించెను. 


ఇచ్చట పండితులకు ఏమియు తోచక ఆ పుస్తకమును పరిశీలింపవలసినదిగా శ్రీ మధుసూదన 
సరస్వతిగారిని ప్రార్ధించిరి. శ్రీ మధుసూదనసరస్వతిగారు ఆ(గ్రంథమును సావధానముగా సమగ్రముగా 
పరిశీలించి, మిక్కిలి ప్రసన్నులై తమ సమ్మతిని ఇట్టు తెల్పిరి. 

ఆనందకాననేహ్యస్మిన్‌ జంగమస్తులసీతరుః | కవితామంజరీ భాతి రామ(భ్రమరభూషితా ॥ 

'కాశియను ఆనంద వనమున 'తులసీదాసు' అనెడి సంచరించుతులసిమొక్క కలదు. దాని 
కవితారూపమంజరి మిక్కిలి సుందరమైనది. దానిపై శ్రీరాముడనెడి తుమ్మెద సర్వదా పరిభ్రమించు 
చుండును. 


దీనితో పండితులకు సంతుష్టి కలుగకపోగా, వారి ఈర్ష్య ఇంకను అధికమైనది. ఈ (గ్రంథ ప్రామాణిక 


పరీక్షకు వారు మటియొక ఉపాయమును ఆలోచించిరి. వారు విశ్వేశ్యరునిఎదుట ఒక పీఠముపై వేదశాస్త్ర 


పురాణగ్రంథములను, వాటి అన్నింటికిని అడుగుభాగమున తులసీరామాయణ(గ్రంథమును ఉంచిరి. 
పిమ్మట మందిరము మూయబడెను. (ప్రాతఃకాలమున మందిరద్వారములు తెజచిచూడగా అట్టడుగున 
ఉంచబడిన (శ్రీరామచరితమానసము వేదపురాణాది(గంథములసపైభాగమున వారికిగనబడెను. 
పండితులందలును సిగ్గుతో తలవంచుకొనిరి. వారు శ్రీ తులసీదాస గోస్వామివారికి క్షమాపణ చెప్పుకొని 
భక్తితో ఆయన పాదోదకమును సేవించిరి. 


ఇపుడు తులసీదాసు 'అసీఘట్టము'న ఉండసాగెను. ఒకనాటిరాత్రి కలిపురుషుడు ఆయనయొద్దకు 
వచ్చి, ఆయనను బాధింపసాగెను. గోస్వామీజీ ఆంజనేయుని ధ్యానించెను. “మారుతి” వినయపదములను 
(వ్రాయుమని ఆయనను ఆజ్ఞాపించెను. తులసీదాసు ‘వినయ పత్రికను రచించి, భగవంతునిపాదముల 
కడ సమర్పించెను. శ్రీరాముడు దానిపై తనహస్తాక్షరములను ఉంచెను. ఆయనకు అభయ(ప్రదానము 
చేసెను. అంతట తులసీదాసునకు కలిపురుషుని భయము తొలగిపోయెను. 1680 సంవత్సరమున ఆషాఢ 
బహుళ తదియ శనివారము నాడు అసీఘట్టమున రామనామమును స్మరించుచు తులసీదాసు తన 
తనువును వీడి, పరమపదమును జేరెను. 


* * (4 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


- Xi - 


నవాహ్నికపారాయణ విరామస్థానములు 


మొదటి విరామము 
రెండవ విరామము 
మూడవ విరామము 
నాల్గవ విరామము 
ఐదవ విరామము 


ఆవ విరామము 
ఏడవ విరామము 
ఎనిమిదవ విరామము 
తొమ్మిదవ విరామము 


మాసపారాయణ విరామస్థానములు 


మొదటి విరామము 
రెండవ విరామము 
మూడవ విరామము 
నాల్గవ విరామము 
ఐదవ విరామము. 
ఆఅవ విరామము 
ఏడవ విరామము 


ఎనీమిదవ విరామము 
తొమ్మిదవ విరామము 


పదియవ విరామము 


పదునొకండవ విరామము 


పన్నెండవ విరామము 


_-పదుమూడవ విరామము 
పదునాల్గవ విరామము 
- పదునైదవ విరామము 


166 


208 


254 


281 


352 


పదునాణివ విరామము 
పదునేడవ విరామము 
పదునెనిమిదవ విరామము 
పందొమ్మిదవ విరామము 
ఇజువదియవ విరామము 
ఇణువదియొకటవ విరామము 
'ఇటువది రెండవ విరామము 
ఇణబువది మూడవ విరామము 
ఇటువది నాల్గవ వరామము 
ఇణువది ఐదవ విరామము 
ఇణువది ఆజవ విరామము 
ఇణువది ఏడవ విరామము 
ఇయివది ఎనిమిదవ విరామము 
ఇణువది తొమ్మిదవ విరామము 
ముప్పదియవ విరామము 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and 6౮౭౧౮౦౯ 


- xiii - 


శ్రీరామచరితమానసపారాయణనవిధి 

(శీరామచరితమానసమును పారాయణము చేయువారు (ప్రారంభమున గోస్వామితులసీదాసును, వాల్మీకి 
మహర్షిని, పరమేశ్వరుని, ఆంజనేయస్వామిని ఆవాహనముచేసి, పూజింపవలెను. పిమ్మట ్రీసీతారామలక్ష్మణ 
భరతశత్రుఘ్నులను ఆవాహనమొనర్చి, వారిని ధ్యానించి, వారికి షోడశోపచారపూజలు సలుపవలయును. వారి 
ఆవాహన-ధ్యాన-అర్బనాది శ్లోకములు- 

ఆవాహన మంత్రములు 

1. తులసీకనమస్తుభ్యమ్‌, ఇహాగచ్చ శుచివ్రత 1 

నైరృత్య ఉపవిశ్యదం పూజనం ప్రతిగృహ్యతామ్‌ ॥ 1॥ ఓం తులసీదాసాయ నమః 1 

3 2. (శ్రీ వాల్మీక నమస్తుభ్యమ్‌, _ఇహాగచ్చ డశుభ(ప్రద | 

ఉత్తరపూర్వయోర్మధ్యే తిష్ట Kyra మేఇ_ర్చనమ్‌ ॥2॥ ఓం వాల్మీకాయ నమః 1 
3. గౌరీపతే నమస్తుభ్యమ్‌, ఇహాగచ్చ మహేశ్వర | 

పూర్వదక్షిణయోర్మధ్యే తిష్ట పూజాం గృహాణ మే ॥ 3 ॥ ఓం గౌరీపతయే నమః 1 
4. (8 లక్ష్మణ నమస్తుభ్యమ్‌, ఇహాగచ్చ సహప్రియః । . 

యామ్యభాగే సమాతిష్ట్థ, పూజనం సంగృహాణ మే 14 ॥ ఓం (8 సపత్నీకాయ లక్ష్మణాయ నమః 1 
5. శ్రీ శత్రుఘ్న నమస్తుభ్యమ్‌, _ఇహాగచ్చ - సహప్రియః | 

పీఠస్య పళ్ళిమే భాగే పూజనం స్వీకురుష్వ మే ॥5॥ ఓం శ్రీ సపత్నీకాయ శత్రుఘ్నాయ నమః ॥ 
6. శ్రీ భరత నమస్తుభ్యమ్‌, ఇహాగచ్చ సహప్రియః । 

పీఠకస్యోత్తరే భాగే తిష్ట పూజాం గృహాణ మే ॥6॥ ఓం శ్రీ సపత్నీకాయ భరతాయ నమః । 


7. శ్రీ హనుమన్‌ నమస్తుభ్యమ్‌, ఇహాగచ్చ కృపానిధే । 
‘ WHA సమాతిష్ట, పూజనం స్వీకురు ప్రభో ॥7॥ ఓం శ్రీ హనుమతే నమః । 
| 8. అథ ప్రధానపూజా చ కర్తవ్యా _ విధిపూర్వకమ్‌ । 
పుష్పాంజలిం గృహీత్వా తు ధ్యానం కుర్యాత్‌ Soop Su Bu 
9) రక్తాంభోజదళాభిరామనయనం పీతాంబరాలంకృతం 
శ్యామాంగం ద్విభుజం ప్రసన్నవదనం శ్రీసీతయా శోభితమ్‌ । 
కారుణ్యామృతసాగరం _్రియగతై: (భ్రాత్రాదిభిర్భావితం 
వందే _ విష్ణుశివాదిసేవ్యమనిశం _ భక్రేష్టసిద్దిప్రదమ్‌ ॥ 9 ॥ 


10) ఆగచ్చ జానకీనాథ జానక్యా.. సహ “రాఘవ | 
గృహాణ మమ పూజాంచ వాయుపుత్రాదిభిర్యుత:ః 1101 ఇత్యావాహనం | 
11) సువర్లరచితం రామ దివ్యాస్తరణశోభితమ్‌ 1 
ఆసనం హి మయా దత్తం గృహాణ మణిచిత్రితమ్‌ ॥ 11 ॥ ఇతి షోడశోపచారై: పూజయేత్‌ | 


ఓమ్‌ అస్య శ్రీమన్మానసరామాయణ శ్రీరామచరితస్య శ్రీశివకాకభుశుండి యాజ్ఞవల్క్య గోస్వామితులసీదాసా 
బుషయః, శ్రీ సీతారామో దేవతా, శ్రీరామనామ బీజం భవరోగ "హరీ భక్తిః శక్తి, మమ నియన్రితాశేషవిమ్నతయా 
శ్రీ సీతారామ ప్రీ తిపూర్వ కస కలమనోరథసిద్ద్యర్థం పాఠే వినియోగః | 


aa 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


- xIV - 


అథ ఆచమనమ్‌ 
శ్రీ సీతారామాభ్యాం నమః । శ్రీరామచంద్రాయ నమః 1 శ్రీరామభద్రాయ నమః । 


ఇతి మంత్రత్రితయేన ఆచమనం కుర్యాత్‌ 1 శ్రీయుగళ బీజమంత్రేణ ప్రాణాయామం కుర్యాత్‌ ॥ 
అథ కరన్యాసః 
జగ మంగల గునగ్రామ రామ కే । దాని ముకుతి ధన ధరమ ధామ Su అంగుష్టాభ్యాం నమః 
రామ రామ కహి జే జముహాహీ(। తిన్హహి న పాపపుంజ సముహాహీ(॥ తర్జనీభ్యాం నమః 
రామ సకల వామన తే అధికా । హోఉ నాథ అఘ ఖగ గన బధికా॥ మధ్యమాభ్యాం నమః 
ఉమా దారు జోషిత కీ నాఈ( 1 సబహి నచావత రాము గొసాఈ(॥ అనామికాభ్యాం నమః 
పమ్మఖ హోళ జీవ మొహి జబహీ( 1 జన్మ కోటి అఘ నాసహి( తబహీ( ॥ కనిస్టికాభ్యాం నమః 
మామభిరక్షయ రఘుకులవాయక। ధృత బర చాప రుచిర కర సాయక ॥ కరతలకరపృష్టాభ్యాం నమః 
ఇతి కరన్యాసః | 
అథ హృదయాదిన్యాసః 
జగ మంగల గునగ్రామ రామ కే | దాని ముకుతి ధన ధరమ ధామ కే ॥ హృదయాయ నమః 
రామ రామ కహి జే జముహాహీ(। తిన్నహి న పాపపుంజ సముహాహీ 1 శిరసే స్వాహా 
రామ సకల వామన్హ తే అధికా HS నాథ అఘ ఖగ గన బధికా॥ శిఖాయై వషట్‌ 
ఉమా దారు జోషిత కీ నాఈ(। Solo నచానత రాము గొసాఈ( ॥ కవచాయ హుమ్‌ 
సమ్మఖ హోఇ జీవ మొహి జబహీ( | జన్మ కోటి అఘ నాసహి( తబహీ(॥ నేత్రాభ్యాం వౌషట్‌ 
మామభిరక్షయ రఘుకులనాయక । ధృత బర చాప రుచిర కర సాయక॥ అస్త్రాయ ఫట్‌ 
ఇతి హృదయాదివ్యాస:ః 
అథ ధ్యానమ్‌ 
మామవలోకయ పంకజలోచన । కృపాబిలోకని సోచ బిమోచన ॥ 
వీల తానురస స్యామ కాను అరి 1 హృదయ కంజ మకరంద మధుప హరి ॥ 
జాతుధాన బరూధ బల భంజన । ముని పజ్జన రంజన అఘ గంజన॥ 
భూసుర ససి నవ బృంద బలాహక। అసరన సరన దీన జన గాహక ॥ 
భుజబల బిపుల భార మహి ఖండీత। ఖర దూషన బిరాధ బధ పండిత ॥ 
రావవారి సుఖరూప భూపబర। జయ దసరథ కుల కుముద సుధాకర ॥ 
సుజస QOS DOS నిగమాగమ ॥ WSS సుర ముని సంత సమాగమ ॥ 
PONS బ్యలీక మద ఖండన । పబ OO కుసల కోసలామండన॥ 
కలి మల మధన నామ నుమతాహన। తులపీదాస ప్రభు: పాహి ప్రణత జన ॥ ఇతి ధ్యానమ్‌ 


mp కే | Bhuvan Vani Trust, Lucknow 


1) 


2) 


3) 


4) 


5) 


6) 


7) 


8) 


9) 


10 


—_ 


11) 


12 


— 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust an 


అ XV - 


ధ్యాన శ్లోకములు 
జ్ఞానానందమయం దేవం NOS) BSS) Bo 
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే 


అగజాననపద్మార్కం గజాననమహర్షిశమ్‌ 
అనేకదం తం భక్తానామ్‌ ఏకదంతముపాస్మహే 
వాగీశాద్యాస్సుమనస:ః సర్యార్థానాముప క్రమే 
యం నత్వా కృతకృత్యాస్స్యుః తం. నమామి గజాననమ్‌ 
శ్రీరాఘవం దశరథాత్మజమను ప్రమేయం 
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపమ్‌ 
ఆజానుబాహుమ్‌ అరవిందదళాయతాక్షం 
రామం నిశాచరవినాశకరం నమామి 


ఆపదానుపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ 
రామాయ రామభద్రాయ _ రామచంద్రాయ వేధసే 
రఘునాథాయ. నాథాయ సీతాయాః పతయే నమః 
ఆంజనేయముతిసాటలాననం కాంచనాద్రికమనీయవి[గ్రహమ్‌ 
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్‌ 
యత్ర యత్ర రఘునాథకీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‌ 
బాష్పవారి పరిపూర్ణలోచనమ్‌, మారుతిం నమత రాక్షసాంతకమ్‌ 


మనోజవం నూరుతతుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్‌ 
వాతాత్మజం వానరయూధముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి 


కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్‌ 
ఆరుహ్య కవితాశాఖాం Sod వాల్మీకికోకిలమ్‌ 
ఆనందకాననేహ్యస్మిన్‌ జంగమస్తులసీతరు:ః 
కవితామంజరీ భాతి రామభమరభూషితా - 


---@--- 


Bhuvan Vani Trust, Lucknow 


Se లం 
CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


- Xvi - 


3, జానకీ జీవనాష్టకమ్‌ 
ఆలోక్య యస్యాతిలలామలీలాం సద్భాగ్యభాజౌ పితరౌ HT 1 
తమర్భకం దర్పకదర్సచోరం శ్రీజానకీజీవనమానతో౭ స్మి ॥ 1॥ 
శ్రుత్వైవ యో భూపతిమాత్రవాచం వనం గతస్తేన న SAS ad 1 
So లీలయాహ్లాదవిషాదశూన్యం శ్రీజానకీజీవనమానతో౨._ స్మి "2 


జటాయుషో దీనదశాం విలోక్య _ప్రియావియోగప్రభవం చ శోకమ్‌ | 
యో వై విసస్మార తమార్రచిత్తం _శ్రీజానకీజీవనమానతోలి స్మి ॥3 ॥ 
యో వాలినా ధ్వస్తబలం సుకంఠం న్యయోజయద్రాజపదే కపీనామ్‌ | 
తం స్వీయసంతాపసుతప్తచిత్తం శ్రీజానకీజీవనమానతో9_ స్మి ॥ 4 ॥ 
యద్భాననిర్ణూతవియోగవహ్ని: విదేహబాలా విబుధారివన్యామ్‌ । 
ప్రాణాందధే ప్రాణమయం ప్రభుం తం శ్రీజానకీజీవనమానతో£ స్మి ॥ 5 ॥ 
యస్యాతివీర్యాంబుధివీచిరాజౌ వంశ్రైరహో వైశవణో DOS: | 
తం వైరివిధ్వంసనశీలలీలం  శ్రీజానకీజీవనమానతో2_స్మి ॥ 6 ॥ 
యద్రూపరాకేశమయూఖమాలానురంజితా రాజరమాపి రేజే । 
తం రాఘవేంద్రం విబుధేంద్రవంద్యం శ్రీజానకీజీవనమానతో£_ స్మి 174 
ఏవం కృతా యేన విచిత్రలీలా మాయామనుష్యేణ నృపచ్చలేన | 
తం వై మరాళం మునిమానసానాం శ్రీజానకీజీవనమానతో£ స్మి ॥ 8 ॥ 


శ్రీరామస్తుతి 


| శ్రీరామచంద్ర కృపాళు భజు మన హరణ భవభయదారుణమ్‌ 1 
నవకంజలోచన కంజముఖ కరకంజ పదకంజారుణమ్‌ uti 


కందర్ప అగణిత అమిత GO నవనీల నీరదసుందరమ్‌ | 


i పటపీత మానహు తడిత HD HD PM జనకసుతావరమ్‌ 020 
భజు దీనబంధు దినేశ దానన దైత్య వంశ నికందనమ్‌ | 
న రఘునంద ఆనందకండ కోసలచంద దశరథనందనమ్‌ ॥3॥ 
eee సీరవ ౨కు! కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్‌ 1 
; ' Sey re గాను భుజ శరచాపధర సంగ్రామజితఖరదూషణమ్‌ ॥ 4॥ 


వదతి తులసీదాస. శంకర _ శేషమునిమనరంజనమ్‌ | 
శాదయకంజ నివాస కురు కానూది ఖల దల గంజనమ్‌ ॥5॥ 


~~ Bhuvan Vani Trust, Lucknow వ 
me “on rem. = 


JH asad 


TPA, aR 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


Ba Pease 


nin NANDURTI—(Seynped) 5100041906 


MIB KE bh మిడు IEP Pbih Ih ye Rh 


కు తా anit ETE క 


re 


Ls 
CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


గ్‌ a నన రత Prayer by 


Jatayu 


ANIA, Ray 


tite ar cfs aft efter i yer ag ve dia sul! 
mmm Tet frre YS UN gf Hat నాగా UL aT 


Bhuvan Vani Trust, Luckno — కా 
ర్త టా 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


mrt maar Hanuman Requesting 


— 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri : [ 


mrt షం? Tad The Mighty Hanuman—Roaring 


i 


TATA, Wan 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


and Mandodari 


vana 


a 


R 


Pe oe 


es [3 x 


SSS 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


On the Craft Puspaka 


Bhuvan Vani Trust, Lucknow bs 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


A ‘ 
JS. UN vvasad 


| 


y 


బాదాం త? సంగ! : The Court of Sri Rama 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri తాతా 


సత్యం శివం సుందరమ్‌ 
శ్రీగణేశాయ నమః 
శ్రీజానకీవల్లభో విజయతే 


శ్రీరామచరితమానసము 


ప్రథమ సోపానము 
బాలకాండము 


మంగళాచరణము 


= ॥ నర్గానామర్థసంఘానాం రసానాం ఛందసామసి | 
మంగళానాం చ SOS వందే వాణీవినాయకౌ॥ 1 ॥ 


సమస్త వర్లములకును, వాటి అర్థములకును, నవరసములకును, వివిధ ఛందస్సులకును, సమస్త 
శుభకార్యములకును అధి దేవతలైన సరస్వతీ దేవికిని శ్రీ గణేశునకును నమస్కరించుచున్నాను. (1) 


శ్లో ॥ భవానీశంకరౌ Sod శ్రద్దావిశ్వాసరూపిణా 1 
యాభ్యాం నినా న పశ్యంతి సిద్ధాః స్వాంతఃస్థమీశ్వరమ్‌ 12 
శ్రద్దా విశ్వాసములు లేనిదే సిద్దులు అంతఃకరణ స్థితుడైన పరమేశ్వరుని దర్శింప eros. కావున WE 
విశ్వాసములకు (ప్రతీకలైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించెదను. (2) 
శ్లో ॥ నందే బోధమయం నిత్యం గురుం శంకరరూపిణమ్‌ 1 
యమాఢితో హి వక్రో౭పీ చంద్రః సర్వత్ర నంద్యతే ॥3॥ 


వ(క్రరూపుడైన చంద్రుడుగూడ శంకరుని ఆశ్రయించుటవలన ఎల్లజనులచే పూజింప బడుచున్నాడు. జ్ఞాన | 
స్వరూపుడును, నిత్యుడును, ఆదిగురువు ఐన అట్టి శంకరునకు నమస్కరించెదను. (3) 


= i సీతారామగుణ గ్రామపుణ్యారణ్యవిహారిణా | 
వందే విశుద్దవిజ్ఞానౌ కవీశ్వరకపీ శ్వరౌ 14 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


2 శ్రీ రామచరిత మానసము 


కవీశ్వరుడైన వాల్మీకియు, కపీశ్యరుడైన మారుతియు, సర్వదా శ్రీ సీతారాములగుణగణపుణ్య వనమునందు 
విహరించు విశుద్ద విజ్ఞాన ఖనులు. ఆ మహా మహితాత్ములకు ప్రణమిల్లు చున్నాను. (4) 


= I ఉద్భవస్థితిసంహారకారిణీం క్లేశహారిణీమ్‌ | 
సర్వశ్రేయస్కరీం పీతాం నతోత హం రామవల్లభామ్‌ ॥5॥ 


శ్రీరామచంద్రుని ప్రియ పత్ని సీతమ్మ. ఆ తల్లి సృష్టి స్థితి లయ కారిణియెన మహా శక్తి స్వరూపిణి, అవిద్యాది 
సర్వక్షేశహారిణి, సమస్త శుభ(ప్రదాయిని. ఆ సీతా మాతకు నా నమస్సుమాంజలులు. (5) 


= I యన్మాయానశవర్తి నిశ్వమఖీలం బ్రహ్మాదిదేవాసురా 
యత్సత్వాదమృషైన భాతి సకలం రజ్జా coy Basi 
యత్సాదప్టవమేకమేన హీ భవాంభోధేస్తితీరావతాం 
వందే హం తమశేషకారణపరం రామాఖ్యమీశం హరిమ్‌ ॥ 6 ॥ 
శ్రీరాముడు శ్రీ మహా విష్ణువు యొక్క అవతారము. ఆయన మాయకు ఈ సమస్త విశ్వము, (బ్రహ్మాది 
దేవతలు, అసురగణములు వశవర్తులు. ఆయన అస్తిత్వ (ప్రభావముచే మిథ్యా జగత్తు అంతయును se 


సర్పభ్రాంతిచే సత్యముగా తోచును. ఆయన పాదములే భవ సాగరమును దాటగోరు వారికి నౌకలు. ఆతడు 


అశేషకారణములకు అతీతుడు, (శ్రేష్టుడు. అనగా మూలకారణమైనవాడు. అట్టి శ్రీరామచంద్ర (ప్రభువునకు నా 
(ప్రణామములు. (6) 


=u నానాపురాణనిగమాగమసమ్మతం యద్‌ 
రామాయణే నిగదితం క్వచిదన్యతోల పి । 
స్వాంతఃసుఖాయ తులసీ రఘునాథగాథా 
భాషానిబంధమతిమంజులమాతనోత్తి u7u 
రఘుకుల తిలకుడైన శ్రీరామచం|ద్రునిగాథ వేదపురాణశాస్తసమ్మతము, ఆ కథనే శ్రీమద్రామాయణ 


మహాకావ్యముగా ఆదికవి వాల్మీకిమహర్షి మనోజ్ఞముగా వర్ణించెను. ఇతర కవులును ఆ గాథను వివిధ రీతుల 
రచించిరి. అట్లే ఈ తులసీదాసు తన ఆత్మానందముకొజుకై ఆ రామాయణ గాథనే సరళమైన మధురమైన భాషలో 


(వ్రాయుచున్నాడు. (7) 
ప్రార్థన 
సో-జో సుమిరత సిధి హో, గన నాయక కరిబర బదన | 
కరడ అనుగ్రహ సోలి, బుద్ధి OM Sod గున SOS 4. ॥ 


పరమశివునిప్రమథగణములకు అధిపతియగు గజాననుడు తనను స్మరించినవారికి కార్య సిద్ధిని 
గలిగించును. అతడు విజ్ఞానఖని (భక్తులకు బుద్ది (ప్రదాత), సుగుణాల రాశి, అట్టి శ్రీ వినాయకుడు నన్ను 
అనుగ్రహించుగాక. ; (సోరఠ॥ 1) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 3 
SO తననన || 


మూక హోఇ బాచాల, Sok చఢళఇ గిరిబర గహన | 
జాసు కృషా( స్తా దయాల, (Sie సకల SOXo దహన 124 
దయాళువైన భగవంతునిఅను(గ్రహముచే మూగవాడు SE యగును. కుంటివాడు దురమములెన 
పర్వతములను సైతము ఎక్కగలడు. కలి కల్మషములను రూపుమాపు ఆ భగవంతుడు నాపై కృపజాపుగాక. (2) 
నీల సరోరుహ స్యామ, StS అరున బారిజ నయన 1 
కరఉ సా మమ ఉర ధామ, సదా ఛీరసాగర సయన 13 0 


నల్లగల్వలవలె నీలమైన శరీర కాంతిగలవాడు, విచ్చిన ఎజ్జదామరలవంటి విశాలనేత్రములు గలవాడు, క్షీర 
సాగర శయనుడైన శ్రీమన్నారాయణుడు సర్వదా నా హృదయమున నివసించు గాక. (3) 


కుంద ఇందు సమ దేహ, ఉమా రమన కరునా అయన 1 
జాహి OS పర నేహ, కరఉ కృపా మర్దన మయన uh 
పార్వతీ పతియైన పరమేశ్వరుడు మల్లె పూవులవలె, చంద్రుని వలె తెల్లని దేహ కాంతిగలవాడు, 
కరుణామూర్తి దీనజనరక్షకుడు, మన్మథమర్షనుడైన ఆ పరమశివుడు నన్ను (బ్రోచు గాక, (4) 
గురు ప్రస్తుతి 


బందడ( గురు పద కంజ, కసా సింధు నరరూప హరి 1 
మహామోహ తమ పుంజ, జాసుబచన రబి కర నికర ॥5॥ 


నేను నా గురుదేవులపాదపద్మములకు నమస్కరించుచున్నాను. ఆయన కృపాసముధద్రుడు, 
మనుష్యరూపమునుదాల్భిన శ్రీహరి. సూర్యకిరణములు అంధకారమునువలె. విజ్ఞాననిధియెన ఆయనవచనములు 


అజ్ఞానమును పటాపంచలు గావించును. (5) 


చౌ- బందఉ( గురు పద పదును పరాగా। సురుచి సుబాస సరస అనురాగా ॥ 
అమిఅ మూరిమయ SPOS చారూ 1 సమన సకల భవరుజ పరినారూ ॥1॥ 
సుకృతి సంభు తన బిమల బిభూతీ | మంజుల మంగల మోద ప్రసూతీ ॥ 
జన మన మంజు ముకుర మల హరనీ | 8c తిలక గున గన బస కరనీ ॥ 2 ॥ 
శ్రీగుర పద నఖ మని గన జోతీ | సుమిరత దిబ్య దృష్టి హియ( హోతీ ॥ 
Sos మోహ తమ సో సప్రకాసూ | బడే భాగ ఉర ఆవఇ జాసూ ॥3॥ 
SOI బిమల బిలోచన హీ కే | మిటహి( దోష దుఖ భవ రజనీ కే ॥ 
సూరుహి( రామ చరిత మని మానిక 1 గుపుత ప్రగట జహ(జో జెహి ఖానిక ॥ 4 ॥ 


నా గురుదేవునిపవిత్రపాదపద్మములధూళి సుందరమైనది, సురుచిరమైనది, సువాసనలను వెదజల్లునది, 
అనురాగ మధురిమలను చిలుకునది. అది జన్మమృత్యురూపసాంసారిక బాధలను నశింపజేయు ఎవ్యౌషధము. 
అమృత రూపవనస్పతియొక్క దివ్య చూర్లము. అట్టి గురుపాదపద్మరజమునకు నా వందనములు. ఈ ధూళి 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


శంకరునిశరీరముపై గల విభూతివలె నిర్మలమైనది, శుభకరమైనది, ఆనంద ్రదమైనది. ఇది భక్తుని 
మనోదర్పణముపై గల మాలిన్యమును తొలగించును. తిలకముగా ధరించినచో పెక్కు సుగుణములను 
సమకూర్చును. శ్రీ గురుదేవుని నఖద్యుతులు మణులవలె ్రకాశించుచు స్మరణ మాత్రముననే అవి 
అజ్ఞానాంధకారమును రూపుమాపి, ఆత్మానందమును గూర్చును. గురుదేవుల పాద పద్మములను హృదయమున 
నిలుపుకొనినవాడు భాగ్యశాలి. గురుదేవులకృపచే వానిమనోనేత్రములు విచ్చుకొనును. పాపములును, 
సాంసారికబాధలును దూరమగును. _ శ్రీరామకథలు అనెడి మణిమాణిక్యములు _ ఏగనియందు 
'ప్రక్షిప్త(గుష్తుములుగానున్నను, ప్రకటితములైనను, అవి ఆహృదయమున ప్రకాశమానములగు చుండును. 
(చౌపాఈ॥ 1-4 


దో-జధా సుఅంజన అంజి దగ, సాధక సిద్ద సుజాన । 
కౌతుక దేఖత Po బన, భూతల భూరి OPS ॥1॥ 


సిద్దాంజనమును కనులలో పెట్టుకొనిన సిద్దులు, సాధకులు శిఖరముల సైనను వనముల మధ్యయందును, 
భూగర్భములయందునుగల సమస్తనిధులను అనాయాసముగా చూచినట్లు గురుపాదకమలధూళిని 
కన్నులకద్దుకొనినవారు S80, జ్ఞానమును అవలీలగా పొందుదురు. (దోహా = 1) 


చౌ- గురు పద రజ మదు మంజుల అంజన 1 నయన అమిఅ Oy it దోష బిభంజన ॥ 
తెహి(కరి బిమల ABS బిలోచన 1 బరనజ( రామ చరిత భన మోచన ॥ 1 ॥ 
DOSE ప్రథమ మహీసుర చరనా 1 మోహ జనిత సంసయ సబ హరనా ॥ 


A 


సుజన సమాజ సకల గున ఖానీ 1 కరఉ( ప్రనాను సప్రేమ సుబానీ ॥ 2 ॥ 
సజ్జనుల మహిమ 
సాధు చరిత సుభ చరిత కపాసూ 1 నిరస DSS గునమయ ఫల జాసూ ॥ 
జో సహి దుఖ పరభఛిద్ర దురావా | బందనీయ జెహి( జగ జస Sar ॥3॥ 
ముద మంగలమయ సంత సమాజూ | జో జగ జంగమ తీరథరాజూ ॥ 
రామ భక్తీ జహ( సురసరి ధారా। సరసఇ బ్రహ్మ బిచార ప్రచారా ॥ 4 ॥ 
బిధి నిషేధమయ కలిమల హరనీ 1 కరమ కథా రబినందని బరనీ ॥ 
హరి హర కథా బిరాజతి బేనీ। సునత సకల ముద మంగల దేనీ ॥ 5 ॥ 
బటు బిస్వాస. అచల నిజ ధరమా  తీరథరాజ సమాజ సుకరమా 
సబహి సులభ సబ దిన సబ దేసా। సేవత సాదర సమన కలేసా ॥6॥ 
అకథ అలౌకిక _ తీరథరాఊ | దేఇ సద్య ఫల ప్రగట ప్రభాఊ ॥7 ॥ 


గురుదేవునిపాదపద్మరజము కోమలమైనది, మనోజ్ఞమైనది. అది. నేత్ర దోషములను రూపు మాపు 
నయనామృతసిద్దాంజనము. ఈ అంజనముచే నామనోనేత్రములను నిర లమొనర్భుకొని, సంసారబంధములనుండి 
విముక్తిని ప్రసాదించు. శ్రీరామచరితమును వర్లించెదను. అజ్ఞానజనితములైన సందేహములనుపాఅద్రోలు 
భూసురోత్తములకు ముందుగా. వందనములనాచరింతును: - అనంతరము సద్గుణసంపన్నులైన సాధువులకును, 


సత్పురుషులకును వినయముతో (ప్రణమిల్లెదను. ప్రత్తి ఎండినదై, స్వచ్చమై గుణమయమై యుండును. అట్లే 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and అకా కకక 


BOSCO Ao 5 
SS 
సాధువులచరిత్ర అనాసక్రమై, పాపరహితమై సద్గుణ సంపన్నమై అలరారును, వడకుట, నేయుట మొదలగు 
సందర్భములలో (ప్రత్తితాను కష్టములను సహించి, ఇతరుల ఛిద్రములను కప్పివేసి, గొప్ప కీర్తిని సంపాదించును. అట్లే 
సాధువులు ఎన్ని కష్టములనైనను ఓర్చుకొనుచు ఇతరులను ఉద్దరించెదరు. అట్టి సాధువుల సమాజము 
ఆనందమయము, కల్యాణ ప్రదము. అది (ఆ సమాజము) ఒక కదలుచున్న ప్రయాగ. (త్రివేణీ సంగమము) అచట 
రామ భక్తీ అనునది గంగా (ప్రవాహము. (బ్రహ్మవిచారమే సరస్వతీ నది. IBIAS రూపములైనకథలు 
కలియుగపాపములను ప్రక్షాళనచేయు యమునా . తరంగములు. ఈ మూడును ఇచట కలియును. 
శివకేశవులగాథలు త్రివేణీ సంగమమై (శ్రోతలకు ఆనందమును, శుభములను అందించును. ఈ సాధు సమాజ 
రూపమైన (ప్రయాగ క్షేత్రమున స్వధర్మము నందలి విశ్వాసమే అక్షయవటము. సత్కార్యములే BS రాజ 
పరివారములు. BF రాజ మైన ఇట్టీ (ప్రయాగ వివిధదేశములలో సర్వకాలములయందును సాధుజనరూపమున 
అందటికిని లభ్యమగును. వారిని సాదరముగా సేవించుటచే అవిద్యాదిక్షేశములన్నియును పటాపంచలగును. ఈ తీర్థ 
రాజము అలౌకికము, వర్లనాతీతము, సద్యః ఫలదాయకము. దీని (ప్రభావము (ప్రత్యక్షము. (Su 1-7) 


దో-సుని సముర్ఫుహి. జన ముదిత మన, మజ్జహి( అతి అనురాగ । 
లహహి( చారి ఫల అఛత తను, సాధు సమాజ ప్రయాగ ॥ 2 ॥ 


ఈ సాధుసమాజరూపమైన (ప్రయాగ మహిమను విని, అవగాహన చేసికొని, అత్యంత భక్తితో అందు 
మునకలు వేయువారికి ఈ జన్మలోనే ధర్మార్థ కామ మోక్ష (చతుర్విధ పురుషార్థ) ఫలములు సిద్ధించును. (దో॥ 2) 


చౌ- నుజ్జన ఫల Bo తతకాలా | కాక హోహిం పిక బకఉ HOS ॥ 

సుని ఆచరజ కరై జని కోఈ। సతసంగతి మహిమా నహింగోఈ ॥1॥ 

బాలమీక నారద ఘటజోనీ | నిజ నిజ ముఖని కహీ నిజ హోనీ ॥ 

జలచర థలచర నభచర నానా। జే జడ చేతన జీవ జహానా ॥2॥ 

మతి కీరతి గతి భూతి భలాఈ 1 జబ జెహి( ass జహా( Bc PS 

సో జానబ సతసంగ (ares లోకహు( BS న ఆన ఉపాఊ ॥3॥ 

బిను సతసంగ DES న. హోఈః 1 రామ కృపా బిను సులభ న సోఈ ॥ _ 

సతసంగత ముద మంగల మూలా. | 29 ఫల సిధి సబ సాధన ఫూలా_॥ Au 

SE సుధరహిం=సతసంగతి. పాఈ | HVS BOG WS సుహాఈ ॥ ., 

బిధి బస. సుజన కుసంగత పరహీం॥ ఫని మని సమ నిజ గున అనుసరహీ( ॥ 5 ॥ 

బిధి హరి హర, sO. కోబిద బానీ 1... కహత సాధు మహిమా సకుచానీ 0 

సో మో .సన.-కహి జాత న, 3b ay బనిక్తమని ios గన్న జైసే( 16% 

సాధుసమాజరూపమైన్నత* ప్రయాగలో, మునిగినచ్లో: ఫలము. వెంటనే ,లభించును.. కాకులు, కోయిలలగును. 
కొంగలు హంసలుుగా మ్లాజును, దీనికి ఆశ్చర్ష పడవలసిన పనియేలేద్దు. సత్సాంగత్యమహిమ జగద్విదితము. వాల్మీకి, 
నారద, అగస్త్యాదిమహర్చులజీవితగాథలే యిందుకు ప్రబలనిదర్శనములు" భూచరములు, జలచరములు, 
ఫేచరములు మేుదలగు "చరాచరప్రాణులన్నియును' సత్సంగ ప్రభావమువలననే “Hopes. "బుద్ది, కీర్తి, 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


6 రామచరిత మానసము 


సర్గతులను, పాందినవి. ఈ ఐశ్వర్యాదులను పొందుటకు సత్సాంగత్యము తప్ప మణియేమార్గమూ లోకమున గాని 
వేదములలో గాని (ప్రప్తావింపబడలేదు. సత్సాంగత్యము లేనిదే వివేకము అబ్బదు. శ్రీరాముని దయ వలననే 
సత్సాంగత్యము లభించును. ఆనంద E380, (శ్రేయోలాభములకును సత్సాంగత్యమే మూలము. 
సాధవములన్నియును పుష్పములు. సత్సంగప్రాప్తియే ఫలము. ఇనుము పరుస వేదిని తాకిన బంగారమగునట్లు 
దుష్టులు గూడ సత్సంగతి వలన సత్పురుషులుగా అయ్యెదరు. విధివశమున సత్సురుషులకు దుష్టసాంగత్యము 
Rods పాము పడగపైగల మణివలె వారు సద్గుణములతోడనే విలసిల్లుదురు. సర్పవిషముచే మణి ఏ 
విధముగను (ప్రభావితముగాక స్వయంప్రకాశమానమగును. అట్లే దుష్టసాంగత్యముచే సజ్జనులు ఏ మాత్రమూ 
'ప్రభావితులు గాక తమ సుగుణములతోడనే శోభిల్లుచుందురు. కవులుగాని, విజ్ఞానులుగాని కడకు (బ్రహ్మవిష్ణు 
మహేశ్వరులుగాని సత్పురుషమహిమలను పూర్తిగా వర్షింపజాలరు. ఇక నేను వర్లింపబూనుట కూరలమ్మువాడు 
మణుల నాణ్యతను తెల్పునట్టుండును. | వ (3 1-6) 


దో-బందడ( పంత సమాన చిత, హిత అనహిత నహి( Sai 
అంజలి గత సుభ సుమన జిమి, సమ సుగంధ కర దోఇ ॥ 3 (క) ॥ 
పంత పరల చిత జగత హిత, జాని సుభాఉ సనేహు । 
బాలబినయ సువి కరి కృపా, రామచరన రతి దేహు ॥ 3 (ఖ) ॥ 


దోసిట జేరిన పుష్పములు రెండు చేతులకును (అనగా తమను తెంపిన చేతికిని, తమను పట్టుకొనిన చేతికిని) 
ధమును సమానముగవే పంచియిచ్చును. అట్లే సాధుపుంగవులు అందజిని సమ భావముతోడనే చూచెదరు. 
శత్రు; గాని, ఉండరు. అట్టి పాధుపురుషులకు నమస్కరించెదను. సాధువులు సరళ 
వమును స్నేహమును తెలిసికొని, “ఓ సాధువులారా! ఈ *ాలుని (ప్రార్ధనను 
లములసపై ప్రీతికలుగనట్టు అను(గ్రహింపుడు” - అని వారిని తులసీదాసు వేడు 
‘ ks oat (దో॥ 3 కఖ) 


॥ జే బీను కాజ దాహివేహు బాఏం ॥ 
 ఉజరే( హరష బిషాద బపేరే( ॥1॥ 
వర కాజ భట 


re 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


మ a .. బాలకాండము.” 7 
a 

దుష్టులు తమకు అవ్యాజ (ప్రేమతో హితమునుచేకూర్చు వారిని సైతము హింసింతురు. ఇతరులకు హాని 
చేయుటలోనే తమకు లాభము కలదని భావింతురు. ఇతరుల పతనమును జూచి ఆనందింతురు, ఉన్నతిని జూచి 
దుఃఖ పడుదురు. అట్టి దుష్టులకుసైతము నేను సద్భావముతో నమస్కరింతును. వీరు హరిహరులకీర్తియనెడి 
పూర్ణచంద్రునకు రాహువు వంటివారు. (అనగా హరిహరులను కీర్తించినను దానికితట్టు కొనలేక ఆ ్రీర్తించువారికి 
విఘ్నములను గూర్తురు.) ఇతరులకు కీడు చేయుటలో వీరు సహస్ర బాహువులు, ఇతరుల దోషములను వేయి 
కన్నులతో వెదకు చుందురు. నేతిని చెడగొట్టు ఈగవలె వీరి మనస్సులు ఇతరుల హితములను భంగపజచుటలో 
నిమగ్నమగుచుండును. వీరు ఇతరులకు తాపమును గూర్చుటలో అగ్నివంటివారు, క్రోధములో యమునివంటివారు, 
పాపములు, అవగుణములు అనెడి ధనములకు వీరు కుబేరులు. కేతువు (తోకచుక్క) వలె అందజీహితములను 
నాశనముచేయుదురు. వీరు నిద్రించుటలో కుంభకర్ణులగుటయే లోకమునకు మేలు. వడగండ్లు పంటలను 
పాడుచేసి, తాముగూడ కరగి పోవునట్లే వీరు ఇతరులకు కీడు చేయుటకై తమ ప్రాణములనుగూ-: ఒడ్జెదరు. 
వేయినాలుకలతో ఇతరుల దోషములను ఆక్రోశముతో ఎన్ను వీరిని శేషుడని భావించి, నమస్కరించెదను. ఇతరుల 
పాప కృత్యములను గూర్చి పదివేల+చెవులతో (చెవులప్పగించి) Jodie. 'భగవత్కథలను వినుటకై పదివేల చెవులను 
గోరిన పృథురాజుగా వీరిని.భావించెదను. సురా(మద్య)పాన _ప్రియులైన వీరిని సురానీక (దేవతాసమూహ) ప్రియుడైన 
ఇం|ద్రునిగా భావించెదను. కఠినాతి కఠినమైన వజ్రాయుధమే ఇంద్రునకు ఇష్టము. అట్లే కఠినాతి కఠనములైన పరుష 
వచనములే వీరికి age ae, pee భల వీరు సహస్రాక్టులు, " (Bu 1-6) 


దో-ఉదాసీన అరి i క్ట హిత, సునత జరహి( ఖల re 
జాని పాని జుగ జోరి జన, DSO కరణ స ప్రీతి ॥4॥ 


దుష్టులు తమ మిత్రుల యొక్క, శత్రువుల యొక్క, తటస్థుల యొక్క ఉన్నతిని జూచి, ఈర్ష్యతో మలమల 
మాడిపోవుదురు. వీరి యీరీతిని గమనించి, వినయముతో (ప్రేమతో చేతులు జోడించి వీరికి నమస్కరింతును. 
(దో॥ 4) 


చౌ-మై( అపనీ దిసి క్రీన్ల నిహోరా। BY నిజ ఓర న లాఉబ HO ॥ 
బాయస పలిఅహి( అతి, ) eso 1 | ne నిరామీష కబహు( కి కాగా ॥ 1 1 
బందఉ( సంత అసజ్ఞన SOP L _దుఖప్రద ఉభయ DS Sx 'బరనా nm 
అ ల్‌ oF హరి హల 'మిలత ఏక a దారున aera 1 


Se దల egy 4 Fees 3 a ee 


సుధా సురా. నము = emt జనక ఏక, సగ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


8 శ్రీ రామచరిత మానసము 

సాధువులు మనకు దూరమైనప్పుడు మన (ప్రాణములే పోయినట్లగును. దుష్టులు మనకు చేరువయైనప్పుడు ఎనలేని 
బాధకలుగును. ఏకాలమునందైనను సజ్జనులును దుర్దనులును ఈ లోకమున (ప్రక్క ప్రక్కనే జన్మించుచుందురు. 
కాని వారి వారి స్వభావములు Jen. కమలములు జలగలు నీటిలోనే పుట్టు చుండును. అమృతము మదిర రెండును 
సముద్రము నుండియే ఉద్భవించినవి. సజ్జనులును దుర్దనులును వారి వారి కర్మఫలములను అనుసరించి 
క్రీర్త-అపకీర్తులను పొందెదరు. సాధువుల స్వభావములు అమృతము, చంద్రుడు, పవిత్ర గంగానది వంటివి. దుష్టుల 
స్వభావములు విషము, అగ్ని, కలి పాపములతో గూడిన కర్మనాళనదివంటివి. వీరి గుణావగుణములను ఎల్లరును 
ఎయుంగుదురు. ఎవరికి నచ్చిన వాటిని వారుగ్రహింతురు. (చౌ॥ 1-5) 


దో-భలో భలాఇహి పై లహ, og నిచాఇఖహి నీచు; 
సుధా సరాహిఅ అమరతా6 గరల సరాహిఅ మీచు ॥ 5 ॥ 


సజ్జనులు మంచినే పట్టుకొందురు. దుర్దనులు చెడును విడిచిపెట్టరు. అమృతము అమరత్వమును 


(ప్రసాదించును. విషము మరణమునే సమకూర్చును. ఈ రెండును తమతమ గుణములకు ప్రసిద్ధములు, 
దోహదకారులు. (దో॥ 5) 


చౌ- ఖల అఘ అగున సాధు గున గాహా 1 ఉభయ అపార ఉదధి అవగాహా ॥ 
"Br Sc SH గున దోష బఖానే 1 సంగ్రహ త్యాగ న బిను పహిచానే ॥ 1 ॥ 
భలెఉ పోచ సబ బిధి ఉపజాఏ | గని గున దోష BS Dowd ॥ 
కహహి( బేద ఇతిహాస పురానా। OB ప్రపంచు గున అవగున సానా ॥ 2 ॥ 
దుఖ సుఖ పాప పున్య దిన రాతీ 1 సాధు అసాధు సుజాతి కుజాతీ ॥ 
దానవ దేవ ఊంచ అరు నీచూ। అమిఅ సుజీనను నూహురు మీచూ ॥ 3 ॥ 
మాయా (బ్రహ్మ జీవ జగదీసా 1 లచ్చి అలచ్చి రంక అవనీసా ॥ 
కాసీ మగ సురసరి క్రమనాసా 1 మరు మారన నుహిదేన గవాసా ॥ 4 ॥ 
సరగ నరక అనురాగ DOW 1 నిగమాగమ గున దోష బిభాగా ॥5॥ 
దుర్జనుల పాపకృత్యములను. దోషములను, సజ్జనుల సద్గుణములను తెలిపెడి కథలు సముద్రములవలె 
ఆపారములు, అగాధములు. ఇందులో సజ్జనులగుణములు, దుర్జనులదోషములును వర్ణింపబడినవి. ఏలనన 
వారితారతమ్యములను గుర్తింపనిదే సుగుణములను (గ్రహించుటకును, దుర్గుణములను నిరాకరించుటకును 
సాధ్యము కాదు. గుణదోషములు రెండును బ్రహ్మసృష్టిలోని భాగములే. వేదములు వాటి తారతమ్యములను 
వేర్వేలుగా స్పష్టముగా విశదీకరించెను. వేదములతోపాటు ఇతిహాసపురాణాదులు గూడ బ్రహ్మసృష్టి 
గుణదోషములసమ్మేళనమని వక్కాణించెను,. af వైరుధ్యములు ఈ సృష్టిలో అనంతములు. సుఖదుఃఖములు, 
పుణ్యపాపములు, దివారాత్రములు, మంచిచెడులు, సుజాతికుజాతులు, దేవదానవులు, ఉచ్చనీచములు, 
త్ర విషములు, జననమరణములు, (బ్రహ్మ-మాయలు ఈశ్వర-జీవులు, సంపదలు-దారిద్యములు, 
కాశీ-మగధలు, గంగా-కర్మనాశనదులు, మార్వార-మాళవ దేశములు, (బ్రాహ్మణుడు-కసాయివాడు, 
లు, న రాగ్యానురాగములు మొదలగునవి ఈ వైవిధ్యములకు (ప్రబలనిదర్శనములు. వేదశాస్త్రముల్సు వీటి 
రించి నవి. (చౌ॥ 1-5) 


Bhuvan Vani Trust, Lucknow = 


i Ee 


బాలకాండము 9 


SS 
దో-జడ చేతన గున దోషమయ, బిస్వ &y కరతార । 
సంత హంస గున గహహి( పయ, పరిహరి బారి బికార ॥6॥ 


భగవంతుడు చేతనాచేతనరూపమైన విశ్య్వమునందు మంచిచెడులను సృష్టించెను. హంస పాలను (గ్రహించి 
నీటిని వదలినట్లే సాధువులు గుణములను (గ్రహించి, దోషములను దూరముగా పరిహరించెదరు. (దో॥ 6) 


చౌ-అస బిబేక జబ Bq బిధాతా । తబ తజి దోష గునహి( మను రాతా I 
SO సుభాడ కరమ బరిఆఈ( 1 FS ప్రకృతి బస చుక భలాఈ( ॥ 1 ॥ 
సో సుధారి హరిజన జిమి లేహీ( 1 దలి దుఖ దోష బిమల జసు దేహీ( ॥ 
Poe కరహి( భల sg సుసంగూ 1 మిటళ న మలిన సుభాఉ అభంగూ ॥ 2 ॥ 
of WBA జగ బంచక జేఊ । బేష ప్రతాప పూజిఅహి( తేడ ॥ 
ఉఘరహి( అంత న హోఇ నిబాహూ | కాలనేమి జిమి OSS రాహూ ॥13॥ 
కిఎహు( కుబేషు సాధు సనమానూ 1 BW జగ జామనంత హనుమానూ ॥ 
హాని కుసంగ సుసంగతి లాహూ | లోకహు( BS బిదిత సబ. కాహూ ॥ 4॥ 
గగన చఢఇ రజ పవన ప్రసంగా | కీచహి( dog నీచ జల సంగా ॥ 
సాధు అసాధు సదన సుక BSc 1 సుమిరహి( రామ దేహి గని గారీ. ॥ 5 ॥ 
ధూమ కుసంగతి కారిఖ హోఈ | De పురాన మంజు మసి BBs ॥ 
Fg జల అనల అనిల సంఘాతా Ss జలద జగ జీనన దాతా ॥ 6 ॥ 


భగవదనుగ్రమున విచక్షణాశక్తిని కల్గియున్నవారు చెడును విసర్జించి, మంచిని మాత్రమే (గ్రహింతురు. 
ఒక్కొక్కప్పుడు మంచివారు సైతము మాయామోహితులై కాలము, స్వభావము, కర్మల (ప్రభావముచే సన్మార్గము 
నుండి వైదొలగుదురు. భగవద్భక్తులు ఈ పొరపాటును తెలిసికొని, వాటిని సవరించు కొందురు. దుఃఖదోషములను 
అధిగమించి (పాజు(ద్రోలి) నిర్మలమైనయశమును పొందుదురు. అట్లే దుష్టులుగూడ ఒక్కొక్కసారి 
సత్సాంగత్యప్రభావమున సత్కర్మలను ఆచరింతురు. కాని వారిదుష్టస్వభావములు మాత్రము Srey. కపట 
వేషధారులైన ధూర్తులు మొదట గౌరవింపబడినను కాలక్రమమున వారివారి నిజ స్వరూపములు బట్టబయలగును. 
కాలనేమి, రావణుడు, రాహువు మొదలగు వారి వృత్తాంతములే ఇందులకు ప్రబలనిదర్శనములు.. సజ్జనుల 
రూపములు, వేషములు ఎట్టున్నను వారు. హనుమజ్ఞాంబవంతాదులవలె అందటిచే గౌరవింప . బడుదురు. 
దుష్టసహవాసము (ప్రమాదకరము. సజ్జనమైత్రి వరప్రసాదము. ఇది లోకవిదితము, వేదప్రామాణికము. వాయు 
సాంగత్యమున పైకెగురుధూళి ఉన్నతస్థితికి చేరును. అదియే పతనోన్ముఖముగా సాగిపోవు నీటితో కూడినప్పుడు 
బురదయై అధోగతి పాలగును. సజ్జనులఇండ్లలో పెణీగినచిలుకలు, గోర్వంకలు, రామ నామమును జపీంచును. 
(పలుకును) దుర్దనులఇండ్లలోనిచిలుకలు దుర్భాషలాడును. పొగ మలినములతో కలిసినచో నల్లబారును. కాని 
DOM 'మాటీనచో పవిత్రపురాణములనే వ్రాయవచ్చును ఆ పొగయే-నీరు; అగ్ని, గాలితో కలిసి, 'మేఘముగా 


మాటినప్పుడు వర్షజలముల ద్వారా జీవులకు ప్రాణదాత యగును. (6) 
“1 Be 


Bhuvan Vani Trust, Lucknow 


PT SN CETTE. DAR: =. Dor సన! | 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri — 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


10 శ్రీ రామచరిత మానసము 


ఇకకడ ఊఊఊ 


దో- గ్రహ భేషజ జల పవన పట, పాఇ కుజోగ సుజోగ । 
హోహి( కుబస్తు సుబస్తు జగ, లఖహి( సులచ్చన లోగ ॥7 (క)॥ 
సమ GES తమ పాఖ దుహు(, నామ భేద బిధి 851 
ససి సోషక పోషక సమురై, జగ జస అపజస OS ॥ 7 (ఖ) ॥ 
జడ చేతన జగ జీవ జత, సకల రామమయ జాని । 
బందజ( Bad పద కమల, సదా జోరి జుగ పాని ॥ 7 (గ) ॥ 
దేవ దనుజ నర నాగ ఖగ, (ప్రేత పితర గంధర్చ | 
బందఉ€ కిన్నర రజనిచర, కృపా కరహు అబ సర్ప ॥ 7 (ఘ) ॥ 
గ్రహములు, ఓషధులు, జలములు, వాయువు, వస్త్రములు - ఇవియన్నియును వాటివాటి సాహచర్యములను 
బట్టి మంచి, లేక చెడుగా భావింపబడుచుండును. IBS వారు ఈ లోకసత్యములను ఎజుంగ గలరు. శుక్ల, 
కృష్ణపక్షములయందు వెన్నెల, చీకటి సమానముగనే యుండును. కాని విధాత వాటికి వేర్వేణు పేర్లను పెట్టెను. 
లోకము చం[ద్రునికళలవృద్దికి తోడ్పడు శుక్ల పక్షమును (ప్రశంసించును. క్షీణదశకు ఆకరమగు కృష్ణపక్షమును 
ఏవగించుకొనును. విశ్యమునందలి చేతనాచేతన ' పదార్థములన్నియును శ్రీరామమయములు. కావున ‘am 
వాటిచరణకమలములకు చేతులుజోడించి మొక్కెదను. దేవతలు, దైత్యులు, మానవులు, నాగులు, పక్షులు, 'ప్రేతలు, 
పితరులు, గంధర్వ, కిన్నర, రాక్షసులు మున్నగు సమస్త ప్రాణికోటికిని ప్రణమిల్లుదును. తదను(గ్రహము నాకు 
లభించునుగాక. - ల్ని క (దో॥ 7. క,ఖ,గ,ఘ) 


చౌ-ఆకర చారి op చౌరాసీ। జాతి జీవ జల థల నభ బాసీ ॥ 
కీయ రామమయ సబ జగ జానీ | కరఉ( ప్రనామ జోరి జుగ పానీ ॥ 11 
జాని SPSS కింకర మోహూ 1 సబ మిలి కరహు ఛాడి Yo ఛోహూ ॥ 
నిజ బుధి బల భరోస' మొహి నాహీ 1 తాతే బినయ కరఉ( సబ పాహీ( ॥ 2 ॥ - 
కరవ SPS రఘుపతి గున WS 1 లఘు మతి మోరి చరిత అవగాహా ॥ 
సూరు వ ఏకఉ అంగ "ఉపాఊ HS మతి రంక మనోరథ రాఊ ॥ 3 ॥ 
మతి అతి వీచ Bcd రుచి ఆభీ। చహిఅ అమిఅ జగ జురఇ న wo ॥ 
ఛమిహహి “SYS BPO ఢిఠాఈ 1 సునిహహి( బాలబచన HS ose ॥ క ॥ 
జౌ. బాలక కహ తోతరి బాతా 1 సువహి( ముదిత మన పీతు అరు మాతా ॥ 
spermine కూర కుటిల కుబిచారీ 1 జే పర". దూషన భూషనధారీ..॥ 50 
విజ కబిత్త కేహి లాగ “న నీకా | సరస హో అథవా అతి ఫీకొ"॥ 
జే పర 908° సునత హరషాహీ( 1 “తే బర పురష బహుత జగ నాహీం.॥ 6॥ 
జగ బహ SU సరాసరి పమ భాఈ ? జే నిజ బోీబధహిం జలపాఈ-4 ... 
'పజ్ఞన' పక్సీత సింధు సమ 'కోఈ (“దేఖి' పూర బిధూబాఢఖజోఈ:॥ 71. 


Bhuvan Vani Trust, Lucknow 


ee ee 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri — 


బాలకాందము 11 
ee 
భూమ్యాకాశములయందును జలములయందును జీవించు చతుర్విధములైన (జరాయుజ, అండజ, స్వేదజ, 
ఉద్భిజములు) (1) మానవులు, జంతువులు. (2) పక్షులు. (3) క్రిమి కీటకాదులు. (4) మొక్కలు. ఎనుబది నాలుగు 
లక్షల జీవరాసులు సీతారామమయములని భావించి, వాటికి అంజలి ఘటింతును. ఓ దయానిధులారా | నన్ను 
మీసేవకునిగా భావించి, నిష్కపటచిత్తములతో TP కృపజూపుడు. నాబుద్ది బలముసై నాకు విశ్వాసము లేదు. కనుక 
WH విన్నవించుచున్నాను. రఘుకులతిలకుడైన శ్రీరామునిగుణములను వర్లింప గోరుచున్నాను. నా బుద్ది 
అల్పమైనది. శ్రీరాముని చరితము ఆగాధమైనది, నేను ఏ కావ్యాంగములనూ ఎజుగను, నా మనోరథము మాత్రము 
రాజువలె ఉన్నతమైనది కాని నామనస్సు, బుద్ది నిరుపేదల వలె అల్పములైనవి, నా కోరిక ఘనమైనది, ఒద్ధిమాత్రము 
అల్పమైనది. నేను అమృతమును కోరుచున్నాను. కాని మజ్జిగ సంపాదించు శక్తికూడ నాకు లేదు. సజ్జనులు నా 
అతిసాహసమును మన్నించి, ఈ బాలుని వచనములను ఆదరముతో ఆలకింతురు గాక. తల్లిదండ్రులు తమపిల్లల 
చిలుకపలుకులను విని ఆనందించెదరు. కఠినాత్ములు, కుటిలురు, దురాలోచనాపరులు ఇతరుల 
దోషములనెన్నుటయే ఒక ఘనకార్యముగా భావించి, వారిని పరిహసించుచుందురు. మనోహరముగానున్నను లేక 
పేలవముగా నున్నను ఎవరి కవిత్వము వారికి మధురముగానే ఉండును. కాని ఇతరులరచనలను విని మెచ్చుకొను 
సజ్జనులు చాల అరుదుగా మాత్రమే ఉందురు. కుంభ వృష్టి పడినప్పుడు వరదలతో పాంగిపారలు నదులు, 
తటాకముల వలె తమ ఉన్నతికి పొంగి పోవు జనులు లోకమున కోకొల్లలు. కొని పూర్ణ చంద్రుని జూచి గంతులు 
వేయు సముద్రునివలె ఇతరులజొన్నత్యమును జూచి, సంతసించు సహృదయులు చాలతక్కువగా ఉందురు. 
¢ (చౌ॥ 1-7) 


దో- భాగ ఛోట అభిలాషు బడ, కరఉ ఏక బిస్వాస । 
సైహహింసుఖ సుని సుజన సబ, ఖల కరిహహి( ఉపహాస ॥ 8 ॥ 
నా శక్తి అల్పము, కాని లక్ష్యము అనల్పము (ఉన్నతము) దుర్ణనులు పరిహసించినను సుజనులు నా రచనకు 
ఆనందింతురని నా పరమ విశ్వాసము. ‘(Sn 8) 


చౌ - ఇల పరిహాస హో హిత మోరా | కాక కహహి( కలకంఠ కఠోరా ॥ 
హంసహి బక దాదుర చాతకహీ | హ(పహి( HOS ఇల dive బతకహీ ॥ 1 ॥ 
SOS రసిక న రామ పద నేహూ | OY కహ Sond హాస రస ఏహూ ॥ 
భాషా భవితి భోరి మతి మోరీ | హంసిబీ జోగ హగే( నహి(ంభోరీ ౪2 ॥ 
ప్రభు పద ప్రీతి న పొముయి వీకీ  తిన్హహి కథా సుని లాగిహి ఫీకీ ॥ 
హరి హర పద రతి నుతి న కుతరకీ | తిన Soe నుధుర కథా రఘుబర కీ 13 ॥ 
రామ భగతి భూషిత జియు( జానీ 1 సునిహహి( సుజన సరాహి సుబానీ ॥ 
SO) న హోడ( Sine బచన ప్రబీమా । సకల కలా సబ బిద్యా హీనూ ॥ 4 ॥ 
ఆభర అరథ అలంకృతి వావా! ఛంద ప్రబంధ అనేక Ora 
భావ భేద :రప భేద...అపారా ।.కబిత దోష గున బిబిధ SHO ॥ 5 ॥. 
SOS OBS AOS: Sire: Bader పత్య Sac లిఖి snd Sou 6 ॥. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
జ 
12 శ్రీ రామచరిత మానసము 


దురనుల పరిహాసముగూడ నాకు హితమే. కోయిల పాట కాకులకు కఠోరముగా ఉండును. కొంగలు 
నక కప్పలు చాతకపన్షులను పరిహసించుచు-డును.. నీచులు సచ్చరిత్రలను విని నవ్వెదరు. 
కవిత్వమునందును శ్రీరామచంద్రుని పాదపద్మములయందును భక్తిలేని కవితారసికులకు ఈ కవిత హాస్యరస 
ప్రధానమై సుఖమునిచ్చును. నా రచన ల్రాకికభాషలో సాగినది. పైగా నా బుద్ది అల్బమైనది. కావున నవ్వదగినది. 
అందువలన వారు నవ్వుటలో దోషము లేదు. శ్రీహరి చరణకమలములయందు. భక్తిలేని వారికిని, 
అవగాహనారహితులకును ఈ కథ పేలవముగా క్రనిపింఏ వచ్చును. హరిహరభక్తులకును, 
కుతర్కబుద్దులుకానివారికిని శ్రీ రఘునాథునిచరితము మధురముగా ఉండును, హాయిని గొల్పును. సజ్జనులు ఈ 
గాథను శ్రీరామభక్తివైభవభూషితమైనదిగా (గ్రహించి, (విని) మనోహరముగ ప్రశంసింతురు. నేను కవిని గాను. 
వాకృతురుడనూ గాను. వాక్యరచనకళలయందును, నాకు ప్రావీణ్యము లేదు. శబ్దార్థ (ప్రయోగములు వివిధములు. 
అలంకారములు, ఛందస్సులు అనేకములు. భావరసభేదములు అపరిమితములు. కవితాగుణములు, దోషములు 
వివిధములు ఈ కవితావిశేషములలో ఏ ఒక్కదానిని గూర్చియు నేనెటుగనేయెజుగను. ఈ సత్యమును 
ప్రమాణపూర్వకముగా తెల్పుచున్నాను. (చౌ॥ 1-6) 


దో-భనితి మోరి సబ గున రహిత, బిస్వ DOS గున ఏక । 
సో బిచారి సునిహహి( సుమతి, BS, కే. బిమల బిబేక॥ 9 ॥ 


నా కవితలో ఎట్టి సుగుణములూ లేవు. కాని జగత్రసిద్ధమైన రామకథయను ఒకే ఒక్క సుగుణము గలదు. 
జ్ఞానులును, వివేక వంతులును దానిని ఎటీంగి సాదరముగా ఆలకింతురు. (దో॥ 9) 


రామాయణ మహత్వము 


చౌ - ఎహి మహః రఘుపతి నామ ఉదారా 1 అతి పావన పురాన (శ్రుతి సారా ॥ 
మంగల భవన అమంగల హారీ | ఉమా సహిత జెహి జపత పురారీ ॥1॥ 
GIB DIGS సుకబి కృత జోఊ | రామనామ బిను సోహ న సోఊ ॥ 
బిధుబదనీ సబ భాతి Barbs సోహ న బసన బినా బర నారీ ॥2॥ 
సబ గున రహిత కుకబి కృత బానీ 1 రామ నామ జస అంకిత జానీ ॥ 
సాదర కహహి( సునహి( బుధ తాహీ 1 మధుకర సరిస సంత గునగ్రాహీ ॥3॥ 
జదపి కబిత రస ఏకఉ నాహీ(। రామ ప్రతాప ప్రగట ఎహి మహీం ॥ 

a భరోస మోరే[ మన ఆవా। కెహి( న సుసంగ బడప్పను dew ॥ 4 ॥ 
pg త్‌ వా తల! అగరు ప్రసంగ సుగంధ బసాఈ ॥ 
భనితి భదేస oe” బరనీ 1 OS కథా జగ మంగల కరనీ ॥ 5 ॥ 

దు సాంబశివుడు స a వునా కం 1 
Sy gem జాం వర్డు స ee శ్రీరామచం(ద్రునిపావననామము గలదు. ఇది మిక్కిలి పవిత్రమైనది: 
ద, పురాణములసారము, కల్యాణములకు పెన్నిధి, అశుభములను Kr 9 న 
ఎంతగా సౌందర్యవతియైనను వస్త్రములను 005d (ప్రీ కోభింపదు పుమాపునది. అనేకాలంకారభూషిత ద | 
స్రీ శోభింపదు.-అట్లే అది. మహాకవిచే వ్రాయబడినను, మిక్కిలి 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri — 


| బాలకాండము 13 
కతత వకసన 
ప్రశంనీయమైనదేయైనను రామనామము లేని కావ్యము శోభింపదు. కాని అల్పజ్ఞుడైన కుకవిచే వ్రాయబడినను, అది 
గుణరహితమైనదేయైనను రామనామవైభవముచే అలంకృతమైన కావ్యమును సజ్జనులు సాదరముగా చదివి, విని 
ఆనందింతురు. తుమ్మెదలు పుష్పములలోని మధువును (గ్రోలినట్టు సత్పురుషులు గుణములనే (గ్రహింతురు. ఇందు 
కవితారసపోషణలేకున్నను శ్రీరామచంద్రునిప్రతాపము బహుధా కీర్తింపబడినది. ఇదియే నా సంపూర్త విశ్వాసమునకు 

ల 
మూలము. సత్సాంగత్యమువలన గౌరవము దక్కని వారెవరు? పొగ అగరు సాంగత్యమున తన సహజమైన 
ఘాటును, కణుకుదనమును వదలి సుగంధమునే వ్యాపింప జేయును. అట్టే నా కవిత సౌందర్య శోభితము కాకున్నను 
రామకథావర్లనామహితమగుటవలన శుభప్రదమైనది. (చౌ॥ 1-5) 
ఛం-నుంగల కరని కలిమల హరని తులసీ కథా రఘునాథ కీ। 

గతి కూర కబితా సరిత కీ జ్యో( సరిత పావన పాథ క్రీ॥ 

ప్రభు సుజస సంగతి భనితి భలి హోఇహి సుజన మన భావనీ । 

భన అంగ భూతి మసాన కీ సుమిరత సుహావని పావనీ ॥ 


తులసీదాసు పలుకు చున్నాడు. శ్రీరఘునాథునిచరితము కలియుగపాపముములను కడిగి వేయును, 
కల్యాణపరంపరను గూర్చును. శోభారహితమైన నా కవితాస్రవంతి పావనగంగానదివలె ఎన్ని మలుపులు తిరిగినను' 
శ్రీహరి వైభవ సాంగత్యముచే సుజనులకు మనోహరముగా ఉండును. స్మశానములోని అపవిత్రమైన 
భస్మముకూడశంభునిశరీరస్పర్శచేత సుశోభితమై, స్మరణ మాత్రముననే పవిత్ర మొనర్చును. ($08) 


దో- ప్రియ లాగిహి అతి సబహి మము, భనితి రామ జస సంగ 1 
దారు Dirt కి కరఇ SG, బందిఅ మలయ ప్రసంగ ॥ 10 (క) ॥ 
స్యాను సురభి పయ DSS అతి, గునద కరహి( సబ Pw | 
గిరా గ్రామ్య సియ రామ జస, గావహి( సునహి( సుజాన ॥ 10 (౪) ॥ 


మలయపర్వతమునందలి చందనవృక్షములసమీపమునగల ఏ వృక్షమైనను అది చందన వృక్షముగనే 
మాలును. అందటు దానిని ఆదరింతురు. అట్లే శ్రీరామ వైభవ సాహచర్య (ప్రభావమున నా కవిత ఎల్లరకును 
అత్యంత ్రీతికరమేయగును. నల్లని ఆవుపాలుగూడ తెల్లగాను, పుష్టికరముగను ఉండును. అందజును దానిని 
సేవింతురు. అట్లే నా భాష (గ్రామ్యమేయెనను సీతారాములకథను వర్లించుటవలన సజ్జనులు దానిని గానము 
చేయుదురు, చెవులప్పగించి విందురు. (దో॥ 10. క,ఖ) 


చౌ- మని SPOS ముకుతా YO డైసీ! అహి గిరి గజ సిర సోహ న తైసీ ॥ 
sys కిరీట తరునీ తను PSs లహహి సకల Bey అధికాఈ ॥ 1 ॥ 

త్లైసెహి( సుకబి SOS బుధ కహహీ( 1 ఉపజహి( అనత అనత FO లహహీ( ॥ 
భగతి హేతు OO భవన బిహాఈ | సుమిరత సారద ఆవతి ధాఈ ॥ 2 ॥ 

రామ చరిత సర Ad. అన్లవాఏ(।.సో శ్రమ org న కోటి ఉపాఏం ॥ 
8D SOS అస-హృదయం Ord । 'గావహి( హరి wd కలినుల HH 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


12 శ్రీ రామచరిత మానసము 


————— ee" ___ ne 


దుర్దనుల పరిహాసముగూడ. నాకు హితమే. కోయిల పాట కాకులకు కఠోరముగా ఉండును. కొంగలు 
హంసలను, కప్పలు చాతకపక్షులను పరిహసించుచు" డును. నీచులు సచ్చరిత్రలను విని నవ్వెదరు. 
కవిత్వమునందును శ్రీరామచంద్రుని పాదపద్మములయందును భక్తిలేని కవితారసికులకు ఈ కవిత హాస్యరస 
ప్రధానమై సుఖమునిచ్చును. నా రచన లౌకికభాషలో సాగినది. పైగా నా బుద్ది అల్పమైనది. కావున నవ్వదగినది. 
అందువలన వారు నవ్వుటలో దోషము లేదు. శ్రీహరి చరణకమలములయందు భక్తిలేని వారికిని, 
అవగాహనారహితులకును ఈ కథ పేలవముగా' కనిపింప్ప వచ్చును. హరిహరభక్తులకును, 
కుతర్కబుద్దులుకానివారికిని శ్రీ రఘునాథునిచరితము మధురముగా ఉండును, హాయిని గొల్పును. సజ్జనులు ఈ 
గాథను శ్రీరామభక్తివైభవభూషితమైనదిగా (గ్రహించి, (విని) మనోహరముగ ప్రశంసింతురు. నేను కవిని గాను. 
వాకృతురుడనూ గాను. వాక్యరచనకళలయందును, నాకు ప్రావీణ్యము లేదు. శబ్దార్థ ప్రయోగములు వివిధములు. 
అలంకారములు, ఛందస్సులు అనేకములు. భావరసభేదములు అపరిమితములు. కవితాగుణములు, దోషములు 
వివిధములు ఈ కవితావిశేషములలో ఏ ఒక్కదానిని గూర్చియు నేనెజుగనేయెజుగను. ఈ సత్యమును 
ప్రమాణపూర్వకముగా తెల్పుచున్నాను. (చౌ॥ 1-6) 

దో-భనితి మోరి సబ గున రహిత, బిస్వ DOS గున ఏక | 
సో బిచారి సునిహహి( సుమతి, జిన్ల Sc బిమల DBS ॥ 9 ॥ 


నా కవితలో ఎట్టి సుగుణములూ లేవు. కాని జగ[త్రసిద్దమైన రామకథయను ఒకే ఒక్క సుగుణము గలదు. 
జ్ఞానులును, వివేక వంతులును దానిని ఎజింగి సాదరముగా ఆలకింతురు. (దో॥ 9) 


రామాయణ మహత్యము 
చౌ - ఎహీ మహః రఘుపతి నామ ఉదారా | అతి పావన పురాన శ్రుతి సారా ॥ 

మంగల భవన అమంగల హారీ | SSP సహిత జెహి జపత Hod ॥1॥ 

భనితి DOG సుకబి కృత జోడ | రామ నామ బిను సోహ న సోఊ ॥ 

బిధుబదనీ సబ భాంతి sar. సోహ న oss బినా బర నారీ ॥ 2 ॥ 

సబ గున రహిత కుకబి కృత బానీ 1 రామ నామ జస అంకిత జానీ ॥ 

సాదర కహహి( సునహి( బుధ తాహీ | మధుకర సరిస సంత గునగ్రాహీ ॥3॥ 

జదపి కబిత రస OSS నాహీ( | రామ ప్రతాప ప్రగట ఎహి మహీం ॥ 

a భరోస మోరే( మన తవా J కెహింన సుసంగ బడప్పను పావా ॥ 4 ॥ 

ధూమడఉ తజఇ సహజ కరుఆఈ | అగరు ప్రసంగ సుగంధ బసాఈ ॥ 

భనితి భదేస స బస్తు ,భలి i బరనీ | రామ కథా. జగ మంగల కరనీ ॥ 5 ॥ 

ఇందు సాంబశివుడు సర్వదా జపించు శ్రీరామచంద్రునిపావననామము గలదు. ఇదీ మిక్కిలి పవిత్రమైనది. 
వేద, పురాణములసారము, కల్యాణములకు పెన్నిధి, అశుభములను రూపుమాపునది. అనేకాలంకారభూషితయైనను, 
ఎంతగా సౌందర్యోవతియైనను వస్త్రములను ధరింపని స్త్రీ శోభింపడు. అట్టే అది'మహాకవిచే (వ్రాయబడినను, మిక్కిలి 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


| బాలకాందము 13 
a 
GINA PSIG Ss రామనామము లేని కావ్యము శోభింపదు. కాని అల్పజ్ఞుడైన కుకవిచే వ్రాయబడినను, అది 
గుణరహితమైనదేయైనను రామనామవైభవముచే అలంకృతమైన కావ్యమును సజ్జనులు సాదరముగా చదివి, విని, 
ఆనందింతురు. తుమ్మెదలు పుష్పములలోని మధువును గ్రోలినట్లు సత్పురుషులు గుణములనే (గ్రహింతురు. ఇందు 
కవితారసపోషణలేకున్నను శ్రీరామచండద్రునిప్రతాపము బహుధా కీర్తింపబడినది. ఇదియే నా సంపూర్త విశ్వాసమునకు 
మూలము. సత్సాంగత్యమువలన గౌరవము దక్కని వారెవరు? పొగ అగరు సాంగత్యమున తన సహజమైన 
ఘాటును, కజుకుదనమును వదలి సుగంధమునే వ్యాపింప జేయును. అట్టే నా కవిత సౌందర్య శోభితము కాకున్నను 
రామకథావర్షనామహితమగుటవలన శుభప్రదమైనది. (చౌ॥ 1-5) 

ఛం-మంగల కరని కలిమల WUD తులసీ కథా రఘునాథ కీ। 

గతి కూర కబితా సరిత కీ జ్యో. సరిత పావన HS కీ॥ 

ప్రభు సుజస సంగతి భనితి BO హోఇహి సుజన మన భావనీ | 

భన అంగ భూతి HIS కీ సుమిరత సుహావని పావనీ ॥ 


తులసీదాసు పలుకు చున్నాడు. శ్రీరఘునాథునిచరితము కలియుగపాపముములను కడిగి వేయును, 
కల్యాణపరంపరను గూర్చును. శోభారహితమైన నా కవితాస్రవంతి పావనగంగానదివలె ఎన్ని మలుపులు తిరిగినను' 
శ్రీహరి వైభవ సాంగత్యముచే eho మనోహరముగా ఉండును. స్మశానములోని అపవిత్రమైన 
భస్మము కూడ శంభుని శరీరస్సర్శచేత సుశోభితమై, స్మరణ మాత్రముననే పవిత్ర మొనర్చును. (ఛంద్‌) 


దో- ప్రియ లాగిహి అతి సబహి మమ, భనితి రామ జస సంగ 1 
దారు బిచారు కి కరఇ Sa, బందిఅ మలయ ప్రసంగ ॥ 10 (క) ॥ 
స్యామ సురభి పయ DOS అతి, గునద కరహి( సబ సాన 1 
గిరా గ్రామ్య సియ రామ జస, గావహి( సునహి6 సుజాన ॥ 10 (ఖ) ॥ 


మలయపర్వతమునందలి చందనవృక్షములసమీపమునగల ఏ వృక్షమైనను అది చందన వృక్షముగనే 
మాజును. అందలు దానిని ఆదరింతురు. అట్లే శ్రీరామ వైభవ సాహచర్య (ప్రభావమున నా కవిత ఎల్లరకును 
అత్యంత ప్రీతికరమేయగును. నల్లని ఆవుపాలుగూడ తెల్లగాను, పుష్టికరముగను ఉండును. అందును దానిని 
సేవింతురు. అట్లే నా భాష గ్రామ్యమేయెనను సీతారాములకథను వర్లించుటవలన సజ్జనులు దానిని గానము 
చేయుదురు, చెవులప్పగించి విందురు. (Su 10. కఖ) 


చౌ - మని SPOS Soar ఛబి Bhi అహి గిరి గజ సిర సోహ న Bd ॥ 
నృప కిరీట తరునీ తను పాఈ । లహహిం సకల సోభా అధికాఈ ॥ 1 ॥ 

BHC సుకబి LOS బుధ కహహీ( 1 ఉపజహి( అనత అనత FO లహహీ( ॥ 
భగతి హేతు OO భవన బిహాఈ | సుమిరత సారద ఆవతి ధాఈ ॥ 2 ॥ 

రామ చరిత సర బిను అన్లవానీ(1 సో శ్రమ జాఇ న కోటి ఉపాఏం ॥ 
(SD SOS అస-హృదయం బిచారీ -! గావహి( హరి జస కలిమల హారీ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


Ree. 83 ప్రాకృత జన గున గానా। సీర ధుని గిరా లగత పఛితానా ॥ 
హృదయ సింధు మతి సీప సమానా। స్వాతి సారదా కహహి(సుజానా ॥ 4& ॥ 
Sc బరసఇ బర బారి DTP హోహి( కబిత ముకుతామని చారూ ॥ 5 ॥ 


పాములపడగలపైగలమణులును పర్వతముల పైగల మాణిక్యములును, గజములమస్తకముల యందుండు 
ముత్యములును అంతగా కోభింపవు. అవియే రాజులకిరీటములయందును, తరుణీమణులతనువులపైనను చేరి, 
వింతకాంతులను వెదజల్లును. అట్టే సత్కవులమస్తిష్కములనుండి  జాలువారినకవితలు 
రసజ్ఞులహ్నదయములయందు 'ఫోలిల్లును. “కవి; కరోతి కావ్యాని, రసం జానాతి పండిత! అని ప్రాజ్ఞాలు 
oo కావ్య నిర్మాణమునకు పూనుకొనిన కవి స్మరించినంతమాత్రముననే శ్రీరామభక్తి పారవశ్యమున 

x aes భూమికి పరుగులుదీయుచు వచ్చును. ఆమెచే కవి శ్రీరామచరితమనెడి 
వరమునందు స్నానము చేయించినప్పుడే ఆమె యొక్క దూరప్రయణపుబడలిక తొలగిపోవును. ఇది తప్ప 
గా కోటి ఉపాయములు చేసినను ఆ బడలిక తీరదు. ఈ విషయమును (గ్రహించియే కవులును, పండితులును 
ఇ > రూపుమాపు రామచరితయశోగానమును చేయుదురు. కవులు సామాన్యమానవుల చరిత్రమును 
 సరస్వతిదేవి తనరాకకు పశ్చాత్తాపపడును. పండితులు కవిహృదయమును సము(ద్రముతోడను అతని 
859 చిప్పతోడను సరస్వతీదేవిని స్వాతివానతోడను పోల్చెదరు. ఇందులో (బుద్ధియనెడి ముత్యపుచిప్పలో) 
ఏలనెడి వర్షపుచినుకులు పడినచో అందమైన క్రవితాముక్తామణులరూపములో అది భాసించును. 
(చౌ॥ 1-5) 


- జుగుతి BO DA Berwin, రామచరిత బర తాగ । 
స్ట్‌ సజ్జన బిమల ఉర, సోభా అతి అనురాగ ॥ 11 ॥ 
లను యుక్తితో భేదించి, రామకథాసూత్రమున గూర్చి, సజ్జనులు తమ నిర్మల 


అవి (ఆ హృదయములు) మిక్కిలి అనురాగశోభితములగును, భక్తి 
(దో॥ 11) 


కఠాలా 1 కరతబ బాయస Ba మరాలా ॥ 
PGi కపట కలేవర SOMO భాడే ॥1॥ 
| కింకర కంచన కోహ కాము కే॥ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 


జెహి( మారుత గిరి మేరు ఉడాహీ(। కహహు తూల కెహి లేఖే మాహీ6 ॥ 
సమురుత అమిత రామ ప్రభుతాఈ 1 కరత కథా మన అతి కదరాఈ ॥ 6 ॥ 


పాప పంకిలమైన ఈ కలియుగమున పుట్టి, హంసవేషము ధరించి, కాకులవలె (ప్రవర్తించువారును, వైదిక 
మార్గములను వీడి, దుర్మార్లములో సాగిపోయెడి వారును, పాపాత్ములును, రామభక్తులమని చెప్పి కొనుచు లోకులను 
మోసగించు వంచకులును, కామ(క్రోధలోభములకు  దాసులును, _ పాషండులును, ధర్మ ధ్వజులును 
(ధర్మవంచకులును) ఐన వారిలో నేను ప్రథముడను, నా దుర్గుణములకు లెక్కయే లేదు. వాటిని వివరింప సాగినచో 
ఆ కథయే విస్తృతమగును. వాటిలో కొన్నింటిని మాత్రమే తెల్పితిని. సహృదయులు ఈ మాత్ర వివరణముతో 
అర్థము చేసికొన గలరు. నా యీ మనవిని (గ్రహించి, ఈ నా కథను విన్న వారెవ్వరును నన్ను దోషిగా తలంపరు. 
=e శంకించిన వారు నా కంటెను మిక్కిలి మూర్గులు, మంద బుద్దులు. నేను కవిని గాను, చతురుడనూ 

, శ్రీరాముని కథా వైభవమును నా బుద్ధికి తోచినట్టుగా వర్షించుచున్నాను. శ్రీరాముని అపారమైన చరిత్ర 
it సంసార వ్యామోహములలో కూరుకొని పోయిన నా బుద్ది యెక్కడ? మేరు పర్వతమునుగూడ కదలించు 
శక్తిగల వాయువుముందర దూది యెట్టు నిలువ గలదు. శ్రీరాముని అనంత వైభవములను తలంచినప్పుడు ఈ 
కథను చెప్పుటకు నాకు ధైర్యము చాలదు. (చౌ॥ 1-6) 


దో-సారద HY మహేస OG, ఆగమ నిగమ పురాన । a 
నేతి నేతి కహి జాసు గున, కరహి6 నిరంతర గాన ॥ 12 ॥ 


వార్దేవియు, శేషుడు, పరమశివుడు, పరమేష్టియు, వేదశాస్త్రపురాణములు శ్రీరామచంద్రుని గుణములను 
నిరంతరము గానముచేయుచు పూర్తిగా వర్లించుచుండును: కాని అతనిఅనంతగుణములను వర్ణింప జాలక నేతి, నేతి 
(న+ఇతి, న+ఇతి) అనుచు గానము చేయుచునే యుండును. (దో! 12) 


చౌ- సబ PSS ప్రభు ప్రభుతా సోఈ 1 తదపి కహే(బినురహాన కోఈ ॥ ప! 

SH BS అస కారన రాఖా। భజన ware భా(తి బహు భాషా ilu it 
ఏక wae అరూప అనామా। అజ abet ae Boe 
a జ | Br (స్త దేహా చ wise 


~% 


ఎ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


16 శ్రీ రామచరిత మానసము 


లేనివాడు, సచ్చిదానంద స్వరూపుడు, పరంధాముడు, విశ్వవ్యాపి, విశ్వరూపుడు. ఐనను దివ్య శరీరములను ధరించి, 
పెక్కు అవతారములద్యారా తనలీలలను (ప్రకటించుచుండును. భగవంతుడు పరమ . కృపాళువు, 
శరణాగతవత్సలుడు. కావున భక్తసంరక్షణమునకే వారి (శ్రేయస్సుకొటుకే తన ఈ లీలలను (ప్రదర్శించు చుండును. 
తన కరుణాదృష్టిని అయాచితముగనే భక్తులపై అతడు ప్రసరింపజేయుచుండును. భక్తులపై ఆయనకు గల 
కృపావాత్సల్యములు అపారములు. ఒక్కసారి కృపజూపినవారిపై ఎన్నడును ఆయన కోపగింపడు. భక్తులు 
నష్టపోయినదానిని లభ్యమగునట్టు చేయును. అనగా భక్తులయోగక్షేమములను వహించుచుండువాడతడే. అతడు 
దీనబంధువు, సరళస్వభావుడు, సర్వశక్తిమంతుడు, అందటీకిని (ప్రభువు. దీనిని ఎబీంగియే బుద్ధిమంతులు 
శ్రీహరియశమును _కీర్తించుచు _ తమవాక్కులను పునీత మొనర్చుకొనుచు _ జీవితములను 
సఫలముచేసికొనుచుందురు. ఈ కారణముననే శ్రీరామునిపాదకమలములకు శిరసా ప్రణమిల్లి ఆయన 
గుణములను గానమొనర్చెదను. పూర్వము వ్యాస వాల్మీకాది మహర్షులు, శ్రీహరి వైభవనులను వర్షించిరి. వారి 
మార్గమును అనుసరించుటయే నాకును సులభము. (చౌ॥ 1-5) 


దో-అతి అపార జే సరిత బర, Se న్సప సేతు కరాహి6 1 
S& BLOKE పరమ లఘు, బిను శ్రమ పారహి జాహి. ॥ 13 ॥ 


ఒక మహానదిపైన ఏ రాజైనను వంతెనను కట్టించినపిమ్మట చిన్న చిన్న చీమలుగూడ ఆ నదిని అవలీలగా 
దాటగలవు. (దో॥ 13) 


చౌ.- ఎహి ప్రకార బల మనహి దెఖాఈ 1 కరిహఉ( రఘుపతి కథా సుహాఈ ॥ 
బ్యాస అది SD పుంగవ నానా । జిన్హ సాదర హరి సుజస బఖానా ॥ 1 ॥ 
SOS కమల nodac తిన్హ 1 పురవహు( సకల మనోరథ మేరే ॥ 
కలి కే SOS, కరఉ( పరనామా 1 BY బరనే రఘువతి గున గ్రామా ॥ 2॥ 
జే PHYS కబి పరమ సయానే । భాషా(జిన్హ హరి చరిత బఖానే ॥ 
భఏ జె అహహి( జె హొఇహహి( అగే(1 ప్రనవడ. సబహి కపట సబ త్యాగే ॥ 3 ॥ 
హోహు ప్రసన్న దేహు బరదానూ | సాధు సమాజ భనితి సనమానూ ॥ 
జో ప్రబంధ బుధ నహి. ఆదరహీ( , సో శ్రమ బాది బాల కబి కరహీ( ॥ 4 ॥ 
కీరతి భనితి భూతి. JO సోఈ | సురసరి సమ సబ కహ హీత హోఈ ॥ 
రామ సుకీరతి భనితి భదేసా 1 అసమంజస అస మోహి అందేసా ॥ 5 ॥ 
తుమ్హరీ కృపాం సులభ 6 మోరే 1 bed సుహావని టాట పటోరే ॥ 6 ॥ 


ఈ విధముగా నా మనస్సును దృడపణచుకొని, మనోహరమైన శ్రీరామ వృత్తాంతమును రచించెదను. 
శ్రీరామకథావైభవమును వర్లించినవ్యాసాదిమహర్హులకు నా నమోవాకములు. నా మనోరథమును వారు సఫలము 
= రు. గాక. శ్రీరఘుపతిగుణములను వర్ణించిన ఈ కలియుగకవులకును నేను (ప్రణమిల్లుదును..__ 
లను వర్ణించిన (ప్రాకృత కవులకును, భూత భవిష్యద్వర్తమానకవులందరికిని ిస్సంకోచముగా 
ను. నా కవితను సాధుసమాజము గౌరవించును గాక. సహృదయులైన బుద్దిమంతులుమెచ్చనివ్యర్థ 
'బ్రాసినవాడు మూర్భుడే. కీర్తి కవిత, సంపద అనునవి గంగా జలములవలె -ఆందటీకిని హితమును 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 7 


బాలకాండము 17 


చేకూర్చునవిగా ఉండవలెను. శ్రీరామునికీర్తి అతిమనోహరమైనది అతి సాధారణమైన నా కవితద్వారా దానిని 
వర్ణించుట అసమంజసమగునేమో యని నా భయము. ఓ మహా కవులారా | మీ కృపవలన ఈ భయము గూడ 
దూరము కాగలదు. ఏలనన పట్టు దారముతో చేసిన నగిషీలు గోనెపట్టపై గూడ అందముగానే యుండును. 

(చౌ॥ 1-6) 


దో-సరల కబిత కీరతి బిమల, BQ ఆదరహి( సుజాన । 
సహజ బయర బిసరాఇ రిపు, జో సుని కరహి( బఖాన ॥ 14 (క) ॥ 
సో న హోఇ DS బినుల నుతి, మొహి నుతి బల అతి థోర 1 
కరహు కృపా హరి జస SPA, DO YI కరఉ( నిహోర ॥ 14 (ఖ) ॥ 
కబి SHS రఘుబర చరిత, మానస మంజు Soro । 
బాల బినయ సుని సురుచి of, మో సర హోహు కృపాల ॥ 14 (గ) ॥ 
కవిత సరళమై, నిష్కళంకమైనపాత్రపోషణ యున్నచో సుజనులు మెచ్చుకొందురు. శత్రువులు గూడ 
వైరములను విస్మరించి, దానిని ప్రశంసింతురు. అట్టి కవితారచన ప్రజ్ఞావంతులకే సాధ్యము. నేనైతే మంద బుద్దిని. 
కావున కవులారా ! నేను శ్రీహరికీర్తిని గానము చేయునట్టు కృపజూపుడు. శ్రీరకఘువర చరితమనెడి 


మానససరోవరమునందు విహరించు హంసలవంటి కవి పండితులారా ! ఈ బాలుని ప్రార్థనను మన్నించి, నాపై 
కనికరింపుడు అని పదేపదే విన్నవించుకొనుచున్నాను. (దో॥ 14. క,ఖ,గ) 


సో. బందడ( ముని పద కంజు, రామాయన Bar నిరనుయజ | 
సఖర సుకోనుల మంజు, దోష రహిత Away సహిత ॥ 14 (ఘ) ॥ 
బందడ( OS BS, భన బారిధి బోహిత సరిస। 
జిన్లహి న సపనెహు( BS, BUST రఘుబర బిసద జసు 114 (జ) ॥ 
బందఉ( బిధి పద రేను, భవ సాగర జెహి( 8% arc 
సంత సుధా ససి ధేను, ప్రగటే ఖల AR wed ॥14 (చ) ॥ 
రామాయణము ఖర సహితమైనను (ఖర = ఖరుడను రాక్షసుడు, కఠినము) కోమలము, మంజులము 
(ఖరుడను రాక్షసవృత్తాంతముతో గూడినను అది కోమలము, మంజులము) దూషణ సహితమైనను (దూషణ = 
దూషణుడు అను రాక్షసుడు, దోషములు) అది దోషరహితము (దూషణుడను రాక్షసుని వృత్తాంతముతో గూడినను 
అది (రచన) దోషరహితము.) అట్టి మంజుల కావ్యమును రచించిన వాల్మీకి ముని పుంగవునకు నా నమస్కారములు. 
సంసారసాగరమునుండి తరించుటకు- ఆలంబనమగుటలో నౌకలైన వేదములు నిరంతరము శ్రీహరి వైభవమునే 


గానము చేయును. వాటికి నా ప్రణామములు. అమృతము, చంద్రుడు, కామధేనువు వంటి సాధు కోటిని, విషము, 


మదిరల వంటి దుర్జనులుగల ఈ భవ సాగరమును, సృష్టించిన (బ్రహ్మకును నా నమస్కారములు. 
(సోరథ-14. ఘ;జ,చ) 


దో- బిబుధ OS బుధ గ్రహ చరన, బంది కహఉ( కర జోరి। 
హొఇ ప్రసన్న పురనహు సకల, మంజు మనోరథ మోరి u 14 (ఛ) ॥ 
[ 1352] గం ఇం Alo (AMT) Z caer 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


18 శ్రీ రామచరిత మానసము 
ne ah se 


సకల దేవతలకును, (బ్రాహ్మణులకును, పండితులకును, (గ్రహములకును చేతులెత్తి, నమస్కరించు 
చున్నాను. వారు నా మనోరథము నెరవేరునట్టు దయదలతురు గాక, (దో॥ 14. ఛ) 


చౌ- HO బందఉ( సారద సురసరితా 1 జుగల పునీత మనోహర చరితా ॥ 

మజ్జన పాన పాప హర ఏకా। కహత సునత ఎక హర అబిబేకా ॥1॥ 

గుర పితు మాతు మహేస భవానీ 1 ప్రనవఉ( దీనబంధు దిన దానీ ॥ 

సేవక స్వామి సఖా సియ పీ కే 1 హిత నిరుపధి సబ బిధి తులసీ కే ॥2॥ 

కలి బిలోకి జగ హిత హర గిరిజా; సాబర మంత్రజాల జిన్ల సిరిజా ॥ 

అనమిల ఆఖర అరథ న జాపూ | ప్రగట ప్రభాఉ మహేస ప్రతాపూ ॥ 3 ॥ 

సో ఉమేస మొహి పర అనుకూలా। కరిహి( కథా ముద మంగల మూలా ॥ 

సుమిరి సివాసివ పాఇ పసాఊ | బరనఉ( రామచరిత చిత చాఊ ॥ 4॥ 

భనితి మోరి సివ కృపా. DMG 1 ససి సమాజ మిలి మనహు( సురాతీ ॥ 

జే ఎహి కథహి సనేహ సమేతా 1 కహిహహి( సునిహహి( Sindy సచేతా ॥ 5 ॥ 

హొఇహహి( రామ చరన ooh 1 కలి మల రహిత సుమంగల oh ॥6॥ 

సరస్వతీ దేవికిని, గంగాదేవికిని ప్రణమిల్లుదును. ఆ ఇద్దరును మనోజ్ఞ పవిత్ర చరిత్రలు గలవారే. తన పవిత్ర 
జలములలో స్నానము చేసి, ఆ జలమును సేవించినవారి పాపములను గంగ హరించును. తన గుణ వైభవముల విను 
వారి, కీర్తించు వారి అజ్ఞానమును సరస్వతీ దేవి తొలగించును. నాకు తలిదండ్రులును, గురువులును ఐన 
పార్వతీపరమేశ్వరులకు నా ప్రణతులు. వారు దీనజనబాంధవులు, వరప్రదాతలు. సీతాపతి యైన శ్రీరామచంద్రునకు 
సేవకులు, స్వామి, మిత్రులు, 'తులసీదాసు" అను పేరుగల నాకు నిర్హేతుక హితకరులు. అట్టి ఆదిదంపతులకు 
అంజలి _ఘటింతును. కలికల్మషములను నశింపజేయుటకై, లోకహితమునకై పార్వతీపరమేశ్వరులు 
శాబరమం(త్రములను రచించిరి. అవి అసంబద్ధములై అర్థవంతములు, BPO ములు కాకున్నను శివమహిమవలన 
'ప్రభావాన్పితములైనవి. నా ప్రియప్రభువైన ఉమాపతి ఈ కథను ఆనందమయము, మంగళ (ప్రదము గావించును. 
ఈ విధముగా శివ పార్వతులను స్మరించి, వారి అనుగ్రహముచే శ్రీరామవృత్తాంతమును భక్తితత్పరత్వములతో 


వర్ణించెదను. తారకలతో, చంద్రునితో రాత్రి వెలుగొందునట్టు ఈశ్వరునికృపచే నా కవిత శోభిల్లును. భక్తి తత్పరులై 
దీనిని పఠించిన వారును, (శ్రవణముచేసినవారును కలిపాపములనుండి ముక్తులై, సౌభాగ్యశోభితులై, 


శ్రీరామపాదధ్యానానందములను అనుభవింతురు. (చౌ॥ 1-6) 


దో-సపనెహు( సాచెహు( మోహి పర, Pc హర గౌరి పసాడ | 
తౌ ఫుర MS జొ కహెఉ( సబ, భాషా భనితి ప్రభాఉ ॥ 15 ॥ 


పార్వతీపరమేశ్వరులఅను[గ్రహము కలలోనైనను నిజముగా నాపై ప్రసరించినచో వ్యవహారభాషలో (వ్రాసినను 
ఈ కవితా (ప్రభావము వాస్తవముగా బహుజనరంజకముగానే ఉండును. (దో॥ 15) 
చౌ- బందడ( OSS పురీ అతి పావని | సరజూ సరి కలి కలుష నసావని ॥ 
| ప్రవవఉ( పుర నర నారి wb) మమతా జిన్హ పర ప్రభుహి న థోరీ ॥ 1॥ 
[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri | 


బాలకాండము 19 


uu ననన ననన 


సియనిందక wh LH SAO! లోక DRY బనాఇ బసాఏ ॥ 
బందఉ( కౌసల్యా దిసి EO! కీరతి జాసు సకల జగ మాచీ ॥ 2 
ప్రగటెఉ జహ( రఘుపతి ససి చారూ 1 Avy సుఖద ఖల కనుల తుసారూ ॥ 
దసరథ రాఉ సహిత సబ రానీ । సుకృత సుమంగల మూరతి Sr) ॥3॥ 
కరఉ( Wars కరమ మన PN 1 కరహు కృపా సుత సేవక జానీ ॥ 
జిన్లహి బిరచి బడ భయడి బిధాతా 1 మహిమా అవధి రామ పితు మాతా ॥ 4 ॥ 


కలికాలుష్యములను కడిగివేయు సరయూనదీతీరమునగల పవిత్రమైన అయోధ్యాపురికి నా వందనములు. 
శ్రీరామునకు అత్యంత(ప్రేమపా(త్రులైనట్టి అయోధ్యాపురపొరులకు నమస్కరింతును. (అయోధ్యా పురవాసులు 
శ్రీరామునియెడ అత్యంత (ప్రేమపరిపూర్ణులు) సీతా మహా సాధ్విని అపవాదు పాలు చేసినను ఆరజకాదులను 
క్షమించి, వారి పాపములను, శోకములను పారద్రోలి, దయానిధియెన శ్రీరాముడు వారిని వైకుంఠ వాసులనుగా 
జేసెను. దశదిశల యందును తన కీర్తి కాంతులను వెదజల్లుచున్న కౌసల్య యనెడి పూర్వదిశకు నా వందనములు. 
విశ్వమునకే సుఖదాయకుడును, కమలవనమును మంచునష్టపజచినట్టు దుష్టులనెడి కమలసమూహములను 
రూపుమాపు శ్రీరాముడనెడి మనోహరుడైన చంద్రుడు ఈ ప్రాగ్టిశ యందే ఉదయించెను. దశరథుని, కౌసల్యాదులను 
శ్రీరాముని తల్లిదండ్రులుగా సృష్టించి, బ్రహ్మదేవుడు ఖ్యాతికక్కెను. రామచం(ద్రునితల్లిదండ్రులుగా వారివైభవము 
ఇనుమడించెను. పుణ్యమూర్తులైన ఆ దశరథకౌసల్యాదులకు త్రికరణశుద్ధిగా నేను నమస్కరింతును. వారు 
తమపుత్రునిసేవకుడనై ననన్ను కృపజూతురుగాక. (చౌ॥ 1-4) 


సో- బందఉ( అవధ భుఆల, సత్య (ప్రేమ Bsr రామపద 1 
బిఛురత దీనదయాల, ప్రియ తను తృన ఇవ పరిహరెఉ ॥ 16 ॥ 


శ్రీరామచంద్రునిపై మిక్కిలి (ప్రేమ గలిగి, ఆయన వియోగమునకు తట్టుకొన లేక తనప్రాణములను 
తృణప్రాయముగా త్యజించిన అయోధ్యాపతియైన దశరథునకు నా ప్రణామములు. (సోః 16) 


చౌ- ప్రనవఉ( పరిజన సహిత బిదేహూ 1 జాహి రామపద గూఢ సనేహూ ॥ 
జోగ భోగ మహం OBA గోఈ। రాను OSS ప్రగటెఉ సోఈ ॥1॥ 
ప్రనవఉ( ప్రథమ భరత కే చరనా । జాసు నేమ బ్రత జాఇ న బరనా ॥ 
రామచరన పంకజ మన జాసూ 1 లుబుధ మధుస ఇన తజఇ న yor ॥ 2 ॥ 
బందడి. లభిమన పద జలజాతా | Sho సుభగ భగత సుఖదాతా ॥ 
రఘుపతి కీరతి Do BHT 1 దండ సమాన భయజ జస జాకా ॥ 3.॥ 
44 సహస్రసీస జగ కారన। జో అనతరెఉ భూమి భయ టారన ॥ 
సదా సా సానుకూల రహ మోపర 1 కృపాసింధు సౌమిత్రి గునాకర ॥ 4 ॥ 
రిపుసూదన పద కమల నమామీ | సూర సుసీల భరత అనుగామీ ॥ 
మహాబీర బినవనఉ( హనుమానా 1 రామ జాసు జస ఆప బఖానా॥ 5 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


20 శ్రీ రామచరిత మానసము 


రైతు తడతాడు 
శ్రీరామచండద్రునిపై తమకుగల ్రేమానురాగములను యోగభోగములలో దాచినను, ఆయన దర్శనమైన 
వెంటనే వాటిని ప్రకటిత మొనర్చిన విదేహరాజైన జనకునకును ఆయనపరివారమునకును నా ప్రణామములు, 
భరతుని నియమములు, (వ్రతములు వర్లనాతీతములు. తుమ్మెదలు మకరందము కొజకువలె ఆయన మనస్సు 
నిరంతరము శ్రీరాముని చరణ కమలములకై తహతహలాడు చుండును. అట్టి భరతునకు ముందుగా నేను 
నమస్కరింతును. శ్రీరామచం ద్రునినిర్మలకీర్తిపతాకకు లక్ష్మణుడు ధ్వజమువంటివాడు. శీతలములై, సుందరములై, 
భక్తులకు సుఖ(ప్రదములైన ఆయనపాదపద్మములకు వందనములు. జగత్కారణుడు, సహ(స్రఫణియుఐన 
ఆదిశేషుడు విశ్వమునందలిభయమును పాజుద్రోలుటకు సుమిత్రానందనుడై _ అవతరించెను. సద్గుణ ఖని, 
కృపాసింధువైన అట్టి లక్ష్మణుడు నాకు ప్రసన్నుడగు గాక. రిపుసూదనుడు, వీరుడు, సుశీలుడు, సర్వదా భరతుని 
అనుగామియైన శత్రుఘ్నునకు ప్రణమిల్లెదను. ప్రత్యక్షముగా శ్రీరాముని ప్రశంసలకు పాత్రుడు, మహా శూరుడు ఐన 
శ్రీ హనుమంతునకు నేను (ప్రణమిల్లుదును. (చౌ॥ 1-5) 


స్తో 'ప్రనవఉ( పవనకుమార, ఖల బన పావక గ్యానఘన | 
జాసు హృదయ ఆగార, బసహి( రామ సర చాప ధర ॥ 17 ॥ 


మూర్తీభవించినజ్ఞానము, రాక్షసవనమునకు దావాగ్ని, ధనుర్చాణధారియైనకోదండరాముని నిరంతరము 
తనహృదయమునందు నిలుపుకొను వాయునందనుడైన ఆంజనేయస్వామికి నా అభివాదములు. (సో, 17) 


చౌ- కపిపతి రీఛ నిసాచర రాజా। అంగదాది జే కీస సమాజా ॥ 
బందఉ( సబ కే చరన సుహాఏ। అధమ సరీర రామ ay, పాఏ ॥1॥ 
రఘుపతి చరన GSS జేతే । ఖగ మృగ సుర నర అసుర సమేతే ॥ 
node పద సరోజ సబ కేరే। జే బిను కామ రామ కే చేరే॥2॥ 
సుక సనకాది భగత ముని నారద 1 జే మునిబర బిగ్యాన బిసారద ॥ 
ప్రనవఉ( సబహీ ధరని ధరి సీసా । కరహు కృపా జన జాని మునీసా ॥ 3 ॥ 
జనకసుతా జగ జనని జానకీ | అతిసయ ప్రియ కరునానిధాన కీ ॥ 
తాకే జాగ పద కమల మనావడి(। జాసు కృపా( నిరమల మతి పావడ( ॥ 4 ॥ 
పుని మన బచన కర్మ రఘునాయక 1 చరన కమల బందడ( సబ లాయక ॥ 
రాజివనయన Ge ధను సాయక | భగత బిపతి భంజన సుఖదాయక ॥ 5 ॥ 


వానర రాజైన సుగ్రీవునకును, భల్లూక (ప్రభువైన జాంబవంతునకును రాక్షస రాజైన విభీషణునకును, 
అంగదాది సమస్త వానరవీరులకును నా వందనములు. పశు, రాక్షసాది ఆకృతులను పొందినను, వారు శ్రీరాముని 
సాన్నిధ్యమును పొందగల్లిరి. శ్రీరాముని పాదకమలములను నిష్కామ భక్తితో ఆరాధించుచు సేవించు పక్షులు, 
మృగములు, దేవతలు, మనుష్యులు, అసురులు, అందతిీకిని నా నమస్కృతులు. శుకయోగికిని, 
సనకాదిమునులకును, నారదాదిమహర్షులకును, పరమభక్తులకును, జ్ఞానులకును శతథా నమస్కరించెదను. ఓ 
మునీశ్వరులారా | నన్ను మీదాసునిగా మన్నించి, కరుణింపుడు. జనకసుతయు, జగజ్జననియు, కరుణామయుడైన' 
శ్రీరామునకు ప్రాణ ప్రీయయుఐన జానకీదే విచరణాబ్దములకు మొక్కెదను. ఆ తల్లి దయతో నాకు నిర్మలబుద్దిని 
[1352] 


es be Bhuvan Vani Trust, Lucknow 


~~ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri | 


బాలకాండము 21 


ప్రసాదించుగాక. సర్వశక్తిసంపన్నుడు, కమలనయనుడు, ధనుర్భాణధారియు, భక్తుల శ్లేశములను హరించి, 
సుఖములను ఒసంగువాడును ఐన శ్రీరామచంద్రునకు త్రికరణ శుద్ధిగా ప్రణమిల్టుదును. (చౌ॥ 1-5) 


దో-గిరా అరథ జల OD సమ, కహిఅత భిన్న న భిన్న। 
బందఉ( సీతా రామ పద, జిన్లహి పరమ ప్రియ HS) ॥ 18 ॥ 


శబ్దము-అర్థము, జలము-తరంగములు వేర్వేరుగా కనబడుచున్నను యథార్థముగా ఒక్కటియే. అట్టే 
సీతారాములు భిన్నరూపులుగా కనబడుచున్నను అభిన్నులే. దీనులయెడ, దుఃఖితులయెడ దయచూపెడి ఆ 
పరమపవిత్రదంపతులకు నా ప్రణతులు. (దో॥ 18) 


శ్రీరామనామ మహిమ 


చౌ- బందడ( నామ రామ రఘుబర కో । హేతు కృసాను భాను హిమకర కో ॥ 

DO హరి హరమయ BS GS సో । అగున అనూపమ గున నిధాన సో ॥1॥ 

మహామంత్ర జొఇ జపత మహేసూ 1 she ముకుతి హేతు ఉపదేసూ ॥ 

మహిమా జాసు జాన గనరాఊ 1 ప్రథమ పూజిఅత నామ ప్రభాఊ ॥ 2 ॥ 

జాన OSD నామ ప్రతాపూ | భయ సుద్ద కరి ఉలటా wap ॥ 

సహస నామ సమ సుని BS బానీ। wh జేఈ6 Sod సంగ భవానీ ॥ 3 ॥ 

హరషే హేతు హేరి హరహీ కో। కియ భూషన తియ భూషన తీ కో॥ 

నామ ప్రభాఉ జాన సిన నీకో 1 కాలకూట ఫలు దీన్న అమీ కో ॥4॥ 

కృశానుడు (అగ్ని), భానుడు(సూర్యుడు), హిమకరుడు(చంద్రుడు) అను వీరు ర,ఆ,మ అను రూపములలో 
బీజాక్షరములుగానున్న రామనామమును స్మరించెదను. ఇది సృష్టి స్థితి లయ కారకులైన (బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల 
రూపము. వేదములకు ప్రాణము. నిర్గుణము, నిరుపమానము, గుణనిధానము. శివుడు రామనామమహామం(త్రమును 
సదా జపించు చుండును. ముక్తి క్షేత్రమైన కాశీలో మృతిచెందు వారికి విశ్వేశ్వరుడు ఈ మంత్రమును 
ఉపదేశించుటచే వారికి నేరుగా ముక్తి లభించును. ఈ రామనామ మహిమ వలననే శ్రీ గణేశునకు (ప్రథమపూజార్హత 
లభించినది. (గణేశుడు తనతల్లిదండ్రులైన, పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణమొనర్చి భూ (ప్రదక్షిణ ఫలమును 
పొందెను. 'రా' అనునది తండ్రికి (ప్రతీక, ‘So’ అనునది “తల్లికి ప్రతీక. ఆ 'రామ' అను పవిత్రమైన అక్షర 
ద్యయమును వ్రాసి. ప్రదక్షిణము చేసెను... తత్ర్రభావమున - గణపతి మహామహిమోపేతుడయ్యెను. 
రామనామ(ప్రభావము ఇట్టిది.) ఆదికవి వాల్మీకి ఈ మంత్రమును తలక్రిందులుగా (తారుమారుగా) జపించినను 
పవిత్రుడాయెను. రామనామము విష్ణు సహస్రనామ తుల్యమని శివునివలన యెజీంగిన పార్వతీదేవి సర్వదా దానిని 
జపీంచుచునే యుండును. రామనామముపై . పార్వతీదేవికిగల మక్కువను తెలిసికొని శివుడు ప్రసన్నుడై తన 
దేహములో ఆమెకు అర్హభాగమును ఒసంగెను. రామనామ ప్రభావముననే శివుడు (మంగిన కాలకూట విషముగూడ 
అమృతముగా మాటిను. ‘ (చౌ॥ 1-4) 


దో- బరషా Oc రఘుపతి" భగతి, తులసీ ID సుదాస । 
రామ నామ atc బఠన జుగ, సావన భాదవ మాస॥ 19 a 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


22 శ్రీ రామచరిత మానసము 


రామభక్తి వర్షబుతువువంటిది. తులసీదాసు, సుజనులైన రామభక్తులు వరిపంట. వైభవోపేతములైన 'రా,మ' 
అను రెండక్షరములును (శ్రావణ భాద్రపద మాసములు. అనగా వరిపైరునకు వర్షము దోహదకారియైనట్టు భక్తులకు 
'రామ'నామము పరమానందదాయకము. (దో॥ 19) 


చౌ-అఖర మధుర మనోహర దోడఊ 1 బరన బిలోచన జన జియ జోఊ ॥ 
సుమిరత సులభ సుఖద సబ కాహూ | లోక లాహు పరలోక నిబాహూ ॥ 1 ॥ 
కహత సునత సుమిరత HO నీకే | రామ లఖన సమ ప్రియతులసీ కే ॥ 
DOSS బరన OF బిలగాతీ | బ్రహ్మ జీవ సమ సహజ Sard ॥ 2 ॥ 
నర నారాయన సరిస _సుభ్రాతా 1 జగ పాలక DHA జన త్రాతా ॥ 
భగతి సుతియ కల కరన బిభూషన । జగహిత హేతు బిమల బిధు పూషన ॥ 3 ॥ 
స్వాద తోష సమ సుగతి సుధా కే । కమఠ సేష సమ ధర బసుధా కే ॥ 
జన మన మంజు కంజ మధుకర సే | జీహ జసోమతి హరి హలధర సే ॥ 4॥ 


రామనామమునందలి 'రామ' అను రెండక్షరములును మధురమైనవి, మనోహరమైనవి. వర్ణమాలా 
శరీరమునకు నేత్రముల వంటివి. భక్తులకు ప్రాణప్రదములు. స్మరించుటకును సులభములు, సుఖ (ప్రదములు. ఇవి 
ఈ లోకమున సుఖ లాభములను, పరలోకమున ముక్తిని ప్రసాదించును. ఇవి కర్ణపేయములు. స్మరించుటకు 
మనోహరములు. తులసీదాసునకు రామలక్ష్మణులవలె ఈ రెండక్షరములు అత్యంత ప్రియమైనవి. 'ర 'మి 
అనువర్లములను వర్లించుటలో వైవిధ్యమున్నను వాస్తవముగా ఆ రెండింటి మధ్య పరస్పర (ప్రేమయేగలదు. (రకారో 
'బ్రహ్మవాచకః, మకారో జీవ సంజ్ఞకః) జీవేశ్వరులవలె అవి సహజముగనే అవినాభావ సంబంధము గలవి. ఇవి నర 
నారాయణుల వలె సౌభ్రాతృత్వమును నెరపునవి. లోక రక్షకములు. విశేషముగ భక్తులను బ్రోచునవి. భక్తి యనెడి 
సుందరికి. కర్ణాభరణముల వంటివి. జగత్తునకు హితమును గూర్చుటలో నిర్మలసూర్యచంద్రుల వంటివి. . 
ముక్తిసుధవలె మధురమై ఆనందదాయకమైనవి. కూర్మమువలె శేషునివలె భూభారమును మోయునవి. భక్తుల 
మనస్సుల SG కమలముల యందు విహరించెడి తుమ్మెదలు. నాలుక యనెడి యశోదాదేవికి 
కృష్ణబలరాములనామములవలె, పలుకుటకు మధురములు, ఆనందదాయకములు. (చౌ॥ 1-4) 


దో- ఏకు ఛత్రు ఎకు ముకుటమని, సబ బరనని పర జోడి । 
తులసీ రఘుబర నామ కే, బరన బిరాజత దోజ॥ 20 ॥ 


తులసీదాసు పలుకుచున్నాడు. శ్రీ 'రామ'చంద్రుని నామమునందలి ‘ors’ అను రెండక్షరములు అన్ని 
అక్షరములకును ఉన్నతోన్నతములై ఒకటి ఛత్రము గాను, HIG మకుటముగాను విరాజిల్లుచున్నవి. 


(దో॥ 20) 
చౌ-సమురుత సరిస నామ అరు Th 1 (ప్రీతి పరసపర (ప్రభు అనుగామీ '॥ 


. నాము రూప hon ఈస ఉపాధీ OSS అనాది సుపాముయి. సారీ ॥ 11 


ST Bhuvan Vani Trust, Lucknow 
oe అ > 


బాలకాండము 


_s_sss___ 


కో బడ ఛోట కహత అపరాధూ 1 
దెథఖిఅహి( రూప నామ Va 
రూప బిసేష నామ DS జానే. | 
సుమిరిఅ నామ రూప బిను దేఖే( 1 
నాను రూప గతి అకథ కహానీ | 
అగున సగున OS నామ సుసాళీ | 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


సుని గున భేదు సముయిహహి( సాధూ ॥ 
రూప గ్యాన నహి నామ బిహీనా ॥ 2 ॥ 
కరతల గత న పరహి( పహిచానే( ॥ 
BSS హృదయ సనేహ బిసేషే.॥ 3 ॥ 
సముర్ఫుత సుఖద న పరతి బఖానీ ॥ 
ఉభయ ప్రబోధక చతుర దుభాషీ ॥ 4 ॥ 


సరిగా అవగాహన చేసికొన్నచో నామము, నామి అభిన్నములే. కాని ఆ రెండింటిమధ్య స్వామి సేవకులకువలె 
ప్రీతి గలదు. నామ, రూపములు భగవంతుని ఉపాధులు. అవి అనిర్వచనీయములు. శాశ్వతములు. భక్తితో కూడిన 
పవిత్రబుద్ది మా(త్రమే వీటి శాశ్యతస్వరూపమును ఎలుంగ గలదు. నామ రూపములలో “ఏది గొప్పు అని 
ఆలోచించుటయేఒక అపరాధము. వీటి గుణముల తారతమ్యములు సాధువులకే ఎలుక. రూపము నామమును 
అనుసరించును. నామము లేనిచో రూపమును తెలసికొనలేము. ఒక (ప్రత్యేక రూపముగల వస్తువును చేతిలో 
ఉంచినను నామము లేనిదే దానిని గుర్తింపజాలము. కాని వస్తు రూపమును చూడకున్నను నామమును స్మరింపగనే 
రూపము హృదయ ఫలకమున గోచరించును. నామరూపములఅనుబంధరహస్యము చెప్పనలవికానిది. దానిని 
(గ్రహించిన వారు అనుభవించు ఆనందము వర్లనాతీతము. భగవంతుని సగుణనిర్గుణరూపములకు నామమే 


సుందరమైన సాక్షి. ద్విభాషాజ్ఞాని వలె ఇది ఆ రెండింటి జ్ఞానమును తెల్పును. 


(చౌ॥ 1-4) 


దో- రామ నాను DES Sb, జీహ దేహరీ( ద్వార । 
తులసీ DSS బాహేరహు6 Fc చాహసి ఉజిఆర॥ 21 ॥ 


తులసీదాసు పలుకుచున్నాడు. నీవు లోపల, 
ముఖమనెడిద్వారమున నాలుకయనెడిగడపపై రామ నామమును మణిదీపమును ఉంచుము. 


చౌ- నామ జీహ( ah జాగహి( జోగీ | 
బ్రహ్మసుఖహి అనుభవహి( అనూపా | 
జానా చహహిం గూఢ గతి జేఊ | 
సాధక నామ జసహి( లయ లాఏ I 
జసహి( నాము జన ఆరత భారీ । 
రామ భగత జగ చారి ప్రకారా। 
చహూ చతుర కహు( నామ అధారా 1 
చహు( జాగ చహు( శ్రుతి నామ ప్రభాఊ | 


బ్రహ్మసృజించిన ఈ దృశ్యజగత్తునెడ విరక్తులైన . జీవన్ముక్తులు, యోగులు 
జాగృతులగుదురు. 


తత్త్యజ్ఞానరూపమైన పగటికాలమునందు 


బయట కూడ (ప్రకాశమును . కోరుకొనినచో 
(దో॥ 21) 


బిరతి బిరంచి ప్రపంచ బియోగీ ॥ 

అకథ అనామయ నామన రూపా ॥1॥ 

నామ జీహ( ah జానహిం తేడ ॥ 

హోహి( సిద్ధ అనిమాదిక anc ॥ 2 it 

మిటహి( కుసంకట హోహి( సుఖారీ ॥ 

సుకృతీ చారిఉ అనఘ ఉదారా ॥ 3॥ 

గ్యానీ ప్రభుహి బిసేషి సిఆరా ॥ 

కలి Doh నహి. ఆన ఉపాఊ ॥ 4 tt 

ఈ నామజప(ప్రభావమున 


వారు నామరూప రహితమైన 


అనుపమ- అనిర్వచనీయ-అనామయ (బ్రహ్మానందమును 'అనుభవించెదరు. జిజ్ఞాసువులుగూడ అత్మపరమాత్మల్ల 


| 
Bhuvan Vani Trust, Lucknow : 5 RS క 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


24 శ్రీ రామచరిత మానసము 


కతత 


తత్త్వమును నామజపముద్వారా మాత్రమే తెలిసికొనగలరు. అర్థసిద్దిని గోరుసాధకులు గూడ తదేకమనస్కులై 
నామమును జపించుటవలన అణిమాద్యష్టసిద్దులను పొందెదరు. అర్హులైన భక్తులు నామ జపమును చేయుటచే 
ఘోరసంకటములనుండి విముక్తులై సుఖశాంతులను పొందెదరు. ప్రపంచమున రామభక్తులు నాలుగు విధములగా 
గలరు. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్డులు, జ్ఞానులు. వీరందజును పుణ్యాత్ములు, ఉదారులు. ఈ భక్తులందటికిని 
నామజపమే ఆధారము. కాని వీరిలో జ్ఞానులైన భక్తులు భగవంతునకు అత్యంతప్రియులు. 
చతుర్యుగములయందును, చతుర్వేదముల యందును నామ (ప్రభావప్రశంస గలదు. కలియుగమున మాత్రము 
నామజపము విశేషప్రభావాన్వితము. ఇంతకుమించిన సులభమైన తరణోపాయము మటీయొకటి లేదు. (Tu 1-4) 


దో- సకల కామనా హీన జే, రామభగతి రస లీన। 
నామ సుప్రేమ పియూష హ్రద, తిన్లహు( కిఏ మన మీన ॥ 22 ॥ 


సర్వవిషయవాంఛారహితులై రామభక్తిరసమునందు మునిగినవారియొక్క మనస్సులు రామనామ మనెడి 
మనోహర(ప్రేమామృతసరోవరమునందు చేపలవలె హాయిని అనుభవించు చుండును. (దో॥ 22) 


చౌ- అగున సగున దుఇ బ్రహ్మ సరూపా । OSS అగాధ అనాది అనూపా ॥ 
మోరే(మత బడ నాము దుహూ తే(। 8) Bc జుగ నిజ బస నిజ బూతే(॥ 1 ॥ 
OS సుజన జని జానహి( జన కీ | spac ప్రతీతి ప్రీతి రుచి మన కీ ॥ 
ఎకు దారుగత Bde ఏకూ పావక సమ జుగ బ్రహ్మ బిబేకూ ॥2 ॥ 


ఉభయ అగమ జాగ సుగమ నామ తే(1 కహెడి( నాము బడ బ్రహ్మ రామ తే(॥ 


బ్యాపకు ఏకు బ్రహ్మ అబినాసీ 1 సత చేతన ఘన ఆనంద రాసీ ॥3॥ 
అస ప్రభు హృదయ అఛత అబికారీ | సకల జీవ జగ దీన దుఖారీ ॥ 
నామ నిరూపన నామ జతన Sci FS ప్రగటత BW మోల రతన తే(॥ Au 


పరబ్రహ్మ నిర్గుణ-సగుణరూపుడు. ఈ రెండు రూపములును అనిర్వచనీయములు, అగాధములు. 
అనాది-నిరుపమానములు. నామము ఈ రెండింటి కంటెను గొప్పది. ఏలనన ఈ రెండు రూపములును నామము 
యొక్క శక్తికి వశమైయుండును. సజ్జనులు దీనిని నా (ప్రొఢోక్తిగా భావింపరాదు. నేను నా మనసూరిగా 
శ్రద్దాదరములతో చెప్పుచున్నాను. పై రెండు రూపములుగల (బ్రహ్మజ్ఞానము అగ్నితో సమానము. నిర్లుణ(బ్రహ్మ 
కజ్దలోగల అవ్యకాగ్ని. మనకు కనబడు వ్యక్తాన్షి సగుణ బ్రహ్మ. తాత్తికముగా ఈ రెండింటిని తెలిసి కొనుట కష్టము. 
కాని నామజపమువలన శెండును సుగమములగును. నామము నిర్గుణబ్రహ్మ కంటెను, సగుణరామునికంటెను 
మహిమోపేతమైనది. (బ్రహ్మము. ఒక్కడే, అతడు సర్వవ్యాపి, శాశ్వతుడు, సచ్చిదానంద ఘన స్వరూపుడు. ఇట్టి 
నిర్వికారబ్రహ్మ తమ హృదయముల యందే యున్నను జీవులు దీనులును, దుఃఖితులును అగుట జరుగు 


చుండును. నామమహిమను తెలిసికొని, జపించుటచే రత్నమును గుర్తించినంతనే దాని విలువ తెలిసినట్లు (బ్రహ్మము 


(ప్రకటితుడగును. (చౌ॥ 1-4) 


దో- నిరగున Be ఎహి భాంతి బడ, నామ Gere అపార । 
కహఉ( నాము బడ రామ Be నిజ 'బిచార అనుసార ॥ 23 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 25 


ఇట్లు నామవైభవము నిర్గుణబ్రహ్మముకంటెను గొప్పది. నా భావనలో నామము సగుణుడైన రామునికంటెను 
గొప్పది. (దో॥ 23) 


చౌ-రాను భగత హిత నర తను ధారీ | సహి సంకట $d సాధు సుఖారీ ॥ 
నాము Ss జపత అనయాసా 1 భగత హోహి( ముద మంగల బాసా ॥ 1 ॥ 
రామ ఏక తాపస తియ తారీ। నామ కోటి ఖల కుమతి సుధారీ ॥ 
రిషి హిత రాను సుకేతుసుతా కీ। సహిత సేన సుత కీని బిబాకీ ॥2॥ 
సహిత దోష దుఖ దాస దురాసా। Soy నాము జిమి రబి నిసి నాసా ॥ 
Boks రామ ఆపు భవ చాపూ। భవ భయ భంజన నామ ప్రతాపూ ॥3॥ 
దండక బను ప్రభు కీన్ల సుహావన 1 జన మన అమిత నాను కీఎ పానన ॥ 
నిసిచర నికర SS రఘునందన । నాము సకల కలి కలుష నికందన ॥ 4 ॥ 


శ్రీరాముడు భక్తులకొణకు తాను స్వయముగా మానవాకృతిని స్వీకరించి, కష్టములకు ఓర్చి సాధువులను 
రక్షించెను. కాని భక్తులు (ప్రేమాదరములతో నామజపము చేసి, శుభములకును, ఆనందమునకును నిలయములైరి. 
రామచంద్రుడు స్వయముగా మునిపత్నియైన అహల్యను ఉద్ధరించెను. కాని రామనామము కోట్లకొలది దుర్దనుల 
మనస్సులను మార్చివేసెను. విశ్వామిత్రుల యాగ రక్షణకై శ్రీరాముడు సుకేతుసుతయైన తాటకను, . ఆమె 
కుమారుడైన సుబాహుని ససైన్యముగా వధించెను. కాని. రామ నామము. భక్తులపాపములను, కష్టములను 
సూర్యుడంధకారమును రూపుమాపునట్టు తొలగించును. శ్రీరామచంద్రుడు స్వయముగా శివధనుర్భంగము 
గావించెను. రామనామవైభవము జననమరణభయ శోకములను దూరమొనర్చును. శ్రీరాముడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ 
కావించి, దండకారణ్యశోభలను ఇనుమడింప జేసెను. రామనామము అసంఖ్యాకులైన మనుష్యులమనస్సులను 
పవిత్రమొనర్చ్భును. . రఘునందనుడు రాక్షస సమూహములను . తునుమాడెను. కాని రామ నామము కలి 
కల్మషములనన్నింటిని నిర్మూలించును. (Su 1-4) 


దో- సబరీ AG సుసేవకని, సుగతి 6] రఘునాథ! 
నాను GS అమిత ఖల, BS DAS గున WSu 241 


రఘునాథుడు శబరి, జటాయువు మొదలగు భక్తులకు మాత్రమే ముక్తిని ప్రసాదించెను. కాని రామ నామము 
పెక్కుమంది దుర్మార్గులనుగూడ ఉద్ధరించెను. రామనామమహిమను వేదములును (ప్రస్తుతించినవి. (దో॥ 24) 


చౌ- రామ సుకంఠ' DOSS -దోఊ OP సరన జాన సబు కోఊ ॥ 
నాను గరీబ అనేక: నెవాజీ Sy BS బరబిరిద బిరాజే ॥1 1 
రాము భాలు' కపి కటకు బటోరా | సేతు హేతు wis కీన్హ న Gorn 
నాము లేత భవసింధు సుఖాహీ( 1 కరహు బిచారు సుజన మన మాహీ( ॥ 2 ॥ 
రాము సకుల రన రావను మారా | సీయ సహిత నిజ పుర si Dor ॥ 
రాజా “రాము. అవధ  రజధానీ [ MRSS గున సుర ముని బరబానీ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


26 శ్రీ రామచరిత మానసము 


—————————————————————————————— 


సేవక సుమిరత నాము HOB 1 బిను శ్రమ ప్రబల మోహ దలు జీతీ ॥ 
SOS సనేహ( మగన సుఖ అపనే(। నామ ప్రసాద Bs నహి సపనే( ॥ 4 ॥ 


శ్రీరాముడు శరణాగతులైన సుగ్రీవుని, విభీషణుని మాత్రమే రక్షించెను. కాని రామ నామము 
అసంఖ్యాకపామరజనులను గూడ పరిరక్షించెను. ఈ నామయశోవైభవములు లోకములలోను, వేదములయందును 
(ప్రస్తుతింపబడినవి. శ్రీరాముడు వానర భల్లూకములసాయమున పెక్కు 'శ్రమలకోర్చి వారథిని నిర్మించి, సాగరమును 
దాటెను. కాని రామనామము స్మరణచేసినంతనే భక్తులను భవసాగరమునుండి దాటించును. సాధువులారా | 
గొప్పదనము ఎవరిదో (గ్రహింపుడు. శ్రీరాముడు దుష్ట రావణుని సపరివారముగా వధించి, సీతాసమేతుడై అయోధ్యకు 
విచ్చేసెను. రాజుగా పట్టాభిషిక్తుడాయెను. సురలు, మునులు ఆయనకల్యాణగుణములను మధురముగా గానము 
చేసిరి. కాని భక్తులు నామ స్మరణ చేయగనే మోహమనెడి దుర్ణయసైన్యమునుజయించి, భక్తిపరవశులై 
(పారవళ్యమున) ఆత్మానందమును అనుభవింతురు. నామస్మరణ(ప్రభావమున స్వప్నమునందును వారికి 
చింతలుండవు. (చౌ॥ 1-4) 


దో- బ్రహ్మ రామ Be నాము బడ, బరదాయక బరదాని। 
రామచరిత సత కోటి మహం, లియ మహేస జియ జాని ॥ 25 ॥ 


ఈ విధముగా నిర్గుణ(బ్రహ్మకంటెను, సగుణరూపరామునికంటెను. రామనామము మహత్తరమైనది. ఇది 
వరప్రదాయకులకును వరములను (ప్రసాదించునది. ఈ రహస్యము BSOAS వాడగుటచే శివుడు నూజుకోట్ల 
శ్లోకములుగల రామాయణమునుండి అత్యంత మహిమాన్వితమైన 'రామనామముిను (గ్రహించెను. (దో॥ 25) 


మాసపారాయణము మొదటి విరామము 


చౌ- నామ ప్రసాద సంభు అబినాసీ 1 సాజు అమంగల మంగల రాసీ ॥ 


సుక సనకాది సిద్ద ముని SA 1 నామ ప్రసాద బ్రహ్మసుఖ భోగీ ॥1॥ 
నారద జానెఉ నామ ప్రతాపూ ak ప్రియ హరి హరి హర ప్రీయ ఆపూ ॥ 
నాము జపత ప్రభు ss ప్రసాదూ | భగత సిరోమని భే ప్రహలాదూ ॥ 2 ॥ 
(ధ్రువం సగలాని జపెఉ హరి నాఊ(। పాయడఉ అచల అనూపమ రఠాడ( ॥ 


సుమిరి పవనసుత పావన నామూ | అపనే బస కరి OH రామూ ॥3॥ 


అపతు అజామిలు Ke గనికాడ | భఏ ముకుత హరినామ ప్రభాఊ ॥ 

కహౌ6 కహా( లగి నామ బడాఈ 1 రాము న సకహీ( నామ గున MSs 4 

శివుడు రామనామమహిమవలననే మృత్యుంజయుడయ్యెను. అమంగళకరవస్తువులను (కపాలములు 
మొదలగువానిని) ధరించియు మంగళప్రదుడాయెను. శుకమహర్షియు, సనకాదిమహామునులును, సిద్దులును, 
యోగులును ఈ రామనామజప(ప్రభావముననే బ్రహ్మానందమును అనుభవించిరి. లోకములకే "శ్రీహరి 
ప్రీయమైనవాడు, ఆ శ్రీహరికి శివుడు బహిః[ప్రాణము. రామనామ మహత్త్యరహస్యములను MAS నారదుడు ఆ 
హరిహరులిద్దణీకిని (ప్రేమాన్సదుడు. ఈ నామజప మహత్త్యమువలననే (ప్రహ్లాదుడు 'భక్తశిరోమణియై, శ్రీహరికృపకు 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 27 


పాత్రుడయ్యెను. చింతాక్రాంతుడైన (ధ్రువుడు ఈ రామనామమును జపించియే తృత్రభావమున నక్షత్ర 

మండలమున HOPS, సర్వోన్నత స్థానమును అలంకరించెను. పావనియైన హనుమంతుడు ఈ 

పావననామస్మరణముచే శ్రీరాముని తనవశమునందుంచుకొనగల్లెను. పతితుడైన అజామీళుడు, ఆర్తుడైన 

గజేంద్రుడు; చిలుకకు రామనామమును నేర్చిన గణికాంగనయు శ్రీహరినామమహిమచే ముక్తిని పొందిరి. 

నామమహిమనుగూర్చి నేనేమి (ఎంతని) చెప్పగలను? ఆ శ్రీరాముడు సైతము నామమహిమను వర్షింపజాలడు. 
(చౌ॥ 1-4) 

దో- నాము రామ కో కలపతరు, కలి కల్యాన నివాసు। 
జో సుమిరత భయొ భాగ BG తులసీ తులసీదాసు ॥ 26 ॥ 


కలియుగమునందు రామనామము కల్పవృక్షము. మణీయు ముక్తి ధామము. నామమహిమవలననే 
గంజాయిమొక్కవలె నికృష్ణుడైన తులసీదాసు తులసి మొక్కవలె పవిత్రుడాయెను. (దో॥ 26) 


చౌ- చహు( జుగ తీని కాల తిహు(లోకా। భఏ నామ wh జీన బిసోకా ॥ 
BS QOS సంత నుత ఏహూ | సకల సుకృత ఫల రామ సనేహూ ॥ 1 ॥ 
ధ్యాను ప్రథమ జుగ మఖబిధి Grae 1 ద్వాపర పరితోషత ప్రభు పూజే( ॥ 
కలి కేవల మల మూల మలీనా। పాప పయోనిధి జన మన మీనా ॥ 2 ॥ 
నాను కామతరు కాల కరాలా | సుమిరత సమన సకల జగ జాలా ॥ 
రామ నామ కలి అభిమత దాతా 1 హిత పరలోక లోక పితు మాతా ॥ 3 ॥ 
నహీ. కలి కరమ న భగతి బిబేకూ 1 రామ నామ అవలంబన ఏకూ ॥ 
కాలనేమి కలి కపట నిధానూ। నామ సుమతి సమరథ హనుమానూ ॥ 4॥ 


చతుర్యుగములయందును, _ త్రికాలములయందును, ముల్లోకములయందును _రామనామజప 
మహత్యమువలననే జనులు శోకరహితులైరి. రామనామముపై O8 యేర్బడుట పెక్కు పుణ్యములపంటయని 
సాధువుల అభిప్రాయము. వేద, పురాణములు గూడ ఈ విషయమునే (ప్రకటించు చున్నవి. కృతయుగమున జనులు 
ధ్యానముచేతను, (త్రేతాయుగమున యజ్ఞములవలనను, ద్యాపరయుగమున అర్భనల వలనను భగవంతుడు 
ప్రసన్నుడగును. కలియుగము కేవలము పాపములకు మూలము. ఈ యుగమున మానవుల మనస్సులు పాప 
సముద్రములలో చేపలవలె తిరుగాడుచుండును. ఇట్టి భయంకరమైన కలియుగమున రామనామమే జనులకు 
కల్పవృక్షము. దానిస్మరణ మాత్రముననే సంసారమాయామోహములు మటుమాయమగును. కలియుగమున 
రామనామము వాంఛితఫల(ప్రదము. ఈ లోకమున అది' తల్లిదండ్రులవలె పోషించి, రక్షించును, పరలోకమున 
మోక్షమును ప్రసాదించును. కలియుగమున ఈ రామనామముతప్ప కర్మ, భక్తి, జ్ఞానములలో ఏదియు ఆలంబనము 
కాజాలదు. కలియుగమనెడి కపట కాలనేమిరాక్షసుని కడతేర్చుటకు పరా(క్రమశాలియు, జ్ఞానియు ఐన హనుమంతుని 
వంటిది ఈ రామనామము. (చౌ॥ 1-4) 


దో- రామ నాను నరకేసరీ, కనకకసిపు SOS | 
జాపక జన ప్రహలాద జిమి, HOw SO సురసాల ॥ 27 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


28 శ్రీ రామచరిత మానసము 


రామనామము నరసింహుడు. కలియుగము హిరణ్యకశిపుడు. నామజపముచేయువారు ప్రహ్లోదులు. 
నరసింహుడు హిరణ్యకశిపుని వధించి, ప్రహ్లాదుని కాపాడినట్లు రామనామము కలిపాపములను రూపుమాపి భక్తులను 
ఆదుకొనును. (దో॥ 27) 


చౌ- భాయ కుభాయ( OSH ఆలసహూ( 1 నామ జపత మంగల OH దసహూ( ॥ 
సుమిరి సా నామ రామగున గాథా | SKC DQ రఘునాథహి మాథా ॥1॥ 
మోరి సుధారిహి సో సబ ws జాసు కృపా నహి( క్రసా( అఘాతీ ॥ 
రామ సుస్వామి కుసేవకు మోసో । నిజ OS OP దయానిధి పోసో ॥ 2 
లోకహు( బేద సుసాహిబ 681 బినయ సునత పహిచానత ప్రీతీ ॥ 
గనీ గరీబ PSST నాగర 1 పండిత మూఢ HOS ఉజాగర ॥3॥ 
సుకబి కుకబి నిజ మతి అనుహారీ 1 నృపహి సరాహత సబ నర నారీ ॥ 


సాధు సుజాన సుసిల న్సపాలా 1 ఈస అంస భవ పరమ కృపాలా u4u 
సుని సనమానహి( సబహి సుబానీ 1 JI భగతి SO గతి పహిచానీ ॥ 

యహ ప్రాకృత మహిపాల సుభాఊ 1 జాన సిరోమని కోసలరాఊ ॥ 5 ॥ 
రీరుత రామ సనేహ ABS: కో జగ మంద మలినమతి మోతే(॥ 6 ॥ 


నామస్మరణను భక్తి భావముతో గాని, వైరభావముతో గాని, క్రోధముతో గాని, అలసత్వముతో గాని, ఏ 
రీతిగాజేసినను తత్రభావమున అంతటను, అన్నింటను హితమే చేకూరును. అట్టి కల్యాణప్రదమైన రామనామమును 
స్మరించి, శ్రీరామునాథునకు శిరసా(ప్రణమిల్లి, ఆయనగుణములను వర్లించెదను. ఆ (ప్రభువు నా 
దోషములననన్నింటిని మన్నించును. దయాళువైన శ్రీరాముని కృప అనంతము. భగవంతుడు భక్తులకు ఎంతగా 
కృపను పంచినను కృపాదేవికి తనినియేతీరదు. ఇంకను విసృతముగా (ప్రదానము చేయవలెనని ఆమె కోరుచుండును. 
శ్రీరాముడు ఉత్తమోత్తముడైన స్వామి, నేను అధమ సేవకుడను. ఐనను తనసహజదయాగుణమువలన ఆతడునన్ను 
కాపాడును. వేదములలో చెప్పబడినట్లు ఉత్తమ(ప్రభువు వినయశీలుర ప్రార్థనలను మన్నించును. ఇది లోకప్రసిద్దము. 
ధనికులు-నిరుపేదలు, _నగరవాసులు-(గ్రామీణులు, పండితులు-పామరులు, ఖ్యాతి కెక్కినవారు - 
అపఖ్యాతిపాలైనవారు, సుకవులు-కుకవులు ఐన (స్త్రీ పురుషులందలును తమతమబుద్దులననుసరించి, యథాశక్తి 
రాజును ప్రశంసింతురు. సాధువు, కుశలుడు (బుద్ధిమంతుడు) సుశీలుడు, ఈశ్వరాంశ సంభూతుడైన రాజు అందటి 
ప్రశంసలను విని, వారి వారి మాటలతీరుతెన్నులను, భక్తి విశ్వాసములను, ఉద్దేశ్యములను గమనించి, 
మృదుమధురవచనములతో యథాయోగ్యముగ వారిని ఆదరించును. సాధారణ రాజు విషయమే ఇట్టుండగా 
జ్ఞానస్వరూపుడు, కోసలరాజైన శ్రీరామచం(ద్రునిగూర్చి ఇక చెప్పనేల? నిర్మల భక్తితో శ్రీరాముడు (ప్రసన్నుడగును. 
కాని ప్రపంచములో నన్ను మించిన మూర్భుడు గాని HOS బుద్దిగాని ఎవ్వడుండును? (చౌ॥ 1-6) 


దో- సఠ సేవక కీ ప్రీతి రుచి, రథిహహి( రాను -కృపాలు; 
ఉపల కిఏ జలజాన జెహిం సచివ "సుమతి కపి-భాలు॥ 28 (క) ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 29 


SP కహావత సబు కహత, రామ సహత ఉపహాస | 
సాహిబ సీతానాథ సో, సేవక తులసీదాస ॥ 28 (ఖ) I 


ఐనను దయామయుడైన శ్రీరామచంద్రప్రభువు అల్పసేవకుడనైన నాప్రేమను భక్తిని తప్పక ఆదరించును. 
Doss ఆయన రాళ్లను ఓడలుగా వానర భల్థూకములను బుద్దిమంతులైన మంత్రులుగా చేసిన మహాప్రభువు. “అట్లి 
మహానుభావునకు ఈ అల్పుడైన తులసీదాసు సేవకుడు - అని అందజును పలికెదరు. దానిని నేను సిగ్గువిడిచి 
అంగీకరించుచున్నాను. కృపాళువైన ఆ మహా ప్రభువు ఈ నిందను గూడ సహించును. మహాప్రభువైన ఆ 
రామచంద్రుడెక్కడ? అల్పసేవకుడైన ఈ తులసీదాసు ఎక్కడ? (దో॥ 28. క,ఖ) 


చౌ- అతి బడీ మోరి Gorse భోరీ | సుని అఫఘ నరకహు( నాక సకోరీ ॥ 
సముయి సహమ మొహి అపడర అపనే( 1 సో సుధి రామ కీన్లి నహి( సపనే( ॥ 1 ॥ 
సుని అవలోకి సుచిత Sp చాహీ | భగతి మోరి మతి స్వామి సరాహీ ॥ 
కహత Sq హోఇ హియ( నీకీ । రీరుత రామ జాని జన జీ కీ ॥2॥ 
రహతి న ప్రభు చిత చూక కిఏ కీ | కరత సురతి సయ బార హిఏీ కీ ॥ 
జెహి( అఘ బధెఉ బ్యాధ జిమి బాలీ 1 ఫిరి సుకంఠ సాల $2, కుచాలీ ॥ 3 ॥ 
de కరతూతి బిభీషన కేరీ 1 సపనెహు(సో న రాను హియం హేరీ ॥ 
తే భరతహి Bod సనమానే | రాజసభాం రఘుబీర బఖానే ॥4॥ 


నా అపోహలు, దోషములు కుప్పలుతెప్పలు. నా పాపములను విని, నరకముగూడ ముఖముచాటేసినది. దీనిని 
తలచుకొన్న 'కొలదియు, నాకు మిథ్యాభయము కలుగుచున్నది. కాని శ్రీరామచంద్రుడు స్వప్నములో గూడ నా 
దోషములను తలంపడు. పైగా ఆ (ప్రభువు నన్ను గూర్చి విని, సహృదయ నేత్రములతో చూచి, నా భక్తిని, బుద్ధిని 
ప్రశంసించును. నా వాక్కులలో దోషములు ఉండవచ్చును, కాని హృదయము మాత్రము నిర్మలము. శ్రీరాముడు ఈ 
దాసునిహృదయమును (గ్రహించి ప్రసన్నుడగును. శ్రీరామచంద్రునిహృదయమున దాసుల తప్పిదనములకు చోటే 
ఉండదు. వారిహృదయ నిర్మలత్వమును వందలసార్లు స్మరించుచుండును. ఏ పాపకృత్యమునకు శిక్షగా వేటగానివలె 
ప్రభువు వాలిని “ సంహరించెనో " సుగ్రీవుడు గూడ ఆ దోషమునే చేసెను. ఒక విధముగా విభీషణుడు గూడ 
తప్పిదమునే చేసెను. కాని శ్రీరాముడు వారి దోషములను కలలోగూడ పట్టించుకొనడు. పైగా రఘునాథుడు 
భరతుని కలిసినప్పుడు వారిని గౌరవించి, నిండుసభలో వారి గుణములను (ప్రశంసించెను. (చౌ॥ 1-4) 


(శీరాము కథా వైభనము 


దో- ప్రభు తరు తర కపి GS పర, తే 8) అపు సనూన | 
తులసీ Sorc న రామ సే, సాహిబ సీలనిధాన ॥ 29 (క) ॥ 
రామ నికాఈ( O88, హై సబహీ కో నీక। 
ce ow సాణి హై సద్ధా తౌ నీకో తులసీక ॥ 29 (ఖ) ॥ 
ఎహి బిధి da గున దోష కహి, Sadr బహురి సిరు నా | 
బరనఉ( రఘుబర ASS జసు, సుని కలి కలుష నసాఇ ॥ 29 (గు ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


30 శ్రీ రామచరిత మానసము 


శ్రీరామచంద్ర ప్రభువు చెట్టక్రింద కూర్చొని యుండగా వానరుల మూకలు కొమ్మలపై ఎగురుచుండెను. 
(మర్యాదాపురుషోత్తముడు, సచ్చిదానంద WS పరమాత్మయైన శ్రీరాముడెక్కడ? శాఖామృగములైన 
వానరములెక్కడ?) ఐనను (ప్రభువు వాటికి తనతో సమానమైన స్టానమునిచ్చెను. తులసీదాసు పలుకుచున్నాడు, 
శ్రీరామచంద్రునితో సమానులగు దయాశీలురెవ్వరును లేరు. ఓ రామా ! నీ దృష్టిలో ఉత్తముడైనవాడు 
అందజిదృష్టిలోను ఉత్తముడే యగును. ఇది సత్యమైనచో తులసీదాసునకు సర్వదా హితమే జరుగును - ఇట్టు నా 
గుణదోషములను పేర్కొని, అందటికిని ప్రణామము లాచరించి, కలికల్మషాపహారియెన శ్రీరాముని నిర్మల 
యశమును 'ప్రస్తుతించెదను. (దో॥ 29. క,ఖ,గ) 
చౌ- జాగబలిక జో SP సుహాఈ । భరద్వాజ మునిబరహి సునాఈ ॥ 

కహిహఉ( Sy సంబాద బఖానీ 1 సునహు( సకల సజ్జన సుఖు మానీ ॥ 1 ॥ 

సంభు కీన్హ యహ చరిత సుహావా | బహురి కృపా కరి ఉమహి How ॥ 

Pq సివ కాగభుసుండిహి Om 1 రామ భగత అధికారీ Ye 21 

Bir సన జాగబలిక పుని పావా । BS, పుని భరద్వాజ ప్రతి గావా ॥ 

తే శ్రోతాబకతా సమసీలా। సవ(దరసీ జానహి. హరిలీలా ॥ 3 ॥ 

జానహి( తీని కాల నిజ గ్యానా। కరతల గత so సమానా ॥ 

LOG జే హరిభగత సుజానా | కహహి(సునహీ( సముర్ఫుహీ( బిధి నానా ॥ 4 ॥ 


యాజ్ఞవల్క్యముని భరద్వాజమహర్షికి చెప్పిన మనోహరగాథను నేను మీకు తెల్పెదను. సజ్జనులారా! 
సావధానులై విని ఆనందించుడు. శివుడు ఈ మంజులగాథను రచించి, దయతో పార్వతీ దేవికి వినిపించెను. మజల 
అదే కథను శివుడు రామభక్తుడైన కాకభుశుండిని అర్హు నిగా తలంచి, అతనికి విన్సించెను. ఆతడు యాజ్ఞవల్క్య 
మునికి BB). ఆముని Heo దానిని భరద్వాజమునికి వినిపించెను. వక్తశ్రోతలు ఐన వీరిద్దజు సచ్చీలురు, 
సమదర్శనులు, శ్రీహరి లీలలను తెలిసిన వారు, విజ్ఞానులు. (త్రికాలములును వీరికి కరతలామలకములు. ఇతర 
భక్తులుగూడ ఈ చరితమును అనేక విధములుగా చెప్పి, విని ఆ లీలలను (గ్రహించెదరు. (Su 1-4) ' 


దో- Bc HD నిజ గుర సన సునీ, కథా సా సూకరఖేత। 
సమురీ నహి( తసి బాలపన, తబ అతి రహెఉ( అచేత ॥ 30 (క) ॥ 
శ్రోతా బకతా గ్యాననిధి, కథా రామ కై గూఢ। 
కిమి సముర్లౌ( Foc జీవ జడ, కలి మల గ్రసిత బిమూఢ ॥ 30 (ఖ)॥ 


నేను అదే కథను వరాహక్షేత్రమున నా గురుదేవులద్వారా వినియుంటిని. అప్పుడు నేను బాలుడనగుటచే 
దీనిని సరిగా (గ్రహింపలేక పోయితిని, శ్రీరామునిగాథ అతినిగూఢమైనది. (శ్రోత, వక్త ఇరువురును జ్ఞాననిధులై 
_ యుండవలెను. కలియుగ పాపగ్రస్తుడను, మూఢుడను అగు నాకు ఇదియెట్లు బోధపడును? (Su 30. కఖ) 


చౌ- తదపి కహీ- గుర బారహిం బారా 1 సముయి ఫరీ Sy మతి అనుసారా ॥ 
: భాషాబద్ద కరబి "మై సోఈ 1. మోరే మన ప్రబోధ జెహి హోఈ ॥11॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 31 


జస కఛు బుధి DBS బల మేరేం। తస కహిహడఉ( హియ( హరి కే (Bde ॥ 
నిజ సందేహ మోహ భ్రమ MIN 1 కరఉ( కథా భవ సరితా SW ॥ 2 ॥ 
బుధ బిశ్రాను సకల జన రంజని । రామకథా కలి కలుష బిభంజని ॥ 
రామకథా కలి పన్నగ భరనీ। పుని బిబేక పావక కహు(అరనీ ॥ 3 ॥ 
రామకథా కలి కామద గాఈ । సుజన సజీవని మూరి సుహాఈ ॥ 
సాల బసుధాతల సుధా Soha 1 భయ భంజని భమ BY భుఅంగిని ॥4॥ 
అసుర సేన సమ నరక నికందిని 1 సాధు బిబుధ కుల హిత గిరినందిని ॥ 
సంతసమాజ పయోధి రమా సీ। బిస్వభార భర అచల ఛమా సీ ॥5॥ 


BONS ముహ( మసి జగ జమునా సీ 1 జీవన ముకుతి హేతు జను కాసీ ॥ 
రామహి ప్రియ పావని తులసీ సీ 1 తులసిదాస హిత హియ( హులసీ సీ ॥ 6 ॥ 
సివప్రీయ మేకల సైల సుతా సీ। సకల సిద్ది సుఖ సంపతి రాసీ ॥ 
సదగున సురగన అంబ అదితి సీ | రఘుబర భగతి ప్రేమ పరమితి సీ 17. 


వినను గురువు గారు మాటి మాటికిని దీనిని చెప్పుటచే నేను నా బుద్దిననుసరించి, కొద్దిగా (గ్రహింప గలిగితిని. 
అదే కథను సరళమైన భాషలో కవితాబద్దము చేసి, ఆనందించెదను. నా అల్పమైన బుద్ది వివేకములతో శ్రీహరి 
ప్రేరణతో వ్రాయుదును. నేను రచింపబోవుకథ నా సందేహములను, అజ్ఞానమును, దోషములను నివారించి, 
సంసారసాగరమును దాటించునావగా ఉపయోగపడును. శ్రీరామకథ పండితులకు శాంతిని చేకూర్చును. అందటికిని 
ఆనందమును ఇచ్చును. కలికల్మషములను హరించును. కలియుగమనెడి సర్పమునకు రామకథ నెమలివంటిది. 
వివేకాగ్ని ప్రభవింపజేయుటకు అరణి (నిప్పును పుట్టించు కట్ట) వంటిది. శ్రీరామకథ కలియుగమున కామధేనువు, 
సజ్జనులపాలిటి సంజీవని, అవనిపై అమృతవాహిని, జననమరణభయమును నిర్మూలించునది, (భ్రమలనెడికప్పలకు 
సర్పమువంటిది, నరకయాతనలను కలిగించు అసురులను తుదముట్టించి, ఇది సాధురూపులైన దేవతలను 
రక్షించుటలో దుర్గవంటిది. శ్రీరామకథ సజ్జనసమాజమనెడి క్షీరసాగరమునకు లక్ష్మీదేవివంటిది. విశ్వభారమును 
వహించుటలో పృథ్వివంటిది. యమదూతలను పాజుద్రోలుటలో యమునానదివంటిది. జీవులకు ముక్తిని 
ప్రసాదించుటలో కాశీక్షేత్రము వంటిది. శ్రీరామునకు తులసివలె ప్రియమైనది. తులసీదాసునకు తల్లియైన Tod’ 
వలె మనఃపూర్వకముగా హితకారిణి. శ్రీరామకథ శివునకు ప్రియమైన నర్మదవంటిది. ఇది సకల సిద్ధులను, సుఖ 
సంపదలను అను(గ్రహించునది. సజ్జనులకు దేవమాతయైన అదితివంటిది. శ్రీరఘునాథుని (ప్రేమవాత్సల్యములకు 
ఈ కథ పరమసీమ. (1-7) 


దో- రామకథా మందాకినీ, చిత్రకూట చిత చారు! 
తులసీ సుభగ సనేహ బన, సియ రఘుబీర బిహారు ॥ 310 


శ్రీరామకథ మందాకినీ నది. భక్తుల నిర్మలహృదయము చిత్రకూటపర్వతము. గాఢమైన ప్రేమయే వనము. 
అందులో సీతారాములు విహరింతురు. అని తులసీదాసు పలుకుచున్నాడు. (దో॥ 31) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


32 శ్రీ రామచరిత మానసము 


చౌ- రామచరిత Dowd చారూ 1 సంత సుమతి తియ సుభగ సీంగారూ ॥ 
ంగల గునగ్రామ రామ కే । దాని ముకుతి ధన ధరమ ధామకే ॥1॥ 
సదగుర mS బిరాగ జోగ కే। బిబుధ BS భవ భీమ రోగకే ॥ 
క సీయ రామ ప్రేమకే | బీజ సకల Ws ధరను నేను కే ॥2॥ 
సమన పాప సంతాప Bs కే । ప్రియ పాలక పరలోక లోకకే ॥ 
సచివ సుభట భూపతి బిచార కే । Mose లోభ ఉదధి అపారకే ॥3॥ 
కామ కోహ కలిమల కరిగన కే | కేహరి సావక జన మన బనకే ॥ 
అతిథి పూజ్య ప్రియతమ HOST 1 కామద HS దారిద దవారి కే ॥4॥ 
కే! Dod కఠిన wok భాల కే Il 
సే సేవక FO పాల జలధర సే ॥5॥ 
D1 సేవత సులభ సుఖద హరి హర సే॥ 
D1 రామభగత జన జీవన ధన సే ॥6॥ 
సకల సుకృత ఫల భూరి భోగ సే | జగ హిత నిరుపధి సాధు లోగ సే ॥ 
న సే; పావన గంగ తరంగ మాల సే ॥7॥ 
శ్రీరామునికథ ఒక దివ్యచింతామణి వంటిది. అది సత్స్పురుషులసద్భుద్దియనెడి [QS అలంకారము. 
శ్రీరామునికల్యాణగుణస మూహము జగత్కల్యాణకారకము. అది ధర్మబుద్దిని, సంపదలను, సంసారబంధవిముక్తిని, 
పరమధామమును ప్రసాదించును. ఇది జ్ఞాన వైరాగ్య యోగములకు సద్గురువు. సంసారరూపభీకరరోగములను 
నివారించుటలో దివ్యవైద్యులైన అశ్వినీ కుమారుల వంటిది. సజ్జనులకు ఆ గుణసమూహము ఆదివృదంపతులపై 
భక్తివిశ్వాసములను ఉత్పన్నము చేయును. ఫలితముగా సీతారాములు (ప్రేమతో వారిని తల్లిదండ్రులవలె పోషించి, 
పాలింతురు. సమస్త (వ్రత ధర్మనియమములకు బీజము ఆ గుణసమూహము. అది (గుణసముహము) పాపసంతాప 
శోకములను రూపుమాపును, ఈ లోకమునందును, పరలోకమునందును మనలను రక్షించును. జ్ఞాన మనెడి 
రాజునకు కుశలుడైన మంత్రి వంటిది, సేనాని వంటిది, లోభమను సముద్రమును ఆపోసనము పట్టు అగస్త్యుని 
వంటిది. శ్రీరాముని గుణములు కామక్రోధాది పాపములనెడి ఏనుగుల సమూహమును అంతమొందించు సింహ 
కిశోరములు. శ్రీరామచరిత్రము త్రిపురారియైన పరమేశ్వరునకు పూజ్యమైన, ప్రియతమమైన అతిథి వంటిది. ఆయన 
గుణగణములు దారిద్రదావాగ్నిని రూపుమాపి, కోరికలనుదీర్చుమేఘసమూహము. విషయరూపసర్పములవిషమును 
నిర్మూలించు మహామంత్రములు, మణులు. లలాటలిఖితమ్రైన అనివార్యదుష్కృత ప్రారబ్ద కర్మములను 
పూర్తిగాతుడిచివేయునట్టివి. అవి అజ్ఞానాంధకారమును మటుమాయమొనర్చు సూర్యకిరణములు, సేవకులనెడి 
పైరుపంటలనుపోషించుజలధరములు. శ్రీరామచరితము మనోవాంఛలనీడేర్చుటలో కల్పవృక్షమ.,. సేవించు వారికి 
అది హరిహరులవలె సులభము, సుఖప్రదము. సుకవుల మనస్సులనెడి శరదాకాశమున (ప్రకాశించు నక్షత్ర 
సముదాయము. భక్తులకు అది జీవన సర్వస్వము, సంపూర్ణ పుణ్యఫల స్వరూపము, పరమానందదాయకము. 


లోకహితమునుగూర్చుటలో సజ్జనతుల్యము. భక్తుల మనస్సరోవరములయందు విహరించెడి రాజహంస. సేవించు 
వారిని పునీతులను గావించు గంగా తరంగమాల. (1-7) 


£2 
వ 
సగ 


దో- కుపథ కుతరక కుచాలి కలి, కపట Sod పాషండ | 
దహన రామ గునగ్రామ Bo, ఇంధన* అనల ప్రచండ ॥ 32 (క) ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


ఖే 
, 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


యయ బౌలకొందము ౪ 


రామచరిత రాకేస కర, సరిస సుఖద సబ sev 
సజ్జన కుముద చకోర చిత, హిత Dd బడ లాహు॥ 32 (ఖ) ॥ 
కలియుగమునందలి దుర్మార్గములు, వితండ వాదములు, అధర్మాచరణములు, కపటములు, దంభములు, 
పాషండత్వము అనెడి Sword భస్మమొనర్చుటలో రామచంద్రుని గుణసమూహము (ప్రచండాగ్నివంటిది. రామ 
చరితము అందటికిని సమానముగా సుఖములనుగూర్చుటలో నిండు పున్నమనాటి వెన్నెలవంటిది. వెన్నెల 
కలువపూవులకును, చకోరపక్షులకును మిక్కిలిహాయిని గూర్చునట్టు ఈ చరితము భక్తులకు ప్రత్యేకముగా 
శుభపరంపరను గూర్చును. (దో॥ 32. క,ఖ) 


చౌ- క్రీన్సి ప్రస్న జెహి భాంతి భవానీ। Br OG సంకర కహా బఖానీ ॥ 

సో సబ హేతు కహబ మై( గాఈ | కథాప్రబంధ బిచిత్ర బనాఈ ॥1॥ 

Bore యహ కథా సునీ నహి హోఈ | జని ఆచరజు కరై సుని సోఈ ॥ 

కథా అలౌకిక సునహి జె గ్యానీ 1 నహి ఆచరజు కరహి( అస జానీ ॥2॥ 

రామకథా కై మితి జగ నాహీ(। అసి ప్రతీతి 5 కే మన మాహీ( ॥ 

నానా భాంతి రామ అవతారా। రామాయన సత కోటి అపారా ॥3॥ 

కలపభేద హరిచరిత సుహాఏ 1 భాంతి అనేక మునీసన్స గాఏ ॥ 

కరిఅ న సంసయ అస ఉర ఆనీ | HIG కథా సాదర రతి మానీ ॥4॥ 

పార్వతీదేవి పరమశివుని ప్రశ్నించిన విషయములను, పరమేశ్వరుడు ఆమెకు ఇచ్చిన సమాధానములను, ఒక 
విచిత్ర కథా ప్రబంధముగా వ్రాసి, గానము చేసెదను. ఈ కథను ఇదివరలో వినని వారు ఆశ్చర్య పడవలదు. దీనిని 
వినెడి జ్ఞానులు “జగత్తునందు రామకథలు అనంతములు.” అని విశ్వసింతురు. అందులకు ఆశ్చర్యపడరు. 
శ్రీరామచంద్రుని అవతారములు అనేకములు. రామాయణములు అసంఖ్యాకములు. మహామునులు వేర్వేటు 
కల్పములలో శ్రీహరి గాథలను వివిధములుగా వర్లించిరి. ఈ విషయమును మనస్సులలో ఉంచుకొని 
నిస్సందేహముగా ఈ కథను భక్తి శ్రద్దలతో ఆలకింపుడు. (చౌ॥ 1-4) 


దో- రాము అనంత అనంత గున, అమిత కథా బిస్తార। 
సుని ఆచరజు న మానిహహి(ం జిన్ల Sc Do బిచార ॥ 33 ॥ 


శ్రీరామచంద్రుడు అనంతుడు. ఆయన గుణములు అనంతములు, కథలు అపరిమితములు. నిర్మల 
మనస్సుతో వినినవారికి ఇది ఆశ్చర్యమును గొలుపదు. (దో॥ 33) 


చౌ- ఎహి DA సబ సంసయ కరి దూరీ 1 సిర ధరి గుర పద పంకజ ధూరీ ॥ 
పుని సబహీ బినవఉ( కర జోరీ 1 కరత కథా జెహి( లాగ న ఖ్లోరీ ॥1॥ 
సాదర సినహి DQ అబ మాథా | బరనడఉ( DSS రామ గున ME ॥ 
సంబత సోరహ సై ఎకతీసా। కరఉ( కథా హరి పద ధరి సీసా ॥ 2॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


34 శ్రీ రామచరిత మానసము 


ననన తననన ననన ననన ననన 


నౌమీ భౌమ బార మధు మాసా 1 అనధపురీ( యహ చరిత ప్రకాసా ॥ 

జెహి దిన రామ జనమ (శ్రుతి గావహి.। SIS సకల తహా చలి ఆనహి( ॥ 3 ॥ 

అసుర నాగ ఖగ నర ముని దేవా । ఆఇ కరహి( రఘునాయక సేవా ॥ 

జన్మ మహోత్సవ రచహి( సుజానా 1 కరహి( రామ కల కీరతి గానా ॥ 4॥ 

ఈ విధముగా సంశయములనన్నింటిని దూరమొనర్చుకొని నా గురుపాదుల పాదపద్మరజమును శిరమున 
దాల్చి, He అందటజికిని అంజలి ఘటించి, నా ఈ కథా రచనలో దోషములు దొరలకుండుటకై |ప్రార్థించెదను. 
మహేశ్వరునకు సాదరముగా (ప్రణమిల్లి, శ్రీహరి పాదములచెంత నా శిరమును చేర్చి 1631 వ సంవత్సరమున 
(క్రీస్తుశకము 1574) పవిత్ర రామకథను తెల్పుచున్నాను. చైత్ర శుద్ద నవమీ మంగళవారమునాడు అయోధ్యా 
నగరమున ఈ కథారచన (ప్రారంభమాయెను. శ్రీరాముని జన్మదినమునాడు సర్వతీర్థములు అయోధ్యను 


చేరుకొనునని వేదములు తెల్పుచున్నవి, ఆనాడు అసురులు, నాగులు, పక్షులు, మానవులు, మునులు, దేవతలు వచ్చి, 
శ్రీరఘునాథుని సేవింతురు. బుద్దిమంతులు రామజన్మ మహోత్సమును జరిపి, ఆయన కీర్తిని గానము చేయుదురు. 


(చౌ॥ 1-4) 
దో- మజ్జహి( సజ్జన బృంద బహు, పావన సరజూ AY, 
జపహి( రామ ధరి ధ్యాన ఉర, సుందర స్యామ సరీర ॥ 34 ॥ 


ఆనాడు సజ్జనులు గుంపులుగుంపులుగా వచ్చి, పవిత్రసరయూనదిలో స్నానముల నాచరింతురు. శ్రీరాముని 
శ్యామ సుందరాకారమును మనస్సున ధ్యానించి, ఆయన నామమును జపించెదరు. (దో॥ 34) 


చౌ- దరస పరస మజ్జన అరు పానా। హరళ పాప కహ బేద పురానా ॥ 
నదీ పునీత అమిత మహిమా అతి | కహీ న సకల POR బిమల మతి ॥1॥ 
రామ ధామదా పురీ సుహావని 1 లోక సమస్త బిదిత అతి పావని ॥ 
చారి భావి జగ జీవ అపారా। అవధ తజే( తను నహి( సంసారా ॥ 2॥ 
సబ బిధి పురీ మనోహర జానీ; సకల సిద్ధిప్రద మంగల wd ॥ 
బిమల కథా కర 85 అరంభా 1 సునత నసాహి( కాను మద దంభా ॥ 3 ॥ 
రామచరితమానస ఎహి నామా। సునత శ్రవన Pao బిశ్రామా ॥ 
మన కరి బిషయ అనల బన జరఈ | హో సుఖీ జౌ. ఎహి సర పరఈః 
రామచరితమానస ముని భావన 1 బిరచెఉ సంభు సుహావన పావన ॥ 
(BOG దోష దుఖ దారిద OSS 1 కలి కుచాలి HO కలుష నసావన ॥ 5 ॥ 
రచి మహేస నిజ మానస రాభా। Pg సుసమడ సివా సన భాషా ॥ 
PEC రామచరితమానస బర 1 SOE నామ హీయ( హేరి హరషి హర ॥ 6॥ 
కహడ( కథా సాల సుఖద సుహాఈ | సాదర సునహు సుజన మన లాఈ ॥ 7 ॥ 


Te 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 35 


సరయూనది దర్శనము, స్పర్శ, స్నానము, జలపానము పాపములను హరించునని వేదములును, 
పురాణములును తెలుపుచున్నవి. ఈ నది అతి పవిత్రము. దీని మహిమ అనంతము. విద్యా స్వరూపిణియైన 
సరస్వతీదేవియు ఈ నదీమహిమను SGoserot. పరమశోభలకు నిలయమైన అయోధ్యా నగరము 
శ్రీరామచంద్రునిపరమధామమును (ప్రసాదించును. ఇది లోకప్రసిద్దము, పవిత్రము. అయోధ్యలో అసువులు వీడినచో 
చతుర్విధములైన |ప్రాణులకును జన్మరాహిత్యము సిద్ధించును. అయోధ్య సర్వవిధ మనోహరము. సకలసిద్ది ప్రదము, 
మంగళకరము. అందువలన నిర్మలమైన రామకథారచనకు ఇచటనే శ్రీకారము చుట్టితిని. దీనిశ్రవణమాత్రమున 
కామ, మద, దంభములు మాయమైపోవును. ఈ కథ 'రామచరితమానసము' అనునామముతో విలసిల్లును. 
(శ్రీరామచరితమనెడి మానససరస్సు.) దీనిని వినినంతనే మనశ్శాంతి లభించును. దావానలములో ఏనుగువలె 
విషయవాంఛలలో మలమలమాడిపోవుమనస్సు ఈ సరస్సులో మునింగినంతనే (ప్రశాంతికి నోచుకొనును. మునులకు 
మనఃప్రీతికరమైన పవిత్రరామచరితమానసము పరమేశ్వర రచితము. ఇది త్రివిధ దోషములను, దుఃఖములను, 
దారిద్యుములను పాజుద్రోలును. కలికల్మషములను రూపుమాపును. శివుడు దీనిని తనమనస్సున గప్త మొనర్చి, 
తగిన సమయమున పార్వతీదేవికి తెల్పెను. ఈ రామచరితమును శివుడు తనమనస్సులో ' నిల్పుకొని, 
ప్రసన్నుడాయెను. కనుక దీనికి “రామచరిత మానసము" అనుపేరు ఏర్పడెను. సుఖదము, సుందరము ఐన ఆ కథను 
తెల్పుదును. సజ్జనులారా | సాదరముగా మనస్సులను నిలిపివినుడు. (చౌ॥ 1-7) 


దో- జస మానస Bp బిధి dood, జగ ప్రచార Bir హేతు | 
అబ ag కహడ( ప్రసంగ సబ, సుమిరి ఉమా బృషకేతు ॥ 35 ॥ 


ఈ కథాస్వరూపస్వభావములెట్టివి? ఇదియెట్లు రచింపబడినది? ఏ విధముగా (ప్రసిద్ది వహించినది? ఈ 
విషయములను అన్నింటిని శ్రీ గౌరీ శంకరులను స్మరించుచు విన్నవించెదను. (Gu 35) 


చౌ- సంభు ప్రసాద సుమతి హియ( హులసీ 1 రామచరితమానస కబి తులసీ ॥ 
కరఇ మనోహర నుతి అనుహారీ | సుజన సుచిత సుని లేహు సుధారీ ॥ 1॥ 
సుమతి భూమి థల హృదయ అగాధూ 1 BS పురాన ఉదధి ఘన సాధూ ॥ 
బరసహిళ రాను సుజస బర బారీ | మధుర మనోహర మంగలకారీ ॥ 2 ॥ 
లీలా సగున జొ కహహి( బఖానీ | సొఇ స్వచ్చతా కరఇ నుల హానీ ॥ 
ప్రేమ భగతి జో బరని న జాఈ | Fg మధురతా సుసీతలతాఈ ॥ 3 ॥ 
సో జల సుకృత HO హిత హోఈ | రామ భగత జన జీవన సోఈ ॥ 
మేధా మహి గత సో జల పావన | సకిలి WSS మగ చలెఉ సుహావన ॥ క ॥ 
భరెఉ సుమానస సుథల థిరానా | సుఖద సీత రుచి చారు చిరానా ॥ 5 ॥ 
పరమేశ్వరాను[గ్రహము తులసీదాసుపై ప్రసరించినది. తత్ర్రభావమున ఆతని హృదయమున మధుర 
భావనలు పెల్లుబికినవి. ఆకారణముగ తలసీదాసు “రామచరిత మానసము” నకు కవి ఆయెను.. అతడు 


తనబుద్దినిఅనుసరించి యథాశక్తి ఈ మనోహరరచన కావించెను. సత్సురుషులారా | సహృదయులై దీనిని విని, 
ఆనందించి ఆదరింపుడు. సద్బుద్దియేభూమి, హృదయము SBS స్థానము. వేదపురాణములు సముద్రములు. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


36 శ్రీ రామచరిత మానసము 


సాధుజనులనెడి మేఘములు స్వచ్చమై, మధురమై, మనోహరమై, శుభప్రదమైన శ్రీరామయశోవైభవమనెడి వర్షమును 
కురిపించును. ఈ సజ్జనులు వర్ణించు సగుణస్వరూపుడైన భగవంతుని యొక్క లీలలు శ్రీరాముని 
యశోరూపనిర్మలజలములు. ఇవి కలికల్మష పంకములను తొలగించును. వర్లనలకు అందని 'ప్రేమపూరితమైన భక్తి 
ఆ చల్లని నీటిమాధుర్యము. శ్రీరామకథయనెడి జలము పుణ్యకర్మలనెడి పంటపాలాలకు (ప్రాణ(ప్రదము. 
శ్రీరామభక్తులకు అదియే జీవనము. ఈ పవిత్రమనోహరజలము బుద్దియనెడి భూమిపై బడును. ఆ జలము ఒక 
చోటచేరి చెవులనెడి చక్కనికాల్వలలోపలికి (ప్రవేశించి హృదయములయందు నిలిచిపోవును. ' అచ్చట చిరకాలము 
స్థిరముగా నుండి స్వచ్చమై, శీతలమై, రుచికరమై, సుఖ ప్రదమగును. (చౌ॥ 1-5) 


దో- 498 సుందర సంబాద బర, బిరచే బుద్ది బిచారి। 


BQ ఎహీ పావన సుభగ సర, ఘాట మనోహర చారి॥ 36 ॥ 


ఈ రామచరితమానసములో అత్యంత మనోహరముగా వర్లింప బడిన నాలుగు సంవాదములు ఈ (మానస) 
సరోవరమునకు పవిత్ర సుందర స్నానఘట్టములు. 1. భుశుండీ-గరుడుల సంవాదము. 2. శివపార్వతుల 
సంవాదము. 3. యాజ్ఞవల్క్య-భరద్వాజుల సంవాదము. 4. తులసీదాసు-ఇతర సాధువుల సంవాదము. (దో॥ 36) 


చౌ- సప్త ప్రబంధ సుభగ సోపానా | గ్యాన నయన నిరఖత మన మానా ॥ 
రఘుపతి మహిమా అగున అబాధా 1 బరనబ Se బర బారి అగాధా ॥ 1 ॥ 
రామ పీయ జస సలిల సుధాసను 1 ఉపమా DD బిలాస మనోరమ ॥ 
DOQQ సఘన చారు చౌపాఈ | జుగుతి మంజు మని సీప సుహాఈ ॥ 2 ॥ 
ఛంద సోరఠా' సుందర దోహా 1 Fe బహురంగ కమల కుల సోహా ॥ 
అరథ అనూప సుభావ సుభాసా | Fo పరాగ మకరంద సుబాసా ॥ 3 ॥ 
సుకృత పుంజ మంజుల అలి మాలా । గ్యాన DOK DPS Hor 
ధుని. _అవరేబ. SOS గున జాతీ | మీన మనోహర తే బహుభాతీ ॥ 4 ॥ 
అరథ ధరమ కామాదిక చారీ | కహబ గ్యాన బిగ్యాన బిచారీ 
నవ రస జప తప జోగ బిరాగా। తే సబ జలచర చారు తడాగా ॥ 5 ॥ 
సుకృతీ సాధు నామ గున గానా 1 తే. బిచిత్ర జల బిహగ సమానా 
సంతసభా చహు( దిసి అవరాఈ 1 (శ్రద్దా రితు బసంత సమ గాఈ ॥6॥ 
భగతి నిరూపన.. DOS _బిధానా । ఛమా దయా దమ లతా బితానా ॥ 
సమ జమ నియమ పూల ఫల గ్యానా | హరిపద రతి రస బేద బఖానా ॥ 7 ॥ 
DOE కథా అనేక sow 1 Sz సుక పీక బహుబరన బిహంగా ॥ 8 ॥ 


ఇందలి 7 sah కాండములు మానససరోవరమునకు మెట్టు. వీటిని జ్ఞాన నేత్రములతో చూచినంతనే 
మనస్సు (ప్రసన్నమగును. శ్రీ రఘుపతి యొక్క గుణాతీతమైన అపారమహిము సరోవరజలములవలె గంభీరమైనది. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 37 


ఇందు వర్లితమై నసీతారాములయశస్సు అమృత (ప్రాయమైనజలము. ఉపమాలంకారములు మనోహర చరంగములు. 
చౌపాఈలు కలువపూవులు. వివిధకవితారీతులు ఇందలి మనోహరములైన ముత్యపుచిప్పలు, సుందరఛందస్సులు, 
సోరఠాలు, దోహాలు వివిధములైన వన్నెచిన్నెలతో విరాజిల్లు కమలసందోహములు. అనుపమార్థములు, మహోన్నత 
భావములు, భాషామధురిమలు ఇందలి పరాగమకరంద సుగంధములు. పవి(త్రవృత్తాంతములు తుమ్మెదలగుంపులు.. 
జ్ఞానవైరాగ్యవిచార చర్చలు రాయంచలు. కవితా ధ్వనులు, వక్రోక్తులు, గుణ జాతులు వివిధములగు మనోహర 
మత్స్యములు. ధర్మార్థ కామమోక్షములు, జ్ఞాన విజ్ఞాన చర్చలు, కావ్యమునందలి నవరసములు, జపతపములు, యోగ 
వైరాగ్య ప్రసంగములు ఇవి యన్నియును ఈ సరోవరమునందలి సుందరజలచరములు. పుణ్యాత్ముల, సాధువుల, 
గ్రీరామనామములవర్లనలు ఇందలి జలపక్షులు, సాధుజనులసమావేశములు నాలుగు వైపులనున్న మామిడి తోపులు. 
శ్రద్ద వసంత బుతువుతో సమానము, నానావిధ భక్తిరీతులు, క్షమ, దయ, ఇంద్రియ నిగ్రహము - అనెడిగుణములు 
ఇందలి లతావితానములు. మనోనిగ్రహము, యమనియమములు ఇందలి పుష్పములు. జ్ఞానమే ఫలము, 
శ్రీహరిచరణ కమలములపైగల భక్తియే ఈ జ్ఞాన ఫలరసము-అనునవి వేద ప్రతిపాదిత విషయములు. 
సందర్భానుసారముగా (ప్రస్తావింపబడిన ఇతరవిషయములు, కథలు శుకపికాది వివిధవర్లపక్షులు. (Su 1-8) 


దో- పులక. బాటికా బాగ బన, సుఖ సుబిహంగ బిహారు । 
మాలీ సుమన సనేహ జల, సీత లోచన చారు॥37॥ 


ఈ కథా (శ్రవణమువలనగలుగు రోమాంచము సుందర పుష్పవాటిక లేక ఉద్యానవనము. సుఖమే 
ఇందలిపక్షులవిహారము. నిర్మలమైనమనస్సే తోటమాలి. అతడు తనసుందరనేత్రములనెడి కుండల ద్వారా (పేమ ' 
యనెడి జలములతో ఈ తోటను తడుపును. (దో॥ 37) 


చౌ- జే గావహి. యహ చరిత సారే । Bq AW తాల చతుర రఖవారే ॥ 
సదా సునహి. సాదర నర నారీ | తెల్ల సురబర మానస అధికారీ ॥1॥ 
అతి ఖల జే బిషఈ బగ కాగా । ఎహింపర నికట న జాహీ( అభాగా ॥ 
సంబుక BS Dad సనూనా | ఇహాంన బిషయ కథా రస నానా ॥2॥ 
Bin కారన అవత Indian Hos కామీ కాకబలాక బిచారే ॥ 
అవత Dt సర అతి కఠినాఈ 1 రాదు కృపా బిము ఆల న జార ౪34 
“ay కుసంగ కుసంథ కరాలా | Gi కే బచన బాకు హరి బ్యాలా ॥ 
hme సానా జండాలు 1 దే అతి దుర్గము po బిసాలా ౫4 ॥ 
త్త 
బజన wits Dis మోహా ముద మానా | నదీ. కుతర్క భయంకర నానా ౫ 5 ॥ 
ag ల m aS, 2 7 a) ఉత్త, OK భజ 
నము MeO) ఈ సరోవరమునకు రక్షకులు. దీనివి పాదరముగా వినెడి |ప్రీ పురుషులు 
ఈ Sf sitet why GK Eth vO, అత్యంత దుష్టులు, విషయలోలురు, కొంగలు, కాకుల 
So wy 4 OG CGO Oe Bia S 5°65, వీలనన ఇందు నత్తలు, కప్పులు, WES కనరట్‌ 


an Pry Ay. HOKE BCs, కొంగల వంటీ విషయాసక్తూలైన దో fio రః 
సరీ, Cherise గూడ రొజొలరు, ఈ సరోనరమును చేరుట వారికే మిగుల See లూక 


ఈ కథన 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


38 శ్రీ రామచరిత మానసము 


లేనిదే ఎవ్వరూ ఈ సరస్సును చేరలేరు. దుష్ట సహవాసము భయంకరమైన చెడు మార్గము. ఈ దుష్టుల 
వచనములు పులులు, సింహములు, సర్పముల వంటివి. సాంసారికములైన వివిధకార్యకలాపములు 
దుర్గమపర్వతములు. మోహము, మదము, అభిమానము అనునవి గహనారణ్యములు, వివిధములైన కుతర్కములు 
భయంకరములైన నదులు. (చౌ॥ 1-5) 


దో- జే శ్రద్దా సంబల రహిత, నహి. DOSS, కర సాధ। 
8S కహు( మానస అగమ అతి, జిన్లహి న ప్రియ రఘునాథ ॥ 38 ॥ 


'శ్రద్రయను దారి బత్తెము, సాధు జనుల సాంగత్యము, శ్రీరామచంద్రునియెడ భక్తి అనునవి లేనివారికి ఈ 
మానససరోవరము చేరవీలులేనిది. (దో॥ 38) 


చౌ- Fe కరి కష్ట జాఇ HO కోఈ । జాతహి( నీద జుడాఈ హోఈ ॥ 
జడతా జాడ బిషమ ఉర లాగా | గఎహు6( న మజ్జన పాన అభాగా ॥1॥ 
కరి న జాఇ సర మజ్జన పానా। ఫిరి ఆనఇ సమేత అభిమానా ॥ 
జౌ. బహోరి కొఉ పూభన ఆవా। సర నిందా కరి తాహి బురూవా ॥ 2 ॥ 
సకల బిఘ్న బ్యాపహి( నహిం తేహీ 1 రామ సుకృపా( బిలోకహిం జేహీ ॥ 
Pe సాదర సర. మజ్జను కరఈ | మహా ఘోర త్రయతాప న జరఈ 03 ॥ 
తే నర యహ సర తజహి( న కాఊ 1 జిన్ల కే(రామ SOS భల భాఊ ॥ 
జో నహాఇ చహ ఎహి( సర భాఈ | సో సతసంగ కరఉ మన లాఈ ॥ 4 ॥ 
అస మానస మానస Wo చాహీ | భఇ కబి బుద్ది బిమల అవగాహీ ॥ 
POLE హృదయ ఆనంద ఉఛాహూ 1 ఉమగెఉ ప్రేమ ప్రమోద ప్రబాహూ ॥ 5 ॥ 
చలీ సుభగ కబితా సరితా సో। రామ బిమల జస జల భరితాసో ॥ 

సరజూ నామ సుమంగల మూలా | లోక బేద మత మంజుల కూలా ॥ 6 ॥ 

నదీ పునీత SPSS నందిని 1 కలినుల తృన తరు మూల నికందిని ॥ 7 ॥ 


ఎవ్వడైనా పెక్కు కష్టముల కోర్చి, ఆ. సరోవరమును సమీపించినను, అచ్చటికి వెళ్లినంతనే నిద్రయను 
చలిజ్బరము పట్టుకొనును. హృదయములో మూర్థత్వమనెడివణకు పుట్టును. అందువలన అచటికి చేరియు ఆ 
దురదృష్టవంతుడు ఆ మానససరోవరమున స్నానము చేయలేడు. ఈ మానససరోవరమున స్నానమాడుటకును, నీరు 
'త్రాగుటకును CINE అభిమానముతో sow) పోవును, ఎవ్వరైనను ఈ సరస్సునుగూర్చి అడిగినచో, దానిని 
నిందించుచు అతడు తనచర్యను సమర్థించుకొనును. కాని శ్రీరామచంద్రుని కృపాదృష్టికి పాత్రులైనవారు ఈ 
విఘ్నములను (ఇబ్బందులను) అధిగమించెదరు. భక్తి వశ్యాసములతో (సాదరముగా) Se సరోవరమున 
స్నానమాడెడివారు ఆధ్యాత్మిక - అధిదైవిక - అధి భౌతికములైన తాపత్రయముల నుండి రక్షింపబడుదురు. 
సోదరులారా ! శ్రీరామ చరణ కమలములపై అనన్యభక్తిగల వారు ఈ సరస్సును ఎన్నడును, ఏ విధముగను 
విడువరు. ఇందు స్నానము చేయగోరెడి వారు శ్రద్దతో సజ్జనసాంగత్యము చేయవలెను. ఇట్టి మానససరోవరమును 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 39 


మనోనేత్రములతో గాంచి, అందు మునుకలువేసినందున ఈ కవి (తులసి) బుద్ది నిర్మలమైనది. హృదయము 
ఉత్సాహభరితమై (ప్రేమానందములలో మునిగితేలెను. అట్టి సరస్సునుండి శ్రీరామ యశోవైభవమను జలధార 
(ప్రవహించెను. ఈ నది పేరే సరయు. ఇది సకలశుభములకు కూడలి. లౌకిక వైదిక మతములు రెండును దీని 
సుందర తీరములు. మనోహరమానససరోవరపు(త్రికతైన ఈ పవిత్రసరయూనదీ(ప్రవాహమున చిన్నచిన్న 
గడ్డిపోచలవంటివియును, పెద్దపెద్ద మహావృక్షములవంటివియును ఐన కలియుగమహాపాపములన్నియును 
సమూలముగా కొట్టుకొనిపోవును. (చౌ॥ 1-7) 


దో- శ్రోతా BOG సమాజ పుర గ్రామ నగర దుహు( కూల । 
సంతసభా అనుసమ and, సకల సుమంగల మూల॥ 39 ॥ 


ఈ నదీతీరమునగల పల్లెలు, పట్టణములు, నగరములు మూడు విధములైనశ్రోతలకు నివాసస్థానములు. 
వీటిలో సాధుసమాజ సమంచితమై నిరుపమానమైన అయోధ్య సమస్త శుభములకును ఆలవాలము. _ (దో॥ 39) 


చౌ- రామభగతి సురసరితహి జాఈ 1 మిలీ సుకీరతి సరజు సుహాఈ ॥ 
సానుజ రామ సమర జసు PSS 1 WBS మహానదు సోన సుహావన ॥1॥ 
జుగ DS భగతి దేవధుని ధారా 1 సోహతి సహిత సుబిరతి Do ॥ 
త్రిబిధ తాప త్రాసక తిముహానీ 1 రామ సరూప సింధు సముహానీ ॥ 2 ॥ 
మానస మూల మిలీ సురసరిహీ 1 సునత సుజన నున పావన కరిహీ ॥ 
బిచ బిచ కథా బిచిత్ర బిభాగా! జను సరి తీర తీర బన బాగా ॥3॥ 
ఉమా మస బిబాహ బరాతీ 1 తే జలచర అగనిత awww ॥ 
రఘుబర జనమ అనంద arte: భవ(ర తరంగ మనోహరతాఈ ॥ 4 ॥ 


సద్యశోమూర్తియెన సరయూనది శ్రీరామభక్తి యనెడి సురనదియైన గంగను జేరును. అనంతరము 
అనుజుడైన లక్ష్మణునితో గూడిన శ్రీరాముని యొక్క ప్రతాపయశోరూపమైన శోణనదము వీటితో చేరును. సరయూ 
శోణనదులతో కూడిన గంగ జ్ఞాన వైరాగ్యములతో గూడిన భక్తివలె విలసిల్లు చుండును. 
భవతాపహారిణులై నమూడునదీప్రవాహములును ఒక్కటిగా శ్రీరాముడనెడి సాగరమును జేరును. శ్రీరాముని 
యశస్సు అనెడి సరయూనది శ్రీరామ చరితమను మానస సరోవరము నుండి బయలుదేటీనది. పైగా 
రామభక్తియనెడి _ గంగాస్రోతస్సులో గలసినది. కావున దీనిని వినినసజ్జనులమనస్సులు పవిత్రములగును. 
మధ్యమధ్యనవచ్చు వివిధ కథలు, ఈ నదీతట సమీపమునగలతోటలు,వనములు, పార్వతీపరమేశ్వరులవివాహ 
మహోత్సవమును చూడవచ్చిన అతిథులు ఇందలి (ఈ (ప్రవాహమునందలి) వివిధములైన అసంఖ్యాక జలచరములు. 
శ్రీరాముని జన్మదిన శుభాకాంక్షలు నదీ తరంగ శీకరములు. (Su 1-4) 


దో- బాలచరిత చహు బంధు కే, బనజ బిపుల బహురంగ | 
నృప రానీ పరిజన సుకృత, మధుకర బారి బిహంగ ॥ 40 ॥ 


నలుగురు దివ్యసోదరుల బాల్యలీలలే రామకథయనెడి గంగయందుగల రంగురంగుల కమలములు. దశరథ 
మహారాజు, అతని రాణులు, కుటుంబ సభ్యుల పుణ్యములే తుమ్మెదలు, జల పక్షులు. (దో॥ 40) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


40 శ్రీ రామచరిత మానసము 


చౌ- సీయ స్వయంబర కథా సుహాఈ। సరిత సుహావని సో ఛబి ఛాఈ ॥ 
నదీ నాన పటు GH అనేకా। కేనవట కుసల ఉతర సబిబేకా ॥1॥ 
సుని అనుకథన పరస్పర హోఈ । SOS సమాజ సోహ సరి సోఈ ॥ 
ఘోర ధార భృగునాథ రిసానీ ట సుబద్ద రామ బర బానీ॥ 2 ॥ 


సానుజ OX  బిబాహ ఉఛాహూ | సో సుభ ఉమగ Mod సబ కొసూ ॥ 


€ 


కహత సునత హరషహి( పులకాహీ( | తే సుకృతీ మన ముదిత నహాహీ( ॥ 3 ॥ 
మ తిలక హిత మంగల సాజా | పరబ SK జను జురే సమాజా ॥ 
SS, కుమతి కేకఈ కేరీ॥ పరీ జాసు ఫల బిపతి ఘనేరీ ॥4॥ 


q 


శ్రీ సీతాదేవి స్వయంవరమనెడి సుందర కథయే ఈ నదికి శోభావహము. వివేకపూరితములైన అనేకప్రశ్శలు 
ఇందలిపడవలు, వివేక యుక్తములైన వాటిసమాధానములే సమర్జులైన నావికులు. ఈ కథా (శ్రపణానంతరము 
జరుగు చర్చలే యశస్సు అనెడి సరయూ తీరమున సాగిపోవుయాత్రికులు. వారితో ఈ నదీశోభలు ఇనుమడించు 
చున్నవి. పరశురామునికోపము ఇందలిభయానకమైన (ప్రవాహము. శ్రీరాముని (శ్రేష్టములైన వచనములు wad 
ఘట్టములు. శ్రీ రాముని, అతని సోదరుల వివాహ మహోత్సవములు ఈ నదీ (ప్రవాహపు ఉచ్చల తరంగములు. ఇవి 
తమ ఇంపు సొంపులతో అందజికిని హాయిని గూర్చును. ఈ మహోత్సవములు (శ్రోతలను వక్తలను హర్షపుల 
కాంకితులను జేయును. ఈ నదియందు ఓలలాడువారే పుణ్యాత్ములు. శ్రీరామునియువరాజపట్టాభిషేకమునకు 


చేయు ఏర్పాట్లు ఈ పర్వదినమున నదీతీరమున జేరిన యాత్రికుల సమూహములు. కైకేయి దుర్భుద్దియే 
తీరములయందుగల నాచు. దాని వలన ఘోర విపత్తు సంభవించుట సహజము. (Su 1-4) 


దో- సమన అమిత SSS సబ, భరతచరిత జపజాగ | 
కలి అఘ ఖల అవగున కథన, తే జలముల బగ కాగ ॥ Ala 


ఉత్పాతములను అన్నింటిని శాంతపజుచు భరతునిచరిత్రము నదీతీరమున ఆచరింపబడు జప యజ్ఞము. 


కలియుగపాపములనుగూర్చియు, దుష్టుల అవగుణములనుగుజించియు చేయబడిన వర్ణనలు ఈ నదియందలి 
మలినములు, కాకులు, కొంగలు. (దో॥ 41) 


చౌ- కీరతి సరిత ఛహూం రితు రూరీ 1 సమయ సుహావని పావని భూరీ ॥ 
హిమ హిమసైలసుతా సివ బ్యాహూ | సిసిర సుఖద ప్రభు జనమ ఉఛాహూ ॥ 1 ॥ 
బరనబ రామ బిబాహ సమాజూ 1 సో ముద మంగలమయ రితురాజూ 


U 
ks దుసహ రామ బనగననూ | 


పంథకథా ఖర ఆతప పవనూ ॥2॥ 
బరషా ఘోర నిసాచర రారీ 1 సురకుల BO సుమంగలకారీ 


రామరాజ సుఖ DSc బడాఈ । 
పతీ సిరోమని సియ గున గాథా | 


॥ 
బిసద సుఖద aq సరద సుహాఈ ॥ 3 ॥ 


న , సాల గున అనుల అనూపమ పాథా ॥ 
భరత ewe సుపీతలతాఈ 1 సదా ఏకరస బరని న జాఈ ॥ క4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


ee 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 41 


శ్రీరామునివైభవమనెడి ఈనది  ఆణుబుతువులయందును, అన్ని వేళలయందును శోభాయిమానముగా 
ఉండును. శివపార్వతులవివాహము హేమంతబుతువు. శ్రీరాముని జన్మదినోత్సవము సుఖదాయకమైన 
శిశిరబుతువు. శ్రీరామునివివాహమహోత్సవవర్షన ఆనందమంగళప్రదమైన బుతురాజైనవసంతము. 
శ్రీరామునివనవాసగమనము _ దుస్సహమైన[గ్రీష్మబుతువు. వనవాససమయకథలు తీవ్రవాతాతపములు. 
భయంకరముగా రాక్షసులతోచేసినయుద్ధములు వర్షబుతువు. ఇది పంటపొలాలకు వర్షములవలె దేవతల పాలిటి 
వరప్రసాదము. శ్రీరాముని రాజ్య పాలనమునందలి సుఖము, వినమ్రత, వైభవము అనునవి నిర్మలమైన, 
మనోహరమైన, సుఖ(ప్రదమైన శరదృతువు. పతివ్రతాశిరోరత్నమైన సీతాదేవివర్లన ఈ నదీజలములనిర్మలత్వము, 
అపురూపమైన గుణము. భరతుని స్వభావము వర్లనాతీతమైన నదీ శీతలత్వము. (చౌ॥ 1-4) 


దో- అవలోకని బోలని dod, ప్రీతి సరసపర హోస। 
భాయప భలి చహు బంధు క్రీ జల మాధురీ సుబాస ॥ 42 ॥ 


నలుగురుసోదరులు పరస్పరము చూచుకొనుట, మాట్లాడుకొనుట, కలియుట, (ప్రేమించుట, నవ్వుకొనుట 
మొదలైన వారియొక్క Eros రీతులు ఈ నీటి మధురిమలు, సుగంధములు. (దో॥ 42) 


చౌ- ఆరతి బినయ దీనతా మోరీ! లఘుతా లలిత సుబారి న థోరీ ॥ 
అదభుత సలిల సునత గునకారీ | ఆస పిఆస మనోమల హారీ ॥1॥ 
రామ సుప్రేమహి BAS పానీ 1 హరత సకల కలి కలుష గలానీ ॥ 
భన శమ సోషక తోషక తోషా। సమన దురిత దుఖ దారిద దోషా ॥ 2 ॥ 
కాను కోహ మద మోహ నసావన 1 బిమల DBS DON బఢానన ॥ 
సాదర మజన పాన కిఏ తే(। మిటహి(పాప పరితాప హిఏ తే(॥3॥ 
జ 
జిన ఎహి బారి న మానస ధోఏీ। తే కాయర కలికాల AAD ॥ 
యౌ 
HAS నిరఖి GO కర భవ బారీ | ఫీరిహహి( మృగ జిమి జీవ దుఖారీ ॥ 4 ॥ 
నా ఆర్తి ప్రార్థన, దైన్యము - ఇవియన్నియును నిర్మలములైన ఈ నదీజలముల లఘుత్వమునకు 
థి _ ఇ 
చిహ్నములు. ఈ జలమును "గూర్చి విన్నంత మాత్రముననే అది గుణమునిచ్చును. ఇది దాని వైశిష్ట్యము. 
ఆశాదాహమును, మనోమాలిన్యమును తొలగించును. ఈ జలము శ్రీరామభక్తికి పుష్టిని గూర్చును, 
కలియు గస మస్తపాపములను, మనస్తాపములను హరించును. జననమరణరూపభవబంధములను (త్రుంచి వేయును. 
సంతోషమునకే సంతసమును గూర్చును. పాప, తాప, దారి[ద్యములను నశింప జేయును. ఈ నీరు కామ(క్రోధ లోభ 
మోహ మద మాత్సర్యములను పాజద్రోలి, నిర్మలజ్ఞానవైరాగ్యములను పెంపుజేయును. సాదరముగా (భక్తిశ్రద్దలతో) 
స్నాన పానములొనర్భిన వారి హృదయములయందలి పాప తాపములను హరించును. శ్రీరాముని యశస్సు అనెడి 


ఈ నదీజలములతో తమహృదయములను క్షాళనము చేసికొననివారు పిరికివారు. కలి(కాల) ప్రభావమునకు 
లోనగుదురు. అటి జీవులు విషయ వాంఛలకై అజ్జులుచాచుచు. మృగతృష్ణకై ఆరాటములో 
టి 


ప (చౌ॥ 1-4) 
పరుగులు తీయుజింకలవలె నిరాశోప హతులగుదురు. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


42 శ్రీ రామచరిత మానసము 


యాజ్ఞవల్క్య భరద్వాజ సంవాదము 


దో- మతి అనుహారి సుబారి గున, గన గని మన అన్హవాఇ | 
సుమిరి భవానీ సంకరహి, కహ SD కథా సుహాఇ॥ 43 (క) ॥ 
అబ రఘుపతి పద పంకరుహ, హియ ధరి rg ప్రసాద । 
Sac జుగల మునిబర్డ కర, మిలన సుభగ సంబాద ॥ 43 (y) ॥ 


ఈ ఉత్తమ జలములగుణములను బుద్దికి అందినంత Seed కొనియాడి, ఆ జలములయందు 
మానసస్నానమునాచరించి, శివపార్వతులను సంస్కరించి, తులసీదాస కవి ఈ మనోజ్ఞమైన కథను వినిపించు 
చున్నాడు. శ్రీరఘురాముని చరణకమలములను నా హృదయమున నిడుకొని, ఆయన దయకు పాత్రుడనై 
ముని'శ్రేష్టులైన యాజ్ఞవల్క్య భరద్వాజుల సంవాదమును తెల్పెదను. (Su 43. క,ఖ) 


చౌ- భరద్వాజ ముని బసహి6 ప్రయాగా 1 BS కూ రామ పద అతి అనురాగా ॥ 
తాపస సమ దమ దయా నిధానా 1 పరనూరథ పథ పరమ సుజానా ॥1॥ 
మాఘ మకరగత GD జబ హోఈ | తీరథపతిహి. ఆన సబ కోఈ ॥ 
దేన దనుజ కిన్నర నర శ్రేనీ॥ సాదర మజ్జహి( సకల త్రిబేనీ. ॥ 2 ॥ 
పూజహి( మాధవ పద జలజాతా 1 పరసి అఖయబటు హరషహి( గాతా ॥ 
భరద్వాజ ఆశ్రమ అతి పావన | సరమ రమ్య మునిబర మన భావన ॥ 3 ॥ 
తహా( హోఇ ముని రిషయ సమాజా | జాహి( జె మజ్జన తీరథరాజా ॥ 
మజ్జహి( ప్రాత సమేత ఉఛాహా | కహహి( పరస్పర హరి గున గాహా ॥ శ ॥ 


భరద్వాజముని (ప్రయాగనివాసి. ఆయనకు శ్రీరాముని పాద పద్మములపై మిక్కిలి మక్కువగలదు. ఆయన 
తపస్వి, శమ, దమ, దయానిధానము, పరమార్థ మార్గమున చక్కనికుశలుడు. మాఘమాసమున సూర్యుడు 
మకరరాశిలో (ప్రవేశించినప్పుడు!) అహతందణును తీర్ణరాజమైన ప్రయాగను దర్శింతురు. దేవతలు, దైత్యులు, 
కిన్నరులు, మనుష్యులు, అందజును సాదరముగా గంగా యమునా సరస్వతీ నదుల త్రివేణీ సంగమమున 
స్నానములనాచరింతురు. వారు ప్రయాగ తీర్ణరాజ స్వామియైన వేణీ మాధవుని పాదపద్మములను పూజించి, 
అక్షయవటమును సేవించి, పులకాంకితులయ్యెదరు. భరద్యాజా(శ్రమము అతిపవిత్రమైనది, రమణీయమైననది, 


1. ఉత్తర భారతమునందు (వింధ్యకుఉత్తరమునందు) (Bi) (ప్రతిమాసము కృష్ణ పక్షముతో ప్రారంభమగును. 
ఈ సందర్భమునకు తగినట్లు చెప్పవలెనన్న వింధ్యకు దక్షిణమున nee పాటించు పుష్య బహుళ 
(కృష్ణుపక్ష పాడ్యమిని వారు “వింధ్యకు ఉత్తరమున ఉండువారు) మాఘ బహుళ (కృష్ణపక్ష పాడ్యమిగా 
భావింతురు. బహుళ (కృష్ణ) పాడ్యమితోనే అక్కడ (క్రొత్తమాసము (ప్రారంభమగును. అనగా మన మాసము 


శుక్ల పక్షముతోడను, వారి మాసము కృష్ణ పక్షముతోడను Sass కావున మాఘ మాసములో 
మకరసంక్రాంతి వచ్చుట సంభవమే. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 43 


మునీశ్యరులకు మనోజ్ఞమైనది. SSoraigos ప్రయాగలో స్నానమాచరించిన బుషులు, మునులు ఈ 
భరద్వాజా(శ్రమమున సభచేయుదురు. (ప్రాతఃకాలమున ఉత్సాహముతో స్నాన సంధ్యలనాచరించి, వారు పరస్పరము 
శ్రీహరిగుణ విశేషములను గూర్చి ముచ్చటించు కొందురు. (చౌ॥ 1-4) 


దో- బ్రహ్మ నిరూసన ధరమ OB, బరనహి( తత్త్వ బిభాగ । 
SIC భగతి భగవంత కై, Sows గ్యాన DOK ॥ 44 ॥ 


మునులు తమ గోష్టులయందు (బ్రహ్మనిరూపణము, ధర్మ విధానములు, SH} విభాగములు (వేదాంత, 
కర్మమీమాంసా, సాంఖ్య దర్శనములు) చర్చించెదరు. జ్ఞాన వైరాగ్యములతో గూడిన భక్తిని గూర్చియు 
ముచ్చటింతురు. (దో॥ 44) 


చౌ- ఎహి ప్రకార భరి మాఘ నహాహీ(। YI సబ నిజ నిజ ఆశ్రమ జాహీ( ॥ 
ప్రతి Sond అతి హోఇ అనందా 1 మకర మజ్జి గవనహి( మునిబ్బందా ॥ 1 ॥ 
ఏక బార భరి మకర నహాఏ సబ మునీస ఆశ్రమన్హ సిధాఏ ॥ 
జాగబలిక ముని పరమ బిబేకీ। భరద్వాజ oF పద టేకీ ॥2॥ 
సాదర SOS సరోజ _ పఖారే । అతి పునీత ఆసన Bod 
కరి పూజా ముని సుజసు బఖానీ 1 బోలే అతి పునీత మృదు బానీ ॥ 3 ॥ 
నాథ ఏక సంసఉ బడ wdc కరగత బేదతత్త సబు SOc ॥ 
కహత సా మొహి లాగత భయ లాజా 1 PCS కహఉ( బడ Sg అకాజా ॥ 4 ॥ 


ఈ విధముగా మాఘమాసమంతయు (ప్రతి దినము త్రివేణీలో స్నానముల నాచరించి, పిదప తమ తమ 
ఆ(శ్రమములకు వెళ్లుదురు. ఈ యానందోత్సవము ప్రతి సంవత్సరము జరుగుచుండును. మకర 
స్నానములఅనంతరము మునీశ్వరులు తమతమ స్థానములకు చేరుదురు. ఒకానొకసారి మునీశ్యరులందణును 
మకరస్నానములఅనంతరము తమఆ(శ్రమములకు వెళ్లిపోయిరి. కాని భరద్వాజముని పరమజ్ఞానియెన యాజ్ఞవల్క్య 
మహాముని పాదములకు నమస్కరించి, ఆయనను తనఆ(శ్రమమున నిల్పుకొనెను. ఆయనపాదపద్మములను 
సాదరముగా కడిగి, ఉన్నతాసనముపై కూర్చుండ BY, ఆయన కీర్తిని పొగడి, భరద్వాజుడు మృదు మధురముగా 
ఇట్టనెను. “ఓ మహాత్మా! మీరు వేదవిదులు. నాకొక సందేహము గలదు. దానిని అడుగుటకు భయము, బిడియము 
కలుగుచున్నవి. ఇప్పుడు మిమ్ము అడుగకున్నచో మజల నాకు ఇట్టి అవకాశము లభింపదు. <u 1-4) 


దో- సంత కహహి అసి నీతి ప్రభు, శ్రుతి DOS ముని గావ। 
హోఇ న బిమల ABS ఉర, గుర సన Sc దురాన॥ 45 ॥ 


ఏ విషయమునైనను గురువుగారికడ దాచినచో నిర్మలజ్ఞానము అబ్బదు- అని వేద పురాణములును, సాధు 
సజ్ఞనులును చెప్పియుండుట ప్రసిద్ధమే. (దో॥ 45) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


44 శ్రీ రామచరిత మానసము 


చౌ- అస బిచారి ప్రగటఉ( నిజ మోహూ 1 హరహు నాథ కరి జన సర ఛోహూ ॥ 
రామ నామ కర అమిత ప్రభావా Sod పురాన ఉపనిషద గావా ॥ Li 
సంతత జపత సంభు అబినాసీ | SS భగవాన గ్యాన గున రాసీ ॥ 
ఆకర చారి జీవ జగ అహహీ(। కాపీ( మరత పరమ పద లహహీ( ॥ 2 ॥ 
సోపి రామ మహిమా మునిరాయా 1 సిన ఉపదేసు కరత కరి దాయా ॥ 
రాము కవన ప్రభు పూఛడఉ( తోహీ 1 కహిఅ బురఖూఇ కృపానిధి మోహీ ॥ 3 ॥ 
ఏక రామ అవధేస కుమారా | BF కర చరిత బిదిత సంసారా ॥ 
నారి బిరహ( దుఖు OWS OPO 1 Food రోషు రన ONS. మారా ॥ 4॥ 


అందువలన నా అజ్ఞానమును మీముందు ఉంచెదను. దయతో నా సందేహములను నివృత్తి చేయుడు. 
సజ్జనుల, పురాణముల, ఉపనిషత్తుల దృష్టిలో రామనామమహిమ అపారమైనది. కల్యాణ స్వరూపుడు, అవ్యయుడు, 
జ్ఞాన గుణ నిధియైన శంకరుడు సర్వదా రామనామమును జపించుచుండును. కాశీలో మృతిచెందెడి చతుర్విధ 
జీవరాసులకును శంకరుడు రామనామమును ఉపదేశించును. తత్రభావమున ఆ జీవకోటికి మోక్షము లభించును. 
మహాత్మా! ఈ రాముడెవరు? నాకు విశదముగా తెల్పుడు. ఒక రాముడు అయోధ్యాపతియైనద శరథునికుమారుడు. 
అతడు భార్యా వియోగముచే మిక్కిలి దుఃఖితుడయ్యెను. కడకు అతడు యుద్దములో (క్రుద్దుడై రావణుని 
సంహరించెను. ఆయన వృత్తాంతము జగద్విదితము. (చౌ॥ 1-4) 


దో- ప్రభు Ba రామ కి అపర కొడి, జాహి జపత త్రిపురారి। 
సత్యధామ సర్బగ్య తుమ్మ కహహు OBS బిచారి ॥ 460 . 


పరమశివుడు నిరంతరము జపించునది ఈ రాముని నామమేనా? లేక మతీయొక రాముని నామమా? మీరు 
సత్యవ్రతులు, సర్వజ్ఞలు, దయతో తెల్పుడు. (6°: 46) 


చౌ- Foc WH మోర భ్రమ whi కహహు సా కథా నాథ బిస్తారీ ॥ 
జాగబలిక DS ముసుకాఈ 1 sir బిదిత రఘుపతి ప్రభుతాఈ ॥ 1 ॥ 
రామభగత తుమ్మ మన క్రమ బానీ | చతురాఈ sr మై( జానీ ॥ 
చాహహు సునై రామ గున గూఢా 1 Low ప్రస్న మనహు( అతి మూఢా ॥ 2 ॥ 
తాత సునహు సాదర మను లాఈ 1 కహఉ( రామ కై కథా సుహాఈ ॥ 
మహామోహు మహిషేసు బిసాలా । రామకథా కాలికా కరాలా ॥3॥ 
రామకథా ససి కిరన సమానా! సంత చకోర కరహి( Bip పానా ॥ 
wg సంసయ- కీన్హ భవానీ | మహాదేవ తబ: కహా apd 4 ॥ 
౨ మహాత్మా! “ACHAT మీరు నాకు ఆకథను సవిస్తరముగా. తెలుపుడు”-- యాజ్ఞవల్క్య మహర్షి 
__ చిజువవ్వులో ఇట్లనెను. శ్రీరాముని వైభవము మీకు ఇదివణుకే తెలియును. మీరు త్రికరణశుద్దిగా. శ్రీరామభక్తులు. మీ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 45 


చాతుర్యము TH తెలియును. శ్రీరాముని గుణగణములను వినగోరి, తెలియని వానివలె నన్ను ఇట్లు 
ప్రశ్నించుచున్నారు. నాయనా! ఏకాగ్రచిత్తముతో వినుము. శ్రీరాముని మనోహరకథను వినిపించెదను. 
మహామెహమనెడిమహిషాసురుని కడతేర్చుటకు శ్రీరామకథ కాళీమాతవంటిది. అది చంద్రుని వెన్నెలవంటిది. దానిని 
చకోరములవంటి సాధుపుంగవులు నిరంతరము పానముచేయుదురు. ఈ సందేహమునే పార్వతీదేవి ప్రకటింపగా 
మహాదేవుడు రామకథను విశదముగా వర్ణించెను. (Su 1-4) 


దో- కహడ( సా మతి అనుహారి అబ, ఉమా sod సంబాద 1 
భయడ సమయ Ber హేతు Bp, సును ముని మిటిహి బిషాద ॥ 47 ॥ 


ఇప్పుడు నేను నాబుద్దిని అనుసరించి, ఆ శివపార్వతులసంవాదమునే నీకు వినిపించెదను. ఆ సంవాదము 
ఎప్పుడు ఎందులకు జరిగినదో వినుడు. మునీశ్యరా! మీ సందేహము దూరమగును. (దో॥ 47) 


చౌ- ఏక బార త్రేతా జుగ sinc 1 సంభు XD కుంభజ రిషి సాహీ( ॥ 
సంగ సతీ జగజనని భవానీ । పూజే రిషి అఖిలేస్వర. జానీ. ॥ 11 
రామకథా Sodas _ బఖానీ 1 సునీ మహేస పరమ సుఖు మానీ ॥ 
రిషి పూఛీ హరిభగతి సుహాఈ | SP som అధికారీ పాఠఈ ॥ 2॥ 
కహత సునత రఘుపతి గున గాథా 1 కఛు దిన తహా( రహే గిరినాథా ॥ 
ముని సన OY మాగి త్రిపురారీ | చలే భవన సంగ దచ్చకుమారీ 13 ॥ 
తెహి అవసర భంజన మహిభారా | హరి రఘుబంస OF అవతారా ॥ 
పితా oss తజి రాజు ఉదాసీ । దండక బన బిచరత అబినాసీ ॥ 4 ॥ 


త్రేతాయుగమున ఒకసారి శివుడు అగస్త్యుని యొద్దకు వెళ్లెను. జగజ్జననియు భవపత్నియు ఐన సతీదేవి 
ఆయనను అనుసరించెను. అగస్త్య మహర్షి సర్వేశ్వరుడైన శంకరుని పూజించెను. ఆ సమయమున మునిశ్రేష్టుడైన 
అగస్త్యుడు శ్రీరామకథను సవిస్తరముగా వినిపించెను. దానిని విని మహేశ్వరుడానందించెను. తర్వాత 
మహిమాన్వితమైన హరిభక్తిని గూర్చి అగస్త్యుడు శివుని అడిగెను. ఆయనను అర్హునిగా తలచి, శివుడు హరిభక్తి 
మహత్యమును దెలిపెను. ఈ విధముగా హరి గుణములను వినుచు వినిపించుచు శంకరుడు అచట కొంతకాలము 
గడిపెను. పిమ్మట అగస్త్యుని వీడ్కొని, మహేశ్వరుడు సతీసమేతుడై కైలాసమునకు బయలుదేరెను. అదే 
సమయమున శ్రీహరి భూభారమునుతొలగించుటకు శ్రీరాముడుగా రఘువంశమున అవతరించెను. 
పితృవాక్యపరిపాలనకై రాజ్యమును త్యజించి, రామచం[ద్రప్రభువు దండకారణ్యమున మునివేషముతో సంచరించు 
చుండెను. (చౌ॥ 1-4) 


దో- హృదయ! బిచారత జాత హర, కెహి బిధి దరసను హోఇ | 
గుప్త రూప OSHS ప్రభు, Mc జాన సబు కోఇ॥ 48 (క) ॥ 


సో- సంకర ఉర అతి ఛోభు, సతీ న Porc మరము సొఇ। 
తులసీ దరసన లోభు, మన డరు లోచన “ered ॥ 48 (ఖ) ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
ఆ 
46 శ్రీ రామచరిత మానసము 
నానన ననన ననన ననా 


“నేను శ్రీహరిదర్శనమునుచేసికొనుట యెట్లు? ప్రభువు మాజు రూపమున అవతరించెను. నేనచటికి వెళ్లినచో 
ఆయన ఎవరో అందజును తెలిసి కొందురు” అని మహాదేవుడు ఆలోచించుచు వెళ్లెను. శంకరుని హృదయము 
ఊగిసలాటకు లోనయ్యెను. సతీదేవికి ఈ విషయము తెలియదు. శంకరునికన్నులు శ్రీహరినిదర్శించుటకు 
తొందరపడుచుండెను. మనస్సు భయాందోళనలకు గురియయ్యెను. అని తులసీదాసు చెప్పుచున్నాడు. 

(దో॥ 48. క,ఖ) 
చౌ- OSS మరన మనుజ కర జాచా | ప్రభు బిధి బచను కీన్ల చహ సాచా ॥ 

జౌ. Sorc Pc Seg పఛితావా 1 కరత బిచారు న బనత బనావా ॥ 1॥ 

Mr బిధి od సోచబస ఈసా । తేహీ సమయ og దససీసా ॥ 

OS నీచ మారీచహి సంగా | భయడ తురత సాఇ కపట కురంగా ॥ 2 ॥ 

కరి ఛలు మూఢ హరీ BAP 1 ప్రభు Gerd తస బిదిత న తేహీ ॥ 

మృగ బధి బంధు సహిత హరి ఆఏ 1 ఆశ్రము దేఖి నయన జల ఛాఏ ॥ 3 ॥ 

బిరహ బికల నర ఇవ రఘురాఈ | Sad DS ఫిరత SS భాఈ ॥ 

కబహూ( జోగ బియోగ న జాకే(। దేఖా ప్రగట DOW దుఖు తాకే ॥ Au 

“మానవునిచేతిలోనే తనకు మరణము సంభవించునట్టు రావణుడు బ్రహ్మనుండి వరమును పొందెను. (బ్రహ్మ 
వాక్కును సత్యమొనర్చుట శ్రీహరి కార్యము. నేను ఇప్పుడు వెళ్లి ఆయనను దర్శింపనిచో తరువాత నాకు 
పశ్చాత్తాపమే మిగులును-” అను ఆలోచనలు శంకరుని మనస్సులో మెదలుచుండెను. ఇంతలోనే నీచుడైన 
రావణుడు మారీచుడను రాక్షసుని తన వెంటగొని పోయెను. వెంటనే మారీచుడు మాయలేడిగా మాటెను. శ్రీహరిశక్తిని 
ఎజుగని మూర్థరావణుడు మోసముతో వైదేహిని అపహరించెను. మాయామృగమును వధించి, శ్రీరాముడు 
లక్ష్మణునితోగూడి, ఆశ్రమమునకు వచ్చెను. ఆశ్రమమున సీతనుగానక దుఃఖపడెను. శ్రీరఘునాథుడు 


సామాన్యమానవులవలె విరహవ్యాకులుడయ్యెను. సోదరులిరువురును సీతాదేవికై వనమంతయు గాలించిరి. 


సీతారాముల సంయోగమునకు ఎన్నడును వియోగము అనెడి మాటయే లేదు. అట్టి శ్రీరామునియందు విరహశోకము 
(ప్రత్యక్షముగా కనబడెను. (చౌ॥ 1-4) 


దో- అతి DIG రఘుపతి చరిత, జానహి( పరమ Loews 
జే మతిమంద బిమోహ బస, హృదయ ధరహి( కఛు ఆన ॥ 49 ॥ 


శ్రీరఘునాథునిచరిత్ర అతివిచిత్రమైనది. దానిని జ్ఞానులే తెలిసికొనగలరు. మందబుద్దులు మోహవశమున 
విపరీతముగా అర్థము చేపికొందురు. (దో॥ 49) 


చౌ- Som సమయ Sir రామహి Gar 1 Sher హీయ అతి హరషు DSW ॥ 
భరి లోచన ఛబిసింధు నిహారీ 1 కుసమయ జాని న $9 చిన్హారీ ॥1॥ 
జయ సచ్చిదానంద జగ పావన | అస కహి చలెఉ మనోజ నసావన ॥ 
చలే జాత సిన సతీ సమేతా | పుని పుని పులకత కృపానికేతా ॥ 2 ॥ 
పతీ సౌ దసా som కై GH: ఉర ఉపజా సందేహు బిఫేషీ ॥ 
పంకరు _జగతబంద్య - జగదీసా। సుర నర ముని సబ నావత సీసా ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 47 


BS, నృపసుతహి 85 పరనామా 1 కహి సచ్చిదానంద పరధామా ॥ 

భఏ మగన SO తాసు బిలోకీ | అజహు ప్రీతి ఉర రహతి న రోకీ ॥ 4॥ 

ఆసమయమున శివుడు శ్రీరాముని జూచెను. హరునిహృదయము ఆనందముతో పొంగిపోయెను. 
శోభానిధియెన శ్రీరాముని శివుడు కన్నులపండువుగాజూచెను. కాని తానెవరో చెప్పుటకు అది సమయముకాదని 
మిన్నకుండెను. “ఓ జగత్కల్యాణకర్తా! సచ్చిదానందరూపా! నీకు జయమగుగాక” అని పల్కుచు కామారియైన 
పరమేశ్వరుడు వెళ్లి పోయెను. కృపాళువైన పరమశివుడు మిక్కిలిహర్షమునుబొందుచు పులకితగా(త్రుడై సతీదేవితో 
వెళ్లుచుండెను. శంకరుని స్థితిని జూచి సతీదేవిమనస్సులో ఒకసందేహము గలిగెను. ఆమె తనలోతాను ఇట్లు 
ఆలోచించెను. “శివుడు జగత్పూజ్యుడు, విశ్వేశ్వరుడు. దేవతలు, మునులు, మనుష్యులు అందజును ఆయనకు 
ప్రణమిల్లుదురు. ఐనను అట్టి శివుడు ఒకరాజకుమారుని 'సచ్చిదానందా! పరంధామా!' అని సంబోధించి, ఆయనకు 
ప్రణమిల్లైను. ఆయనసౌందర్యమునుజూచి, భక్తిపరవశుడయ్యెను. ఆ పారవశ్యము ఇప్పటి వజకును తగ్గలేదు. 

(చౌ॥ 1-4) 


సతీదేవి సందేహము 
ద్రో= బ్రహ్మ జొ బ్యాపక బిరజ అజ, అకల అనీహ అభేద 1 
సోకి దేహ ధరి హోఇ నర, జాహి న జానత బేద॥50॥ 


సర్వవ్యాపి, మాయాతీతుడు, అజుడు, పూర్ణస్వరూపుడు, నిష్కాముడు, భేదరహితుడు, వేదములకును 
అగోచరుడైన పరబ్రహ్మ మానవదేహమును ధరించునా? (దో॥ 50) 


చౌ-బిష్ను జొ సుర హిత నరతను ధారీ | FS సర్బగ్య జథా త్రిపురారీ ॥ 
Sag సో కి అగ్య ఇన నారీ | గ్యానధామ శ్రీపతి అసురారీ ॥ 1 ॥ 
సంభుగిరా QI మృషా న హోఈ 1 సిన సర్భగ్య జాన సబు కోఈ ॥ 
అస సంసయ మన భయ అపారా | హో న హృదయ ప్రబోధ ప్రచారా ॥ 20 
జద్యపి ప్రగట న కహెఉ భవానీ | హర అంతరజామీ So జానీ ॥ 
సునహి సతీ తవ నారి సుభాఊ | సంసయ అస న ధరిఅ ఉర కాఊ ॥ 3॥ 
జాసు కథా కుంభజ రిషి గాఈ | భగతి జాసు మై( మునిహి సునాఈ ॥ 
సాల మమ ఇష్టదేన రఘుబీరా | BSS జాహి సదా ముని ధీరా ॥ ॥ 
ఒకవేళ విష్ణుమూర్తి దేవతలను రక్షించుటకు మానవదేహమును POSS త్రిపురారియైన శంకరునివలె 
శ్రీహరియు సర్వజ్ఞుడు గదా! అట్టి PING లక్ష్మీపతి, అసురారి, అజ్ఞానివలె భార్యను వెదకుచు తిరుగునా? ed 
శివుడు సర్వజ్ఞడనుమాట జగద్విదితము. ఆయన వాక్కు అసత్యము కానేరదు”- ఈ విధముగా ఆమె మనస్సు 
పరిష్కరింపజాలని సందేహములతో నిండిపోయెను. మోహవశమున ఆమెకు జ్ఞానస్ఫురణ కాలేదు. భవాని 
మౌనముగా ఉన్నను పరమేశ్వరుడు అంతర్యామిగావున ఆమెమనస్సును తెలిసికొని ఇట్లనెను. “సతీ! నీది 
స్రీస్వభావము. ఇట్టిసందేహములను మనస్సులో ఉంచుకొనరాదు. ఈ రఘురాముడే నాఇష్ట దైవము, అగస్యుడు 
వినిపీంచినది ఈయనకథనే. నేను వివరించినదియు ఈయనభక్తినిగూర్చియే. మునీశ్వరులందటును సర్వదా 
ఈయననే సేవింతురు. ] (చౌ॥ 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


48 శ్రీ రామచరిత మానసము 


nn ea 


So- snd గీర Sh సిద్ద సంతత బినుల నున Bor ధ్యానహీ( | 

కహి నేతి నిగమ పురాన ఆగను జాసు కీరతి గావహీ(॥ 

Sq రాము బ్యాపక (బ్రహ్మ భువన నికాయ సతి నూయా ధనీ | 

అవతరెఉ అపనే భగత హిత నిజతంత్ర నిత రఘుకులమనీ ॥ 
సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ, సమస్తలోకములకు స్వామి, మాయాపతి, పరమస్వతంత్రుడు, నిత్యుడు, ఐన ఆ 
శ్రీహరియే భక్తరక్షణకై రఘువంశమున శ్రీరాముడై అవతరించెను. మునులు, యోగులు, సిద్దులు నిరంతరము 


నిర్మల మనస్సుతో ఆయననే ధ్యానించెదరు. వేదములు, పురాణములు, శాస్త్రములు, “నేతి, నేతి” యని ఆయన 
వైభవమునే (ప్రస్తుతించును. (ఛం॥) 


స్తో లాగ న ఉర ఉపదేసు, జదపి SS సివ( బార బహు। 
బోలే బిహసి మహేసు, హరిమాయా బలు జాని జియ(ం॥ 51 ॥ 


పరమశివుడు పెక్కు పర్యాయములు చెప్పినను ఆ ఉపదేశము సతీదేవి మనస్సున నాటుకొనలేదు. అది 
విష్ణమాయయని తెలిసికొని శివుడు చిజునవ్వుతో ఇట్లనెను. (సో॥ 51) 


చౌ- Fe తుమ్హరే( మన అతి సందేహూ | తౌ కిన జాఇ పరీఛా లేహూ ॥ 

తబ లగి BS అహడ( బటఛాహీ6 1 జబ oh Sosy ఐహహు మొహి doc nt ॥ 

Bic wg మోహ భ్రమ భారీ 1 కరెహు సా జతను బిబేక బిచారీ ॥ 

చలీ. సతీ సివ ఆయసు పాఈ । కరహి( బిచారు SMe SF భాఈ ॥ 2॥ 

ఇహా( సంభు అస మన అనుమానా 1 దచ్చసుతా కహు( నహి( కల్యానా ॥ 

మోరెహు కహే. న సంసయ wir 1 బిధి బిపరీత భలాఈ నాహీ(॥ 3 ॥ 

హోఇహీ సొఇ జొ రామ రచి opr కో కరి తర్క బఢావై సాఖా॥ 

అస కహి లగే జపన హరినామా 1 గఈ(సతీ జహ( ప్రభు సుఖధామా ॥ 4 ॥ 

“నీమనస్సున సంశయమున్నచో, స్వయముగా నీవే వెళ్లి, పరీక్షించి, సంశయ నివృత్తి ఏలచేసికొనవు? నీవు 
మజలివచ్చువజికు నేను ఈ వటవృక్షచ్చాయలో కూర్చొనియుందును. అజ్ఞానము, (భ్రమతోగూడిన నీసందేహము 
తొలగించుకొను ఉపాయమును గూడ నీవే వివేకముతో ఆలోచించుకొనుము”- పరమశివునిఆజ్ఞను పొందినసతీదేవి 
అచటనుండి వెడలిపోయెను. శ్రీరాముని దివ్యత్వమును ఎట్టు పరీక్షింందగును? అని ఆమె ఆలోచింపసాగెను. ఇచ్చట 
శివుడు ఈ విధముగా ఆలోచింపమొదలిడెను.” దక్షపుత్రికయగు సతీదేవికి ఏదియో ఆపద రానున్నది. నేను 
నచ్చజెప్పినప్పటికిని ఆమెసందేహము దూరము కాలేదు. ఇది విధివైపరీత్యము. దైవ సంకల్పమే జరిగితీరును. నేను 


ఈ విషయమున ఎక్కువగా ఆలోచింపనవసరము లేదు”- అనుకొనుచు శివుడు శ్రీహరినామజపము 
చేయుచుఉండెను. సతీదేవిమాత్రము శుభప్రదుడైన శ్రీరాముడున్న చోటికి చేరెను. (wu 1-4) 


దో- పుని పుని హృదయం బిచారు కరి, ధరి సీతా కర రూప | 
ఆగే Bq చలి Soh Bir, Bir ఆవత నరభూప ॥ 52 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 49 


మనస్సులో POSS VIS తరువాత సతీదేవి సీతాదేవిరూపమును ధరించి, శ్రీరాముడు వచ్చుమార్గమున 
ముందుకు నడిచెను. (దో॥ 52) 
చౌ-లఛిమన Op ఉమాకృత బేషా। చకిత భఏ ww హృదయం? బిసేషా ॥ 
కహి న సకత కఛు అతి గంభీరా 1 ప్రభు Berd జానత మతిదీరా ॥1॥ 
సతీ కపటు జానెఉ సురస్వామీ | సబదరసీ సబ అంతరజామీ ॥ 
సుమిరత జాహి మిటఇ అగ్యానా 1 సాల సరబగ్య రాము భగవానా ॥2॥ 
సతీ కీన్ల చహ తహంహుం Gods 1 దేఖహు నారి సుభావ ప్రభాఊ ॥ 
నిజ మాయా బలు హృదయం బఖానీ 1 బోలే బిహసి రాము మృదు బానీ ॥3॥ 
జోరి సాని ప్రభు ay ప్రనామూ 1 పితా సమేత లీన్ల నిజ నామూ ॥ 
కహడ బహోరి కహా బృషకేతూ 1 బిపిన అకేలి ఫిరహు కహి హేతూ ॥ 4॥ 


మాణువేషమునఉన్న సతీదేవిని జూచి, లక్ష్మణుడు చకితుడై, భ్రమకులోనాయెను. కాని అతిగంభీరుడై అతడు 
ఏమియు మాట్టాడలేకపోయెను. ధీరుడైన లక్ష్మణుడు శ్రీరాముని మహిమను బాగుగా తెలిసిన వాడు. సర్వదర్శియు, 
సకలహృదయమర్శ్మజ్ఞుడును, దేవాదిదేవుడునుఐనశ్రీరాముడు సతీదేవిమాజువేషమును (గ్రహించెను. సర్వజ్ఞుడైన 
శ్రీరాముని స్మరణమాత్రముననే అజ్ఞానము పటాపంచలగును. (యాజ్ఞవల్క్యుడు భరద్వాజ మునితో పల్కుచున్నాడు.) 
(స్రీస్తభావము విచిత్రమైనది. సర్వజ్ఞుడైన శ్రీరామునికడనే సతీదేవి తనస్వరూపమును' దాచుచున్నది. అంతట 
శ్రీరాముడుతనమాయా (ప్రభావమున నిజమును (గ్రహించి, నవ్వి, మృదుమధురముగా ఇట్లనెను. మొట్టమొదట 
(ప్రభువు ఆమెకు అంజలి ఘటించి, తనపేరును, తన తండ్రి పేరును తెలుపుచు (ప్రశ్నించెను. “పరమ శివుడెక్కడ? 
ఒంటరిగా నీవు ఈ అడవిలో సంచరించుటకు కారణమేమి?” (చౌ॥ 1-4) 


దో- రామ బచన మృదు గూఢ సుని, ఉపజా అతి సంకోచు | 
సతీ SHS మహేస పహిం చలీ. హృదయ బడ,సోచు ॥ 53 ॥ 


రామునికోమలమైనగూఢవచనములను విని, సతీదేవిహృదయము తల్లడిల్లెను. ర. ఆమె 
(దో॥ 53) 


8 
చింతాగ్రాంతురాలై శివుని యొద్దకు బయలుదేజెను. 

W- Boe సంకర కర కహా న మానా! నిజ అగ్యాను రామ పర ఆనా ॥ 
Pe ఉతరు అబ Garde కాహా । ఉర ఉపజా అతి దారున దాహా ॥ 1॥ 
జానా రామ సతీం దుఖు పొనా। నిజ ప్రభా Soo ప్రగటి జనావా ॥ 
Sc దీఖ కౌతుకు మగ జాతా! Shc రాము సహిత శ్రీ భ్రాతా ॥ 2॥ 
ఫీరి చితవా dc ప్రభు దేఖా 1 సహిత బంధు సియ సుందర Bar ॥ 

సేవహి( సిద్ధ Sons ప్రబీనా ॥3॥ 

అమిత ప్రభాఉ ఏక Se ఏకా ॥ 

DOS Ba దేఖే సబ దేవా ॥ 4॥ 


జహ( చితనహి( తహ ప్రభు ఆసీనా | 

దేఖే సిన బిధి బిష్ను od! 

DOSS చరన కరత ప్రభు సేవా | 
[1352 ] Wo Go Ato (1) 3 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


“నేను పరమేశ్వరునిమాటలను పరిగణింపలేదు. నాఅజ్ఞానమును శ్రీరామునిపై ఆపాదించితిని, ప్రదర్శించితిని, 
నేను శివుని యెదుట ఏమని మాట్టాడగలను?” అని అనుకొనినంతనే ఆమెహృదయమున భయసంతాపములు 
ఉత్పన్నములాయెను. శ్రీరాముడు సతీదేవిభయాందోళనలను AoA, తనమహిమను చూపదలచెను, 
ప్రయాణించుమార్గములో ఆమె ఒక ఆశ్చర్యకరదృశ్యమును గాంచెను. సీతారామలక్ష్మణులు తనకంటె ముందు 
పోవుచుండిరి. వెనుకకు మజలి చూచినప్పుడు అచ్చటను సీతారాములే కనబడిరి. ఎటువైపుచూచినను 
రామచం౦(ద్రప్రభువు సిద్దులతో మునీశ్వరులతో సేవింపబడచున్నట్టు కనబడెను. పెక్కుమంది 
(బ్రహ్మవిష్ణుమహేశ్వరులను చూచెను. వారు ఒకరికి మజియొకరు (ప్రభావ మహితులుగా కనబడిరి. దేవతలు 
వివిధవేషములలో శ్రీరామచం'ద్రునకు ప్రణమిల్లి, ఆరాధించుచుండుటను ఆమె చూచెను. (చౌ॥ 1-4) 


దో- సతీ బిధాత్రీ ఇందిరా, దేఖీ( అమిత అనూప | 
Birc Bere బేష oO సుర, తెహి BY తన అనురూప ॥ 54 ॥ 


ఆమె పెక్కుమంది సతీ, లక్ష్మీ సరస్వత్యాది దేవతలను చూచెను. బ్రహ్మాది దేవతలు ఏయే వేషములను 
ధరించియుండిరో వీరును వారికి తగినరీతిగనే వేషములను ధరించియుండిరి. (దో॥ 54) 


చౌ- దేఖే జహ( తహ రఘుపతి జేతే | సక్తిన్ల సహిత సకల సుర SS ॥ 
జీవ చరాచర జో somos 38 సకల అనేక ప్రకారా ॥1॥ 
పూజహి( ప్రభుహి దేవ బహు బేషా 1 రామ రూప దూసర Sorc దేఖా ॥ 
అవలోకే రఘుపతి బహుతేరే । సీతా సహిత న Ba ఘనేరే ॥ 2 1 
a రఘుబర eo లఛిమను సీతా 1 దేఖి సతీ అతి భఈ( SDH ॥ 
హృదయ కంప తన సుధి కు నాహీ(। నయన మూది BSc మగ మాహీ( ॥ 3 ॥ 
బహురి బిలోకెఉ నయన ఉఘారీ | కఛు న దీఖ తహ దచ్చకుమూరీ ॥ 
పుని పుని wg రామ పద సీసా । చలీ. So జహ(రహే ASD ॥ 4 ॥ 


సతీదేవి అన్నివైపుల యందును శ్రీరామచంద్రుని, శక్తి(పత్నీ) సమేతముగానున్న దేవగణములను కాంచెను. 
సకల చరాచర (ప్రపంచమును సర్వ(ప్రాణికోటిని ఆమె తిలకించెను. దేవతలు అనేకరూపములలో ఆ ప్రభువును 
ఆరాధించుచుండిరి. సీతారాములు అనేకులున్నను వారిరూపములుమాత్రము ఒక్కటిగానే యుండెను. 
దేవతారూపములలోనున్న సీతారాముల ఆకృతులలో భిన్నత్వము లేదు. అంతటను సీతారామలక్ష్మణులనే దర్శించి, 
సతీదేవి చకితురాలయ్యెను. ఆందోళితచిత్తముతో దేహస్కృతినిగోల్పోయి, కన్నులుమూసికొని, మార్గమధ్యమున 
కూర్చుండిపోయెను. కన్నులు తెజచినంతనే పూర్వ దృశ్యములన్నియు మాయమైయుండెను. మాటిమాటికిని 


సీతారాములకు నమస్కరించుచు శివుని కడకు చేరెను. (చౌ॥ 1-4) 
దో- గళ్ల సమీప మహేస తబ, TH HO కుసలాత । 
లీన్హి పరీఛా కవన బిధి, కహహు సత్య సబ బాత ॥ 55 ॥ 


చెంతచేరినసతీదేవిని శివుడు నవ్వుచు కుశల GHoGA, “ప్రభువును ఎట్టు పరీక్షించితివి? సవిస్తరముగా 
నిజముగా తెల్పుము” = అని పలికెను. (దో॥ 55) 


మాసపారాయణము - రెండన విరామము 
[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 51 


——————————————— aaa SSS 
చౌ- సతీ. సముయి రఘుబీర Garde 1 భయ బస సివ సన 85 దురాఊ ॥ 

కఛు న పరీఛా 0], గొసాఈ 1 8S ప్రనాము తుమ్హారిహి నాఈ( ॥ 1 ॥ 

జో తున్లు కహా సామృషా న హోఈ । మోరె( మన ప్రతీతి అతి సోఈ ॥ 

తబ సంకర BBA ధరి ధ్యానా। సతీం జో 85 చరిత సబు జానా ॥2॥ 

బహురి రామమాయహి సిరు నావా 1 (పేరి సతిహి జెహి( యూ(ఠ కహావా ॥ 

హరి ఇచ్చా PD _బలవానా। హృదయం బిచారత సంభు సుజానా ॥ 3 ॥ 

సతీం కీన్ల సీతా కర బేషా। సిన ఉర భయణ బిషాద బిసేషా ॥ 

జౌం అబ కరఉ( సతీ సన ప్రీతీ; మిటఇ భగతి పథు హోఇ అనీతీ ॥ 4॥ 

శ్రీరాముని (ప్రభావమును తెలిసికొనినసతీదేవి నిజమును కప్పిపుచ్చి పలికెను. “స్వామీ! నేనేమియు 
పరీక్షింపలేదు. అక్కడికి వెళ్లి మీ వలెనే శ్రీరామునకు ప్రణమిల్లితిని. మీవచనములు అసత్యములు కానేరవు. నాకు 
మీపై పూర్తిగా విశ్వాసము గలదు.”- అప్పుడు పరమేశ్వరుడు ధ్యానముద్రవహించి, సతీదేవిపాందిన 
విచిత్రానుభవములను అన్నింటిని (గ్రహించెను. సతీదేవి నోటినుండి అనృతవచనములు వచ్చుటకు 
శ్రీరామునిమాయతప్ప వేటు కారణము ఉండదు- అని తలంచి, రాముని మాయకు ప్రణమిల్లైను. పిమ్మట శివుడు 
శ్రీహరి సంకల్పము, విధి నిర్ణయము బలీయములని భావించెను. సతీదేవి సీతాదేవి రూపమును ధరించుటను 


తెలిసికొని, ఆయన మిక్కిలివిచారపడెను. “నేనిప్పుడు ఈమెను పత్నిప్రేమతో చూచినచో భక్తిమార్గమునకు 
కళంకమేర్చడును. ఇది నీతి విరుద్దమగును. : _(చౌః 1-4) 


దో- పరమ పునీత న జాఇ SA, Be ప్రేమ బడ SH 
ప్రగటి న 'కహత మహేసు కఛు, హృదయ అధిక సంతాపు ॥ 56 ॥ 
సతీదేవి పరమపవిత్రచరిత. ఆమెను దూరమొనర్భుటయు ధర్మము గాదు. (ప్రేమతో ఆదరించుట 


దోషమగును.”-అని విచారపడుచు మహేశ్వరుడు మౌనమును THs. కాని ఆయన హృదయము సంతాపముతో 
నిండెను. (దో॥ 56) 


చౌ- తబ సంకర ప్రభు పద సీరు నావా 1 సుమిరత రాము హృదయ! అస ఆవా ॥ 
ఎహి( తన సతిహి Bo మొహి నాహీ( | BS సంకల్పు కీన్హ మన మాహీ( ॥ 1 ॥ 
అస బిచారి సంకరు మతిధీరా | చలే భవన సుమిరత రఘుబీరా ॥ 
Sod గగన భై గిరా సుహాఈ | జయ మహేస JO భగతి దృఢాఈ ॥ 2 ॥ 
అస పన తుమ్మ బిను కరఇ కొ ఆనా | రామభగత HOSS భగవానా. ॥ 
సుని “నభగిరా సతీ ఉర సోచా-। పూఛా సివహి సమేత సకోచా॥ 3 ॥ 
[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


52 శ్రీ రామచరిత మానసము 

85 కవన పన కహహు కృపాలా | సత్యధాను ప్రభు దీనదయాలా ॥ 

add సతీ( పూఛా బహు భాంతీ। తదపి న కహె త్రిపుర ఆరాతీ ॥ 41 
పరమశివుడు శ్రీరామునిచరణకమలములను స్మరించి “ఈ శరీరముతో సతీదేవిని దాంపత్య భావముతో 
చూడను”- అని నిశ్చయించుకొనెను. పిదప అతడు స్థిరబుద్దితో శ్రీరాముని స్మరించుచు కైలాసమునకు వెళ్లెను, 
అప్పుడొక మనోహరమైన ఆకాశవాణి వినిపించెను. 'మహాదేవా! మీకు జయము. మీరు భక్తితో BOOS) నిర్ణయము 
ఉత్తమమైనది. మీరు తప్ప ఇట్టి ప్రతిజ్ఞను ఎవరు తీసికొనగలరు? మీరు శ్రీరామభక్తులు, shen, సాక్షాత్‌ 
పరమేశ్వరులు”- ఆకాశవాణి పల్కులు విని సతీదేవి మనస్సులో HAY, సంకోచముతో శంకరుని అడిగెను. “ఓ 
కృపాళువూ! (ప్రభూ! మీరు చేసిన (ప్రతిజ్ఞ యేమి? మీరు సత్యస్వరూపులు, దయానిధులు,” సతీదేవి ఎంతగా 
అడిగినను శివుడామెకు సమాధానమియ్యలేదు. (చౌ॥ 1-4) 


దో- సతీ( హృదయ అనుమాన కియ, సబు జానెఉ సర్బగ్య। 
85 కపటు మై( సంభు సన, నారి సహజ జడ అగ్య॥ 57 (క) ॥ 


సో జలు పయ సరిస doa, దేఖహు ప్రీతి కి రీతి భలి । 
బిలగ హోఇ రసు జాఇ, కపట ఖటాఈ పరత పుని ॥ 57 (ఖ) ॥ 
సతీదేవిమనస్సు ఆందోళనకు గురియయ్యెను. “సర్వజ్ఞుడైన పరమశివుడు అంతయు తెలిసికొనినాడు. 
(్రీస్తభావముచే మూర్భురాలను, వివేకహీనురాలనుఐననేను (ప్రేమస్వరూపమును తెలిసికొనజాలనైతిని. నీరుగూడ 


పాలతో గలిసినప్పుడు పాలతో సమానముగ అమ్మబడును. కాని అందులో కపటరూపమనెడి ఆమ్లము పడిన ఆ 
పాలు విజీగిపోవును. నీరు వేజగును. రుచి (ప్రేమయే మాజిపోవును. (దో॥ 57. క,ఖ) 


చౌ- హృదయ Fi సముర్ఫుత నిజ కరనీ 1 చింతా అమిత జాఇ నహి. బరనీ ॥ 

కృపాసింధు సివ పరమ అగాధా । ప్రగట న కహెఉ మోర అపరాధా ॥ 11 

సంకర రుఖ _ అవలోకి భవానీ | ప్రభు మొహి GBS హృదయ అకులానీ ॥ 

నిజ అఘ సమురి న కఛు కహి జాఈ 1 తపళ్ల war ఇన ఉర అధికాఈ ॥ 2 ॥ 

SOP SAS జాని బృషకేతూ | కహీ( కథా సుందర సుఖ హేతూ ॥ 

BUSS Soh బిబిధ_ ఇతిహాసా | బిస్వనాథ పహుంచే Bord ॥ 3॥ 

SIC YO Hos సముయ పన ఆపన | BS బట తర కరి కమలాసన ॥ 

సంకర సహజ సరూపు సమ్హారా। లాగి సమాధి అఖండ అపారా ॥ 4॥ 

సతీదేవి _ తానుచేసినపనిని తలచుకొని, చాలా చింతించెను. చెప్పలేని. విచారమును పొందెను. 
“కృపాసముద్రుడైన పరమేశ్వరుడు మిగుల గంభీరుడు. అందువలననే నా అపరాధములను గూర్చి బయటికి 


ఏమియు అనలేదు.”- అని తలపోసెను. సతీదేవి శివునిముఖకవళికలలో మార్పులు గమనించి, (ప్రభువు తనను 
పరిత్యజించినాడని తలంచి, మిగులవగచెను. కాని తనతప్పిదమును తలంచుకొని, ఏమియు "మాట్లాడలేకపోయెను. 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 53 


ఆమెమనస్సు కొలిమివలె SESS మిక్కిలి మండిపోసాగెను. సతీదేవివిచారమును (గ్రహించి, శివుడు 
ఆమెసంతోషమునకై మార్గములో అనేకకథలను చెప్పుచు కైలాసమునకు చేరెను. తన (ప్రతిజ్ఞను జ్ఞప్రికి దెచ్చుకొని, ఒక 
వటవృక్షచ్చాయలో పద్మాసనమును వేసికొని, ధ్యానమగ్నుడాయెను. తనసహజస్వరూపమున స్థితుడై అఖండ 
సమాధిలో ఉండి పోయెను. (చౌ॥ 1-4) 


దో- సతీ బసహి( కైలాస తబ, అధిక సోచు మన మాహి(। 
నరము న కోఊ జాన Soo, జుగ సమ దినస సిరాహి(॥ 58 ॥ 


సతీదేవి కైలాసముననే యుండెను. ఆమె చాల పరితపించుచుండెను. ఈ రహస్యము ఎవ్వరికిని తెలియదు. 
ఆమెకు దినమొకయుగముగా గడచుచుండెను. (Su 58) 


చౌ- నిత నవ సోచు సతీ ఉర భారా । Sa Brac దుఖ సాగర పారా ॥ 
మై( జొ కీన్న రఘుపతి అపమానా | పుని పతిబచను మృషా కరి జానా ॥1॥ 
సో ఫలు మోహి బిధాతా దీన్హా! జో కఛు ఉచిత రహా సాల కీన్హా i 
అబ బిధి అస బూయిఅ నహి తోహీ | సంకర బిముఖ జిఆవసి మోహీ ॥2॥ 
కహి న జాఇ కఛు హృదయ గలానీ 1 మన మహు( రామహి సుమిర సయానీ ॥ 
జౌ ప్రభు దీనదయాలు కహావా । ఆరతి హరన BS జసు గావా ॥3॥ 
తౌ Be బినయ sac కర S51 ఛూటడ BA దేహ యహ మోరీ ॥ 
జౌ మోరే సిన చరన సనేహూ | మన క్రమ బచన సత్య wed ఏహూ ॥ శ ॥ 


అనుదినము సతీదేవిహృదయము విచారముతో బరువెక్కుచుండెను. “ఈ శోకసము(ద్రమును ఎట్టు 
దాటగలను? నేను శ్రీరఘురాముని అవమానపటచితిని. నా భర్త మాటలను అసత్యములుగా భావించితిని. విధాత 
నాకు GASES విధించెను. కాని శంకరుని వీడి, నేను ఎట్టు ప్రాణములతో ఉండగలను?” అని చెప్పలేనంతగా 
పరితపింపసాగెను. పిదప ఆత్మపరిశీలన చేసికొనినసతీదేవి తనమనస్సులో శ్రీరాముని స్మరించి, ఇట్లు ప్రార్థించెను. 
“ప్రభూ! నీవు దయానిధివి. వేదములు నిన్ను ఆపద్భాంధవుడని ప్రస్తుతించినవి. ఈ శరీరమును త్యజించుటకు నన్ను 
అనుగ్రహింపుము. నీకు నా (ప్రణామములు. నేను నిజముగా పరమేశ్వరునిచరణకమలములనే నమ్మియున్న 
దాననైనచో, మనోవాక్కర్మలచే పతివ్రతనేయైనచో అతి త్వరలో నా ప్రాణములు నన్నువిడిచిపోవుగాక. (Tn 1-4) 


దో- తౌ సబదరసీ. సునిఅ ప్రభు, కరఉ & BA ఉపాఇ!. 
హోఇ మరను Bic DSc శ్రమ, Goss బిపత్తి బిహాఇ॥ 59 ॥ 
SHS సర్వసాక్షీ! ప్రభూ! నేను ప్రాణములను. త్యజించుటకు అనువగు ఏదైననొక ఉపాయమును 
ఆలోచింపుడు. ఆవిధముగా ఈ: పతివియోగబాధనుండి నేను విముక్తురాలను కాగలను. (దో॥ 59) 
చౌ- ఎహి OH దుఖిత ప్రజేసకుమారీ | అకథనీయ దారున com భారీ ॥ 
boc సంబత Bis sobs -తజీ సమాధి సంభు అబినాసీ ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


రామ నామ SS సుమిరన లాగే 1 MSS సతీ. జగతపతి జాగే ॥ 

జాఇ సంభు పద బందను కీన్హా। సనముఖ సంకర ఆసను Om ॥ 2॥ 

లగే కహన హరికథా రసాలా। దచ్చ ప్రజేస భఏ తెహి కాలా ॥ 

Gyr బిధి బిచారి సబ లాయక । దచ్చహి కీన్హ ప్రజాపతినాయక ॥ 3 ॥ 

బడ అధికార దచ్చ జబ Par । అతి అభిమాను హృదయ తబ ఆవా ॥ 

నహి(కొఉ అస జనమా జగ మాహీ6 1 ప్రభుతా arg జాహి మద were ॥ 4 ॥ 

RD దక్షుని కుమార్తెయగు సతీదేవి వర్లింపనలవికాని దారుణదుఃఖమును అనుభవించెను. 87 .వేల 
సంవత్సరములు గడిచిపోయెను. అంతట శివుడు ధ్యానమును చాలించెను. శివుడు రామనామమును ఉచ్చరింపగనే 
సమాధినుండి బయటపడిన వానినిగా ఆయనను గుర్తించి, సతీదేవి ఆయనపాదములకు (మొక్కెను. శివుడు 
తనయెదుట ఒక ఆసనమున కూర్చుండుమని ఆమెను ఆజ్ఞాపించెను. ఆమెకు మధురమైన శ్రీహరికథలను 
వినిపింపసాగెను. అప్పటికి సతీదేవితండ్రియగు దక్షుడు ప్రజాపతి యాయెను. బ్రహ్మ ఆయనను ఆ పదవికి తగిన 


వానినిగా భావించి, ప్రజాపతులకు నాయకునిగా నియమించెను. అట్టి ఉన్నత పదవి లభింపగనే దక్షునకు గర్వము 
తలకెక్కెను. ఈ (ప్రపంచములో అధికారమదోన్మత్తుడు కానివాడెవడు? (Fu 1-4) 


దక్షయజ్ఞము - సతీదేవి తనుత్యాగము 


దో- దచ్చ OD ముని బోలి సబ, కరన లగే బడ జాగ । 
BSS సాదర సకల సుర, జే పావత మఖ భాగ ॥ 60 ॥ 


దక్షుడు గొప్ప యజ్ఞము చేయసంకల్పించి, మునులనందటిని పిలిపించెను. వారు యజ్ఞమును ఆరంభించిరి. 
యజ్ఞహవిర్భాగములను అందుకొనుటకు దేవతలనందటిీని దక్షుడు సాదరముగా ఆహ్యానించెను. (దో॥ 60) 


చౌ- కిన్నర TK సిద్ధ KoBoyn 1 ates సమేత చలే సుర 50% ॥ 
Day బిరంచి మహేసు బిహాఈ । చలే సకల సుర జాన బనాఈ ॥ 141 
Sac బిలోకే బ్యోమ బిమానా 1 జాత చలే సుందర బిధి నానా ॥ 
సుర సుందరీ కరహి( కల గానా | సునత శ్రవన ఛూటహి( ముని ధ్యానా ॥2॥ 
పూఛెఉ తబ సివ( కహెడ బభానీ | పితా జగ్య సుని కఛు హరషానీ ॥ 
Be మహేసు మొహి ఆయసు దేహీ(। కఛు దిన arg రహౌ మిస ఏహీ( ॥ 3 ॥ 
పతి పరిత్యాగ హృదయ దుఖు భారీ | కహళ న నిజ అపరాధ బిచారీ ॥ 
HO సతీ మనోహర ds భయ. సంకోచ (ప్రేమ రస HH ॥ 4 ॥ 
కిన్నరులు, నాగులు, సిద్దులు, గంధర్వులు, ఇతర దేవతలు, పత్నీసమేతులై యజ్ఞమునకు బయలుదేతిరి. 
బ్రహ్మ విష్ణు, మహే హేశ్వరులు దప్ప ఇతర దేవతలందజును తమ తమ విమానములపై యజ్ఞవాటికను చేరిరి. 


అందమైన. విమానములు ఆకాశమున సాగిపోవుటను సతీదేవి "చూచెను. - మునులతపస్సులనుగూడ 
భంగపజుచెడి అప్పరసలమధురగానములను వినెను. ఈ కోలాహలములకు కారణమేమని అడిగిన సతీదేవికి శివుడు 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 55 


విషయమునంతయును వివరించెను. తనతండ్రిచేయుచున్న యజ్ఞమునుగూర్చి విన్న సతీదేవి సంతోషముతో 
ఇట్టాలోచించెను. “మహాదేవుడు అనుమతించినచో ఈ నెపముతోనైనను కొంతకాలము. నేను నాపుట్టినింట 
ఉండవచ్చును. పతిపరిత్యాగభేదము ఆమెను బాధించుచుండెను. కాని నేరము తనదగుటచే ఏమియు మాట్లాడక 
మిన్నకుండెను. చివరకు భయసంకోచములతో, ప్రేమపూరితమైన వచనములతో ఇట్లనెను. (చౌ॥ 1-4) 


దో- పితా భవన ఉత్సవ పరమ, Fe ప్రభు ఆయసు హోఇ। 
తౌ Be MSC కృపాయతన, సాదర Ges సోఇ॥61॥ 


“ప్రభూ! మా తండ్రిగారి ఇంట గొప్ప వేడుకలు జరుగుచున్నవి. దయానిధీ! మీరు అనుమతించినచో SHA, 
ఆవేడుకలను సాదరముగా చూచివచ్చెదను.” (దో॥ 61) 


చౌ- కహెహు నీక మోరెహు( మన భావా । యహ అనుచిత నహి( నెనత SoH ॥ 
దచ్చ సకల నిజ సుతా బొలాఈ( 1 హమరె(బయర Haya బిసరాఈ( ॥ 1 ॥ 
బ్రహ్మసభా( హమ సన దుఖు మానా । తెహి Bc అజహు( కరహి( అపమానా ॥ 
Pc బిను Sc జాహు భవానీ | రహజ న సీలు సనేహున కానీ ॥2॥ 
జదపీ మిత్ర ప్రభు పితు గుర గేహా | జాఇఅ బిను బోలెహు( న స(దేహా ॥ 
తదపి DES మాన జహ( కోఈ | తహాం Me కల్యాను న హోఈ ॥ 3॥ 
భాతి అనేక సంభు సమురూవా | భావీ బస న గ్యాను ఉర ఆవా ॥ 
కహ ప్రభు జాహు జొ బినహి( PV Sorc FO బాత హమారే భాఏ( ॥ 4 ॥ 


పరమేశ్వరుడు పలికెను. “నీమాట బాగుగనే యున్నది. నాకును అట్టే అనిపించుచున్నది. కాని నీ తండ్రి నిన్ను 
ఆహ్యానింపకుండుట ఉచితముగా లేదు. దక్షుడు తనకుమార్తెలను 058) పిలిచినాడు. నాయెడగల కోపమువలన 
నిన్ను మాత్రము పిలువ లేదు. ఒకానొకప్పుడు బ్రహ్మసభలో నాయందు మీ తండ్రి అప్రసన్నుడాయెను అందువలన 
ఇప్పుడుగూడ నన్ను అవమానించుచున్నాడు. భవానీ! ఆహ్వానింప కుండ వెళ్లినచో మనఆత శగ రవము, 
ఆదరాభిమానములు దెబ్బతినును. స్నేహితులు, యజమాని, తండ్రి, గురువు - DOSS పిలువకున్నను పోవచ్చును. 
కాని ద్వేషించు వారి కడకు వెళ్లుట శుభము గాదు” అని శివుడామెకు అనేకవిధముల నచ్చజెప్పెను. కాని విధివశమున 
ఆమాటలు ఆమెచెవికి ఎక్కలేదు. పరమశివుడు మజల ఇట్లనెను. “ఇల్రువనిపేరంటమునకుపోవుట శుభప్రదము 
గాదని నా అభిప్రాయము.” (చౌ॥ 1-4) 


దో- కహి దేఖా హర జతన బహు, రహఇ న దచ్చకుమారి 
దిన ముఖ్య గన సంగ తబ, Ow $$ త్రిపురారి॥ 62 ॥ 
దక్షకుమారిని ఆపుటకు 'శివుడెంత - ప్రయత్నించినను సతీదేవి .తనపట్టును విడువకపోవుటచే 
ముఖ్యగణములను వెంటనిచ్చి, ఆమెను పంపెను, (Su 62) 


చౌ- పీతా భవన జబ గఈ( భవానీ దచ్చ ow కాహు( న సనమానీ ॥ 
సాదర భలెహి6 మిలీ ఎక మాతా | భగినీం మిలీ.బహుత ముసుకాతా ॥ Tu” 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


SSS —————— xs 


దచ్చ న Soo పూఛీ కుసలాతా | సతిహి OHS జరే సబ mH ॥ 

సతీం wg దేఫెఉ తబ జాగా । కతహు(న Ay Som కర భాగా ॥ 2 ॥ 

తబ చిత WEG జొ సంకర కహెడః | ప్రభు అపమాను సముయి ఉర దహెడః ॥ 

పాఛిల tooo న హృదయ! అస బ్యాపా 1 జస యహ భయడ మహా పరితాపా ॥3॥ 

జద్యపి జగ దారున దుఖ నానా। సబ Bc కఠిన జాతి అవనూనా ॥ 

Sindy సా సతిహి భయజ అతి క్రోధా 1 బహు బిధి జననీ( కీన్ల ప్రబోధా ॥ 4 ॥ 

సతీదేవి తండ్రియింటికి చేరగనే దక్షునికి భయపడి ఎవ్వరును ఆమెను గౌరవముతో చూడలేదు. తల్లి 
మాత్రమే ప్రేమతో ఆమెను సమీపించెను. చెల్లెండ్రు చిజునవ్వులతో పరిహాసముతో పల్కరించిరి. దక్షుడు 
ఆమెక్షేమసమాచారములనుగూడ అడుగలేదు, సతీదేవిని చూచి, (క్రోధముతో ఊగిపోయెను. సతీదేవి యజ్ఞశాలకు 
వెళ్ళి చూడగా అచట శివునికి అర్బించుటకై యజ్ఞభాగము కన్పింప లేదు. అప్పుడు శివుడు చేసినహెచ్చరిక ఆమెకు 
బోధపడెను. తనస్వామికిజరిగిన అవమానమును తెలిసికొని, ఆమెహృదయము దహించుకొని పోయెను. పతిని 
అవమానించుటవలన కల్గినదుఃఖము ఆమెకు పతి తనను పరిత్యబించినపుడుకూడ కలుగలేదు. (ప్రపంచములో 


దుఃఖములనేకములున్నను తమవారిని అవమానించినప్పుడు కలి7డిదుఃఖము భరింపరానది. ఆలోచించినకొలదియు 
ఆమెకు కోపము అధికమాయెను. తల్లి ఆమెను ఊరడించుటకు చాలా ప్రయత్నించెను. (చౌ॥ 1-4) 


దో- సివ అపమాను న arg సహి, హృదయ( న Hg ప్రబోధ | 
సకల సభహి హరి హటకి తబ, బోలీ( ads సక్రోధ ॥ 63 ॥ 
ఐనను శివునకు జరిగినఅవమానము ఆమెకు భరింపరానిదాయెను. తల్లి అనునయవాక్యములఫలితము 
శూన్యమాయెను. యజ్ఞకార్యక్రమమును ఆపి వేసి, యజ్ఞశాలలో ఉన్న వారిని మందలించుచు సతీదేవి ఇట్లనెను. 


(దో॥ 63) 
చౌ- సునహు సభాసద- సకల మునిందా 1 కహీ సునీ 85, సంకర నిందా ॥ 


సో ఫలు తురత లహబ సబ కాహూ( 1 భలీ భాంతి పఛితాబ Hors ॥ 1॥ 
సంత సంభు శ్రీపతి అపబాదా 1 సునిఅ జహా( తహ అసి మరజాదా ॥ 

కాటిఅ తాసు జీభ జొ బసాఈ। శ్రవన మూది న త చలిఅ పరాఈ ॥ 2 ॥ 
జగదాతమా మహేసు Hobs జగత జనక సబ కే హితకారీ | 

పితా మందమతి- నిందత తేహీ | -దచ్చ సుక్ర సంభవ యహ దేహీ ॥3॥ 
తజిహఉ( తురత దేహ Bip హేతూ 1 ఉర ధరి చంద్రమౌలి బృషకేతూ ॥ _. 
అస కహి జోగ OAD తను POs Tod సకల మఖ హాహాకారా ॥ 4 ॥ 


“సభాసదులారా! మునులారా! వినుడు. శివుని అవమానించిన వారును, దానిని చూచి మిన్నకుండినవారును, 
అఆందణును దానిఫలితమును. వెంటనే. _అన్తుభవించెదరు. మా తండ్రికూడా తన తప్పునకు పశ్చాత్తాపపడును. 
సజ్జనులకును, శంకరునకును, విష్ణువునకును నింద జరిగినచోట నియమము (ప్రకారము శక్తి యున్నచో ఆ 
నిందించినవానినాలుకను వెంటనే కోసివేయవలెను. లేదా Byer మూసికొని, ఆ స్థలమునుండి వెళ్లిపోవలెను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 57 


త్రిపురారియైనపరమేశ్వరుడు జగదాత్మ, జగత్సిత, సర్వ శుభంకరుడు. మందబుద్ధి యైన నా తండ్రి అట్టి మహాదేవుని 
అవమానపజచినాడు. అట్టి దక్షునివలన జన్మించినది ఈ శరీరము. కావున చంద్ర శేఖరుడు, వృషభ ధ్వజుడు ఐన 
పరమ శివుని ధ్యానించుచు నేను ఈ శరీరమును ఇప్పుడే త్యజించెదను” అని పల్కుచు సతీదేవి యోగాగ్నిలోతన 
తనువును భస్మమొనర్చెను. ఆ దృశ్యమును జూచిన సదస్యులెల్లరును “హాహా కారముల నొనర్భిరి. (చౌ॥ 1-4) 


దో- సతీ మరను సుని సంభుగన, లగే కరన మఖ Ad 
జగ్య బిధంస బిలోకి భృగు, రచ్చా $2. S008 ॥ 64 ॥ 


సతీదేవి దేహత్యాగదృశ్యమును చూచి, శివునిప్రమథగణములు ఆ(గ్రహముతో యజ్ఞమును ధ్వంసము 
చేయనారంభించినవి. యజ్ఞము ధ్వంసమై పోవుట చూచి, భృగుమహర్షి దానిని రక్షించెను. a 64) 


చౌ- సమాచార సబ సంకర పాఏ। బీరభద్రు కరి కోప పఠాఏ ॥ 
జగ్య బిధంస ag O85 Sms సకల సురన్హ బిధివత ఫలు Om ॥1॥ 
భై జగబిదిత దచ్చ గతి సోఈ | wh కఛు సంభు బిముఖ కై హోఈ ॥ 
యహ ఇతిహాస సకల జగ జానీ | తాతే మై సంచేప బఖానీ ॥2॥ 


ఈ సమాచారమునువినినశంకరుడు మిగుల(క్రుద్దుడై వీరభద్రుని పంపెను. అతడు యజ్ఞమును ధ్యంసము 
చేయుటయే గాక అచటి దేవతలను యథోచితముగా శిక్షించెను. శివద్రోహులకు పట్టెడిగతియే SHSM గూడ 
పట్టెను. ఈ కథ ప్రపంచములోని wooden IBASA. కనుక ఈ వృత్తాంతము సంక్షిప్తముగా వివరింపబడినది. 
(చౌ॥ 1-2) 


పార్వతీ జననము 


సతీ. మరత హరి సన బరు మాగా 1 జనమ జనమ OS పద అనురాగా ॥ 
తెహి SOS హిమగిరి గృహ జాఈ | జనమీ( పారబతీ తను పాఈ ॥3॥ 
జబ SC ఉమా సైలగృహ జాఈ(|। సకల సిద్ధి సంపతి తహ. Sac ॥ 
జహ( తహ మునిన్స సుఆశ్రమ {1 ఉచిత బాస హిమ భూధర దీన్నే ॥ 4 ॥ 


సతీదేవి దేహత్యాగముచేయుటకుముందు తాను జన్మజన్మలకును శివునిపాదపద్మములపై అనురాగమును 
కల్షియుండునట్లు వరమిమ్మని శ్రీహరిని (ప్రార్థించెను. ఆ కారణమున ఆమె హిమవంతునిగృహములో పార్వతిగా 


A 


జన్మించెను. ఆమె జన్మింపగానే ఆ ప్రదేశము సకలసిద్దులకును, సంపదలకును నిలయమాయెను. మునులు ఆ 
హివేగిరియందు _ సుందరములైనఆశ్రమములను _ నిర్మించుకొనిరి. హిమవంతుడుగూడ _ వారికి 
యథోచితస్థానములను సమకూర్చెను. (చౌ॥ 3-4) 

దో- సదా సుమన ఫల సహిత సబ, ద్రుమ SS నానా జాతి | 

ప్రగటీ. సుందర Po పర, మని ఆకర బహు భా(తి॥ 65 ॥ 

ఆ మహోన్నతదివ్యపర్వతము నానావిధఫ లపుష్పభరితమై నూతనవృక్షములతో శోభిల్లు చుండెను. 
అనేకములైన మణులగనులుగూడ అచట వెలసెను. (దో॥ 65) 
చౌ- సరితా సబ పునీత జలు బహహీ(। ఖగ మృగ మధుప సుఖీ సబ రహహీ( ॥ 
సహజ బయరు సబ జీవన్హ త్యాగా 1 గిరి పర సకల కరహి( అనురాగా u 1 ॥ 
సోహ Po గిరిజా గృహ ఆఏ(। జిమి జను రామభగతి 3 PQ 
నిత నూతన మంగల గృహ తాసూ । బ్రహ్మాదిక గావహి( జసు జాసూ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


—SSee——————<——————————————————————— 


నారద సమాచార సబ PD కాతుకహీ( గిరి గేహ SHO ॥ 
సైలరాజ బడ ఆదర కీన్లా। సద సఫారి బర ఆసను దీన్హా neu 
నారి సహిత ముని పద dt నావా 1 చరన సలిల సబు భవను OPH ॥ 
నిజ సౌభాగ్య బహుత AS బరనా 1 సుతా బోలి DO ముని చరనా ॥ 4॥ 


అచటి నదులు నిర్మలజలములతో ప్రవహించుచుండెను. పక్షులు, మృగములు (భ్రమరములు హాయిగా 
అచట తిరుగాడుచుండెను. జీవులన్నియును తమతమ సహజవైరములను విడిచి, పరస్పరప్రేమతో 
నివసించుచుండెను. గిరిజాదేవి జన్మించినది మొదలుకొని హిమవంతుడును శ్రీరామభక్తినిపొందినవారివలె 
పరమానంద భరితుడాయెను. ఆ పర్వతరాజుభవనమున (ప్రతిదినము మంగళ కరములైన ఉత్సవములు 
జరుగుచుండెను. బ్రహ్మాదిదేవతలు హిమాలయవైభవమును పొగడుచుండిరి. నారదమహర్షి ఈ విషయమునెటింగి, 
మానసోల్లాసమునకై హిమాలయమునకు చనుదెంచెను. పర్వతరాజు ఆయనను సాదరముగా అర్థ్యపాద్యాదులతో 
పూజించి, ఉన్నతాసనముపై ఆసీనుని జేసెను. ఆతడు తనభార్యతోగూడి మహర్షిపాదములకు ప్రణమిల్లైను. 
మునిపాదోదకములను ఇల్లంతయు చల్లించెను. తన అదృష్టమునకు సంతసించుచు హిమవంతుడు తనకుమార్తెను 
ఆ మహర్షి పాదములకడ నుంచెను. (చౌ॥ 1-4) 


దో- త్రికాలగ్య సర్భగ్య తుమ్మ గతి BS తుమారి। 
యౌ బౌ 
కహహు సుతా కే దోష గున, మునిబర హృదయ బిచారి ॥ 66 ॥ 


హిమవంతుడు నారదమహామునితో ఇట్లనెను. “మహాత్మా! మీరు సర్వజ్ఞులు, త్రికాలవేదులు, 
సర్వలోకసంచారులు, కావున బాగుగా యోచించి, ఈ బాలిక గుణదోషములను తెల్పుడు.” (దో॥ 66) 


చౌ- కహ ముని బిహసి గూఢ మృదు బానీ 1 సుతా తుమ్హారి సకల గున wd ॥ 
సుందర సహజ Who సయానీ | నామ ఉమా అంబికా భవానీ ॥ 11 
పబ లచ్చన సంపన్న కుమారీ | హోఇహి సంతత పియహి dead ॥ 
సదా అచల ఎహి కర అహివాతా | ఎహి తే( జసు పైహహి( పితు మాతా ॥ 2 ॥ 
హోఇహి పూజ్య సకల జగ మాహీ(। ఎహి సేవత కఛు దుర్లభ నాహీ6 ॥ 
ఎహి కర నాము సుమిరి సంసారా | (Ocho చఢిహహి( పతిబ్రత అసిధారా ॥ 3 ॥ 
PO సులచ్చన సుతా తుమ్హారీ | సునహు జె అబ అవగున దుఇ చారీ ॥ 
అగున అమాన మాతు పితు హీనా | ఉదాసీన సబ సంసయ Do ॥ 4 ॥ 


నారదుడు నవ్వి కోమలమైన వాణితో పరమరహస్యములను ఇట్టు పలికెను. “మీ కూతురు సకల సద్గుణ రాశి. 
సహజముగనే సౌందర్యవతి, సుశీల, వివేకవతి. ఈమెకు ఉమ, అంబిక, భవాని అనునవి Dw. ఈ సుకుమారి 
సర్వసులక్షణ సంపన్న. ఈమె తనపతికి అత్యంత(ప్రేమపాత్రురాలగును. సుస్థిరమైన దాంపత్యజీవనమును 
అనుభవించును. తనతల్లిదండ్రులకు యశమును గూర్చును. ఈ కన్య ఈ సకల జగత్తునకు పూజ్యారాలగును. 
ఈమెను సేవించినవారికి దుర్లభమైనది ఏదియు ఉండదు. ఈమె నామమును స్మరించెడి స్తీలందజును 
__ అసిధారావ్రతతుల్యమైన కఠోర పాతివ్రత్య జీవితమును పాటింతురు. ఓ గిరిరాజా! నీ కుమార్తె సులక్షణ. కాని 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 59 


ఈమెహస్తరేఖలలో కొన్ని అవగుణములును గలవు. ఈమెకు SHY భర్త నిర్గుణుడు, అభిమానములేనివాడు, 
తల్లిదండ్రులు లేనివాడు, ఉదాసీనుడు, సంశయహీనుడు. (Su 1-4) 


దో- SA జటిల అకానమ మన, SKN అమంగల  బేష। 
అస స్వామీ ఎహి కహ మిలిహి, పరీ హస్త అసి రేఖ॥ 67 ॥ 


యోగి, జటాధారి, నిష్కామహృదయుడు, దిగంబరుడు, అమంగళ వేషధారి,- ఇట్టి లక్షణములుగల వాడు 
ఈమెకు భర్తయగునని ఈమె చేతిరేఖలు తెల్పుచున్నవి. (దో॥ 67) 


చౌ- సుని ముని గిరా సత్య జియ( జానీ 1 దుఖ దంపతిహి ఉమా హరషానీ ॥ 
నారదహూ( యహ BS న జానా! SP ఏక సముర్వుబ బిలగానా ॥1॥ 
సకల సఖీ. గిరిజా గిరి మైనా! పులక సరీర భరే జల నైనా ॥ 
హోఇ న మృషా దేవరిషి భాషా | ఉమా సా బచను హృదయం ధరి Ow ॥ 2 ॥ 
GSBG BS సద కమల సనేహూ 1 మిలన కఠిన మన భా సందేహూ ॥ 
జాని కుఅనసరు ప్రీతి దురాఈ । సఖి ఉఛంగ BS HI జాఈ ॥3॥. 
రఘూరి న హోఇ దేవరిషి బానీ। సోచహి. దంపతి సఖీ. సయానీ ॥ 
ఉర ధరి ధీర కహణఇ గిరిరాడ। కహహు నాథ కా కరిఅ ఉపాఊ ॥ 4 


నారదుని వచనములను విని, అవి సత్యములే యగునని తలంచి, హిమవంతుడును, ఆయన భార్యయైన 
మైనా(మేనాదేవియు) మిగుల వగచిరి. కాని పార్వతీదేవి మాత్రము (ప్రసన్నురాలైయుండెను. నారదుడు ఈ 
భేదమును (గ్రహింపలేదు. ఏలనన బయటికి వారిస్థితి ఒకేవిధముగా కన్పించినను వారి అంతర్గతభావములు 
వేర్వేణుగా నుండెను. పార్వతియు, ఆమెసఖులును, హిమవంతుడును, మైనా దేవియు అందబును 
పులకితగాత్రులైరి, బాష్పాకులితనేత్రులైరి, దేవర్షిమాటలు అసత్యములు కానేరవు, అనితలచి, పార్వతీదేవి ఆ 
మాటలను తనమనస్సులో నిల్పుకొనెను. ఆమెకు శివపాదపద్మములపై భక్తి అంకురించెను. కాని ఆయనను 
కలియుట కష్టమని ఆమె తలంచెను. అది సరియెన సమయము కాదని తనప్రేమను . మనస్సులోనే దాచుకొని, 
సథియొడిలో చేరెను. దేవర్షివచనములు సత్యములే యగునని భావించి, హిమవంతుడు మైనాదేవి, ఆమె. సఖులు 
మున్నగువారు మిక్కిలిచింతాక్రాంతులైరి. పర్వతరాజు ధైర్యమువహించి, కర్తవ్యమును ఉపదేశింపుడని మునీశ్వరుని 
అడిగెను. (a 1-4) 


దో- కహ మునీస హిమవంత సును, జో OO లిఖా Ord । 
Bs దనుజ నర నాగ ముని, SS న మేటనిహార ॥ 68 ॥ 
నారదమహర్షి పలికెను. “పర్వతరాజా! లలాటమున (బ్రహ్మవ్రాసినవ్రాతను తప్పించుటకు దేవదానవులకును, 
మానవులకును, నాగులకును, మునులకును మజియెవ్వరికిని సాధ్యము గాదు. (దో॥ 68) 
చౌ- తదపి ఏక Be కహఉ( ఉపాఈ | హోఇ కరై జౌ. GG సహాఈ ॥ 
జస బరు మైం బరనెఉ( తున్న పాహీం | మిలిహి ఉమహి తస సంసయ నాహీ( ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


60 శ్రీ రామచరిత మానసము 


BS బర కే దోష బఖానే। తే సబ సిన Sorc మై( అనుమానే ॥ 
He బిబాహు సంకర సన హోఈ | దోషడ గున సమ కహ సబు కోఈ ॥ 2 
జౌ. అహి her సయన హరి కరహీ(1 బుధ Sood GS కర దోషు న ధరహీ( ॥ 
భాను కృసాను సర్ప రస ఖాహీం1 BY కహ( మంద కహత కొడి merc ॥ 3 ॥ 
సుభ అరు అసుభ సలిల సబ బహఈ 1 సురసరి HS అపునీత న కహఈ ॥ 
సమరథ కహు( నహి దోషు గొసాఈ(। GH PSY సురసరి కీనాఈ( ॥ 4 ॥ 


ఐనను నేనొక ఉపాయమును చెప్పెదను. దైవము అను(గ్రహించినచో కార్యసిద్దియగును. నేను వర్షించినవాడే 
ఉమకు భర్త కాగలడు. ఇందులో సందేహము లేదు. నేను చెప్పినలక్షణములన్నియు పరమశివునియందుగలవని నా 
ఊహ. పరమశివుడు ఈమెను పరిణయమాడినచో ఆ దోషములన్నియును గుణములే యగును. శ్రీహరి 
పాలసముద్రమున పాముపై పడుకొనినను బుధులు (పండితులు) దానిని దోషముగా ఎంచరు. సూర్యాగ్నులు 
అన్నిరకములగు రసములను (గ్రహించినను వారిని ఎవ్వరును నిందింపరు. గంగా జలమున శుద్దాశుద్ద జలములు 


చేరినను గంగను అపవిత్రమైన దానినిగా ఎవ్వరును భావింపరు. శ్రీహరివలె, _సూర్యాగ్నులవలె, గంగానదివలె 
సమర్జ్దులగు వారికి ఎట్టి దోషములును అంటవు. (చౌ॥ 1-4) 


దో- Bc అస హిసిషా కరహి( నర, జడ DBS అభిమాన । 
పరహి6 కలప భరి నరక మహు౮ జీవ కి ఈస సమాన॥ 69 ॥ 


కాని మూర్చుడెవ్వడైనను జ్ఞానగర్వమున గొప్పవారితో పోటీపడి అనుకరించినచో వాడు ఒకకల్పమువణకును 
నరకమును అనుభవించును. జీవుడెన్నడైనను పరమాత్మతో సమానుడగునా? (దో॥ 69) 


చౌ- సురసరి జల కృత బారుని జానా | కబహు(న సంత కరహి( తెహి పానా ॥ 
సురసరి Sc సా పావన Foci ఈస అనీసహి అంతరు Soc ॥1॥ 
సంభు సహజ సమరథ భగవానా | ఎహి బిబాహ సబ బిధి కల్యానా ॥ 
దురారాధ్య పై అహహి( మహేసూ 1 ఆసుతోష పని se కలేసూ ॥ 2 ॥ 
Pe తపు కరై కుమారి తుమ్హారీ | భావిడ మేటి సకహి( త్రిపురారీ ॥ 
జద్యపి బర అనేక జగ మాహీ( | ఎహి కహ సివ తజి దూసర నాహీ( ॥ 3 ॥ 
బర దాయక ప్రనతారతి భరజన 1 కృపాసింధు సేవక మన రంజన ॥ 
ఇచ్చిత ఫల బిను సిన అవరాధే(। లహిఅ న కోటి జోగ జప DSC ॥ 4 ॥ 


మద్యము గంగాజలముతో సిద్దమైనదని తెలిసినను సజ్జనులు ఎవ్వరును దానిని ముట్టరు. అదేమదిర 
గంగానదిలో కలిసినప్పుడు పవిత్రమగును. అట్టే జీవేశ్వరులమధ్యగల అంతరముగూడ “ఇట్టిదియేయని 
(గ్రహింపవలెను. శివుడు సహజముగనే సర్వసమర్భుడు, భగవంతుడు: అన్ని విధముల ఈ. వివాహము శుభప్రదము. 
కాని మహాదేవుని సేవ we క్లిష్టమైనది. ఐనను తపస్సుచేత అతడు శ్రీఘ్రముగా సంతుష్టుడగును. నీ కుమార్తె 
శివునిగూర్చి తపమాచరించినబో ఆ (GTS ఆమెకు విధిలిఖితమును గూడ'తొలగించును. ప్రపంచములో “వరులు' 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 61 


పెక్కుమంది కలరు. కాని శంకరుడే ఈమెకు తగినవరుడు. శివుడు వరదుడు. శరణువేడినవారి 
శ్లేశములనుబాపువాడు. కృపాసముద్రుడు. సేవించినవారిమనస్సులను (ప్రసన్నమొనర్చువాడు. పరమశివుని సేవింపనిదే 
కోట్ల కొలది జపయోగములవలనగూడ జనులు తమ వాంఛిత ఫలములను పొందజాలరు. (చౌ॥ 1-4) 


దో- అస కహి నారద సుమిరి హరి, గిరిజహి దీన్ని అసీస । 
హోఇహి యహ కల్యాన అబ, సంసయ తజహు గిరీస ॥ 70 ॥ 


ఈ విధముగా పలికి, నారదమహర్షి శ్రీహరిని స్మరించి, పార్వతీదేవిని ఆశీర్వదించి, “పర్వత రాజా! 
భయమువీడుము. అంతయు శుభమగును”- అని పలికి, వెడలిపోయెను. (దో॥ 70) 


చౌ- కహి అస (బహ్మభవన మునిగయఊ 1 ఆగిల చరిత సునహు జస Seka ॥ 
పతిహి ఎకాంత HQ కహ Ho నాథ న మై( సమురై ముని BH ॥1॥ 
జౌ(ఘరు బరు కులు హోఇ అనూసా 1 కరిఅ బిబాహు సుతా అనురూపా ॥ 
న త కన్యా బరు రహజ కుఆరీ 1 కంత ఉమా మమ ప్రానపిఆరీ ॥ 2 ॥ 
జౌ. న మిలిహి బరు గిరిజహి జోగూ | గిరి జడ సహజ కహిహీ సబు లోగూ ॥ 
eq బిచారి పతి కరెహు బిబాహూ | జెహి(న బహోరి హోఇ ఉర దాహూ॥ 3 ॥ 
అస కహి పరీ చరన ధరి సీసా। బోలే సహిత సనేహ గిరీసా ॥ 
బరు పావక BKB ససి మాహీ(। నారద బచను అన్యథా నాహీ( ॥ 4 ॥ 


యాజ్ఞవల్క్య్యమహర్షి పలికెను. నారదుడు ఆ విధముగా చెప్పి, (బ్రహ్మలోకమునకు వెళ్లెను. మునీశ్వరా! 
తర్యాతికథను వినుడు. మేనాదేవి తనభర్తతో ఏకాంతమున ఇట్లనెను. “ప్రభూ! మహర్షి "Sass నాకు 
అర్థముకాలేదు. వరుడు, అతని కులము, వంశము మనకుమార్తికు తగినట్టున్నచో వివాహము జరిపింపుడు. లేనిచో 
కన్నెగానే ఉండిపోనిండు. (అయోగ్యుడైన వరునితో ఆమెపెండ్డి జరిపింప రాదు.) పార్వతి నాకు (ప్రాణముతో 
సమానము. మనగిరిజవివాహము యోగ్యుడైనవానితో కానిచో లోకులు- “పర్వతరాజు సహజముగనే 
జడు(మూర్చు)డు” అని యందురు. దీనిని మనస్సులో పెట్టుకొని ఆమె వివాహమును నిర్ణయింపుడు. తరువాత 
విచారించియు ప్రయోజనము లేదు.”- అని ఈ విధముగా పలికి, మేనాదేవి తనపతిపాదములకు ప్రణమిల్లెను. 
హిమవంతుడు. ప్రేమతో ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను “చంద్రుడు అగ్నిని విరజిమ్ముగాక. నారదుని పలుకులు 
అసత్యములు గావు. (చౌ॥ 1-4) 


దో- ప్రియా సోచు పరిహరహు Sew, సుమిరహు శ్రీభగవాన 1 


పారబతిహి నిరమయఉ జెహిం Bq కరిహి కల్యాన॥ 71 t 


ప్రియా! ape భగవంతుని స్మరింపుము. పార్వతిని సృష్టించినవాడే ఆమెకు (శ్రేయస్సును గూర్చును. 
(దో॥ 71) 


చౌ- అబ జౌ HST సుతా పర నేహూ | తౌ అస arg సిఖావను దేహూ ॥ 
, SO oP తపు Barc మిలహి( మహేసూ 1 ఆన ఉపాయ న మిటిహి కలేసూ ॥1॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


62 శ్రీ రామచరిత మానసము 


తడక 


నారద BSS సగర్భ సహేతూ 1 సుందర సబ గున నిధి బృషకేతూ ॥ 
బిచారి Hs తజహు esos | సబహి భా(తి సంకరు అకలంకా ॥ 2 11 
పతి బచన హరషి మన మాహీ( గఈ తురత ఉరి గిరిజా Sorc ॥ 

ఉమహి ASS నయన భరె బారీ । సహిత సనేహ గోద Boo ॥_ ॥ 

src బార SB ఉర లాఈ । గదగద కంఠ న కఛు కహి జాఈ ॥ 

జగత మాతు సర్బగ్య భవానీ | మాతు dood బోలీ( మ్ఫదు బానీ ॥4॥ 

నీకు కుమార్తెపై (ప్రేమయున్నచో శివునితో పెండ్డిజరుగుటకై తపస్సుచేయుమని ఆమెకు సూచింపుము. ఈ 
సమస్యనుండి బయటపడుటకు Jen ఉపాయము లేదు. నారదునిపలుకులు సాభిప్రాయములు, సకారణములు, 
శంకరుడు అతిసుందరుడు. సకలసద్దుణసంపన్నుడు. అన్ని విధముల నిష్కళంకుడు. ఈ విషయమును (గ్రహించి, 
నీ సందేహములను వీడుము”- భర్త మాటలకు మైనాదేవి మిక్కిలి సంతసించెను. వెంటనే పార్వతియొద్దకేగెను. 
పార్వతిని చూచినంతనే ఆమెకన్నులు అశ్రుపూరితములు ఆయెను. ఆ గారాల బిడ్డను (ప్రేమతో తనయొడిలో 


కూర్చుండబెట్టుకొని, పదేపదే తనగుండెలకు హత్తుకొనెను. కంఠము గర్గదమై, ఆమె యేమియు 
మాట్టాడలేకపోయెను. జగజ్జననియు, భవానియు, సర్వజ్ఞారాలును ఐన పార్వతి మృదుమధురముగా ఇట్టనెను. 


(చౌ॥ 1-4) 


పార్వతీ తపశ్చర్య 


దో-సునహి మాతు oc dp అస, సపన సునానఉ( తోహి | 
సుందర గౌర సుబిప్రబర, అస ఉపదేసెఉ మోహి॥ 72 ॥ 
“అమ్మా! వినుము నేను గాంచిన స్వప్నవృత్తాంతమును దెల్పెదను. ఒక అందమైన తెల్లని బ్రాహ్మణోత్తముడు 
నాకు ఉపదేశించెను. (దో॥ 72) 
చౌ- కరహి జాళఇ తపు సైలకుమారీ 1 నారద కహా సా సత్య' బిచారీ ॥ 
మాతు VP HA యహ మత భావా 1 తపు సుఖప్రద దుఖ దోష నసావా ॥1॥ 
తపబల రచఇ ప్రపంచు బిధాతా | తపబల బిష్ను సకల జగ త్రాతా ॥ 
Shoo సంభు కరహి( సంఘారా 1 Shao Diy Gg మహిభారా ॥ 2 1 
తప OPT సబ HR భవానీ 1 కరహి జాఇ తపు అస జియ జానీ ॥ 
సునత బచన బిసమిత మహతారీ 1 సపన సునాయజి గిరిహి హారీ ॥ ౮ ॥ 
మాతు HTP బహుబిధి సమురూఈ 1 SOc ఉమా తప హిత హరషాఈ ॥ 
ప్రియ పరివార పితా అరు మాతా | భఏ బికల ముఖ ఆన న బాతా ॥ 4 ॥ 
“ఓ శైలకుమారీ! నారదుని పలుకులు ముమ్మాటికిని సత్యములు. తపస్సు చేయుము. నీ 
తల్లిదం[డ్రులకుగూడ ఈ మాటలు నచ్చినవి. తపస్సు సుఖ(ప్రదమై బాధలను, పాపములను హరించును. ఈ 


జగత్తును (బ్రహ్మ సృష్టించుటకును, విష్ణువు పాలించుటకును, శివుడు లయమొందించుటకును, శేషుడు ఈ 
భూభారమును మోయుటకును వారివారి తపోబలములే కారణములు. భవానీ! ఈ సమస్తసృష్టికిని తప్ఫో 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 63 - wn. 


ఆధారము. దీనిని (గ్రహించి, నీవు తపస్సు చేయుము”- ఈ మాటలు విని తల్లి, మిగులఆశ్చర్యమును పొందెను. 
హిమవంతునకు మేనాదేవి ఈ స్వప్నవృత్తాంతమును వినిపించెను. మాతాపితరులను అనేకవిధముల ఓదార్చి, 
ఉమాదేవి హర్షముతో తపస్సునకై బయలుదేటెను. ఆమెతల్లిదం(డ్రులు, ఇతరప్రియపరివారములు వ్యాకులచిత్తులైరి. 
అందజీి కంఠములును మూగ పోయెను. (చౌ॥ 1-4) 


దో- బేదసిరా ముని ఆఇ తబ, సబహి కహా సముర్వూఇ | 
పారబతీ మహిమా సునత, రహే ప్రబోధహి పాఖ ॥ 73 ॥ 


వేదశిరుడను మునివచ్చి, వారినందటీని తనసదుపదేశములతో ఊరడించెను. పార్వతీదేవి మహిమను 
దెలిసికొని, వారు ప్రసన్నులైరి. (దో॥ 73) 


చౌ- ఉర ధరి ఉమా ప్రానపతి చరనా । జాఇ DBS లాగీ. తపు కరనా ॥ 
అతి సుకుమార న తను తప జోగూ | పతి పద సుమిరి తజెఉ సబు భోగూ ॥ 1 ॥ 
నిత నవ SOS ఉపజ అనురాగా O46 దేహ తపహి( మను లాగా ॥ 
సంబత సహస మూల ఫల ఖాఏ | సాగు wg సత బరష Ka 021 
కఛు దిన భోజను బారి బతాసా। కిఏ కఠిన కఛు దిన ఉపబాసా ॥ 
Bo పాతీ మహి పరఇ సుఖాఈ 1 BI సహస సంబత సొఇ ఖాఈ ॥3॥ 
పుని పరిహరే సుఖానెఉ పరనా 1 ఉమహి నాము తబ భయడ అపరనా ॥ 
దేఖి ఉమహి తప Os సరీరా । బ్రహ్మగిరా భై గగన గభీరా ॥4॥ 


పార్వతీదేవి తనకు (ప్రాణసదృశుడైన పరమశివునియొక్కపాదపద్మములను మనస్సునధ్యానించుచు 
వనమునకువెళ్లి, తపస్సును ప్రారంభించెను. ఆమెసుకుమారశరీరము తపస్సునకు తట్టుకొనలేనిదే మైనను 
పట్టుదలతో దీక్షబూని తపస్సును చేయసాగెను. సర్వభోగములను త్యజించెను. దినములు గడచుకొలదియు 
శంకరుని చరణములపై ఆమెకు భక్తి ప్రపత్తులు అతిశయించెను. తపస్సులో లీనమగుటచే ఆమెకు దేహముపై 
ధ్యాసయే లేకపోయెను. వేయి సంవత్సరములు కందమూల ఫలములను, వందసంవత్సరములు కేవలము 
ఆకులనుమాత్రమే ఆహారముగా తీసికొనుచు తపమాచరించెను. కొన్ని దినములు నీరు, గాలి మాత్రమే ఆమెకు 
ఆహారమాయెను. మటికొన్ని దినములు కఠోరమైన ఉపవాసదీక్షతో గడిపెను. మూడువేల సంవత్సరములు 
బిల్వవృక్షములనుండి రాలి, ఎండిపోయిన ఆకులనే ఆహారముగా ఆమె స్వీకరించెను. (క్రమ(క్రనుముగా ఆ 
శుష్కపర్లములను గూడ తినుట మానెను. కనుక ఆమెకు “అపర్ణ అను పేరు |ప్రసిద్ధికెక్కెను. తపస్సువలన ఆమె 
శరీరము రానురాను శుష్కించిపోసాగెను. అంతట ఆకాశమునుండి గంభీరమైన బ్రహ్మవాణి వినవచ్చెను. (Tu 1-4) 


దో- భయజ మనోరథ సుఫల తవ, సును గిరిరాజకుమారి 1 
పరిహరు దుసహ కలేస సబ, అబ మిలిహహి( త్రిపురారి ॥ 74 ॥ 


“ఓ గిరి రాజకుమారీ! వినుము నీ మనోరథము సఫలమైనది. ఇంక నీ కఠోర తపస్సును మానుము. త్వరలో 
(త్రిపురారి నీకు భర్త కాగలడు. (దో॥ 74) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


eee EEE 


“ 


- అస తపు కాహు( న §¥ భవానీ | భఏ అనేక ధీర ముని గ్యానీ ॥ 
అబ ఉర ధరహు బ్రహ్మ బర బానీ | సత్య సదా సంతత సుచి జానీ ॥1॥ 


ఆవై పీతా HOSS జబహీ(। హఠ పరిహరి ఘర MIS తబహీ( ॥ 

irc తుమ్మహి జబ సప్త రిషీసా 1 జానెహు తబ ప్రమాన బాగీసా ॥ 2॥ 

సునత గిరా DA గగన ods పులక గాత గిరిజా హరషానీ ॥ 

ఉమా చరిత సుందర మై గావా | సునహు Sogo కర చరిత సుహావా ॥3॥ 
s 


జబ Bc సతీ( జాఇ తను త్యాగా। తబ తే(సివ మన Had బిరాగా ॥ 
జపహి( సదా రఘునాయక నామా | జహ6 తహ సునహి( రామ గున గ్రామా ॥ 4& ॥ 


ey 


మిల 


ఓ భవానీ! ధీరులు, మునులు, జ్ఞానులు ఎందటో కలరు. కాని ఎవ్వరును ఇట్టి ఘోరతపమును . 
ఆచరించియుండలేదు. సర్వశ్రేస్టమైన ఈ (బ్రహ్మవాణిని సర్వదా సత్యముగా నిర్మలమైనదానినిగా తలంచి, దీనిని నీ 
మనస్సులో ఉంచుకొనుము. నీ తండ్రి నిన్ను ఇంటికి రమ్మని కోరినప్పుడు నీదీక్షను మాని ఇంటికి పొమ్ము. సప్తరులు 
నిన్ను చూచుటకు వత్తురు. అప్పుడు ఈ (బ్రహ్మవాణి సత్యమగును.”- ఆకసమునుండివినబడిన (బ్రహ్మవాణికి 
పార్వతీదేవి పులకించిపోయెను. (యాజ్ఞవల్క్యుడు భరద్వాజునితో పల్కుచున్నాడు) నేనింత Seok పార్వతీదేవి 
సుందర కథను దెల్సితిని. ఇప్పుడు శంకరుని పవిత్ర గాథను వినుడు. సతీదేవి తనశరీరమును 


త్యజించినదిమొదలుకొని శంకరునిలో వైరాగ్యము అధికమాయెను. సదా రామనామమును జపించుచు 
శ్రీరామునిగుణకీర్తన (శ్రవణములయందే నిమగ్నుడాయెను. (చౌ॥ 1-4) 


దో- చిదానంద సుఖధాను సీవ, DKS మోహ మద కాను। 
బిచరహి( మహి ధరి హృదయ హరి, సకల లోక అభిరామ॥ 75 ॥ 


చిదానందుడు, సర్వ సుఖనిధానము, మోహ, మద, కామరహితుడైన శివుడు పరమానంద'ప్రదుడైన శ్రీహరిని 
స్మరించుచు భువిపై సంచరింప సాగెను. (దో॥ 75) 


చౌ- కతహు( మునిన్ల ఉపదేసహి( గ్యానా 1 కతహు( రామ గున కరహి( బఖానా ॥ 
జదపి అకామ తదపి భగవానా | SKS బిరహ దుఖ దుఖిత సుజానా ॥ 1 ॥ 
ఎహి బిధి గయజ కాలు బహుబీతీ। నిత నై హోఇ రామ పద ప్రీతీ ॥ 
నేము ప్రేము సంకర కర దేఖా। అబిచల హృదయం భగతి కై రేఖా ॥ 2 ॥ 
ప్రగటే రాము కృతగ్య కృపాలా। రూప bo నిధి తేజ బిసాలా ॥ 
బహు (ప్రకార సంకరహి సరాహా 1 diy బిను అస wo కో నిరబాహా ॥ 3 ॥ 
బహుబిధి రాను సివహి సమురూవా | పారబతీ కర జన్ము సునావా ॥ 
అతి పునీత గిరిజా కై కరనీ | బిస్తర సహిత కృపానిధి బరనీ ॥ 4 ॥ 
ster పరమేశ్వరుడు ఒక చోట మునీశ్వరులకు జ్ఞానోపదేశములను Add వాడు. STS తావున శ్రీరామచంద్రుని 
గుణగణములను గానము చేయుచుఉండెడివాడు. మహేశ్వరుడు పరమజ్ఞానియు, కామరహితుడునైనను 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 65 


సతీవియోగముచే దుఃఖితుడగుచుండెను. ఈ విధముగా చాలకాలము గడిచెను. ఆయనలో రామభకి పెలుబుకుచు 
నిత్యనూతనమగుచుండెను. శ్రీరాముడు శివునికళోర నియమములను, అనన్య ప్రేమను, దృఢభక్తిని గ్రహించెను. 
కృతజ్ఞుడు, కృపాళువు, రూపశీలశోభితుడు ఐన శ్రీరామచంద్రుడు గొప్పతేజస్సుతో శివునకు (ప్రత్యక్షమాయెను. 
ఆయన అనేకవిధముల శంకరుని స్తుతించి, “మీరు తప్ప ఈ .కరోరనియమములను ఇతరులెవ్వరు పాటింపగలరు?” 
అనెను. రఘురాముడు శంకరునకు పెక్కు రీతుల నచ్చజెప్పి, పార్వతీదేవిజన్మ వృత్తాంతమును ఆమె పవిత్రతపశ్చర్య 
గాథను వివరించెను. (చౌ॥ 1-4) 


దో- అబ DSO మమ సునహు సిన, జౌ. మో పర నిజ నేహు। 
arg బిబాహహు సైలజహి, యహ Bow మాగే. దేహు॥ 76 ॥ 


శ్రీరాముడు శివునితో ఇట్లనెను. “నాపై మీకు భక్తియున్నచో నా ప్రార్థనను వినుడు. మీరు పార్వతిని 
వివాహమాడుడు. అట్టు నాకు వాగ్దానము చేయుడు.” (దో॥ 76) 


చౌ- కహ సిన జదపి ఉచిత అస నాహీ( 1 నాథ ads HO మేటి న జాహీ( ॥ 

సిర ధరి ఆయసు కరిఅ తుమ్హారా! పరమ ధరము యహ నాథ హమారా ॥1॥ 

మాతు పితా గుర ప్రభు కై బానీ 1 బినహి( బిచార కరిఅ సుభ జానీ ॥ 

తుమ్మ సబ భాంతి పరమ హితకారీ 1 అగ్యా సిర పర నాథ తుమ్హారీ ॥ 2 ॥ 

ప్రభు తోషెఉ సుని సంకర బచనా । భక్తి బిబేక ధర్మ జుతరచనా ॥ 

కహ ప్రభు హర తున్లూర పన రహెఊ 1 అబ ఉర రాఖెహు జో హమ కహెఊ ॥ 3 ॥ 

అంతరధాన భఏ అస భాషీ। సంకర సొఇ మూరతి ఉర రాఖీ ॥ 

తబహి( సప్తరిషి సిన Sorc ఆఏ। బోలే ప్రభు అతి బచన సుహాఏ ॥ 4॥ 

దీని ఉచితానుచితములమాటయెట్టున్నను మీ ఆజ్ఞ జవదాటరానిది. దానిని శిరసావహించుటయే నా 
పరమధర్మము. తల్లిదండ్రులు, గురువు యజమాని - మున్నగువారి ఆజ్ఞలను శుభప్రదములని భావించి, ఎట్టి 
ఆలోచనలను చేయక ఆచరింపవలెను. మీరు నాకు అత్యంత. హితమును గూర్చువారు. మీ ఆన నాకు 
శిరోధార్యము.” అని శివుడు పలికెను. శంకరుని భక్తిజ్ఞానధర్మనిరతినిజూచి, శ్రీరామచంద్రుడు మిక్కిలి 
ప్రసన్నుడాయెను. “ఓ మహేశ్వరా! మీ(వ్రతము సఫలమైనది. నేనునుడివిన వాక్యములను మీమనస్సులో 
నుంచుకొనుడు”- అని పలికి శ్రీరాముడు అంతర్జానమాయెను. శివుడు తనహృదయములో శ్రీహరిని నిల్బుకొనియే 
యుండెను. అదేసమయమున సప్రమహర్షులు శివునికడకు ఏతెంచిరి. మహాదేవుడు మిక్కిలి మృదుమధురముగా 
వారితో ఇట్లనెను. (చౌ॥ 1-4) 


దో- పారబతీ పహి( జాఇ Hs, ప్రేమ పరిచ్చా లేహు | 
గిరిహి (పేరి పఠఎహు భవన, దూరి కరెహు సందేహు ॥ 77 ॥ 


“మీరు పార్వతికడకు వెళ్లి, ఆమె భక్తిని పరీక్షింపుడు. ఆమెతండ్రియైన హిమవంతుడు ఆమెను ఇంటికి 
తీసికొని వచ్చునట్లు చేయుడు. ఆమె సందేహములను నివృత్తిచేయుడు.” (దో॥ 77) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


66 శ్రీ రామచరిత మానసము 


చౌంరిషిన్న గౌరి SH తహం కైసీ 1 మూరతిమంత తపస్యా జైసీ ॥ 

బోలే ముని సును సైలకుమారీ 1 కరహు కవన కారన తపు భారీ ॥1॥ 

SP అవరాధహు కా తుమ చహహూ । హమ సన సత్య మరము కిన కహహూ ॥ 

SPS బచన మను అతి సకుచాఈ 1 హణిహహు సుని హమారి జడతాఈ ॥ 2 ॥ 

మను హఠ పరా న సునఇ dws చహత బారి పర భీతి ఉఠావా ॥ 

నారద కహా సత్య సొఇ జానా। బిను dows హమ చహహీ( ఉడానా ॥ 3 ॥ 

దేఖహు ముని అబిబేకు హమారా । చాహిఅ సదా Shor భరతారా ॥ 4॥ 

మూర్తీభవించిన తపస్సువలెనున్న పార్వతీదేవిని చూచి, సప్తమహర్షులు gay ప్రశ్నించిరి. “ఓ పార్వతీ! ఈ 
ఘోరతపస్సును చేయుటకు కారణమేమి? ఎవరిని ఆరాధించుచున్నావు. నీ కోరిక యేమి? నీ మనసులోని మాటను 
తెల్పుము”- పార్వతీదేవి ఇట్లు (ప్రత్యుత్తరమిచ్చెను. “నామనసులోని మాటను చెప్పుటకు సంకోచించుచున్నాను. 
దానిని ISS? మీరు నా జడత్వమునకు నవ్వెదరు. నా మనస్సు ఎవ్వరి మాటలను పట్టించు కొనక, ఒకే విధముగా 


పట్టుదలవహించియున్నది. అది గాలిలో మేడలు కట్టుకొనుచున్నది. నారదుని మాటలను విశ్వసించి, నేను 


జెక్కలులేకుండగనే ఎగురుటకు ప్రయత్నించుచున్నాను. బుషులారా! నా అవివేకమును గమనింపుడు. నేను 
పరమేశ్వరుని పతిగా పొంద దలచితిని. (చౌ॥ 1-4) 


దో- సునత బచన DD రిషయ, గిరిసంభవ తవ దేహ । 
నారద కర ఉపదేసు సుని, కహహు wd కిసు గేహ॥ 78 ॥ 


ఈ మాటలను వినగానే బుషులు నవ్వి ఇట్టు పలికిరి. “నివు శ్రైలజవు. నీ శరీరము పర్వత సంభవమేగదా! 
నారదుని ఉపదేశమును విన్నవారి కాపురము ఏది నిలబడినది? చెప్పుము. (దో॥ 78) 


-చౌ- దచ్చసుతన్హ .ఉపదేసెన్సి జాఈ । OS ఫీరి భవను న der ఆఈ ॥ 
- చిత్రకేతు కర ఘరు ఉన ఘాలా 1 కనకకసిపు కర HD అస హాలా ॥ 1 ॥ 
నారద సిఖ జె. సునహి( నర నారీ 1 అవసి హోహి( తజి భవను Dard ॥ 
మవ కపటీ. తన సజ్జన చీనా! ఆపు సరిస సబహీ చహ do ॥2॥ 
BP కే BSS మాని బిస్వాపా | తుమ్మ చాహహు పతి సహజ ఉదాసా ॥ 
me: Jon. Ba కపాలీ 1 eo అగేహ దిగంబర ors ॥3॥ 
=. కహహు కవన సుఖు అస బరు పాఏం; భల భూలిహు OK కే Porc ॥ 
వ «apie సతీ fore | పుని _అవడేరి. మరాఎన్ఫి తాహీ ॥4॥ 
ee వారు మజల ఇంటిముఖమే చూడలేదు. 
యెను. హిరణ్యకశిపునిపరిస్థితియు అట్టేఐనది. నారదుని 


బిచ్చగాండ్రు కావలసినదే... ఆయనకు: శరీరముసైన 
ఇతరులను గూడ తనవలెనే చేయనిచ్చగించును. 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 67 


ఆయన మాటలను విశ్వసించుచు నీవు శివుని నీభర్తగా పొందగోరు చున్నావు. శంకరుడు సహజముగా ఉదాసీనుడు, 
గుణహీనుడు, లజ్ఞారహితుడు, వికృతవేషధారి, కపాలధారి, కులము, గృహము లేనివాడు, దిగంబరుడు, సర్పములను 
భూషణములుగా ధరించినవాడు. ఇట్టి వరుని పెండ్లియాడి, నీవేమి సుఖపడగలవు? నీవు ఆ 
నారదునిమాయమాటలకు మోసపోయితివి. ఈశ్వరుడు పరులమాటలను విని, సతీదేవిని పరిణయమాడెను. 
తరువాత ఆమెను పరిత్యజించి, ఆమె దేహత్యాగమునకు కారణమాయెను. (చౌ॥ 1-4) 


దో- అబ సుఖ సోవత సోచు నహి Ho SPA భవ ఖాహి | 
సహజ ఎకాకిన్హ కే భవన, కబహు( కి నారి ఖటాహి(॥79॥ 


ఇప్పుడు శివుడు నిశ్చింతగా హాయిగా నిద్రించుచున్నాడు. బిచ్చమెత్తుకొని జీవించు చున్నాడు. అట్టి ఏకాకికడ 
ఏ స్త్రీయైనను సుఖముగా జీవింపగలదా? (Su 79) 


చౌ- అజహూ( మానహు కహా హమారా 1 హమ తుమ్హ కహు( బరు నీక బిచారా ॥ 
అతి సుందర సుచి సుఖద సుసీలా 1 గావహి( BS జాసు జస లీలా ॥ 1॥ 
దూషన రహిత సకల గున రాసీ। శ్రీపతి పుర బైకుంఠ నివాసీ ॥ 
అస బరు తుమ్మహి మిలాఉబ ఆనీ 1 సునత బిహసి కహ బచన భవానీ 12 ॥ 
సత్య కహెహు గిరిభన తను ఏహా | హఠ న ఛూట ఛూటై బరు దేహా ॥ 
కనకఉ పుని పషాన Fe హోఈ 1 జారెహు( సహజు న పరిహర సోఈ ॥ 3 ॥ 
నారద OSS న Boe పరిహరఊ | woe భవను ఉజరడి నహి( డరఊ( ॥ 
గుర కే బచన ప్రతీతి న జేహీ 1 సపనెహుం సుగమ న సుఖ 9 తేహీ ॥ శ ॥ 


ఇప్పటికైనను మామాటలను వినుము. నీకొజకు మేము ఒక మంచివరుని వెదకినావు. అతడు సుందరుడు, 
పవిత్రుడు, సుఖప్రదుడు, సుశీలుడు. అతని వైభవమును, లీలలను వేదములు గూడ (ప్రస్తుతించును. అతడు 
దోషరహితుడు, సద్గుణరాశి, లక్ష్మీపతి, నైకుంఠవాసుడు, అట్టి వరునితో నీకు వివాహము జరిపింపగలము.”- ఈ 
మాటలను వినగానే భవాని నవ్వి ఇట్లనెను. “మీరు వచించినది సత్యమే. ఈ శరీరము శైలజమే. శరీరము పోయినను 
హఠముమా(త్రము పోదు. బంగారముగూడ రాళ్ల నుండియే జనించును. దానిని నిప్పులలో కాల్చినను దానిస్వభావము 
మారదు, నేను నారదునిమాటలను విస్మరింపను. నా కాపురము కలకలలాడనిండు లేక పాడుబడనిండు. దానికి నేను 


భయపడను. గురు వచనములమీద విశ్వాసము లేని వారు కలలోనైనను సుఖమును, జయమును పొందజాలరు, 
(చౌ! 1-4) 


దో- మహాదేవ అవగున భవన, బిష్ను సకల గున ధామ! 
Ain కర మను రను జాహి సన, Bir తేహీ సన కామ ॥ 80 ॥ 


నుహాబీవుడు Sasso నిలయమే కొవచ్చును, విష్ణువు సకలసద్దుణ నిధానమే కావచ్చును. కాని మనసు 


ఎదరీయండు అగ్భమగునో 64 అదీ కోరుకొనును, 1 (దోః 80) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


68 శ్రీ రామచరిత మానసము 


చౌ- Fe Gedy మిలతెహు ప్రథము మునీసా 1 సునతిఉం hp తువ్దూరి ధరి సీసా ॥ 
అబ మై జన్ము సంభు హిత హారా। కో గున దూషన కరై బిచారా ॥1॥ 
జౌ తుమ్హరే హఠ హృదయ( బిసేషీ; రహి న og బిను కిఏం బరేషీ ॥ 
తౌ కౌతుకిఅన్న sox నాహీ6| బర కన్యా అనేక జగ Src ॥ 2 ॥ 
జన్మ కోటిలగి రగర హమారీ 1 బరఉ( Som న త రహఉ( కుఆరీ ॥ 
Sac న నారద కర ఉపదేసూ 1 ఆపు కహహి( సత బార మహేసూ ॥ 3 ॥ 
BOC పా పరఉ( కహణఇ జగదంబా 1 Hoy గృహ గవనహు భయడి బిలంబా ॥ 
దేఖి ప్రేము బోలే ముని గ్యానీ | జయ జయ జగదంబికే భవానీ ॥4॥ 


ఓ మునీశ్వరులారా! ఒక వేళమీరు ముందుగనే కలిసియున్నచో మీయుపదేశమునే శిరసావహించి యుండెడి 
దాననేమో? కాని ఇప్పుడు నా జీవితము ఈశ్వరార్పితమైనది. ఇంక గుణదోషములను ఎవరు విచారింతురు? ఒకవేళ 
మీకు వివాహమహోత్సవములు జరిపి, ఆనందించుటకు ఆసక్తికలదేని లోకములో కన్యలకు, వరులకు కొదువలేదు. 
ఇట్టి వినోదములతో కాలముగడుపువారికి అలసటయే యుండదు. కోట్లకొలది జన్మలనెత్తి యైనను నేను పరమశివునే 
భర్తగా పొందెదను. లేదా కన్యగానే మిగిలిపోయెదను. ఆ శంకరుడే స్వయముగా వచ్చి, వందసార్లు చెప్పినను 
నారదునిఉపదేశమును నేను ఉల్లంఘింపను. మీకు నమస్కరించెదను. దయచేసి మీరు మీఇండ్లకుచనుడు. ఇప్పటికే 


ఆలస్యమైనది”- అని పలికెను. మునులు పార్వతీదేవిభక్తివిశ్వాసములను గాంచి, “ఓ భవానీ! జగదంబా! నీకు 
జయమగుగాక” అని పలికిరి. (wn 1-4) 


దో- తుమ్మ మాయా భగవాన సివ, సకల జగత పితు మాతు । 
నాఇ చరన సిర ముని చలే, పుని పుని హరషత గాతు ॥ 81 ॥ 


“పరమశివుడు భగవంతుడు. నీవు మాయవు. మీరు ఇరువురును జగత్తునకు మాతాపితరులు.” అని పలికి 
మునీశ్వరులు పార్వతీదేవిపాదములకు (ప్రణమిల్లి, పులకితగాత్రులై వెళ్లిపోయిరి. (దో॥ 81) 


చౌ-.జాఇ్న SIS హిమనంతు పఠాఏ | కరి బినతీ గిరజహి( గృహ ల్యాఏ ॥ 
జహురి. సప్తరిషి సివ Sorc Sei కథా ఉమా కై సకల సునాఈ ॥ 11 
Go మగన BS సునత సనేహా | PH సప్తరిషి గవనే గేహా ॥ 
_ మను GS కరి తబ సంభు సుజానా 1 లగే కరన రఘునాయక ధ్యానా ॥2॥ 
తారకు అసుర భయడ తెహి కాలా | భుజ ప్రతాప బల తేజ బిసాలా ॥ 
Bix సబ లోక లోకపతి జీతే | భఏ దేవ సుఖ సంపతి రీతే ॥3॥ 
అజర అమర సో- జీతి నజాఈ | హారీ సుర కరి DOS లరాఈ ॥ 
తబ: 'బరంచి... SS wg పుకారే | 3B 26 సబ దేవ దుఖారే ॥ 4 ॥ 
== అక్కడినుండి BAN హిమవంతునికడకేగి, ఆయనను పార్వతీదేవియొద్దకు పంపగా అతడామెను ఇంటికి 
ey? pi మహర్షులు శివునియొద్దకు వెళ్లి, ఉమాదేవివృత్తాంతమును అంతయు వినిపించిరి. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 69 


పార్వతీదే విపే మనుగూర్చి వినిన శివుని మనస్సు ఆనందమగ్నమాయెను. సప్తర్షులు, సంతోషించి 
వ or శ్‌ 

తమతమనివాసములకు చేరిరి. పిమ్మట మహాజ్ఞానిటైన శివుడు తన మనస్సును స్టిరపజచుకొని 
i ‘ ’ 2 é 
శ్రీరఘునాథునిధ్యానములో మునిగెను. ఆ కాలమున 'తారకుడు' అను రాక్షసుడు తనభుజబల|ప్రతాపతే జస్సులచే 
సకలలోకములను, లోకపాలకులను జయించెను. దేవతలు తమసుఖసంపదలను కోల్పోయిరి. 'బ్రహ్మయిచ్చిన 
వరములకారణముగ ఆ తారకాసురుడు జరా మరణములు లేనివాడు. కనుక వానిని జయించుట అసాధ్యము. 


"దేవతలు వానితో యుద్ధమొనర్చి పరాజితులైరి. వారు (బ్రహ్మదేవునితో మొజుపెట్టుకొనిరి. బ్రహ్మదేవుడు దేవతలు 


దుఃఖితులగుట గాంచెను. (on 1-4) 


దో- సబ సన కహా బురూఇ 06, దనుజ నిధన తబ oi | 
Som సుక్ర సంభూత సుత, ఎహి జీతఇ రన సోఇ॥ 82 ॥ 


వారిని బ్రహ్మ ఓదార్చి, శివాంశసంభూతుడే యుద్దమున ఈ రాక్షసుని ఓడించి, చంపగలడని పలికెను. 
(దో॥ 82) 


చౌ- మోర కహా సుని కరహు ఉపాఈ | హోఇహి ఈస్వర కరిహి సహాఈ ॥ 

సతీ( జొ తజీ దచ్చ మఖ దేహా 1 జనమీ జాఇ హిమాచల గేహా ॥1॥ 

తెహి( తపు కీన్హ Sods పతి లాగీ | సిన సమాధి BS సబు త్యాగీ ॥ 

జదపి అహఇ అసమంజస భారీ | తదపీ బాత ఎక సునహు హమారీ ॥2॥ 

పఠనహు కాము జాఇ సిన సాహీ(। కరై ఛోభు సంకర నున మాహీ( ॥ 

తబ హమ జాఇ సివహి సిర నాఈ | కరవాఉబ Awd బరిఆఈ ॥3॥ 

ఎహి DO భలెహి( దేవహిత హోఈ । మత అతి నీక కహణఇ సబు కోఈ ॥ 

అస్తుతి సురన్హ §Q అతి హేతూ 1 ప్రగటెఉ బిషమబాన ర్ఫుషకేతూ ॥ 4 ॥ 

బ్రహ్మ మజియును ఇట్లు చెప్పెను. “నేను చెప్పినది విని, దానిని ఆచరింపుడు. భగవంతుడు మీకు 
మేలుచేయును. మనపథకము సఫలమగును. దక్షుని యజ్ఞములో ్రాణత్యాగమొనర్చిన సతీదేవి మజల 
హిమవంతునికూతురుగా జన్మించినది. ఆమె శంకరుని వివాహమాడుటకు తపమును ఆచరించినది. కాని శివుడు 
సర్వసంగపరిత్యాగియై ధ్యానమగ్నుడై యున్నాడు. సమంజసము కాకపోయినను నేను చెప్పెడి ఉపాయమును వినుడు. 
మీరు వెళ్లి, శివునికడకు మన్మథుని పంపుడు. అతడు శివునకు మనోవికారములను కల్షించును. దానివలన శివునకు 
తపోభంగము కలుగును. పిమ్మట మనము అచ్చటికి వెళ్లి, శివుని ప్రార్ధించి, పార్వతితో ఆయనకు. వివాహము 


జరుగునట్టు చూతము. దేవతలను రక్షించుటకు ఇది యొక్కటే మార్గము.” (బ్రహ్మమాటలకు దేవతలందయును 


సంతసించిరి. భక్తితో స్తుతింపగా పంచబాణుడు, మీనకేతనుడు ఐన మన్మథుడు వారికి ప్రత్యక్షమాయెను. 
(చౌ॥ 1-4) 


కామదహనము 


దో- సురన్హ కహీ నిజ బిపతి సబ, సుని HS 44 OTT 
' సంభు బిరోధ న కుసల మొహి, బిహసి కహెఉ అస మార ॥ 83 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


70 శ్రీ రామచరిత మానసము 


దేవతలు మదనునితో తమ ఆపదను గూర్చి విన్నవించిరి. వారిమాటలు విని, అతడు నవ్వి, శివునితో వైరము 
నాకు శుభముగాదు. (దో॥ 83) 


చౌ-తదపి కరబ మై( కాజు తుమ్హారా 1 శ్రుతి కహ పరమ ధరను ఉపకారా ॥ 
పర హిత లాగి తజఇ జో దేహీ! సంతత సంత ప్రసంసహి( తేహీ ॥ 1॥ 
అస కహి చలెఉ సబహి సిరు నాఈ | సుమన ధనుష కర సహిత సహాఈ ॥ 
Sod మార అస హృదయ బిచారా 1 సిన DEG ధ్రువ మరను హమారా ॥ 2 ॥ 


తబ ఆపన ప్రభాఉ బిస్తారా నిజ బస కీన్ల సకల సంసారా ॥ 
SoS జబహి( బారిచరకేతూ 1 YS మహు(మిటే సకల శ్రుతి సేతూ ॥ 3 ॥ 
CHWS OS సంజమ నానా। ధీరజ ధరమ MS బిగ్యానా ॥ 


సదాచార జప SK  బిరాగా సభయ బిబేక కటకు Sao భాగా ॥4॥ 


ఐనను నేను మీకు సహాయపడెదను. పరోపకారమే పరమ ధర్మమని వేదములు చెప్పుచున్నవి. 
ఇతరులమేలుకొజికు (ప్రాణములను సైతము అర్పించువారిని సజ్జనులు మెచ్చుకొందురు. ఇట్టు పలికి అందరికిని 
నమస్కరించి, మన్మథుడు తనధనుస్సును, పుష్పబాణములను ధరించి, వసంతుడు మొదలగు వారితో కార్యసాధనకై 
బయలుదేజెను. “శివునితో వైరమువలన తనకు మరణము నిశ్చయము”- అని మనస్సులో అతడు తలపోసెను. 
తన(ప్రభావమును విస్తరింప జేసెను. సమస్తప్రపంచమును తనవశము చేసికొనెను. ఈ మత్స్యధ్వజుడు 
విజృంభింపగానే వేదమర్యాదలన్నియును అడుగంటెను. బ్రహ్మచర్యము, (వ్రతములు, సంయమములు, ధైర్యము, 


ధర్మము, జ్ఞానము, విజ్ఞానము, సదాచారము, జపయోగవైరాగ్యములు మొదలగు వివేకవాహినులు అచట నిలువలేక 
పలాయనము చిత్తగించెను. (చౌ॥ 1-4) 


ఛం- PRE DBS సహాయ సహిత సా సుభట సంజుగ మహి మురే 1 
సదగ్రంథ AGS కందరన్ని మహు( జాఇ తెహి అవసర దురే ॥ 
హొనిహార కా కరతార కో రఖవార జగ ఖరభరు పరా। 
దుఇ మాథ కహి రతినాథ జెహీ కహు కోసీ కర ధను సరు ధరా ॥ 


వివేకము తనసహాయకులతోపాటు పాతిపోయెను. వివేకయోధులు రణభూమినుండి పలాయితులై 
సరద్గంధరూపములలో పర్వతగుహలలో దాగికొనిరి. (ప్రపంచములో అల్లకల్లోలములు చెలరేగినవి. కొందణు ఇట్లు 
చెప్పుచుండిరి- “భగవంతుడా! ఏమికానున్నది? మనకు రక్షకుడెవ్వరు? మన్మథుడు తన ఢనుర్భాణములను 
ఎక్కుపెట్టిన ఆ రెండు తలల అసాధారణ వ్యక్తి (శూలధారి) ఎవరు? (ఛంద్‌) 


దో-జే సజీవ జగ అచర చర, నారి పురుష అస నామ। 
తే నిజ నిజ మరజాద తజి, భఏ సకల బస కామ ॥ 84 ॥ 


ప్రపంచములోని స్త్రీపురుషప్రకృతులైన చరాచరజీవులన్నియును తమ జీవన మర్యాదలను. విస్మరించి, 
కామమునకు బానిసలైనవి. | (దో॥ 84) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 71 


చౌ- సబ కే హదయ మదన అభిలాషా 1 లతా IHS నవహి( తరు సాఖా ॥ 
SOc GSA అంబుధి కహు( PSs 1 సంగమ కరహి( తలావ తలాఈ( ॥ 11 
are అసి దసా wis కై బరనీ। కో కహి సకఇ సచేతన కరనీ ॥ 
పసు SQ) నభ జల థలచారీ | భఏ కామబస సమయ బిసారీ ॥ 2 ॥ 
మదన అంధ బ్యాకుల సబ లోకా । నిసి దిను నహి అవలోకహి( కోకా ॥ 
GS దనుజ నర కిన్నర బ్యాలా। ప్రేత పీసాచ భూత బేతాలా ॥ 3 ॥ 
aS, కై దసాన కహెఉ(బఖానీ 1 సదా కామ కే చేరే జానీ ॥ 
సిద్ధ బిరక్త మహాముని జోగీ। తేపి కామబస భఏ బియోగీ ॥4॥ 


అందటీహృదయములలో కామ(క్రీడాభిలాష జనించెను. లతలను జూచి, చెట్లశాఖలు వంగెను. నదులుప్పాంగి 
సముద్రుని జేరుటకు పరుగులు తీసెను. సరస్సులు, కుంటలుగూడ సంగమించెను. అచేతనముల స్థితియే 
యిట్టుండగా ఇక చేతనములసంగతి చెప్పనేల? ఆకాశమునను, నేలపైనను, నీటిలోను ఉండు పశుపక్ష్యాదులు 
కాలనియమములనుగూడ పాటింపక కామమునకు వశమాయెను. జనులందణును కామాంధులైరి. చ(క్రవాకములకు 
దివారాత్రములవిచక్షణ లేకపోయెను. దేవతలు, దైత్యులు, మానవులు, కిన్నరులు, నాగులు, భూత 
భేతాళపిశాచాదులు సహజముగా కామమునకు దాసులు. వీరిని గూర్చి చెప్పవలసిన పనియేలేదు కాని సిద్దులు, 
విరక్తులు, మహామునులు, యోగులును కామవికారములకు బానిసలై, నియమములకు నీళ్లువదలి, విరహములను 
అనుభవించిరి. (చౌ॥) 


ఛం-భఎ కామబస HAS తాపస sg కీ కో కహే। 
Spire చరాచర నారినుయ జే బ్రహ్మమయ దేఖత రహే ॥ 
అబలా బిలోకహి( పురుషమయ జగు పురుష సబ అబలానుయం 1 
దుఇ దండ భరి బ్రహ్మాండ భీతర కామకృత కౌతుక అయం ॥ 


యోగీశ్వరులును, తపస్వినులును కామాతురులైనప్పుడు ఇక పామరులసంగతి చెప్పనేల? సమస్త 
చరాచరజగత్తును బ్రహ్మమయముగా భావించువారుగూడ దానిని (స్రీమయముగా చూచుచుండిరి. జగత్తు (స్రీలకు 
పురుషమయముగాను, పురుషులకు (స్రీమయముగాను ' గోచరించుచుండెను. కామునిలీలలు బ్రహ్మాండమంతటను 
రెండు గడియల పాటు విజృంభించెను. (Son) 


సో= ధరీ న కాహూం ధీర, సబ కే మన మనసీజ హరే 1 
BOD రఘుబీర, తే ఉబరే తెహి కాల మహు(॥ 85 ॥ 
మనోధ్దెర్యము ' ఎవ్యరికిని - లేకపోయెను. అందటిమనస్సులను - మన్మథుడు. చోచివేసెను. 
శ్రీరఘునాథునిరక్షణలో ఉన్నవారు మాత్రమే నిగ్రహముతో నిలిచియుండిరి. _. ౧ (సోః 85) 
చౌ- ఉభయ Hob అస కౌతుక భయటఊ 1 జౌ లగి కాము సంభు సహి గయఊ ॥ 
సివహి' బిలోకి ససంకెఉ మారూ 1 భయజ జథాథితిసబు సంసారూ ॥ Tw 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


72 శ్రీ రామచరిత మానసము 


SD తురత సబ జీవ సుఖారే । జిని మద ఉతరి Ne నుతవారే ॥ 
రుద్రహి BH మదన భయ మానా | దురాధరష దుర్గమ భగవానా ॥ 2॥ 
ఫిరత లాజ కఛు కరి నహి. జాఈ | మరను రాని మన రచెసి ఉపాఈ ॥ 
పగటెసి తురత రుచిర రితురాజా 1 కుసుమిత నవ తరు రాజి Dow ॥ 3 ॥ 
బన ఉపబన బాపికా తడాగా ! పరమ సుభగ సబ దిసా బిభాగా ॥ 
జహ( తహ(జను ఉమగత అనురాగా | దేఖి ముఎహు( మన మనసిజ జాగా ॥ 4 ॥ 


మన్మథుడు శివుని సమీపించునంతవజకు ఈ లీలలు కొనసాగుచునే యుండెను. శివుని జూడగనే 
మన్మథుడు గడగడవణకసాగెను. వెంటనే ప్రపంచము తనయథాస్టితిని పొందెను. (త్రాగినవాడు మత్తువీడినంతనే 
శాంతిని అనుభవించునట్టు జీవులందజును ప్రశాంతతను పొందిరి. దుర్ణయుడును, దుర్గముడును, భగవానుడును, 
(షడ్లుణైశ్వర్య సంపన్నుడును) ఐన రుద్రుని జూచి, మన్మథుడు భీతిల్లైను. వెనుకకు మణలిపోవుట సిగ్గుచేటు, : 
ముందుకు పోజాలడు. (ముందు నూయి, వెనుక గొయ్యి) తనకు మరణము నిశ్చయమని తలంచి, అతడు 
ఒకయుక్తిని _పన్నెను. వెంటనే వసంత బుతువును ప్రేరేపించెను. వృక్షములన్నియును DAB), 
పుష్పశోభితములాయెను. వనములును, ఉపవనములును బావులును, చెజువులును, ప్రకృతియు ప్రమమయములై 
కనబడెను. ఈ దృశ్యము, ప్రేతాత్మలనుగూడ కామ వశములుగా జేసెను. (చౌ॥ 1-4) 


ఛం-జాగఇ మనోభవ ముఎహు( మన బన సుభగతా న పరై కహీ। 

Se సుగంధ సుమంద మారుత మదన అనల సఖా సహీ॥ 

OS abn), బహు Sow గుంజత పుంజ మంజుల మధుకరా 1 

కలహంస పిక సుక సరస రన కరి గాన నాచహి. అపఛరా॥ 
మృతులకుగూడ - కాముడు _ జాగృతిగూర్చెను. _వనసొందర్యములు _ వర్ణనాతీతములయ్యెను. 
కీతలసుగంధిలమందపవనములు కామాగ్నిని ప్రజ్వలింప జేసెను. సరోవరములలో కమలములు శోభలను వెదజల్లైను. 


వాటిపై జేరిన అందమైన తుమ్మెదలు రొదచేయసాగెను. కలహంసలు, కోకిలలు, చిలుకలు మధుర గానములను 
వినిపించెను. అప్పరసలు మధురసంగీతములతో అద్భుతనాట్యములను ప్రదర్శించిరి. (ఛం॥) 


దో- సకల కలా కరి కోటి DO; SBE సేన సమేత । 
చలీ న అచల సమాధి సిన, SS హృదయనికేత 1 86 | 


మన్మథుడు తనపరివారములతోగూడ అనేకములైన ఉపాయములను పన్నెను. కాని శివునితపస్సమాధి 
చెక్కుచెదరలేదు- మదనునికి కోపము హెచ్చాయెను. (దో॥ 86) 


చౌ- BD రసాల బిటప బర సాఖా। Bp పర చడెఉ మదను మన మాఖా ॥ 
సుమన చాప నిజ సర సంధానే । అతి రిస తాకి శ్రవన లగి తానే ॥1॥ 
ఛాడే Das బిసిఖ ఉర లాగే! ఛూటి సమాధి som తబ జాగే ॥ 
భయడ ఈస మన ఛోభు DAs నయన ఉఘారి సకల దిసి దేఖీ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 73 
Se SS 


సౌరభ BOS మదను బిలోకా Sood కోపు Yond (తైలోకా ॥ 
తబ HNC తీసర నయన ఉఘారా। చితవత కాము Sood జరి ఛారా ॥ 3 ॥ 
హాహాకార భయఉ జగ భారీ । డరపే సుర Sd అసుర సుఖారీ ॥ 
సమురొ కానుసుఖు సోచహి( భోగీ; భఏ అకంటక సాధక SA nan 


అతడు అందమైన ఒకమామిడికొమ్మనెక్కి, తనపుష్పధనుస్సునందు పూలబాణములను సంధించెను. 
ఆకర్ణాంతముగా లాగి అతడు తనతీక్షమైన పుష్పబాణములను ఐదింటిని ఒకేసారి వదలెను. అవి నేరుగా శివుని 
హృదయమున (గ్రుచ్చుకొనెను. శివునిసోమాధి చెదరిపోయెను, మనస్సు క్షోభించెను. పరమేశ్వరుడు కనులు తెజచి, 
నలువైపులను చూచెను. మామిడిచెట్టుపై ఆకులలో దాగియున్నమన్మథుని చూడగనే శివుడు క్రుద్దుడాయెను. 
ముల్లోకములును కంపించెను. మూడవకంటిని తెజవగనే మన్మథుడు మసియైపోయెను. విశ్వమునందంతటను 
హాహాకారములు మిన్నుముట్టెను. దేవతలు భయకంపితులైరి. దైత్యులు సంతసించిరి. విషయలోలురు 
కామసుఖములను స్మరించుకొనుచు చింతించిరి. యోగసాధకులు నిష్కంటకులైరి. (చౌ॥ 1-4) 


ఛం-జోగీ అకంటక భఏ పతి గతి సునత రతి మురుఛిత భఈ | 
రోదతి బదతి బహు భా(తి కరునా కరతి సంకర Hr గఈ ॥ 
అతి ప్రేమ కరి బినతీ DOS బిధి SO కర సన్ముఖ రహీ । 
ప్రభు ఆసుతోష కృపాల సివ అబలా నిరఖి బోలే సహీ ॥ 


యోగులు నిష్కంటకులైరి. కాని మన్మథునిపత్ని రతీదేవి తన భర్తమరణవార్త విని మూర్చిల్లైను. ఆమె 
శోకవిహ్యలయై. శివునిసన్నిధికి ఏతెంచి, పరిపరివిధముల ప్రార్థించుచు ఆయనయెదుట నిలబడేను. 
నిస్సహాయస్టి తిలోనున్న ఆమెను జూచి, MOND కరుణాళువు ఐన పరమశివుడు ఇట్లు పలికెను. (Sou) 


దో- అబ Bc రతి తన నాథ కర, హోఇహి నాము అనంగు 1 
బిను బపు బ్యాపిహి సబహి Da, సును నిజ dos ప్రసంగు ॥ 87 ॥ 


ఓ రతీ! నేటినుండి నీ భర్త 'అనంగుడు' అనబడును. దేహము వన అందథిని వ్యాకుల పజిచును. వ 
భర్తను పొందెడి మార్గమును వినుము. (దో॥ 87) 


చౌ- జబ జదుబంస కృష్ణు అనతారా । హోఇహి హరన మహా మహిభారా ॥ 
కృష్ణ తనయ హోఇహి పతి తోరా 1 బచను అన్యథా'హోఇ న మోరా ॥ 1॥ 
రతి గవనీ సుని సంకర బానీ SHY అపర అబ కహజఉ( బఖానీ ॥ 
దేవన్హ సమాచార సబ పాఏ। బ్రహ్మాదిక బైకుంఠ సిధావి ॥ 20 
సబ సుర బిష్పు DOD సమేతా। AD జహా. సిన కృపానికేతా ॥ 
పృథక పృథక BS, $2. ప్ర పసంసా। భఏ ప్రసన్న చంద్ర అవతంసా ॥ 3॥ 
బోలే కృపాసింధు న వాం | కహహు అమర ఆఏ కెహి హేతూ ॥ 
కహ OG తున్లు ప్రభు అంతరజామీ 1 తదపి భగతి బస DSSac స్వామీ ॥ &॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


74 శ్రీ రామచరిత మానసము 


పృఠ్వీభారమును బాపుటకు శ్రీహరి యదువంశమున శ్రీ కృష్ణుడుగా అవతరించును. అప్పుడే నీభర్త ఆయనకు 
'ప్రద్యుమ్నుడనుపేర కుమారుడుగా జన్మించును. నాపలుకులు సత్యములు. శివునిమాటలు విని రతీదేవి వెడలి 
పోయెను. ఇప్పుడు మజియొక కథను వినిపించెదను. (బ్రహ్మాదిదేవతలు ఈ సమాచారమును విని నేరుగా 
వైకుంఠమునకు చేరిరి. పిమ్మట విష్ణువు వారిని వెంటబెట్టుకొని పరమేశ్వరునిసన్నిధికి చేరెను. వారు చం[ద్రశేఖరుని 
పెక్కువిధముల ప్రస్తుతించిరి. దయాళువైన పరమశివుడు ప్రసన్నుడై “దేవతలారా! మీరాకకు కారణమేమి? అని 
యడిగెను. (బ్రహ్మ “ఓ ప్రభూ ఓ అంతర్యామీ! దయతో మామనవిని ఆలకింపుడు. (చౌ॥ 1-4) 


పార్వతీ పరమేశ్వరుల పరిణయము 


దో-సకల WIS కే హృదయ అస, సంకర పరమ ఉఛాహు। 
నిజ నయనన్ని Gar చహహిం నాథ SPS బిబాహు ॥ 88 ॥ 


(బ్రహ్మ పల్కెను. “స్వామీ! దేవతలందజిహృదయములలో ఒకేకోరిక కలదు. వారు 
మీవివాహమహోత్సవమును చూడ గోరుచున్నారు. (దో॥ 88) 


చౌ- యహ ఉత్సవ దేఖిఅ భరి లోచన | సాఇ కళు కరహు మదన మద మోచన ॥ 

కాము జారి రతి కహు బరు దీన్హా! కృపాసింధు యహ అతి భల కీన్లా ॥ 1॥ 

PHB కరి DD కరహి( పసాఊ 1 నాధ ప్రభున్ల కర సహజ సుభాఊ ॥ 

PODS తపు క్రీన్ల అపారా | SOT తాసు అబ అంగీకారా ॥ 2 ॥ 

సుని బిధి బినయ సమురొ ప్రభుబానీ | ఐసెఇ SS కహా సుఖు మానీ ॥ 

తబ OSS, దుందుభీ( zoe Bec 1 abt, సుమన జయ జయ సుర Sac ॥ 3 ॥ 

అవసరు జాని సప్తరిషి GD 1 తురతహి( OB గిరిభవన పఠాఏ ॥ 

ప్రథమ KD జహా irc భవానీ 1 బోలే మధుర బచన So సానీ ॥ 4॥ 

ఓ. మన్మథ గర్వాపహారీ! మీ వివాహమును మేము కనువిందుగా జూచెడి ఉపాయమును దెల్పుడు. 
కరుణాసాగరా! మదనుని భస్మమొనర్చినపిమ్మట రతీదేవికి వరములనిచ్చి, మేలొనగూర్చితిరి. ప్రభూ! మొదట 
దండించి, పిదప క్షమించుట మహాత్ముల లక్షణము. పార్వతీదేవి గొప్పతపస్సు చేసినది. దయతో ఆమెను అర్జాంగిగా 
స్వీకరింపుడు- “బ్రహ్మదేవునివిజ్ఞాపనను విని, శ్రీరామునిఆజ్ఞను జ్ఞప్తికి దెచ్చుకొని, శివుడు ప్రసన్నుడై 'అట్లే యగుగాక' 
(తధాస్తు)” - అని అనుగ్రహించెను. పూలవానగుతీసెను. దేవతలందటును దుందుభులు మోగించి, జయ జయ 
ధ్వానములు' చేసిరి. ఇదియే తగినోఅదను' అని భావించి, సప్తర్షులు అచటికి వచ్చిరి. (బ్రహ్మ వారిని 
హిమవంతునికడకు పంపెను. వారు మొదట పార్వతీదేవి యొద్దకు వెళ్లి, మధురముగా వినోదవచనములను పలికిరి. 


(చౌ॥ 1-4) 
దో- కహా హమార న సునెహు తబ, నారద 2c HSS 
అబ భా రయూఠ తుమ్హార పన, POS కాము మహేస ॥ 89 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 75 


“ఆ సమయమున నారదుని మాటలను పాటించి, మా పలుకులను వినక Bon, ఇప్పుడు నీ (ప్రతిజ్ఞ 
వమ్మైనది. మహాదేవుడుడిప్పుడు మన్మథునే భస్మము గావించెను. (దో! 89) 


మాసపారాయణము - మూడవ విరామము 


చౌ- సుని SOc ముసుకాఇ భవానీ 1 ఉచిత కహెహు మునిబర బిగ్యానీ ॥ 

తున్తురే( జాన కాము అబ జారా। అబ లగి సంభు రహే సబికారా ॥1॥ 

హమరే( జాన సదా SS జోగీ | అజ అనవద్య అకాను అభోగీ ॥ 

జౌ. Bc సిన సేయే అస జానీ | ప్రీతి. సమేత కర్మ మన బానీ ॥ 2 ॥ 

తౌ హమార పన సునహు మునీసా 1 కరిహహి( సత్య కృపానిధి ఈసా ॥ 

తుమ్ము జొ కహా హర జారెఉ నారా । సొ అతి బడ అబిబేకు తుమ్హారా ॥ 3 ॥ 

తాత అనల కర సహజ సుభాఊ | హిను Bar నికట జాల నహి( Ps ॥ 

గఏ( సమీప సా అవసి నసాఈ । అసి మన్మథ మహేసకీనాఈ ॥ An 

ఈ మాటలను విని పార్వతీదేవి చిటునవ్వుతో ఇట్లనెను. “జ్ఞాన నిధులైన మునీశ్వరులారా! మీరులెస్సగా 
పలికితిరి. పరమేశ్వరుడు కాముని ఇప్పుడే కాల్చినాడనియు, ఇంతవజకును అతడు సవికారుడనియు మీ ఉద్దేశ్యము. 
కాని నా అభిప్రాయములో శివుడు సర్వదా యోగి, జన్మరహితుడు, అనింద్యుడు, నిష్కాముడు, 
+ నిర్వికార-నిరంజనుడు. ఈ విషయమును ఎజింగియు నేను త్రికరణశుద్ధిగా ప్రీతితో ఆయనను సేవించితిని. కావున 
ఓ మునులారా! వినుడు దయామయుడైన ప్రభువు నా ప్రతిజ్ఞను సఫలము చేయును. శివుడు మన్మథుని 
భస్మమొనర్భినాడనుట అవివేకము. హిమము ఎట్టి పరిస్థితులలోను అగ్నిని సమీపింపలేదు. ఒకవేళ సమీపించినచో 


అది SBA పోవును. అట్టే మన్మథుడు తనకైతానే మహాదేవునికడకు వెళ్లి భస్మమైనాడు. ఇది సత్యము, న్యాయము. 
(చౌ॥ 1-4) 


దో- హియ( హరషే ముని బచన సుని, GD ప్రీతి Days 1 
చలే భవానిహి నాఇఖ సిర, గఏ హిమాచల పాస ॥190:॥ 
పార్వతీదేవివచనములను విని, సప్తర్షులు ఆమెభక్తివిశ్వాసములకు సంతసించిరి. ఆమెకు శిరసా ప్రణమిల్లి, 
హిమవంతుని కడకు చేరిరి. (దో॥ 90) 


చౌ- సబు ప్రసంగు గిరిపతిహి సునావా 1 మదన దహన సుని అతి దుఖు పావా ॥ 
బహురి క్హడ రతి కర బరదానా 1 సుని హీమనంత బహుత సుఖు మానా u 1 
హృదయ DIO సంభు ప్రభుతాఈ 1 సాదర మునిబర OD బొలాఈ ti 
సుదిను సునఖతు సుఘరీ సాచాఈ 1 BA BSD లగన Gorse ॥ 2॥ 
పత్రీ. సప్తరిషిన్ల Be 491 గహి పద బినయ హిమాచల కీన్నీ ॥. 


— 


జాఇ' బిధిహి 5 69, సా పాతీ | బాచత Gas హృదయం సమాతీ ॥ 31. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


76 శ్రీ రామచరిత మానసము 


ONS బాచి అజ సబహి సునాఈ । MOR ముని నబ సుర సముదాఈ ॥ 
సుమన బృష్టి నభ బాజన బాజే ।; మంగల కలస దసహు( దిసి PS ॥ 4॥ 


వారు హిమవంతునకు విషయములను అన్నింటిని తెల్పిరి. మదనుడు భస్మమగుటను విని, అతడు మిగుల 
దుఃఖించెను. రతీదేవికి ఇచ్చినవరమునుగూర్చి విన్నపిమ్మట సంతోషించెను. మనస్సులో శివమహిమను తలచుకొని, 
మునీశ్వరులను సాదరముగా ఆహ్వానించెను. వారిచే .శుభదిననక్షత్ర ఘటికలను పరిశీలింపజేసి, వేదోక్తముగా 
వివాహముహూర్తమును నిర్లయించెను. హిమవంతుడు లగ్నపత్రికను (వ్రాయించి, దానిని సప్తర్షులకు ఇచ్చి, వారికి 
పాదాభివందనమాచరించి విన్నవించెను. వారు ఆ పత్రికను (బ్రహ్మదేవునకు అందించిరి. (బ్రహ్మ దానిని చదివి 
మహానందభరితుడాయెను. బ్రహ్మ లగ్న పత్రికను చదివి Ios మునులు దేవతలు సంతోషపడిరి. 
ఆకాశమునుండి పుష్పవర్ష్శము కురిసెను. వివిధవాద్యములు OAM. దశదిశల మంగళకలశములు 
అలంకరింపబడెను. (చౌ॥ 1-4) 


దో-లగే స(వారన సకల సుర, బాహన DOS బిమాన। 
~ హోహి. సగున మంగల సుభద, కరహి( అపఛరా గాన॥ 91 ॥ 


దేవతలందజును తమతమ వాహనములను విమానములను సిద్దపబచిరి. శుభశకునములు పొడసూపెను. 


ల 


ఆనందముతో అప్పరసలు నాట్యములాడిరి. (దో॥ 91) 
చౌ-సివహి సంభు గన కరహి సిగారా। జటా ముకుట అహి మౌరుస(వారా ॥ 
కుండల కంకన పహిరే బ్యాలా । తన బిభూతి పట కేహరి ఛాలా ॥1॥ 
ససి లలాట సుందర సిర గంగా | నయన BD ఉపబీత భుజంగా ॥ 
గరల కంఠ ఉర నర సిర మాలా అసివ Ba సివధామ కృపాలా ॥ 2 ॥ 
కర త్రిసూల అరు డమరు బిరాజా JS బసహ( SS బాజహి( బాజా ॥ 
BD సివహి సుఠత్రియ ముసుకాహీ( 1 బర లాయక దులహిని జగ నాహీ(॥ 3 ॥ 
బిష్ను బిరంచి ఆది సురబ్రాతా । చఢి చఢి బాహన చలే బరాతా ॥ 
సుర సమాజ సబ భాంతి అనూపా 1 నహి బరాత దూలహ అనురూపా ॥ 4॥ 


భూతగణములు శివుని అలంకరించిరి. జటాజూటములపై సర్పములను అలంకరించిరి. సర్పములతోడనే 
కుండలములను కంకణములను ధరింపజేసిరి. సుందర శరీరముపై విభూతిని అలందిరి. వ్యాఘ్రచర్మమును 
ధరింపజేసిరి. పరమశివుని లలాటమున చంద్రుడు, శిరస్సున గంగ, ముఖమున త్రినేత్రములు, నాగయజ్ఞోపవీతము, 
కంఠమున గరళము, ఉరమున కపాలమాలికలు శోభిల్లుచుండెను. ఈ విధముగా ఆయన విలక్షణవేషధారిగా ఉన్నను 
శుభప్రదుడు, కృపాళువు. హస్తములయందు త్రిశూలము, డమరుకము ధరించి, మంగళ వాద్యములతో 
నందివాహనారూఢుడై విచ్చేసెను. శివుని గాంచిన. దేవాంగనలు “ఈ SHIM తగినవధువు ఈ జగత్తులోనే 
దొరకదు”- అని తమలో తాము చిజునవ్వులను చిందించుచు అనుకొనిరి. బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు 
తమతమ వాహనములతో ఊరేగింపులో FHI. దేవతల కోలాహలముతో సాగుచున్న ఈ ఊరేగింపు 
_అత్యద్భుతముగా నున్నను అది వరునకు తగినట్లుగా లేదు. (Su 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 77 


దో-బిష్ను కహా అస బిహసి తబ, బోలి సకల దిసిరాజ ।: 
బిలగ బిలగ హొఇ Sov సబ, నిజ నిజ సహిత సమాజ॥ 92 ॥ 


అప్పుడు విష్ణుమూర్తి దిక్సాలురను పిలిచి, నవ్వి ఇట్లనెను. “మీరు మీ పరివారములతో వేర్వేణుగా 
నడచుచుండుడు. (దో॥ 92) 


చౌ- బర అనుహారి బరాత న భాఈ । wh కరైహహు పర పుర జాఈ ॥ 
Day బచన సుని సుర ముసుకానే 1 నిజ నిజ సేన సహిత బిలగానే ॥1॥ 
మనహీ( మన మహేసు ముసుకాహీ(। హరి కే బింగ్య బచన నహి( జాహీ( ॥ 
అతి ప్రియ బచన సునత ప్రియ కేరే | భృంగిహి HS సకల గన టేరే ॥ 2॥ 
DS అనుసాసన సుని సబ ads ప్రభుపద జలజ సీస OF నాఏ ॥ 
నానా బాహన నానా BaP బిహసే OS సమాజ నిజ Gar ॥3॥ 
కొడ ముఖహీన బిపుల ముఖ కాహూ | బిను పద కర కొడ బహు పద బాహూ ॥ 
బిపుల నయన FS నయన బిహీనా రిష్టపుష్ణ కొఉ అతి తనఖీనా ॥ 4 ॥ 


సోదరులారా! ఈ ఊరేగింపు వరునకు తగినట్లుగా లేదు. కొత్తచోట. ఏల నవ్వులపాలయ్యెదరు?” 
విష్ణువచనములను విని, దేవతలు నవ్వి, తమ సేనలతో వేర్వేటుగా నడవసాగిరి. మహాదేవుడు గూడ విష్ణువు యొక్క 
ప్రియవచనములను విని నవ్వి, “శ్రీహరి తనవ్యంగ్యధోరణిని ఎన్నడును మానడు.”- అనియనుకొనెను. శివుడు 
భృంగిని పంపి, తన పరివారములను రప్పించెను. శివుని ఆజ్ఞతో వారందణును వచ్చి, తమ ప్రభువుయొక్క 
పాదపద్మములకు నమస్కరించిరి: చిత్రవిచిత్రములైన వారివేషములను వాహనములను జూచి, శివుడు, నవ్వెను. 
కొందథికి SHIH. మటికొందటికి పెక్కునోళ్ళు గలవు. కొందటికి చేతులును, కాళ్ళును లేవు. మజికొందటికి 
అనేకములున్నవి. నేత్రములు లేనివారు Soden. బహునేత్రములు గలవారు మటీకొందటు. కొందణులావుగా 
బలిష్టముగా నుండిరి. మజికొందరు బక్కగా బలహీనముగా నుండిరి. ou 1-4) 


ఛం-తన AS కొఉ అతి పీన పావన LS అపావన గతి ధరే(। 
APES STO కపాల కర సబ సద్య సోనిత తన Poca 
ఖర స్వాన wed సృకాల ముఖ గన బేష అగనిత కో గనై । 
బహు జినస ప్రేత daw జోగి జమాత బరనత నహి బనై ॥ 


Soden కృళించినదేహములుగలవారు. మటీకొందజు బలిష్టకాయులు. కొందణు పవిత్రవేషథధారులు, 
వికృతవేషధారులు మటికొందరు. వారిసొమ్ములు భయమును గొలుపుచున్నవి. చేతులలో పుట్జైలు కలిగియుండిరి. 
శరీరములు రక్తసిక్తములై యుండెను. వారు MOBI, శునకముల, సూకరముల, జంబుకముల ,ముఖములు 
కలిగియుండిరి. ఈ ప్రమథగణములవేషములను | లెక్కింప నలవికాదు. Ge పిశాచ యోగినులు 'ఆసంఖ్యాకముగా 
,నుండిరి. - iar wy (ఛం॥) 


Bhuvan Vani Trust, Lucknow 


78 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


సో-నాచహి6 గావహి. గీత, పరమ తరంగీ భూత So 
దేఖత అతి బిపరీత, బోలహి( బచన DDS బిధి॥ 93 ॥ 


ఆ భూత'ప్రేతములు పరమానందముతో పాటలు పాడుచు నాట్యములు సల్పుచు చూచుటకు వికారముగా 
నుండి విచిత్ర ధ్వనులను చేయుచుండెను. (సో, 93) 


చౌ- జస దూలహు తసి wd బరాతా । కౌతుక బిబిధ హోహి( మగ జాతా ॥ 
ఇహా6 హిమాచల రచెజఉ బితానా 1 అతి ADS నహి. జాఇ బఖానా ॥1॥ 
సైల సకల జహ లగి జగ మాహీ6 1 లఘు Do నహి. బరని సిరాహీ( ॥ 
బన సాగర సబ నదీ6 తలావా । హిమగిరి సబ కహు( SHS పఠావా ॥ 2 ॥ 
కామరూప సుందర తన ధారీ। సహిత సమాజ సహిత బర నారీ ॥ 
XD సకల తుహినాచల గేహా। గావహి( మంగల సహిత సనేహా ॥ 3 ॥ 
ప్రథమహి( గిరి బహు గృహ సంవరాఏ 1 VPS తహ( తహ(సబ ఛాఏ ॥ 
పుర సోభా అవలోకి సుహాఈ । లాగఇ లఘు బిరంచి నిపునాఈ ॥ 4&॥ 


ఊరేగింపు ఇప్పుడు పెండ్లి కొడుకునకు తగినట్టు ఉండెను. వారు మార్గమధ్యములో వివిధములగు 
వినోదములు చేయుచుండిరి. ఇక్కడ హిమవంతుడు ఒక అపూర్వమైన వివాహమండపమును సిద్దము చేయించెను. 
ఆయన (ప్రపంచములో ని చిన్న, పెద్ద పర్వతముల, అడవుల, సము(ద్రముల, నదుల, తటాకముల అధిదేవతలను 
ఆహ్వ్యానించెను. కామరూపులైనట్టి వారు సుందరశరీరములతో సతీసమేతులై పరివారములతో హిమవంతుని 
గృహమునకు చేరిరి. స్నేహపూర్వకముగా మంగళగీతములను P46. పర్వతరాజు పెక్కు అతిథిగృహములను 
అలంకరింపజేసి, వారికై ఏర్పజుచెను. వారు తమతమ యోగ్యతలను అనుసరించి, వాటిలో చేరిరి. మనోహరమైన ఈ 
నగరశోభను తిలకించిన వారు బ్రహ్మసృష్టిని తక్కువగా భావించుచుండిరి. (చౌ॥ 1-4) 


ఛం-లఘు లాగ బిధి కీ నిపునతా అవలోకి పుర సోభా సహీ। 
బన బాగ కూప తడాగ సరితా సుభగ సబ సక కో కహీ॥ 
మంగల బిపుల తోరన పతాకా కేతు గృహ గృహ సోహహీ(। 
DIG పురుష సుందర చతుర ఛబి SY ముని మన మోహహీ(॥ 


నిజముగా ఈ నగరవైభవము (OT YW HD మించియుండెను. వన-ఉపవన వాపీకూపతటాకముల శోభలు 
వర్లనాతీతములు. (ప్రతిగృహము మంగళ తోరణములతో ధ్వజపతాకములతో విలసిల్లుచుండెను. అచటి (స్త్రీలు 
పురుషులు అందమైనవారు, చతురులు. వారి సౌందర్యములు మునుల మనస్సులను గూడ ఆకర్షించుచుండెను. 


(ఛం॥) 


దో- జగదంబా జహ( అవతరీ, సో పురు బరని కి wai 
రిద్ది సిద్ది సంపత్తి సుఖ, నిత నూతన అధికాఇ ॥ 94 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 79 
eGV03OoNa9Seeeeeeee SSS 


జగన్మాతయే అవతరించిన ఆ నగరశోభను ఎంతని వర్లింపగలను? ఐశ్వర్యము, జయము, సుఖ సంపదలు 
అన్నియు ఒక్కచోటనే యుండెను. అవి నిత్య నూతనముగా వృద్దిచెందుచుండెను. (దో॥ 94) 


చౌ- నగర నికట బరాత సుని ఆఈ । పుర ఖరభరు సోభా అధికాఈ ॥ 
కరి బనావ సజి బాహన నానా। చలే లేన సాదర అగవానా ॥1॥ 
హియ. హర్న సుర సేన నిహారీ | హరిహి SD అతి SD సుఖారీ ॥ 
సిన సమాజ జబ దేఖన లాగే! DES చలే బాహన సబ భాగే ॥2॥ 
ధరి ధీరజు తహ( రహే సయానే 1 బాలక సబ లై జీవ SoS ॥ 
గఏ( భవన పూఛహి(పితు మాతా | కహహి( బచన భయ కంపిత గాతా ॥ 3 ॥ 
కహిఅ కాహ కహి జాఇ న బాతా। జమ SHS 8G బరిఆతా ॥ 
బరు బౌరాహ బసహ( అసవారా | బ్యాల కపాల బిభూషన Wo ॥ 411 


ఊరేగింపు నగరమును చేరుచున్నదనివినగానే నగరములో కోలాహలము అధికమాయెను. ఆ నగరశోభ 
ఇనుమడించెను. ఆహ్వానసంఘసభ్యులు తాము అలంకరించుకొని, తమ వాహనములను గూడ అలంకరించి, పెండ్లి 
కుమారుని, ఆయనపరివారములను సాదరముగా ఆహ్యానించుటకు ముందుకు నడిచిరి. దేవతాబ్బందములను జాచి, 
అందజును ఆనందించిరి. శ్రీహరిని జూచి మిక్కిలి హర్షపులకితులైరి. కాని శివునిపరివారములను గాంచి, వారి 
వాహనములు భయముతో వెనుదిరిగి పరుగులు దీయసాగెను. యువకులు ధైర్యము వహించి, అచటనే నిలిచిరి. కాని 
' పిల్లలు ప్రాణభీతితో పరుగులు దీసిరి. గృహములకు చేరిన పిమ్మట వారు వణకుచు తల్లిదండ్రులతో ఇట్లు 
చెప్పదొడంగిరి. “ఏమని చెప్పగలము? మాటలు వచ్చుట లేదు. ఇది Dog యూరేగింపా? లేక యముని సైన్యమా? 
పెండ్తికుమారుడు పిచ్చివాడు. ఎద్దుపై నెక్కి వచ్చుచున్నాడు. సర్పములు, కపాలములు, భస్మము ఆయన 
ఆభరణములు. (చౌ॥ 1-4) 


ఛం- తన WS బ్యాల కపాల భూషన నగన జటిల భయంకరా 1 
సంగ భూత ప్రేత పిసాచ జోగిని బికట ముఖ రజనీచరా ॥ 
జో బిఅత రహిహి బరాత దేఖత పున్య బడ తెహి కర సహీ ॥ 
దేఖిహి సా ఉమా బిబాహు ఘర ఘర బాత అసి లరికన్హ కహీ ॥ 


పెండ్లికుమారుడు శరీరముపై భస్మమును పూసికొని, సర్పములను, కపాలములను ధరించి యుండెను. 
అతడు దిగంబరముగా జటాధారియె భయంకరముగా ఉండెను. ఆయన వెంట భయంకరముఖములుగల 
భూతప్రేతపిశాచయోగినులును, రాక్షసులును గలరు. ఈ వరుని ఊరేగింపునుజూచి, |బ్రతికినవాడు పుణ్యాత్ముడు. 
అతడే (ఆ (బ్రతికి యున్నవాడే) ఈ పార్వతీవివాహమును జూడగలడు”- ప్రతియింటిలోను బాలురు ఈ మాటలనే 
పలుకుచుండిరి. | (Wo) 


దో-సముయి మహేస సమాజ సబ, జనని జనక ముసుకాహి(। 
బాల బురూఏ బిబిధ బిధి, నిడర హోహు డరు నాహిం॥ 95 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


80 శ్రీ రామచరిత మానసము 


నతన ననన ననన ననన ననన ననన ననన ననన ననన 


ఇదియంతయు శివునిపరివారము-అని తెలిసికొని పెద్దలు నవ్వుకొనిరి. వారు పిల్లలకు పెక్కురీతుల 
నచ్చజెప్పి, భయపడవలదని ధైర్యమునుగొల్పిరి. (దో॥ 95) 
చౌ-లై అగవాన బరాతహి wd దిఏ సబహి జనవాస సుహాఏ ॥ 

మైనా. సుభ ఆరతీ సంవారీ। సంగ సుమంగల గావహింనారీ ॥1॥ 


కంచన ధార సోహ బర పానీ; SONS చలీ హరహి హరషానీ ॥ 

ASE బేష రుద్రహి జబ దేఖా | అబలన్న ఉర భయ భయడ బిసేషా ॥ 2 ॥ 

భాగి భవన PSc అతి Wari గఏ మహేసు జహా జనవాసా ॥ 

మైనా హృదయ భయడి దుఖు భారీ | OQ, SO Ads కుమారీ ॥3॥ 

అధిక సనేహ( గోద బైఠారీ | స్యామ సరోజ నయన భరె బారీ ॥ 

జెహి( DG తుమ్నహి రూపు అస దీన్నా। తెహి( జడ బరు బాఉర కస 8 ॥ 4 ॥ 

ఆహ్వ్యానసంఘసభ్యులు పెండ్లికుమారుని, ఆతనిపరివారములను కలిసికొని, వారిని సాదరముగా తగిన విడిది 
గృహములకు చేర్చిరి. పార్వతితల్లియగు మేనాదేవి మంగళహారతిని వెలిగించెను. ఇతర (స్త్రీలు మంగళగీతములను 
పాడిరి. ఆమె బంగరుహారతిపల్లైమును చేతబట్టుకొని ద్వార (వర) పూజ చేయుటకు బయలుదేజెను. (స్త్రీలు ఆ 
మహాదేవుని జూడగానే భయచకితలైరి. వారు తమఇండ్లలో దూరిరి. శివుడు తనవిడిదిగృహమున ప్రవేశించెను. 
మేనాదేవి తనహృదయమున మిక్కిలి పరితాపమునొందెను. పార్వతిని పిలిచెను. (ప్రేమతో కుమార్తెను తనయొడిలో 


కూర్చుండబెట్టుకొని, నల్లకలువలవంటి తనకనులనుండి అ(శ్రువులను Cary ఇట్లనెను. “మూర్భుడైన విధాత నిన్ను 
ఇంత అందముగా సృష్టించి, నీకు ఒక పిచ్చివానిని భర్తగా జేసెను. (చౌ॥ 1-4) 


ఛం- కస $i బరు బౌరాహ DG జెహి( తుమ్నహి సుందరతా దఈ 1 

జో ఫలు చహిఅ సురతరుహి( సో బరబస బబూరహి( లాగఈ ॥ 

తున్న సహిత గిరి Be AT పావక జరౌ( జలనిధి మహు( ST | 

ఘరు జాఉ అపజసు HS జగ జీవత బిబాహు న హొ( ST 
నిన్నింతఅందముగా సృష్టించినవిధాత నీకు ఈ పిచ్చివానిని భర్తగా ఎట్టు నిర్ణయించెను? కల్పవృక్షమునకు 
కాయవలసినఫలము ఒక తుమ్మచెట్టును ఎట్టు చేరును? నిన్ను నాచేతులలో ఉంచుకొని, గిరశిఖరములనుండి 
(క్రిందికి దూకెదను. అగ్నిలో పడెదను లేదా సముద్రములో మునిగెదను. నా ఇల్లు ఏమైపోయినను సరే. ప్రపంచమున 


TH అప్రతిష్ట వచ్చినను రానిమ్ము. నా కంఠములో (ప్రాణమున్నంతవబుకు ఈ పిచ్చివానిత నీ వివాహము 
జరుగనీయను.”- అనిపల్కెను. (ఛం॥) 


దో-భఈ( బికల అబలా సకల, దుఖిత BH గిరినారి | 
కరి బిలాపు రోదతి బదతి, సుతా సనేహు స(భారి ॥ 96 ॥ 


హిమవంతునిపత్ని దుఃఖితురాలగుటజూచి ఇతరస్త్రీలుగూడ మిగులవగచిరి. కుమార్తెపై తనకుగల ప్రేమను 
తలచుకొని, మేనాదేవి మిగుల విలపించెను. (దో॥ 96) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 81 


చౌ- నారద కర Goce కాహ బిగారా 1 భవను మోర BS బసత ఉజారా ॥ 

అస ఉపదేసు ఉమహి BS దీన్హా। TO బరహి లాగి తపు కీన్హా ॥1॥ 

సాచెహు( ఉన్ల Sc Be న మాయా 1 ఉదాసీన ధను ధాము న జాయా ॥ 

పర ఘర ఘాలక లాజ న Dori భాయ కి జాన ప్రసవ కై పీరా "21 

జననిహి బికల బిలోకి భవానీ SO జుత OSS మృదు బానీ ॥ 

అస బిచారి సోచహి మతి మాతా। సోన Og జో రచఇ బిధాతా ॥3॥ 

కరమ లిఖా Se MPSS నాహూ। తౌ కత దోసు లగాఇఅ కొహూ ॥ 

తుమ్మ సన మిటహీ6 కి DH కేఅంకా | మాతు బ్యర్థ జని లేహు కలంకా ॥ 4॥ 

“ఇట్టీపిచ్చివానికొకు తపస్సుచేయుమని పార్వతికి ఉపదేశించి, నా ఇంటిని గూల్చుటకుపూనుకొనిన 
నారదునకు నేను ఏమి అపకారము చేసియుంటిని? నిజముగా ఆయనకు ఎవ్వరిపైనను (ప్రేమ, మమకారములు లేవు. 
నిర్దనుడు, ఇల్లు-ఇల్లాలు లేనివాడు, ఉదాసీనుడు ఇతరులకాపురములను కూల్చువాడు, సిగ్గు-భయము లేనివాడు, 
గొడ్రాలికి కడుపుతీపి ఏమి తెలియును?” (గొడ్రాలికి ప్రసవవేదన ఎట్టు తెలియును?) ఇట్టు తల్లి దుఃఖితయగుట 
చూచి, పార్వతీదేవి వివేకముతో మృదుమధురముగా ఇట్టు పలికెను. “అమ్మా! విధివ్రాతను తప్పించుటకు ఎవ్వరికిని 
సాధ్యముగాదు. నా (ప్రారబ్దమున పిచ్చివానిని భర్తగా పొందవలసియున్నచో ఇతరులను నిందించి ప్రయోజనము ఏమి? 


విధివ్రాతను నీవు చెజపగలవా? అనవసరముగా మనస్సును పాడుచేసికొనవలదు. కళంకమును నెత్తిన చేసికొన 
వలదు. (చౌ॥ 1-4) 


ఛం- జని లేహు మాతు కలంకు కరునా పరిహరహు అవసర నహీ(। 
దుఖు సుఖు జొ Oar లిలార హమరే( జాబ జహ( పాడిబ తహీ( ॥ 
సుని ఉమా బచన బినీత కోమల సకల అబలా సోచహీ( | 
బహు భాంతి బిధిహి omg దూషన నయన బారి బిమోచహీ( ॥ 


“మాతా! అనవసరమైన కళంకమును పొందవలదు. ఏడుపు మానుము. ఇది విచారింప వలసిన సమయము 
గాదు. నా నొసట వ్రాయబడిన సుఖదుఃఖములను నేనెచ్చటికిపోయిననుఅనుభవింపక తప్పదు." పార్వతీదేవి యొక్క 
ఈ సవినయకోమలవచనములను విని, (స్త్రీలందలును విధాతను నిందించుచు కన్నీరు గార్చిరి. (ఛంద్‌) 


దో-తెహి అవసర నారద సహిత, అరు రిషి సప్త సమేత | 
సమాచార సుని తుహినగిరి, గవనే తురత నికేత॥ 97 ॥ 


ఈ సమాచారమును దెలిసికొని, హిమవంతుడు నారదుని, ఇతర సప్తర్షులను వెంటబెట్టుకొని నచ్చెను. 
(దో॥ 97) 


చౌ- తబ నారద సబహీ సముర్వూవా । పూరుబ కథాప్రసంగు సునావా ॥ 
నుయనా సత్య సునహు మమ బానీ 1 జగదంబా తవ సుతా భవానీ ॥1॥ 
అజా అనాది సక్తి అబినాసిని Sor సంభు అరధంగ నివాసిని ॥ 
జగ సంభవ పాలన లయ కారిని 1 నిజ ఇచ్చా లీలా బపు GSO 1 2 ॥ 


[ 1352 ] To ఇం Alo (ATT) 4 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


82 శ్రీ రామచరిత మానసము 


జనమీ( ప్రథమ దచ్చ గృహ జాఈ । నాము సతీ సుందర తను పాఈ ॥ 

SWE సతీ సంకరహి బిబాహీ(। కథా ప్రసిద్ద సకల జగ Swerc ॥ 3 ॥ 

ఏక బార GSS సిన సంగా। GIS రఘుకుల కనుల పతంగా ॥ 

భయడఉ మోహుసివకహాన కీన్హా 1 (భ్రమ బస బేషు సీయ కర om, n4u 

అప్పుడు నారదుడు ఉమాదేవి పూర్వజన్మ వృత్తాంతమునుజెప్పి, అందటీని శాంతింప జేసెను. “మేనాదేవీ! నా 
మాటలను నమ్ముము. నీ కూతురు జగజ్జనని, భవాని, ఈమె ఆద్యంతములు లేని శక్తి స్వరూపిణి, శివునకు సర్వదా 
RON లోకసృష్టిస్టితిలయకారిణి, ఇచ్చా మాత్రమున మాయారూపమును ధరింపగలదు. పూర్వజన్మమున 
దక్షునిపుత్రికగానుండెను. అప్పుడామెనామధేయము సతీదేవి. ఆ అవతారమునగూడ ఆమె శంకరునే వివాహమాడెను. 


ఇదిలోకవిదితము. ఒకనాడు శివునితో గూడి గృహోన్ముఖురాలై వచ్చుచుండగా రఘుకులతిలకుడైన 


శ్రీరామునిముఖసరోజమును జూచెను. శివుని మాటలను లెక్కింపక (భ్రమవశమున సీతాదేవిరూపమును దాల్చెను, 


(చౌ॥ 1-4) 


ఛం-సియ బేషు సతీ( జొ కీన్ల Bc అపరాధ సంకర పరిహరీ( 1 
హర బిరహ( జాఇ బహోరి పితు కే( జగ్య జోగానల జరీ(॥ 
అబ జనమి తుమ్హరే భవన నిజ పతి లాగి దారున తపు కియా । 
అస జాని సంసయ తజహు గిరిజా DOP సంకరప్రియా ॥ 
సీతాదేవి రూపమును దాల్చిన దోషమునకు శంకరుడీమెను పరిత్యజించెను. పతివియోగమును సహింపజాలక 
ఈమె తనతండ్రియైన దక్షుని ఇంట యజ్ఞశాలయందు యోగాగ్నిలో దగ్ధమయ్యెను. మజల మీ గృహమున జన్మించి, 


శివుని తనపతిగా పొందుటకు కలోరతపమాచరించినది. ఈ విషయములను ఎటింగి, మీ సందేహమును Ae. 
గిరిజాదేవి సర్వదా శివుని అర్జాంగియే”. (ఛం॥) 


దో-సుని నారద కే బచన తబ, సబ కర Aap బిషాద 1 
ఛన మహు( బ్యా పెఉ సకల పుర, ఘర ఘర యహ సంబాద ॥ 98 ॥ 


నారదుని వచనములను వినినంతనే ఎల్లరిశోకములు తొలగిపోయినవి. క్షణములోనే ఈ వృత్తాంతము 
ఇంటింటికిని వ్యాపించెను. (దో॥ 98) 


చౌ- తబ మయనా హిమవంతు అనందే 1 పుని పుని పారబతీ పద బందే ॥ 
నారి పురుష సిసు జుబా సయానే 1 నగర లోగ సబ అతి హరషానే ॥ 1॥ 
లగే హోన పుర మంగల గానా । సజే సబహి( హాటక ఘట నానా ॥ 
భా(తి అనేక భఈ జెవనారా । సూపసాస్త్ర జస కఛు బ్యవహారా ॥ 2 ॥ 
సో జెవనార కి జాఇ wards బసహి( భవన జెహి. మాతు భవానీ ॥ 
POS బోలే సకల nord | బిష్ను బిరంచి దేవ సబ జాతీ ॥ 3 ॥ 
[ 1352 ] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 83 


బిబిధి పాంతి BS జెవనారా। లాగే పరుసన నిపున సుఆరా ॥ 

నారిబ్బంద సుర జేవంత జానీ। లగీ( GS గారీ. మృదు బానీ ॥ 4 

మేనాదేవియు, హిమవంతుడును పార్వతీదేవిదివ్యత్వమును తెలిసికొని, ఆనందపరవశులై ఆమెకు 
పాదాభివందనమొనరించిరి. పౌరులెల్లరును స్త్రీలు, పురుషులు, బాలురు బాలికలు, యువకులు, వృద్దులును మిక్కిలి 
ఆనందముతో పొంగిపోయిరి. అందజును మంగళగీతములను పాడిరి. నానావిధసువర్లకలశములను అలంకరించిరి. 
పాకశాస్త్ర ప్రావీణ్యముతో కమ్మని భోజన పదార్థములనుసిద్ధపబిచిరి. జగన్మాతయైన . 'భవానీనివాస సదనమునందలి 
వంటలరుచులను వర్షింపనెవరితరము? హిమవంతుడు (బ్రహ్మ, ae) మొదలగు దేవతలను Voda సాదరముగా 
ఆహ్వానించెను. అక ఆ బారులుతీరికూర్చుండియుండగా నిపుణులైనవారు ఆహారపదార్థములను వడ్డించిరి. స్రీలు 
కోమల స్వరములతో సరసోక్తులాడిరి. (చౌ॥ 1-4) 


ఛం- MSc మధుర స్వర దేహి సుందరి బింగ్య బచన సునానహీ(। 
భోజను కరహి( సుర అతి బిలంబు బినోదు సుని సచు సావహీ( ॥ 
దేవత జొ బఢ్యో అనందు సో ముఖ కోటిహూ(న సరై క్రహ్యో | 
అచవా(ఇ దే పాన గననే బాస జహఈ ni రహ్యో ul 


సుందరీమణులు క జతే వ్యంగ్య ధోరణిలో సరసముగా హాస్యములాడిరి. దేవతలందటును 
వాటిని విని, అమితానందముతో నెమ్మది నెమ్మదిగా భుజించిరి. అప్పటివేడుకలను ఆనందములను 
కోటిగొంతులుగూడ పూర్తిగా వర్గింపజాలవు. భోజనానంతరము వారు తాంబూలములను సేవించి, తమ తమ 
విడుదులకు జనిరి. (ఛం॥) 


దో- బహురి మునిన్ల హిమవంత కహుం ONS సునాఈ VFI 
సమయ బిలోకి బిబాహ కర, పఠఏ BS బొలాఇ॥ 99 ॥ 


మునులు హిమవంతునకు లగ్నపత్రికలను చదివి వినిపించిరి. వివాహ ముహూర్తము సమీపించినదని మజల 
దేవతలను ఆహ్వానించిరి. (Su 99) 


చౌ- బోలి సకల సుర సాదర లీన్హే! సబహి జథోచిత ఆసన దీన్నే ॥ 
BA BS బిధాన సంవారీ | సుభగ సుమంగల గావహి(నారీ ॥1॥ 
సింఘాసను అతి దిబ్య సుహావా! జాఇ న బరని బిరంచి బనావా ॥ 

B సిన DSS, సిరు నాఈ। హృదయ(సుమిరి నిజ ప్రభు రఘురాఈ ॥ 2 ॥ 
బహురి మునీసన్హ ఉమా బొలాఈ( | కరి dome సఖీ( లై ete i 
Bad రూపు సకల సుర మోహే wtp ఛబి అస జగ కబి కో హై ॥ 34 
జగదంబికా జాని భవ భామా సురన్హ నునహి(మన కీన్హ ప్రనామా ॥ 
సుందరతా మరజాద భవానీ | జాఇ న కోటిహు( ads బఖానీ ॥ 4 ॥ 

[1352] 


ral 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


84 శ్రీ రామచరిత మానసము 
SSS 


హిమవంతుడు సాదరముగా దేవతలనందటిని వివాహవేదికకు ఆహ్వానించి, వారిని ఉచితాసనములపై 
కూర్చుండబెట్టెను. వేదిక వేదోక్తముగా సిద్దపజుచబడెను. ముత్తైదువలు కల్యాణ గీతములను పాడిరి. క్ర 
దివ్యసుందరసింహాసనమును వేదికపై ఏర్పణచిరి. దానిసౌందర్యము వర్లనాతీతము. ఏలనన అది (బ్రహ్మనిర్మితము, 
వేదమూర్తులైన (బ్రాహ్మణులకు నమస్కరించి, శ్రీరాముని మనసా ధ్యానించి, శివుడాసింహాసనమును అలంకరించెను. 
పిదప మహర్షులు పార్వతీదేవిని ఆదరముతో ఆహ్యానించిరి. సఖులు ఆమెను అలంకరించి, వెంటబెట్టుకొనివచ్చిరి, 
ఆమెరూపలావణ్యములకు దేవతలందజును ముగ్దులైరి. ఆమెసొందర్యమును ఎంతటిమహాకవియు వర్షింసజాలడు. 
ఆమెను జగన్మాతయైన భవానిగా గుర్తించి దేవతలందజును మనస్సులలో ప్రణామములాచరించిరి. ఆమె 
సౌందర్యనిధి. ఆమెరూపరేఖావిలాసములను వర్ణింప ఎవ్వరికిని తరముగాదు. (చౌ॥ 1-4) 


ఛం- కోటిహు( బదన నహి బనై DONS జగ జనని సోభా మహా । 
సకుచహి( కహత శ్రుతి సేష సారద మందమతి తులసీ కహా ॥ 
ఛబిఖాని మాతు భవాని గవనీ( మధ్య మండప సివ జహా(। 
అవలోకి సకహి( న సకుచ పతి పద కమల మను మధుకరు తహా( ॥ 


జగజ్జనని పార్వతీదేవి సౌందర్యమును వర్షించుటకు కోటి కంఠములుగూడ చాలవనగా మరదమతియైన 
తులసీదాసు ఎట్టు వర్ణింపగలడు? వేదములు, శేషుడు, సరస్వతీ దేవిగూడ అందుకు చాలరు. సౌందర్యరాశియైన 


భవానీమాత మండపమునకు వచ్చి, శివుని పాదారవిందములను దర్శించుటకు సిగ్గుపడెను, కాని వాటి 
మకరందమును ఆమె మనోభ్రమరము (గ్లోలెను. (ఛం!) 


దో-ముని అనుసాసన గనపతిహి, పూజెఉ సంభు భవాని | 
కొడ సుని సంసయ కరై జని, సుర అనాది జియ( జాని॥ 100 ॥ 


మునులఆదేశము(ప్రకారము శివపార్వతులు మొట్టమొదట మహాగణపతిని పూజించిరి. ఈ 
పూజావిషయమున ఎవ్వరికిని సందేహము రానక్కర లేదు. ఏలనన దేవతలు అనాది కాలమునుండియు కలరు. 


(దో॥ 100) 
చౌ- జసి బిబాహ కై బిధి (HO గాఈ | మహామునిన్హ సో సబ కరవాఈ ॥ 
గహి ASS కుస కన్యా పానీ; భవహి సమరపీ( జాని భవానీ ॥ 1॥ 
పానిగ్రహన జబ $5 మహేసా 1 హియ( హరషే తబ సకల సురేసా ॥ 
BESS మునిబర ఉచ్చరహీ( 1 జయ జయ జయ సంకర సుర కరహీ( ॥ 2 ॥ 
బాజహి6 బాజన DOS Dora । సుమనబృష్టి నభ భై బిధి నానా ॥ 
హర గిరిజా కర భయడి బిబాహూ 1 సకల భువన భరి రహా ఉఛాహూ ॥3॥ 
దాసీ. దాస తురగ రథ నాగా । ధేను బసన మని బస్తు బిభాగా ॥ 
అన్న కనకభాజన భరి జానా । దాఇజ OS న జాఇ బఖానా ॥ 4 ii 
మహర్షులు వేదోక్తపద్దతిలో వివాహకార్యక్రమమును జరిపించిరి. హిమవంతుడు కుశపాణియై 
. పార్యతిదేనిహస్తమును శివునిచేతిలో నుంచి, వారి 'పాణిిగ్రహణ' మహోత్సవమును జరిపెను. ఈ 
£1352) } 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 85 


——____ న న్య బబు 


పాణిగ్రహణమహోత్సవమును దర్శించినదేవతలహృదయములు ఆనందడోలికలలో ఊగెను. మునీశ్వరులు 
వేదాశీర్వచనమం(త్రములను పఠింపగా అక్కడివారందణును 'జయ-జయ' ధ్యానములు. గావించిరి. 
వివిధవాద్యసంగీత గోష్టులు నిర్వహింపబడినవి. ఆకసమునుండి పుష్పవృష్టి గురిసినది. 
శివపార్వతులకల్యాణమహోత్సవము సకలలోకములకును ఆనందదాయకమయ్యెను. వరదక్షిణగా దాసదాసీలు, 
రథములు, గుజ్జములు, ఏనుగులు, ఆవులు, వస్త్రములు, మణులు, వివిధములగు ఆహారపదార్థములు, 
సువర్షపాత్రలు, మొదలగునవి అన్నియును శివునకు సమర్పింపబడెను.అవి బండ్లపై వారి బసలకు చేర్చబడెను. 
(చౌ॥ 1-4) 


So- orgy దియో బహు భాంతి HI కర HO హిమభూధర కహ్యో। 

కా దేఉ( పూరనకామ. సంకర SON పంకజ గహి రహ్యో ॥ 

DSC కృపాసాగర ససుర కర సంతోషు సబ భా(తిహి( కియో । 

పుని గహే సద పాథోజ మయనా( ప్రేమ పరిపూరన హియో ॥ 
అనేకవిధములైన కానుకలను వరదక్షిణగా సమర్పించి, హిమవంతుడు చేతులు జోడించి, యిట్లు పలికెను- 
“ఓ పరమేశ్వరా! మీరు పూర్ణకాములు. మీకు నేనేమి ఇయ్యగలను?” అని శివుని పాదపద్మములకు ప్రణబిల్లెను. కృపా 
సాగరుడైన శంకరుడు హిమవంతుని అనేకవిధముల ్రసన్నునిగా చేసెను. పిమ్మట మేనాదేవియు 
సంతుష్టాంతరంగయై శివునిపాదములకు మోకరిల్లి ఇట్లనెను. (Won) 


దో-నాథ ఉమా మమ SPS సమ, గృహకింకరీ కరేహు 1 
ఛమెహు సకల అపరాధ అబ, sg ప్రసన్న బరు దేహు ॥ 101 ॥ 
“ఓ (ప్రభూ! నా కుమార్తెయైన ఈ ఉమ నాకు ప్రాణాధిక ప్రియమైనది. మీరు ఈమెను ఇల్లాలుగా 


సేవకురాలుగా స్వీకరింపుడు, ఈమె అపరాధములను అన్నింటిని మన్నింపుడు, దయతో ్రసన్నచిత్తులై 
నాకీవరమును (ప్రసాదింపుడు. (దో॥ 101) 


చౌ- బహు DB సంభు సాసు సమురూఈ 1 NSO భవన చరన సిరు నాఈ। 
జననీ* ఉమా బోలి తబ లీస్ట్రీ | లై ఉఛంగ సుందర సిఖ 42, uu 
కరెహు సదా సంకర పద పూజా । నారిధరము పతి దేఉ న దూజా ॥ 
బచన కహత భరె లోచన బారీ 1 బహురి లాజ ఉర 09, కుమారీ ॥ 2 ॥ 
కత బిధి సృజీ( నారి జగ మాహీం 1 పరాధీన సపనెహు (సుఖు నాహీ ॥ 
భై అతి ప్రేమ బికల మహతారీ 1 ధీరజు &5 కుసమయ బిచారీ ॥ 3 ॥ 
పుని పుని MOB పరతి గహి చరనా 1 పరమ ్రేము Soo జాఇ న-బరనా ॥ 
సబ TON, మిలి భేటి భవానీ | జాఇ జనని ఉర పుని 'అపటానీ ॥ 4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


86 శ్రీ రామచరిత మానసము 
Seco 


శివుడామెకు పెక్కురీతుల నచ్చజెప్పెను. ఆమె శివునిపాదములకు నమస్కరించి, 'ఉమ'ను ఒడిలో కూర్చుండ , 
బెట్టుకొని ఇట్టుపదేశించెను. “సర్వదా శంకరునిపాదములను పూజింపుము. ఇదియే (స్త్రీ ధర్మము. భార్యకు భర్తయ్వే 
దైవము”- ఇట్టనుచుండగా ఆమె కన్నులు (ప్రేమాశ్రువులతో నిండెను. ఆమె hwo తన కుమార్తెను గుండెకు 
హత్తుకొనెను. “విధాత స్త్రీలను ఎందులకు సృజించెను? పరాధీనకు స్వప్నములోగూడ సుఖము ఉండదు గదా!” ఇట్లు 
పలుకుచు మేనాదేవి ప్రేమ విహ్వలయయ్యెను. కాని దుఃఖించుటకు అది సమయముగాదని ధైర్యమువహించెను, 
మేనాదేవి మాటిమాటికిని పార్వతీదేవిని కౌగిలించుకొనుచు ఆమెకాళ్లపై బడెను. ఆమె(పేమ మిక్కిలి 
ఉత్కృష్టముగానుండెను. అది వర్లింపనలవిగానిదియె యుండెను. భవాని |స్తీలందటికిని వీడ్కోలు చెప్పి, తల్లి అక్కున 
జేరెను. (చౌ॥ 1-4) 


ఛం- జననిహి బహురి HO చలీ ఉచిత అసీస సబ కాహూ( దఈ(॥ 
ఫీరి ఫిరి బిలోకతి మాతు తన తబ Sc లై సిన పహి( గఈ(॥ 
PSS సకల సంతోషి సంకరు ఉమా సహిత భవన చలే | 
సబ అమర హరషే సుమన oth నిసాన నభ బాజే భలే ॥ 


పార్వతీదేవి తనతల్లినుండి వీడ్కోలు తీసికొనెను. అందజుగూడ ఆమెను సముచితముగా ఆశీర్వదించిరి. 
ఆమె మాటిమాటికిని తల్లివైపు తిరిగి చూడసాగెను. సఖులు ఆమెను శంకరునికడకు చేర్చిరి. శంకరుడు అర్జులను 
యోగ్యతానుసారముగా SAS కానుకలతో తృప్తిపజచి, 'ఉమ'తోగూడి, సపరివారముగా కైలాసమునకేగెను. 
దేవతలందజును సంతోషముతో పుష్పవృష్టిని గురిపించిరి. ఆకాశమున నగారాలు (మోగెను. (wou) 


దో-చలే సంగ హిమవంతు తబ, పహు(చావన అతి హేతు। 
DOS భాంతి పరితోషు కరి, బిదా $35 బృషకేతు॥ 1021. 


హిమవంతుడు అత్యంత ప్రేమాదరములతో పార్వతీపరమేశ్వరులను వీడ్కొలుపుటకై వారివెంట వెళ్లెను. శివుడు 
ఆయనను అన్నివిధముల సాదరవచనములతో సంతృప్తి పజచి, పంపెను. (దో॥ 102) 


చౌ- HOS భవన GD గిరిరాఈ। సకల Ho. సర OD బొలాఈ ॥ 
ఆదర దాన బినయ బహుమానా । సబ కర బిదా కీన్ల హిమవానా ॥ 1॥ 
Boer సంభు కైలాసహి( ఆఏ | సుర సబ నిజ నిజ లోక సిధాఏ ॥ 
జగత మాతు పితు సంభు భవానీ 1 .తెహి( సింగారు న కహడ( బఖానీ ॥ 2 ॥ 
కరహి( DOG బిధి భోగ బిలాసా 1 గనన్హ సమేత బసహిం Berd ॥ 
హర గిరిజా బిహార నిత నయఊ | ఎహి బిధి బిపుల కాల చలి గయఊ ॥ 3 ॥ 
తబ జనమెఉ షటబదన కుమారా 1 తారకు అసురు సమర జెహి( మారా ॥ 
ఆగమ నిగమ (ప్రసిద్ద పురానా 1 షన్ముఖ జన్ము సకల జగ జానా ॥ 4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 87 


వెంటనే పర్వతరాజైన హిమవంతుడు తనయింటికి చేరి, ఇతర పర్వతరాజులను, నదీదేవతలను పిలిచి, 
ఆదరాభిమానములతో సవినయముగా కానుకలతో సన్మానించి, వీడుకొలిపెను. శివుడు కైలాసమునకు చేరగానే 
దేవతలందటును తమతమ నివాసములకు వెళ్ళిరి. పార్వతీపరమేశ్వరులు జగత్తునకే తలిదండ్రులు. కావున ఆ 
దంపతులశృంగారవర్లనమును ఈ తులసీదాసు చేయడు. శివపార్వతులు అనేక భోగభాగ్యములతో తులతూగుచు 
తమ(ప్రమథగణములతో కైలాసమున ఉండిరి. ప్రతిదినము వినోదకాలక్షేపములు జరుగుచుండెను. ఇట్లు 
చాలకాలముగడిచినపిదప వారికి 'షణ్ముఖుడు' ఐన కుమారస్వామి జన్మించెను. అతడు యుద్ధములో తారకాసురుని 
సంహరించెను. ఈ కథ వేద,పురాణ,శాస్త్రములలో వర్ణింపబడినది. ఇది జగద్విదితము. (Su 1-4) 


ఛం- జగు జాన షన్ముఖ జన్ము Sty BHD పురుషారథు మహా । 
తెహి హేతు Foc బృషకేతు సుత కర చరిత సంఛేపహి( కహా॥ 
యహ ఉమా సంభు బిబాహు జే నర నారి కహహి జె గావహీ(। 
కల్యాన కాజ బిబాహ నుంగల Sor సుఖు పావహీ( ॥ 


షణ్ముఖుని జన్మవృత్తాంతము, కర్మకౌశలము, శౌర్యపరాక్రమములు, అద్భుతపౌరుషము లో కప్రసిద్దములు. 
SHS పరమేశ్వరతనయుడైన కార్తికేయునిఇతివృత్తము మిక్కిలిసంక్షిప్తముగా తెలిపితిని. శివపార్వతుల 
వివాహగాథను _ చెప్పినవారును, _ వినినవారును, గానముచేసినవారును, (స్తీ పురుషులందలును 
తమతమకార్యములయందు విజయములను, వివాహాది శుభకార్యములయందు సుఖ సంతోషములను పొందుదురు. 
(Son) 


దో-చరిత సింధు గిరిజారమన, BS న పావహి( పారు। 
బరనై తులసీదాసు కిమి, అతి మతిమంద గవా6రు॥ 103 ॥ 


గిరిజాపతియైనమహాదేవునిచరితము సము(ద్రమువలె అపారమైనది. వేదములుగూడ దానిని వర్లింప జాలవు. 
మందబుద్ధియెన తులసీదాసు ఎట్టు వర్లింపగలడు? (దో॥ 103) 


చౌ- సంభు చరిత సుని సరస సుహావా | భరద్వాజ ముని అతి సుఖు పావా ॥ 
బహు లాలసా కథా పర di నయనన్ని నీరు రొమావలి ఠాఢీ ॥ 1॥ 
ప్రేమ బిబస ముఖ ఆవ న.బానీ | దసా BD POR ముని గ్యానీ ॥ 
అహో ధన్య తవ జన్ము మునీసా 1 తున్లుహి ప్రాన సమ acto roa ॥ 20 
సిన పద కమల జిన్హహి రతి నాహీ( 1 రామహి తే సపనెహు( న స్రాహాహీ( ॥ 
బిను ఛల బిస్వనాథ పద నేహూ । రామ భగత కర లచ్చన ఏహూ ॥3॥ 
సవ సమ కో రఘుపతి బ్రతధారీ 1 బిను అఘ తజీ సతీ అసి నారీ ॥ 
పను కరి రఘుపతి భగతి Gwe కో సిన సమ రామహి ప్రియ భాఈ,॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


88 శ్రీరామచరితమానసము 


మనోహరము, సుఖ్రదము ఐన శంభునిచరితము విని, భరద్వాజమహర్షి పరమానందభరితుడాయెను, 
ఆయనకు ఇంకను వినవలెనను కోరిక కల్లెను. నేత్రములు అ(శ్రుపూర్ణములాయెను. శరీరము రోమాంచమాయెను. 
భక్తి పారవశ్యమున ఆయన నోట మాటరాలేదు. ఆయన స్థితిని గమనించి, జ్ఞానియైన యాజ్ఞవల్క్యుడు ప్రసన్నుడై 
ఇట్లనెను. “మునీశ్వరా! నీ జన్మధన్యము. గౌరీశుడు నీకు ప్రాణసముడు. శంకరుని చరణకమలములయందు భక్తి 
లేనివాడు శ్రీరామునిదయకు కలలో గూడ పాత్రుడు కాలేడు. విశ్శనాథుడైన శివుని పాదములయందు నిర్మలభక్తి 
కలిగియుండుటయే శ్రీరామభక్తికి నిదర్శనము. శివునివంటి రామభక్తుడెవడు కలడు? నిరపరాధియైన సతీదేవినిగూడ 
పరిత్యజించి, శ్రీరఘునాథునియందు తనకుగల భక్తిశ్రద్ధలను ప్రతిజ్ఞాపూర్వకముగ (ప్రకటించెను. శ్రీరామునకు 
శివునివంటి (ప్రేమాస్పదుడెవ్వడు? (చౌ॥ 1-4) 


దో- ప్రథమహి( మై( కహి సిన చరిత, బూరూ మరము తుమ్హార। 
సుచి సేవక తున్ను రామ కే, రహిత సమస్త OES ॥ 104 ॥ 


నేను మొదటనే శివచరిత్రమును మీకు వినిపించి, మీ హృదయమునందలి రామభక్తి పారవశ్యమును 
గ్రహించితిని. మీరు శ్రీరాముని పవిత్ర సేవకులు, దోష రహితులు. (దో॥ 104) 


చౌ-మైం జానా తుమ్హార గున సీలా కహఉ( సునహు అబ రఘుపతి లీలా ॥ 
సును ముని ఆజు సమాగమ తోరే(। కహి న జాఇ జస సుఖు మన మోరే. ॥ 1 ॥ 
రామ చరిత అతి అమిత మునీసా 1 కహి న సకహి( సత కోటి అహీసా ॥ 
తదపి జథాశ్రుత కహఉం బఖానీ 1 సుమిరి గిరాపతి ప్రభు ధనుపానీ ॥ 2 ॥ 
POS దారునారి సమ స్వామీ | రాము సూత్రధర అంతరజామీ ॥ 
జెహి పర కృపా కరహిం జను జానీ | కది ఉర అజిర నచానహి( బానీ ॥ 3 ॥ 
ప్రనవఉ( సాల కృపాల రఘునాథా 1 బరనడ( OSS తాసు గున గాథా ॥ 
పరమ రమ్య గిరిబరు కైలాసూ 1 సదా జహా సిన ఉమా నివాసూ ॥ 4॥ 


నేను మీ గుణములను సత్వభావమును తెలిసికొంటిని. ఇప్పుడు శ్రీరాముని దివ్యగాధను మీకు తెలిపెదను. 
మునీశ్యరా! వినుడు. మీ సమాగమమువలన నాకుకలిగిన ఆనందమునకు మేరయేలేదు. శ్రీరామునిచరిత్రము 
అపారమైనది. నూజుకోట్లమంది శేషులుగూడ దానిని వర్లింపజాలరు. ఆ కోదండరామునిమీదనే నామనస్సును 
లగ్నమొనర్చి, ఆయన'ప్రేరణతో (అనుగ్రహముతో) నాకు తెలిసినంతవజకు మీకు వివరింతును. TRIG 
సరస్వతి ఒక ఆటబొమ్మ: అంతర్యామియైన శ్రీరాముడే సూత్రధారుడు. భక్తుడైన కవిపై ఆ రామునకు అనుగ్రహము 
కలిగినంతనే అతడు ఆ కవి హృదయమున సరస్వతీదేవిని నాట్యమాడించును. కృపాళువైన శ్రీరామునకు ప్రణమిల్లి, 
ఆయనఉజ్ఞ్వృలగుణములను PODS. పార్వతీపరమేశ్వరుల నివాసస్ట్రానమైన కైలాసము పర్వతములలో 
(్రేష్ట్రమైనది, రమణీయమైనది. (చౌ॥ 1-4) 


దో- సిద్ధ తపోధన Shes, సుర కిన్నర మునిబ్బంద । 
బసహి. తహాంసుకృతీ సకల, సేవహి( సివ సుఖకంద ॥ 105 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 89 


సిద్దులు, తపోధనులు, యోగులు, దేవతలు, కిన్నరులు, మునులు ఆ కైలాసమున నివసించు చుందురు. 
వారందణును మిక్కిలిపుణ్యాత్ములు. వారు ఆనందస్వరూపుడైన పరమశివుని ఆరాధించుచుందురు. (దో॥ 105) 


చౌ- హరి హర బిముఖ ధర్మ రతి నాహీ(। తే నర తహ( సపనెహు( Src జాహీ( ॥ 
తెహి గిరి పర బట బిటప బిసాలా 1 నిత నూతన సుందర సబ కాలా ॥1॥ 
[BOS సమీర WSO ఛాయా 1 సిన బిశ్రామ బిటప (శ్రుతి గాయా ॥ 
ఏక బార తెహి తర ప్రభు గయఊ 1 తరు బిలోకి ఉర అతి సుఖు భయఊ ॥ 2॥ 
నిజ కర డాసి నాగరిపు ఛాలా । BS సహజహి( సంభు కృపాలా ॥ 
కుంద ఇందు దర గౌర సరీరా | భుజ ప్రలంబ పరిధన మునిచీరా ॥ 3 ॥ 
తరున అరున అంబుజ సమ చరనా | నఖ దుతి భగత హృదయ తను హరనా ॥ 
భుజగ భూతి భూషన త్రిపురారీ 1 ఆనను సరద చంద ఛబి హారీ ॥ 4॥ 


హరిహరులయెడ విముఖతగలవారు, భక్తి లేనివారు, కైలాసమును కలలోగూడ చేరలేరు. ఆ పర్వతముమీద 
విశాలమైన ఒకవటవృక్షము గలదు. అది ఆజుబుతువులలోగూడ నిత్యనూతనముగా పరమసుందరముగా ఉండును. 
అచ్చట శీతలమందసుగంధపవనములు వీచుచుండును. ఆ చెట్టునీడ మిక్కిలి ఆహ్లాదకరము. పరమేశ్వరునకు అది 
విశ్రాంతిస్థానమని వేదములు తెలుపుచున్నవి. ఒకానొకప్పుడు శివుడు ఆ వృక్షచ్చాయకు చేరి, దానిచల్లనినీడలో 
హాయిని అనుభవించెను. ఆయన పులిచర్మముపై కూర్చొని, విశ్రాంతి తీసికొనుచుండెను. ఆయనశరీరము 
మల్లెపూలు, చంద్రుడు, శంఖములవలె తెల్లనికాంతితో శోభిల్లుచుండెను. ఆజానుబాహువుఐన శివుడు మునులవలె 
| నారవస్త్రములను ధరించియుండెను. పాదములు అప్పుడే వికసించిన ఎజ్జనిపద్మములవలెనుండెను. నఖకాంతులు 
భక్తుల హృదయములలోని అజ్ఞానాంధకారమును రూపుమాపుచుండెను. ఆయన నాగాభరణుడు. భస్మముతో 


అనులిప్తమైన ఆయనశరీరచ్చాయ శరత్కాలపూర్లిమనాటి చంద్రుని కాంతులను తిరస్కరించుచుండెను. 
(చౌ॥ 1-4) 


దో- జటా ముకుట సురసరిత సిర, లోచన నలిన Dro 1 


నీలకంఠ లావన్యనిధి, సోహ  బాలబిధు aren 106 ॥ 


శిరమున జటామకుటము, దానిపై గంగ, కమలములవంటి విశాల నేత్రములు, నీలవర్ల శోభితమైన కంఠము, 
లలాటమున నెలనంక- ఈ విధముగా శివుడు శోభాయమానుడై యుండెను. (దో॥ 106) 


శివపార్వతుల సంవాదము 


చౌ- BS సోహ కామరిపు Tacs ధరే సరీరు సాంతరసు Boe ॥ 
పారబతీ భల అవసరు జానీ | గఈ( సంభు పహి మాతు భవానీ uu 
జాని ప్రియా ఆదరు అతి కీన్హా బామ భాగ ఆసను హర దీనా ॥ 


BSc సివ సమీప హరషాఈ । పూరుబ జన్మ కథా చిత ఆఈ ॥ 20 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


90 శ్రీ రామచరిత మానసము 
See E—SSSSSSS—_—_— 


పతి హియ( హేతు అధిక అనుమానీ 1 బిహసి ఉమా బోలీ( ప్రియ బానీ ॥ 

కథా జొ సకల లోక హితకారీ | Fy పూఛన చహ సైలకుమారీ ॥ 3॥ 

బిస్వనాథ మమ నాథ Word 1 త్రిభువన మహిమా బిదిత Sound i 

చర అరు అచర నాగ నర దేవా। సకల కరహి( పద పంకజ సేవా ॥ 4॥ 

కామవిజేతయైన శంకరుడు మూర్తీభవించిన శాంతరసమువలె శోభిల్లుచుండెను. ఇదే మంచి సమయమని 
తలచి, భవాని ఆయనకడకు వచ్చెను. శివుడు తనఅర్జాంగిని సాదరముగా తనవామభాగమున 
కూర్చుండబెట్టుకొనెను. పార్వతీదేవి మిక్కిలిప్రసన్నురాలై కూర్చొని, తన పూర్వజన్మ వృత్తాంతమును 
జ్ఞప్రికిదెచ్చుకొనెను. భర్తకు తనపైగల అమితానురాగమును (గ్రహించి, ప్రసన్నచిత్తముతో మధురముగా ఇట్లనెను, 
సర్వలోకహితంకరమైన కథను ఆమె పరమేశ్వరునినుండి వినగోరెను. “ఓ HTH! త్రిపురారీ! ప్రభూ! నీ మహిమ 


ముల్లోకములయందును ్రసిద్దము. చరాచరప్రాణులు, నాగులు, మానవులు, దేవతలు- wodenss మీ 
పాదపద్మములను సేవింతురు. (Fu 1-4) 


దో-ప్రభు సమరథ సర్భ్బగ్య 95, సకల కలా గున ధామ; 
జోగ గ్యాన బైరాగ్య నిధి GSS కలపతరు నామ ॥ 107 ॥ 


(ప్రభూ! మీరు సమర్ధులు, సర్వజ్ఞాలు, కల్యాణస్వరూపులు. అన్ని సద్గుణములకును, కళలకును కాణాచి. 
యోగజ్ఞానవైరాగ్యసముద్రులు. శరణాగతులకు మీరు కల్పవృక్షము. (దో॥ 107) 


చౌ- FC మో పర ప్రసన్న సుఖరాసీ 1 జానిఅ సత్య మోహి నిజ దాసీ ॥ 

తౌ ప్రభు హరహు మోర అగ్యానా | కహి రఘునాథ కథా బిధి నానా ॥ 1॥ 

జాసు భవను సురతరు తర హోఈ । సహి కి దరిద్ర జనిత దుఖు సోఈ ॥ 

ససిభూషన అస హృదయ బిచారీ 1 హరహు నాథ మను మతి భ్రమ భారీ ॥ 2 ॥ 

ప్రభు జే ముని పరమారథబాదీ | కహహి( రామ కహు( (బ్రహ్మ అనాదీ ॥ 

సేస సారదా బేద పురానా। సకల కరహి( రఘుపతి గున గానా ॥ 3 ॥ 

తుమ్మ పుని రామ రామ దిన రాతీ | సాదర జపహు అనంగ word ॥ 

రాము సా అవధ నృపతి సుత సోఈ | కీ అజ అగున అలఖగతి S Ve ॥ 4 ॥ 

ఓ సుఖనిధీ! మీరు నాయెడ (ప్రసన్నులైనచో, నిజముగా నన్ను మీ దాసురాలినిగా భావించినచో శ్రీ 
రఘురాముని కథలను చెప్పి, నా అజ్ఞానమును దూరము చేయుడు. ఓ శశిశేఖరా! కల్పవృక్షపునీడలో నివసించువానిని 
దారిద్రదు:ఖము ఎట్టు దజీజేరును? కనుక మీ సామీష్యము (నీడ)ననున్న నాలో మతిభ్రమకు తావు ఉండకూడదు. 
పరమార్ధతత్త్యమును తెలిసిన జ్ఞానులు, బ్రహ్మవాదులైన మునులు శ్రీరామచంద్రుని అనాదిబ్రహ్మగా పేర్కొందురు. 
శేషుడు, శారద, వేదములు, పురాణములు శ్రీరామునిగుణములను (ప్రస్తుతిచేయుచుండును. మీరును అహర్నిశలు 


“రామ రామి యని సాదరముగా జపించుచుందురు. ఈ రాముడు అయోధ్యాపతికుమారుడైన శ్రీరాముడేనా? లేక 
జన్మరహితుడు, నిర్గుణుడు, ఊహాతీతుడు ఐన మణీయొక రాముడా? - (చౌ॥ 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 91 


దో-జౌ( నృప తనయ త బ్రహ్మ కిమి, నారి బిరహ మతి భోరి । 
దేఖి చరిత మహిమా సునత, WHS బుద్ది అతి మోరి ॥ 108 ॥ 
ఒకవేళ అతడు రాజకుమారుడేయైనచో నిర్గుణ (బ్రహ్మ యెట్లగును? నిర్గుణ బ్రహ్మయే యైనచో 
భార్యావిరహమునకు లోనగుటయేమి? ఒకవైపు ఆయనయొక్క మానవోచితజీవనరీతిని, మజియొకవైపు ఆయన 
యొక్క లోకోత్తర మహిమలను చూచుచు వినుచు నా మతి మిక్కిలి Was లోనగుచున్నది. (దో॥ 108) 


చౌ- జౌ. అనీహ బ్యాపక బిభు కోఊ | కహహు బురూఇ నాథ మొహి సోఊ ॥ 

అగ్య జాని రిస ఉర జని ధరహూ 1 జెహి OG మోహ మిటై Fg కరహూ ॥ 1॥ 

మై. బన AD రామ ప్రభుతాఈ 1 అతి భయ బికల న తువ్నహి సునాఈ ॥ 

తదపి మలిన మన బోధు న ఆవా। సో ఫలు HO భా(తి హమ సావా ॥ 2॥ 

అజహూ( కఛు సంసఉ మన మోరే( 1 కరహు కృపా బినవఉ( కర జోరే( ॥ 

ప్రభు తబ మొహి బహు భా(తి ప్రబోధా। నాథ సొ సముయ్యి కరహు జని క్రోధా ॥ 3 ॥ 

తబ కర అస బిమోహ అబ నాహీ(। రామకథా పర రుచి మన మాహీ( ॥ 

కహహు పునీత రామ గున గాథా 1 భుజగరాజ భూషన సురనాథా ॥ 4" 

ప్రభూ! ఇచ్చారహితుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్భుడును ఐన మజియొక పరబ్రహ్మయున్నచో 
ఆయననుగూర్చి నాకు వివరింపుడు. నా అజ్ఞానమునకు కినుకబూనవద్దు. నామోహమును దూరము చేయుడు. 
పూర్వజన్మలో నేను శ్రీరామునిమహిమలను వనమున చూడగల్లితిని. అప్పుడు మిక్కిలిభీతిచెంది ఆ మహిమలను 
నేను వివరింపజాలకుంటిని. అందువలన నామనస్సు కుదుటబడలేదు. దానికి తగినఫలితమును 
చక్కగాఅనుభవించితిని. నాకు ఇంకను ఆవిషయమున కొంచెము సంశయము గలదు. మీకు నమస్కరించెదను. 
దయతో నా సందేహమునుదీర్పుడు. అప్పుడుగూడ శ్రీరామ తత్త్యమునుగూర్చి నాకు మీరు బోధించియుంటిరి. కాని 
“నేను (గ్రహింపలేక పోయితిని. ‘wal అప్పటి ఆ ్రసంగమును గుర్తుకు తెచ్చుకొని, నాపై కోపగింపకుడు. 
మునుపటిమోహము నాలో లేదు. ఇప్పుడు శ్రీరాముని కథాశ్రవణమునందు నాకు మిక్కిలిఅభిలాష కలదు. ఓ 
నాగభూషణా! శ్రీరామునిపవిత్ర గుణములవైభవములను వివరింపుడు. (చౌ॥ 1-4) 


దో-బందఉ( పద ధరి ధరని సిరు, బినయ కరఉ( కర జోరి | .. 
బరనహు రఘుబర DSS జసు, (శ్రుతి సిద్దాంత నిచోరి ॥ 109 ॥ 


మీ పాదపద్శములకు శిరసా (ప్రణమిల్లుచున్నాను. అంజలిఘటించి, వేడుచున్నాను. వేదముల సారమైన 
శ్రీరాముని తత్త్యయశో వైభవములను సంగ్రహముగా వర్షింపుడు. (దో॥ 109) 


చౌ- జదపి జోషితా Sorc అధికారీ 1 దాసీ మన క్రమ బచన తుమ్హారీ ॥ 
గూఢఉ తత్వ న సాధు దురావహి( 1 ఆరత అధికారీ vere asec ॥ 1 ॥ 
అతి ఆరతి పూఛజ( సురరాయా 1 రఘుపతి కథా కహహు కరి దాయా ॥ 
ప్రథమ సౌ కారన కహహు Dard 1 నిర్గున బ్రహ్మ సగున బపు ధారీ ॥2॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


92 శ్రీ రామచరిత మానసము 


పుని ప్రభు కహహు రామ అవతారా | బాలచరిత పుని కహహు ఉదారా ॥ 
కహహు am జానకీ బిబాహీ(। రాజ తజా సో దూషన కాహీ6 ॥ 3 ॥ 
బన at క్రీన్షే చరిత అపారా। కహహు నాథ జిమి OSS మారా ॥ 
రాజ బైఠి $2 బహు లీలా। సకల కహహు సంకర సుఖసీలా 14 ॥ 


స్త్రీగా దానిని తెలిసికొనుటకు నేను ఎంతవజకు అర్హురాలనో ఎలుంగను. త్రికరణశుద్దిగా నేను 


మీదాసురాలను. సజ్జనులు ఆర్హులైన అర్హులకు ఎట్టి రహస్యములనైనను దాచక చెప్పెదరు. ఓ పరమేశ్వరా! నేను 
దీనురాలనై మిమ్ము ప్రార్థించుచున్నాను. శ్రీరఘునాథ వృత్తాంతమును దయతో వివరింపుడు. నిర్గుణ (బ్రహ్మయెన 
భగవంతుడు సగుణస్వరూపుడుగా ఏల అవతరించెనో తెల్పుడు. శ్రీరాముని అవతారకారణము, ఆయన 
బాల్యలీలలు, జానకితో వివాహము, రాజ్యత్యాగము మున్నగు విషయములను అన్నింటిని తెల్పగలరు. ఇంకను 
వనవాససమయమున ఆయనయొక్క అద్భుతకృత్యములు, రావణుని వధించినరీతి, రాజ్యాభిషిక్తుడైన పిదప ఆయన 
లీలలు - వీటన్నింటిని సమగ్రముగా తెల్పుడు. (చౌ॥ 1-4) 


దో-బహురి కహహు కరునాయతన, §5 జొ అచరజ రామ | 
ప్రజా సహిత రఘుబంసమని, కిమి గవనే నిజ ధామ ॥ 110 ॥ 


ఓ కృపానిధీ! రఘువంశమణియైన శ్రీరాముడు తనఅద్భుతలీలలను ్రకటించినపిదప తనను ఆశ్రయించిన 
వారితోపాటు పరంధామమును చేరినరీతినిగూడ తెల్పుడు. (దో॥ 110) 


చౌ- Qo ప్రభు కహహు సా తత్త్వ బఖానీ | Bir బిగ్యాన మగన ముని గ్యానీ i 
SNS గ్యాన బిగ్యాన బిరాగా। పుని సబ బరనహు సహిత బిభాగా ॥ 1 ॥ 
జౌరఉ రామ రహస్య అనేకా కహహు నాథ అతి బిమల బిబేకా ॥ 
జో ప్రభు మై పూఛా నహిం హోఈ | FS దయాల రాఖహు జని గోఈ ॥ 2 ॥ 
తుమ్మ త్రిభువన గుర బేద బఖానా। ఆన జీవ పా(వర కా జానా ॥ 
(BS) ఉమా కై సహజ సుహాఈ | Yo బిహీన సుని సివ మన భాఈ ॥ 3 ॥ 
హర హియ రామచరిత సబ ఆఏ | ప్రేమ పులక లోచన జల ఛాఏ ॥ 
శ్రీరఘునాథ రూప ఉర ఆవా। పరమానంద అమిత సుఖ సావా ॥ 4 ॥ 


ప్రభూ! జ్ఞానులైన మునులు సర్వదా నిమగ్నులైయుండు భగవత్తత్ర్యమును, భక్తి, జ్ఞాన, విజ్ఞాన, 
వైరాగ్యములనుగూర్చి వేర్వేణుగా Boy. శ్రీరామునివృత్తాంతమునందుగల ఇతరగోప్యవిషయములనుగూడ 
విళశదపఅచుడు. స్వామీ! మి జ్ఞానము అత్యంతనిర్మలమైనది. నేను (ప్రస్తావింపని విషయములేవైనను ఉన్నచో 
వాటినిగూడ వివరింపుడు. మీరు సర్వలోకములకును గురువులని వేదములు 'ప్రకటించుచున్సవి. సామాన్యులకు ఈ 
తత్త్వరహస్యములెట్టు తెలియును?” పార్వతీదేవిప్రశ్నలు నిష్కపటములై సహజసుందరములగుటవలన శివుడు 
ఆమెయెడల మిక్కిలిప్రసన్నుడాయెను. శ్రీరామచంద్రునిచరితమంతయును ఆ మహాదేవునిమనసునందు నిండారెను. 
శ్రీరాముని దివ్య ,మంగళరూపమూ లీలావిలాసములును ఆయనహృదయదర్పణమునందు. (ప్రతిఫలించెను, 
(ప్రేమాతిరేకముచే శరీరము పులకరించెను. పరమానందస్వరూపుడైన శంకరునకే అమితానందము కలిగెను. 


| (చౌ॥ 1-4) 
j 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 93 


దో-మగన ధ్యానరస దండ జుగ, OI మన బాహెర కీన్ష। 
రఘుపతి చరిత మహేస తబ, హరషిత ods OS ॥ 111 ॥ 


పరమేశ్వరుడు క్షణకాలముపాటు ధ్యానమగ్నుడాయెను. పిదప ఎట్టకేలకు బాహ్యస్మృతికి వచ్చెను. 
అమితానందముతో శ్రీరామచరితమును వర్ణింప సాగెను. (దో॥ 111) 


చౌ- రఘూరతెఉ సత్య జాహి బిను జానే(। Bo భుజంగ బిను Ser పహిచానే( ॥ 
Bir జానే( జగ జాఇ హెరాఈ | జాగే( a సపన భమ జాఈ ॥1॥ 
బందజఉ( బాలరూప సొఇ రామూ | సబ సిధి సులభ జపత జిసు నామూ ॥ 
మంగల భవన అమంగల హారీ 1 ద్రవఉ సొ దసరథ అజిర బిహారీ ॥ 2 ॥ 
కరి ప్రనామ రామహి త్రిపురారీ 1 హరషి సుధా సమ గిరా Gord ॥ 
ధన్య ధన్య గిరిరాజకుమారీ 1 Sosy సమాన నహి కొడ ఉపకారీ ॥ 3 ॥ 
పూ(ఛెహు రఘుపతి కథా ప్రసంగా। సకల లోక జగ పావని గంగా ॥ 
తుమ్ము రఘుబీర చరన అనురాగీ  కీన్హిహు ప్రస్న జగత హిత లాగీ ॥ 41 


“అజ్ఞానికి త్రాడు సర్బమువలె తోచినట్టు రామతత్త్యమును ఎయిగని వారికి ఈ మిథ్యాప్రపంచము సత్యముగా 
భాసించును. నిదురనుండి మేల్గొనినవారికి స్వపష్నజగత్తు మాయమైనట్లు శ్రీరామతత్త్యజ్ఞులకు ఈ మాయాజగత్తు 
అదృశ్యమగును. శ్రీరామనామమును జపించినంతమా(త్రముననే సర్వసిద్దులును అనాయాసముగా లభించును. 
దశరథుని ప్రాంగణమున (క్రీడించు మంగళ మూర్తియు, పాపహారియు అగు శ్రీరామచం ద్రునిబాలస్వరూపమునకు 
నేను ప్రణమిల్లెదను. ఆయనకృప నాపై ప్రసరించుగాక.” త్రిపురారియైన శివుడు ఈ విధముగా శ్రీరాముని స్మరించి, 
నమస్కరించి, ఆనందభరితుడై అమృతమయవచనములను ఇట్టు పలికెను. “పార్వతీ! నీవు ధన్యురాలవు. 
లోకోపకారమున నీకు AHHH సాటిరారు. శ్రీరఘురాముని కథాప్రసంగము జగత్సావనిగంగవలె లోకములను 


పవిత్రమొనర్భును. ఆ రాఘవుని చరణ కమలములపైగల భక్తిచే లోకకల్యాణమునకై నీవు ఇట్లు ప్రళ్నించితివి. 
(Su 1-4) 


దో-రామ కృపా Fc పారబతి, సపనెహు( తన మన మాహి | 
సోక మోహ సందేహ భమ, మమ బిచార Soyo నాహి(॥ 112 ॥ 
పార్వతీ! శ్రీరామునికృపచే స్వ్పష్పమునగూడ శోకమోహసందేహ([భ్రమలు నీ మనస్సునందు ప్రవేశింప జాలవు: 
(దో॥ 112). 
చౌ- తదపి అసంకా {go సోఈ కహత సునత సబ కర హిత హోఈ ॥ 
BS హరికథా సునీ నహి( కానా శ్రవన రంధ్ర అహిభవన సమానా ॥ 1॥ 
నయనన్ఫి సంత GUS Sorc దేఖా 1 లోచన మోరపంఖ కర లేఖా ॥ 
తే సిర కటు తుంబరి సమతూలా 1 జే న నమత హరి గుర పద మూలా 1 20 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


94 శ్రీ రామచరిత మానసము 
————— =. 
BS హరిభగతి హృదయ నహి( ఆనీ 1 జీవత సవ సమాన తెఇ ప్రానీ ॥ 
జో Sic కరఇ రామ గున గానా। జీహ సా దాదుర జీహ సమానా ॥ 3 ॥ 
SOS కఠోర IWS Sq ఛాతీ । సుని హరిచరిత న జో హరషాతీ ॥ 
గిరిజా సునహు రామ కై లీలా। సుర హిత దనుజ బిమోహనసీలా ॥ 4 ॥ 
ఐనను నీవు అప్పటి సందేహములనే |ప్రకటించితివి. ఆ సందేహములను నివృత్తి చేయువారికిని, వాటిని వినెడి 
వారికిని శుభములే కలుగును. హరికథలను వినని చెవులు పాములపుట్టలు. సజ్జనులను దర్శింపనివారికన్నులు 
నెమలియీకలకన్నులు. శ్రీహరి పాదములపైనను, గురుచరణముల మీదను మోకరిల్లని శిరస్సులు 
కటుతుంబ(చేదుగుమ్మడి)కాయలు. శ్రీహరిభక్తి శూన్యమై నహృదయముగలవాడు జీవన్మృతుడు. శ్రీరాముని 
గుణములను కీర్తింపని నాలుక కప్పనాలుక. శ్రీహరి కథలు విని, ఆనందింపని వాని హృదయము 


వజ్రాయుధము(వజ్రము) వలె అతికరోరమైనది, నిష్టురమైనది. కనుక ఓగిరిజా! దేవతలను ఆనందింపజేయునదియు, 
దైత్యులను మోహింప జేయునదియు ఐన శ్రీరామలీలాగాధను వినుము. (చౌ॥ 1-4) 


దో- రామకథా సురధేను సమ, సేవత సబ సుఖ దాని। 
సతసమాజ సురలోక సబ, కో న సునై అస జాని॥ 113 ॥ 


రామకథ కామధేనువువలె భక్తులకోర్కెలనుదీర్చి, వారికి సుఖములను గూర్చును. సాధుసమాజము దేవతలకు 
నివాసస్థానము. ఈ కీలకమును PASTE ఈ కథను వినియేతీరును. (దో॥ 113) 


చౌ- రామకథా సుందర కర తారీ | సంసయ బిహగ ఉడావనిహారీ ॥ 
రామకథా కలి బిటప words సాదర సును గిరిరాజకుమారీ ॥1॥ 
రామ నామ గున చరిత సుహాఏ 1 జనమ SOX. అగనిత శ్రుతి WO ॥ 
జథా అనంత రామ భగవానా। తథా కథా కీరతి గున నానా ॥ 2 ॥ 
తదపి జథా శ్రుత wh మతి మోరీ | కహిహడఉ( దేఖి ప్రీతి అతి తోరీ ॥ 
ఉమా ప్రస్న తవ సహజ సుహాఈ | సుఖద సంతసమ్మత మొహి భాఈ ॥3॥ 
ఏక బాత నహి మోహి సాహానీ | జదపీ మోహ బస కహెహు భవానీ ॥ 
తుమ్మ జో కహా రామ SS ఆనా। BP GO గావ ధరహి( ముని ధ్యానా ॥ 4 ॥ 
శ్రీరామునికథలనెడి కరతాళములు (చప్పట్లు) సంశయములనెడి పక్షులను పాజుద్రోలును. రామకథ 
కలియుగ మనెడి వృక్షములను (కలియుగ పాపములను) నిర్మూలించు కుఠారము(గొడ్డలి). ఓ గిరిరాజకుమారీ! 
సాదరముగా వినుము _ శ్రీరామునిసుందరనామధేయము, గుణములు, చరితము, జన్మ, కర్మలు, 
అగణితములు(లెక్కింపనలవి కానివి). శ్రీరామచంద్రుడు అనంతుడు. అట్లే అతని గుణ గణములు, కీర్తి కథలు 
అపరిమితములు. రాముని యెడల నీకుగల కుతూహలమును జూచి, నేను విన్నరీతిగా యథాశక్తి నీకు తెలిపెదను. 
నీ GAO సహజమనోహరములు, సుఖప్రదములు, సజ్జన సమ్మతములు, నాకును హర్షోల్హాసములను గూర్చునవి. 
కాని “వేదములచే (ప్రశంసింపబడువాడును, మునులచే ధ్యానింపబడువాడును అగు రాముడు మటీయొకడు ఉండ 


Bi.” అను నీ వచనము నాకు ఆమోద యోగ్యము గాదు. బహుశా మోహవశమున నీవు అట్లు 
ge అనియుండవచ్చును. ; (Su 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 95 


దో- కహహి( సునహి( అస అధమ నర, గ్రసే జె మోహ పిసాచ | 
పాషండీ హరి పద బిముఖ, జానహి( రూఠ న సాచ ॥ 114 ॥ 
మోహపిశాచముచే ఆవహింపబడిన వారును, పాషండులును, హరిచరణసేవావిముఖులును, 
సత్యాసత్యములను (గ్రహింపజాలనిఅధములును, అట్టి మాటలను పలుకుదురు, విందురు. (దో॥ 114) 


చౌ- అగ్య అకోబిద అంధ అభాగీ | కాఈ బిషయ ముకుర మన orf ॥ 


లంపట' కపటీ కుటిల బిసేషీ। 
కహహి( తె BS అసమ్మత బానీ 1 
ముకుర మలిన అరు నయన బిహీనా । 
జిన్ల Sc అగున న సగున బిబేకా | 
హరిమాయా బస జగత భమాహీ6 | 
బాతుల భూత బిబస మతవారే 1 


సపనెహు( సంతసభా నహి దేఖీ ॥ 1 ॥ 
జిన్ల Sc Sty లాభు నహి( హానీ ॥ 
రామ రూప దేఖహి( కిమి దీనా ॥ 2 ॥ 
జల్పహి కల్పిత బచన అనేకా ॥ 
SIP కహత కఛు అఘటిత నాహీ( ॥ 3 ॥ 
తే నహి. బోలహి( బచన బిచారే ॥ 


జిన్ల కృత మహామోహ మద పాొనా। BS కర కహా కరిఅ Sorc Sar ॥ 4 ॥ 


అజ్ఞానులు, మూర్చులు, అంధులు, నిర్భాగ్యులు, మనోదర్పణములపై విషయమాలిన్యములుగలవారు, 
సంసారలంపటులు, కపటులు, ert, స్వవ్నమునగూడ సజ్జనులనుగూర్చి స్మరింపనివారు, 
యుక్తాయుక్తవిచక్షణలేనివారు వేదవిరుద్దములైనవచనములను పలికెదరు. హృదయదర్పణము మసిబారి, 
నేత్రహీనులైనవారు అత్యంతకృపణులు, శ్రీరాముని దర్శింప జాలరు. పరమాత్మయొక్క నిర్గుణసగుణరూపములను 
ఎణుగనివారు, అంతులేని అసత్యప్రలాపములను ఆడెడి వారు, హరి మాయకు వశులై జగత్తులో పరిభ్రమించెడివారు 
ఏమైనను పలుకగలరు. వాయు(ప్రకోపబాధితులు, భూతవశులు, ఉన్మాదులు తెలివితక్కువగా మాటలాడుదురు. 
మహామోహమదిరాపాన మత్తులమాటలను లెక్క చేయరాదు. (చౌ॥ 1-4) 


సో- అస నిజ హృదయం బిచారి, Ser సంసయ భజు రామ పద । 
సును గిరిరాజకుమారి, భమ తమ రబి కర బచన మమ ॥ 115 ॥ 
ఓ గిరిరాజకుమారీ! నా పలుకులను ఆలకించి, నీ సందేహములను అన్నింటిని విడనాడుము. శ్రీరాముని 


చరణములను భజింపుము. నా వచనములు (భ్రమతమస్సులను Pres eo సూర్యకిరణములు. 


చౌ- సగునహి అగునహి నహి కఛు భేదా । 
అగున అరూప అలఖ అజ జోఈ | 
జో గున రహిత సగున సొఇ Toe | 
జాసు నామ భ్రమ తిమిర పతంగా 1 
రామ. సచ్చిదానంద దినేసా। 
సహజ ప్రకాసరూప భగవానా | 


(సోః 115) 


గావహి( ముని పురాన:బుధ BO ॥ 
భగత ప్రేమ బస సగున సా హోఈ ॥ 1 ॥ 
జలు హిమ ఉపల బిలగ నహి( Bac ॥ 
తెహి కిమి కహిఅ బిమోహ ప్రసంగా ॥ 2 ॥ 
నహి తహ( మోహ నిసా లవలేసా ॥ 
నహి తహ Ho బిగ్యాన DSP ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


pe 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
~~ 
96 శ్రీ రామచరిత మానసము 


eee ననన ననన ననన ననన ననన ననన 
హరష Dard గ్యాన అగ్యానా । జీవ ధర్మ అహమితి అభిమానా ॥ 
రామ బ్రహ్మ బ్యాపక జగ జానా । పరమానంద పరేస పురానా ॥ 41 


సగుణనిర్గుణబ్రహ్మలకుమధ్య ఎట్టిభేదమూ లేదని వేదశాస్త్ర పురాణములు (ప్రతిపాదించుచున్నవి, 
ండితులు, మహర్షులు దీనిని ఎలుగెత్తి చాటుచున్నారు. నిర్గుణుడు, నిరాకారుడు, అజుడు, ఆగోచరుడు ఐన 
పరమాత్మయే భక్తులప్రేమలకువశుడై సగుణుడు అగుచున్నాడు. నిర్గుణుడు సగుణుడెట్టగు చున్నాడు? నీరు 
మంచుగా మాణును. వాస్తవముగా ఆ రెండింటికి మధ్య ఎట్టి భేదమూ లేదు. అట్లే భగవంతుని సగుణ నిర్గుణ 
స్వరూపములలో భేదము ఏ మాత్రమూ లేదు. శ్రీరామనామోచ్చారణయే (భ్రమయనెడి చిమ్మ చీకట్లను 
సూర్యకిరణములవలె పాజద్రోలును. అట్టిమహిమాన్వితుడైన శ్రీరాముడు మోహవశుడైనాడనిపల్కుట చెల్లదు. 
శ్రీరాముడు సచ్చిదానందస్వరూపుడైన భాస్కరుడు. అచట అజ్ఞానమనెడి రాత్రి లేశమాత్రముగూడ నిలువజాలదు. 
షడైశ్వర్యయుక్తుడగుపరమాత్మ సహజముగనే శాశ్వత ్రకాశరూపుడు. అచ్చట విజ్ఞానమనెడి (ప్రాతఃకాలముగూడ 
ఉండదు. (రాత్రియే లేనప్పుడు ఇక ప్రభాతప్రస్తావనకు తావే ఉండదు గదా!) హర్షశోకములు, జ్ఞాన-అజ్ఞానములు, 
అహంకార-అభిమానములు _ బద్దజీవుల లక్షణములు. శ్రీరామచంద్రుడు సర్వవ్యాపిలైన పరబ్రహ్మ, 
పరమానందస్వరూపుడు, పరాత్పరుడు, పరమేశ్వరుడు, పురాణ పురుషుడు. ఇది లోక ప్రసిద్ధము. 


ప 


(చౌ॥ 1-4) 
దో-పురుష ప్రసిద్ద ప్రకాస నిధి, ప్రగట పరావర నాథ । 
రఘుకులమని మమ స్వామి PQ, కహి సివ( నాయడ నూధ॥ 116 ॥ 
“పురాణపురుషుడు, తేజోనిధి, సకలరూపములలో వ్యక్తమగువాడు, మాయాజీవజగత్తులకు (ప్రభువు, అని 
ప్రసిద్ది కెక్కిన రఘుకులమణియైన శ్రీరామచంద్రుడు నాకు స్వామి” అని పలికి శ్రీరామునకు పరమశివుడు 
శిరసానమస్కరించెను. (దో॥ 116) 
చౌ- నిజ భ్రమ నహి సముర్సుహి అగ్యానీ 1 
జథా గగన ఘన పటల నిహారీ 1 
DSS జొ లోచన అంగులి wc 


ప్రభు పర మోహ ధరహి( జడ ప్రానీ ॥ 

CoD భాను కహహి( కుబిచారీ ॥ 1 ॥ 

ప్రగట జుగల ససి తెహి కే wae ॥ 

ఉమా రామ బిషఇక అస మోహా 1 నభ తమ ధూమ ధూరి జిమి సోహా ॥ 2 ॥ 

బిషయ కరన సుర జీవ సమేతా। సకల ఏక Se ఏక సచేతా ॥ 

సబ కర పరమ ప్రకాసక జోఈ । రామ అనాది అవధపతి సోఈ ॥ 3 ॥ 

జగత ప్రకాస్య ప్రకాసక రామూ 1 మాయాధీస గ్యాన గున ధామూ ॥ 

జాసు సత్యతా Se జడ మాయా | భాస సత్య ఇన మోహ సహాయా ॥ 4 ॥ 

అజ్ఞానులు . తాము (బభ్రమపడుచు తమమోహములను Gropp ఆపాదించెదరు. మూర్భుడు 


మేఘావృతమై నఆకాశమునుజాచి, సూర్యుడు మేఘములచే కప్పబడినట్టు భ్రమపడుచుండును. తన GOS కంటిని 
ఒత్తు కొనినవాడు ఆకాశముననున్న ఒకే చంద్రుని ఇద్దణుగా చూచును. ఆకాశము నిర ్యలమైనది, స్వచ్చమైనది, కొని 


అది అంధకారము, పొగ, ధూళి మున్నగు వానిచే కప్పబడినట్టు అజ్ఞాని భావించును. అట్టే మాయాతీతుడు, 
నిర్మలుడైన శ్రీరామచంద్రునిపై అజ్ఞాని తనమోహమును ఆపాదించును. విషయవస్తువులు ఇంద్రియముల చేతను, 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 97 


ఇంద్రియములు తదధిష్టాన దేవతలవలనను ఇంద్రియదేవతలు జీవాత్మలచేతను చైతన్యవంతములగుమన్నవి. కాని 
వీటన్నింటిని చైతన్య వంతములుగా చేయువాడు అయోధ్యాపతియు, పరమాత్మయు ఐన ఆ శ్రీరామచంద్రుడే. 
ఆయనయే ప్రకాశకుడు, అనాది, పరబ్రహ్మ. జగత్తంతయు ్రకాశ్యము, శ్రీరాముడు (ప్రకాశకుడు. అతడు 
మాయాధీశుడు. జ్ఞానగుణనిధి. ఆయనలస్తిత్వమువలననే అచేతన (జడ) వస్తువులుగూడ మోహకారణముగ 
సత్యములుగా తోచును. (చౌ॥ 1-4) 


దో-రజత 5% మహు( భాస జిమి, జథా భాను కర బారి । 
జదపీ నృుషా తిహు కాల సాల, భ్రమ న సకఇ Fa టారి ॥ 117 ॥ 


సూర్యకిరణ(ప్రకాశప్రభావమున 'సముద్రపుఆలిచిప్పలు వెండివలెను, ఎండమావులు జలములవలెను 
కనబడును. సర్వకాలములయందును ఇవి అసత్యములే యైనను ఈ (భ్రమనుండి ఎవ్వరును తప్పించు కొనజాలరు. 
(దో॥ 117) 


చౌ- ఎహి DO జగ హరి ఆశ్రిత రహఈ | జదపి అసత్య OF దుఖ అహఈ ॥ 
జౌ. సపనేం సిర SB కోఈ। బిను జాగే(న దూరి దుఖ హోఈ uly 
జాసు కృపా అస భ్రమ మిటి జాఈ । గిరిజా సాఇ కృపాల రఘురాఈ ॥ 
ఆది అంత కొడి జాసు న పావా। మతి అనుమాని నిగమ అస గానా ॥2॥ 
బిను పద చలఇ సునఇ బిను కానా | కర బిను కరమ కరఇ బిధి నానా ॥ 
ఆనన రహిత సకల రస భోగీ । బిను బానీ బకతా బడ SA ॥3॥ 
SSDS పరస నయన బిను Gari గ్రహణ GPS బిను ws అసేషా ॥ 
అసి సబ భాంతి అలౌకిక SOD 1 మహిమా జాసు arg నహి( ada ॥ 4॥ 


అదే విధముగా జగత్తంతయు శ్రీహరిపైననే ఆధారపడియున్నది. స్వప్నములో తల నరికివేయబడినచో 
మెలకువ వచ్చునంత వజకును దుఃఖానుభవము కలుగుచునే యుండును. అట్లే అసత్యమేయైనను మోహమనెడి 
ఈ 'ఊబి' జీవునకు బాధాకరమేయగును. ఓ గిరిజా! ఈ (భ్రమను తొలగింపగలవాడు కృపాళువైన శ్రీరాముడే. 
ఆయన ఆద్యంత రహితుడు, వేదములు గూడ ఊహించియే ఆయనను పొగడినవి. ఆతడు పాదములు లేకుండగనే 
నడచువాడు. చెవులు లేని (శ్రోత, చేతులు లేని కార్య నిర్వాహకుడు, జిహ్వారహితముగ అన్నింటిని రుచి 
చూడగలవాడు. నోరులేని గొప్ప వక్త. శరీరము లేకున్నను స్పృశించువాడు. కన్నులు లేని (ద్రష్ట. నాసిక లేకున్నను 


ఆ(ఘ్రాణించువాడు. ఆ పరబ్రహ్మలీలలు అన్నియును అలౌకికములే. ఆయన మహిమలు వర్లనాతీతములు. 
(చౌ॥ 1-4) 


దో-జెహి ఇమి గానహి( BS బుధ, జాహి ధరహి( ముని ధ్యాన। 
dq దసరథ సుత భగత హిత, కోసలపతి భగవాన ॥ 118 ॥ 


వేదములచే పండితులచే ఇట్లు (ప్రస్తుతింపబడువాడును, మునులకు ధ్యేయమైనవాడును అగు ఆ 
పరమాత్మయే భక్తులకు హితమునుగూర్చుటకై దశరథపుత్రుడుగా, అయోధ్యాపతియైన  శ్రీరామచంద్రుడుగా 
అవతరించెను. (దో॥ 118) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


98 శ్రీ రామచరిత మానసము 


SSS SSS 


చౌ- She మరత జంతు అవలోకీ | జాసు నామ బల కరఉ( బిసోకీ ॥ 


సాఇ ప్రభు మోర చరాచర స్వామీ 1 రఘుబర సబ ఉర అంతరజామీ un 1॥ 

బిబసహు( జాసు నామ నర కహహీ(। జనమ అనేక రచిత who దహహీ( ॥ 

సాదర సుమిరన జే నర కరహీ(। భవ బారిధి గోపద ఇవ తరహీ( ॥ 2 ॥ 

రామ సొ పరమాతమా భవానీ 1 తహ భ్రమ అతి అబిహిత IS బానీ ॥ 

అస సంసయ GSS ఉర మాహీ(। గ్యాన DON సకల గున జాహీ. ॥ 3 ॥ 

సుని సివ కే భమ భంజన బచనా । మిటి గై సబ కుతరక కై రచనా ॥ 

భఇ రఘుపతి పద ప్రీతి ప్రతీతీ । దారున అసంభావనా బీతీ ॥ 41 

కాశీలో మరణించు ఏ ప్రాణినైనను నేను(శివుడు) రఘువరునినామమహిమచేత ముక్తునిగా జేయుదును. ఈ 
చరాచరజగత్తునకు ఆయన (ప్రభువు. సర్వహృదయములను ఎటీగినవాడు. యాదృచ్చికముగనైనను మనుష్యులు 
ఆయననామస్మరణచేసినచో అనేకజన్మలసంచితపాపములును దగ్గములగును. భక్తితో ధ్యానించువారు 
సంసారసముద్రమును గోష్పాదసదృశమైన దానినిగా సులభముగా 'దాటగలరు. భవానీ! ఆ పరబ్రహ్మయే 
శ్రీరామచంద్రుడు. ఆయనవిషయమున ఎట్టీ సందేహములకును తావులేదు. సందేహపడువానిమనస్సునుండి 
జ్ఞానవైరాగ్యాది గుణములన్నియు తొలగిపోవును.” (భ్రమ నివారకములైన శివుని మాటలను విని, పార్వతీదేవి యొక్క 


సందేహ "ములన్నియును తొలగిపోయెను. ఊహాజనితదారుణసంశయములు, తర్కవితర్కములు 
మటుమాయ మయ్యెను. శ్రి శీరాముని పాదపద్మములయందు ఆమెకు భక్తి విశ్వాసములు ఇనుమడించెను. 


(చౌ॥ 1-4) 


దో-పుని పుని ప్రభు పద కమల గహి, జోరి పంకరుహ పాని। 
బోలీ( గిరిజా బచన బర, మనహు( (పేమ రస సాని ॥ 119 ॥ 


శివునిపాదపద్మములకు . (మొక్కి తనకరకమలములతో wow) ఘటించి, _ పార్వతీదేవి 
అమృతమయవాక్కులను ఇట్టు పలికెను. (Su 119) 


చౌ- ససి కర సమ సుని గిరా తుమ్హారీ | Boer మోహ సరదాతప భారీ ॥ 
తుమ్మ కృపాల సబు సంసఉ హరెఊ | రామ స్వరూప జాని మొహి పరెఊ ॥ 1 ॥ 
నాథ కృపాం అబ గయ బిషాదా। సుఖీ భయ4ఉ( ప్రభు చరన ప్రసాదా ॥ 
అబ మొహి ఆపని కింకరి D1 ath సహజ జడ నారి అయానీ ॥ 2॥ 
ప్రథమ జొ మై6 పూఛా సొఇకహహు। Fc 3p పర ప్రసన్న ప్రభు అహహూ ॥ 
రామ (బ్రహ్మ చినమయ అబినాసీ 46) రహిత సబ ఉర పుర బాసీ ॥ 3 ॥ 
నాథ ధరెఉ నరతను కెహి హేతూ। మొహి సమురూఇ కహహు బృషకేతూ i 
ఉమా బచన సుని పరమ D1 రానుకథా పర ప్రీతి పునీతా ॥ 4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 99 


ఓ కృపానిధీ! మీ చల్లని మాటలు శరచ్చంద్ర కిరణములవలె ఆహ్హాదకరములు. అజ్ఞానజనితమైన నా 
మోహము శరదాతపము Soda. శరదృతువు నందు చల్లని చంద్రికలచే తాపము ఉపశమించినట్లు మీ 
శీతలవచనములచే నా మోహము తొలగిపోయినది.!) మీరు నా సంశయములనన్నింటిని నివృత్తి చేసితిరి. ఇప్పుడు 
శ్రీరాముని యథార్థస్వరూపము తెలిసినది. నాథా! మీ దయవలన నా విషాదము దూరమైనది. మీ అనుగ్రహముచే 
నాకు సుఖశాంతులు లభించినవి. నన్ను మీ దాసురాలినిగా భావించి, నాయెడ (ప్రసన్నభావము గలవారై, 
స్రీసహజచాపల్యముచే నేనడుగుచున్న ఈ ప్రశ్నకు సమాధానమును Bayh. శ్రీరాముడు పరబ్రహ్మ, 
జ్ఞానస్వరూపుడు, అవ్యయుడు, నిర్మలుడు, సర్వహృదయాంతర్యామి. ఓ వృషభధ్వజా! ఆయన మానుషరూపమును 
ఏల దాల్ఫెనో విశదీకరింపుడు? పార్వతీదేవియొక్క సవినయవచనములను ఆలకించి, శ్రీరామ వృత్తాంతమునెడ 
ఆమెకు గల మక్కువను గమనించి, (చౌ॥ 1-4) 


దో-హియ( హరషే కామారి తబ, సంకర సహజ సుజాన । 
బహు DO ఉమహి ప్రసంసి Hd, బోలే కృపానిధాన ॥ 120 (క) ॥ 


జ్ఞానస్వరూపుడు, కామారి, కృపాళువుఐన శివుడు మనస్సులోఆనందించి, బహువిధముల ఆమెను 
ప్రశంసించుచు Rey పలికెను. “౨ (దోః 120. 8) 


నవాహ్నికపారాయణము - మొదటి విరామము 
మాసపారాయణము నాల్గవ విరామము 


శ్రీరామావతార రహస్యము 


సో- సును సుభ కథా భవాని, రామచరితమానస బిమల 1 
కహా భుసుండి ward, సునా బిహగ నాయక గరుడ ॥120 (ఖ) ॥ 
సో సంబాద ఉదార, జెహి DG భా ఆగే. కహబ !. 
సునహు రామ అవతార, చరిత పరమ సుందర అనఘ ॥ 120 (x) 1 
హరి గున నామ అపార, కథా రూప అగనిత అమిత । 
మై( నిజ మతి అనుసార, కహఉ( ఉమా సాదర సునహు ॥ 120 (ఫు) ॥ 


ఓ భవానీ! శ్రీరామచరిత మానసమనెడి నిర్మలమైన, శుభంకరమైన కథను వినుము. మొదట దీనిని 
కాకభుశుండిముని పక్షిరాజైన గరుత్మంతునకు చెప్పెను. వారిసంవాదమునుగూర్చి మున్ముందు చెప్పెదను. మొదట 
రామావతారమునుగూర్చి వినుము. అది అతిసుందరము, పాపనాశకము. శ్రీహరిగుణములు, నామములు, కథలు, 
రూపములు అసంఖ్యాకములు, అపారములు. ఐనను యథాశక్తిగా తెల్పెదను.. సాదరముగా వినుము. 

(సోః 120. ఖ,గ,ఘ) 


ha ee en ee 
1) ఆశ్వయుజమాసమున చిత్తకార్తెలో సూర్యకిరణ తాపము అధికముగా ఉండును దానిని 'శరదాతపము' అని 
యందురు. రాత్రి వేళలో వెన్నెల ప్రభావమున అది చల్లబడును. 


Bhuvan Vani Trust, Lucknow = 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


100 శ్రీ రామచరిత మానసము 


———————————————————————————————————————————————————————————————————————— 


చౌ- సును గిరిజా హరిచరిత సుహాఏ 1 బిపుల DHS నిగమాగమ WO ॥ 
హరి అవతార హేతు జెహి హోఈ | ఇదమిత్తం కహి జాఇ న సోఈ ॥ 1॥ 
రామ అతర్భ్య బుద్ది మన బానీ 1 నుత హమార అస సునహి సయానీ ॥ 
తదపి సంత ముని BS పురానా। జస కఛు కహహీ( స్వమతి అనుమానా ॥ 21 
తస మై(సుముఖి సునానఉ(తోహీ 1 సముయ్మి పరణ జస కారన మోహీ ॥ 
జబ జబ హోఇ ధరమ కై హానీ | బాఢహి( అసుర అధమ అభిమానీ ॥ 3 ॥ 
కరహి( అనీతి జాఇ నహి బరనీ 1 సీదహి( DS ధేను సుర ధరనీ ॥ 
తబ తబ ప్రభు ధరి బిబిధ సరీరా । హరహి( కృపానిధి సజ్జన పీరా ॥ 4 ॥ 


గిరిజా! మనోహరమైన, ITVS, ఉజ్జ్వలమైన శ్రీహరిచరితములను నిగమాగమములు ప్రస్తుతించినవి. 
బుద్ధిమంతురాలా! శ్రీహరిఅవతారములకు కారణములను ఇదమిత్సముగా చెప్పలేము. వాటికి కారణములు 
అనేకములు. శ్రీరాముడు వాజ్మనోబుద్దులకు అందని వాడు. ఐనను సత్పురుషులు, మునులు తమతమ (ప్రజ్ఞలను 
అనుసరించి శ్రీరాముని స్తుతించిరి. వేదములును, పురాణములును ప్రస్తుతించినవి. ఓ సుముఖీ! ధర్మమునకు గ్లాని 
ఏర్పడినప్పుడును, నీచులు, అసురులు, గర్యోన్మత్తులు విజృంభించి, చెప్పుటకువీలులేని అధర్మకార్యములకు 
పాల్పడినప్పుడును, బ్రాహ్మణులు, గోవులు, దేవతలు దుఃఖములకు లోనైనప్పుడును, భూభారము పెటిగినప్పుడును 
కృపాళువైన శ్రీహరి ఆయా అవతారములను ధరించి, సాధు జనుల దుఃఖములను తొలగించుచుండును. (చౌ॥ 1-4) 


దో-అసుర మారి థాపహి( WTS, రాఖహి( నిజ (శ్రుతి సేతు | 
జగ బిస్తారహి. ASS జస, రాము జన్మ కర హేతు॥ 121 ॥ 


హరి రాక్షసులను సంహరించి, దేవతలను రక్షించును. వేదమర్యాదలను కాపాడును. లోకములోతన 
ఉజ్ఞ్యలకీర్తిని విస్తరింప జేయును. ఇట్టి కారణములతో గూడినదే రామావతారము గూడా. (దో॥ 121) 


చౌ- సాల జస గా భగత భవ తరహీ(। కృపాసింధు జన హిత తను ధరహీ( ॥ 
రామ జనమ కే హేతు అనేకా। పరమ బిచిత ఏక Sc Oud 8 
జనమ ఏక దుఇ కహఉ. బఖానీ | సావధాన సును సుమతి భవానీ ॥ 
ద్వారపాల హరి కే ప్రియ దోఊ।; జయ అరు బిజయ జాన సబ కోడ్‌ ॥ 2 1 
DS శ్రాప SC దూనఉ భాఈ। తామస అసుర దేహ OS పాఈ ॥ 
కనకకసిపు అరు హాటక లోచన 1 జగత DOT సురసతి మద మోచన ॥ 3 ॥ 
బిజఈ సమర DS బిఖ్యాతా | ధరి బరాహ బపు ఏక నిపాతా ॥ 
_ హొఇ నరహరి దూసర HD మారా। జన (ప్రహలాద సుజస బిస్తారా ॥ 4॥ 
ఈ. విధముగా భక్తులు ఆయనయశోవైభవములను కీర్తించి, సంసార సాగరమును దాటుదురు. 
దయానిధియైన శ్రీహరి తనభక్తులహితమునకై అవతారములను దాల్బును. శ్రీరామజననమునకు పెక్కుకారణములు 
కలవు. ఒకదాని కంటె SSA అద్భుతమైనది. భవానీ! ఆ కారణములలో ఒకటి రెండింటినిగూర్చి తెలొపెదను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 101 


శ్రీహరికి జయ-విజయులు అను agen ప్రియమైన ద్వారపాలకులుండిరనుట సర్వవిదితము. సనకాది మునుల 
శాపకారణమున వీరు తామసస్వభావులైన రాక్షసులుగా జన్మించిరి. వారి పేర్లు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వారు 
సురపతియైన ఇంద్రునిగూడ జయించి, వీరులుగా (ప్రసిద్ది కెక్కిరి. హిరణ్యాక్షుని వధించుటకు శ్రీహరి 
వరాహావతారమును దాల్చెను. నరసింహావతారమున హిరణ్యకశిపుని వధించి, భక్తప్రహ్లాదునికీర్తిని వ్యాపింప జేసెను. 
(చౌ॥ 1-4) 
దో- SD నిసాచర జాఇ BR, మహాబీర బలవాన । 
కుంభకరన రావన సుభట, సుర బిజఈ జగ జాన ॥ 122 ॥ 


వారే Deo రావణకుంభకర్ణులు-అనుపేర్లతో మహావీరులైన రాక్షసులుగా జన్మించిరి. వారు గొప్ప యోధులై 
దేవతలను గూడ జయించిరి. ఇది లోకవిదితము. (దో॥ 122) 


చౌ- ముకుత న భఏ హతే భగవానా। GO జనమ ద్విజ బచన GIT ॥ 
ఏక బార BS కే హిత hi ధరెఉ సరీర భగత అనురాగీ ॥ 1 ॥ 
కస్యప అదితి తహా6 పితు మాతా। దసరథ కౌసల్యా బిఖ్యాతా ॥ 
ఏక కలప ఎహి బిధి అవతారా। చరిత పవిత్ర కిఏ సంసారా ॥ 2॥ 
ఏక కలప సుర GH దుఖారే। సమర జలంధర సన సబ హారే ॥ 
సంభు క్రీన్ల సంగ్రామ అపారా । దనుజ మహాబల మరఇ న మారా॥3॥ 
సరము సతీ అసురాధిప నారీ । తెహి( బల తాహి న జితహి( పురారీ ॥ 4 ॥ 


సనకాదులశాపకారణమున జయ-విజయులు రాక్షసులుగా మూడు జన్మలెత్తవలసి యుండెను. కనుక. 
హిరణ్యాక్ష, హిరణ్య కశిపులను భగవానుడు స్వయముగా సంహరించినను 'ఆ జన్మతో వారికి శాపవిముక్తి కలుగ 
లేదు. ప్రతిపర్యాయము తనభక్తులపైగల అనురాగమువలన భగవానుడు అవతారములను ఎత్తుచు వచ్చెను. ఒక 
అ(వామనా) వతారములో అదితి కశ్యపులు ఆయనకు తలిదండ్రులు. వారే రామవతారమున కౌసల్యాదశరథులు. ఒక 
కల్పములో ఈ విధముగా అవతారములనెత్తి భగవంతుడు జగత్తులో తన అద్భుత లీలలను ప్రకటించుచు వచ్చెను. 
DTS కల్పమున జలంధరుడను రాక్షసుడు దేవతలనందటిని యుద్దములో ఓడించెను. వారిఆపదలను 
నివారించుటకై మహేశ్వరుడుగూడ పెక్కుమాజులు ఆతనితో భయంకరముగా పోరాడెను. కాని మహాశక్తిమంతుడైన 
ఆ రాక్షసుని వధింపలేకపోయెను. ఆ రాక్షసుని భార్యయైన బృందపాతివ్రత్య మహిమవలన (త్రిపురాసుర సంహారియైన 
శివుడుగూడ వానిని వధింప లేకపోయెను. (చౌ॥ 1-4) 


దో-ఛల కరి టారెఉ తాసు OS, ప్రభు సుర కారజ 851 
జబ తెహి( జానెఉ మరమ తబ, (rs కోప కరి దీన్ల॥ 123 ॥ 


ఒక కపటోపాయముచే విష్ణుమూర్తి ఆమెపాతివ్రత్యమును భంగపజచి దేవతలను కాపాడెను. ఈమోసమును 
గ్రహించినబ్బంద కుపితయై విష్ణువును శపించెను. (దో॥ 123) 


చౌ- తాసు (PS హరి AS ప్రమానా 1 కౌతుకనిధి కృపాల భగవానా ॥ 
SI జలంధర WHS భయఊ । రన MB రామ పరమ పదదయడఊ ॥1॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


100 శ్రీ రామచరిత మానసము 

చౌ- సును గిరిజా హరిచరిత సుహాఏ 1 బిపుల DHS నిగమూగమ WD ॥ 
హరి అవతార హేతు జెహి హోఈ | ఇదమిత్తం కహి జాఇ న సోఈ ॥ 1॥ 
రామ అతర్భ్య బుద్ది మన బానీ 1 మత PART అస సునహి సయానీ ॥ 
తదపి సంత ముని బేద పురానా। జస కఛు కహహీ( స్వమతి అనుమానా ॥ 2॥ 
తస మై(సుముఖి సునానఉ(తోహీ 1 సముయి పరణ జస SOS మోహీ ॥ 
జబ జబ హోఇ ధరమ కై హానీ | బాఢహి( అసుర అధమ అభిమానీ ॥ 3 ॥ 
కరహి( GIS wg నహి బరనీ 1 సీదహిం బిప్ర ధేను సుర ధరనీ ॥ 
తబ తబ ప్రభు ధరి OOS సరీరా । హరహి( కృపానిధి సజ్జన పీరా ॥ 4 ॥ 


గిరిజా! మనోహరమైన, విస్తృతమైన, ఉజ్జ్వలమైన శ్రీహరిచరితములను నిగమాగమములు ప్రస్తుతించినవి. 
బుద్దిమంతురాలా! శ్రీహరిఅవతారములకు కారణములను ఇదమిత్హముగా చెప్పలేము. వాటికి కారణములు 
అనేకములు. శ్రీరాముడు వాజ్మనోబుద్దులకు అందని వాడు. ఐనను సత్పురుషులు, మునులు తమతమ (ప్రజ్ఞలను 
అనుసరించి శ్రీరాముని స్తుతించిరి. వేదములును, పురాణములును (ప్రస్తుతించినవి. ఓ సుముఖీ! ధర్మమునకు గ్లాని 
ఏర్పడినప్పుడును, నీచులు, అసురులు, గర్యోన్మత్తులు విజృంభించి, చెప్పుటకువీలులేని అధర్మకార్యములకు 
పాల్పడినప్పుడును, బ్రాహ్మణులు, గోవులు, దేవతలు దుఃఖములకు లోనైనప్పుడును, భూభారము పెటీగినప్పుడును 
కృపాళువైన శ్రీహరి ఆయా అవతారములను ధరించి, సాధు జనుల దుఃఖములను తొలగించుచుండును. (చౌ॥ 1-4) 


దో-అసుర మారి థాపహి( WS, రాఖహి( నిజ శ్రుతి సేతు | 
జగ బిస్తారహి( ASS జస, రాను జన్మ కర హేతు॥ 121 ॥ 


హరి రాక్షసులను సంహరించి, దేవతలను రక్షించును. వేదమర్యాదలను కాపాడును. లోకములోతన 
ఉజ్ఞ్యలకీర్తిని విస్తరింప జేయును. ఇట్టీ కారణములతో గూడినదే రామావతారము గూడా. (దో॥ 121) 


చౌ- సాఇ జస HE భగత భవ తరహీ(। కృషాసింధు జన హిత తను ధరహీ( ॥ 
రామ జనమ కే హేతు అనేకా। పరమ DOG ఏక Sc Osu 18 
జనమ ఏక దుఇ Src బఖానీ | సావధాన సును సుమతి భవానీ ॥ 
ద్వారపాల హరి కే ప్రియ దోఊ। జయ అరు బిజయ జాన సబ కోడి ॥ 2 ॥ 
DS WS SC దూనఉ భాఈ। తామస అసుర దేహ OS పాఈ ॥ 
కనకకసిపు అరు హాటక లోచన 1 జగత బిదిత సురపతి మద మోచన ॥ 3 ॥ 
__బిజఈ సమర బీర బిఖ్యాతా ధరి బరాహ బపు ఏక నిపాతా ॥ 
_ హొఇ నరహరి దూసర HD మారా। జన ప్రహలాద సుజస బిస్తారా ॥ 4॥ 
౨. ఈ విధముగా భక్తులు ఆయనయశోవైభవములను కీర్తించి, సంసార సాగరమును దాటుదురు. 


దయానిధియైన శ్రీహరి తనభక్తులహితమునకై అవతారములను దాల్ఫును. శ్రీరామజననమునకు పెక్కుకారణములు 
కలవు. ఒకదాని కంటె మజీయొకటి అద్భుతమైనది. భవానీ! ఆ కారణములలో ఒకటి రెండింటినిగూర్చి తెలిపెదను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 101 


శ్రీహరికి జయ-విజయులు అను ఇద్దణు ప్రియమైన ద్వారపాలకులుండిరనుట సర్వవిదితము. సనకాది మునుల 
శాపకారణమున వీరు తామసస్వభావులైన రాక్షసులుగా జన్మించిరి. వారి పేర్లు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వారు 
సురపతియైన ఇంద్రునిగూడ జయించి, వీరులుగా ప్రసిద్ది కెక్కిరి. హిరణ్యాక్షుని వధించుటకు శ్రీహరి 
వరాహావతారమును దాల్చెను. నరసింహావతారమున హిరణ్యకశిపుని వధించి, భక్తప్రహ్లాదునికీర్తిని వ్యాపింప జేసెను. 
(చౌ॥ 1-4) 
దో- SD నిసాచర జాఇ Se, మహాబీర wows । 
కుంభకరన రావన సుభట, సుర బిజఈ జగ జాన ॥ 122 ॥ 


వారే మజల రావణకుంభకర్గులు-అను పేర్లతో మహావీరులైన రాక్షసులుగా జన్మించిరి. వారు గొప్ప యోధులై 
దేవతలను గూడ జయించిరి. ఇది లోకవిదితము. (దో॥ 122) 


చౌ- ముకుత న భఏ హతే భగవానా। BO జనమ ద్విజ బచన ప్రవానా ॥ 
ఏక బార తిన్న కే హిత whi ధరెఉ సరీర భగత అనురాగీ ॥1॥ 
కస్యప అదితి తహా( పితు మాతా దసరథ కౌసల్యా బిఖ్యాతా ॥ 
ఏక కలప ఎహి బిధి అవతారా। చరిత పవిత్ర కిఏ సంసారా ॥ 2॥ 
ఏక కలప సుర GD దుఖారే! సమర జలంధర సన సబ హారే ॥ 
సంభు క్రీన్ల సంగ్రామ. అపారా | దనుజ మహాబల నుర న మారా॥3॥ 
పరము సతీ అసురాధిప నారీ । తెహి.బల తాహీ న జితహి(పురారీ ॥ 4 ॥ 


సనకాదులశాపకారణమున జయ-విజయులు రాక్షసులుగా మూడు జన్మలెత్తవలసి యుండెను. కనుక. 
హిరణ్యాక్ష, హిరణ్య కశిపులను భగవానుడు స్వయముగా సంహరించినను 'ఆ జన్మతో వారికి శాపవిముక్తి కలుగ 
లేదు. ప్రతిపర్యాయము తనభక్తులపైగల అనురాగమువలన భగవానుడు అవతారములను ఎత్తుచు వచ్చెను. ఒక 
అ(వామనా) వతారములో అదితి కశ్యపులు ఆయనకు తలిదండ్రులు. వారే రామవతారమున కౌసల్యాదశరథులు. ఒక 
కల్పములో ఈ విధముగా అవతారములనెత్తి భగవంతుడు జగత్తులో తన అద్భుత లీలలను ప్రకటించుచు వచ్చెను. 
HPS కల్పమున జలంధరుడను రాక్షసుడు దేవతలనందటిని యుద్దములో ఓడించెను. వారిఆపదలను 
నివారించుటకై మహేశ్వరుడుగూడ పెక్కుమాణులు ఆతనితో భయంకరముగా FOG. కాని మహాశక్తిమంతుడైన 
ఆ రాక్షసుని వధింపలేకపోయెను. ఆ రాక్షసుని భార్యయైన బృందపాతివ్రత్య మహిమవలన త్రిపురాసుర సంహారియెన 
శివుడుగూడ వానిని వధింప లేకపోయెను. (చౌ॥ 1-4) 


దో-ఛల కరి టారెఉ తాసు బ్రత, ప్రభు సుర కారజ కీన్ల । 
జబ తెహి( జానెఉ మరమ తబ, శ్రాప కోప కరి దీన్ల॥ 123 ॥ 
ఒక కపటోపాయముచే విష్ణుమూర్తి ఆమెపాతివ్రత్యమును భంగపజచి దేవతలను కాపాడెను. ఈమోసమును 
(గ్రహించినబ్బంద కుపితయై విష్ణువును శపించెను. (దో॥ 123) 
చౌ- తాసు (WS హరి AS ప్రమానా 1 కౌతుకనిధి కృపాల భగవానా ॥ 
SHC జలంధర WHS భయఊ । రన హతి రామ పరమ పద దయడఊ ॥ 10 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


102 శ్రీ రామచరిత మానసము 


RRR 


QS జనమ కర SSS ఏహా। Br లగి రామ GS నరదేహా ॥ 
ప్రతి అవతార కథా ప్రభు $81 సును ముని బరనీ కబిన్హ HSE ॥ 2 ॥ 
నారద PS దీన్న ఎక బారా। కలప ఏక తెహి లగి అవతారా ॥ 
గిరిజా చకిత భ-ఈ( సుని బానీ | నారద బిష్నుభగత YO గ్యానీ ॥ 3 ॥ 
SOS కవన (FS ముని Ai కా అపరాధ రమాపతి కీన్హా ॥ 

హ ప్రసంగ మొహి కహహు పురారీ । ముని మన మోహ ఆచరజ భారీ ॥ 4 


లీలావిలాసుడు, కృపాళువు ఐన శ్రీహరి ఆమెశాపమును అంగీకరించెను. ఆ జలంధరుడే మజొకకల్పమున 
రావణుడై జన్మించెను. శ్రీరాముడు యుద్ధమున ఆతనిని వధించి, వానికి మోక్షమును (ప్రసాదించెను. శ్రీరాముడు 
మానవుడుగా అవతరించుటకు ఇదియొక కారణము. భరద్వాజా! వినుము. ప్రతి అవతారగాథను కవులు 
అనేకవిధములుగా గానముచేసిరి. శ్రీహరి మానవుడుగా అవతరించుటకు నారదునిశాపముగూడ ఒకకారణము. ఈ 
మాట వినగానే పార్వతీదేవి చకితురాలయ్యెను. “ఓ త్రిపురారీ! నారదుడు విష్ణు భక్తుడు, జ్ఞాని. అట్టి దేవర్షి భగవంతుని 
ఎందులకు శపించెను? లక్ష్మీపతి చేసిన అపరాధమేమి? ఆ గాధను విపులముగా తెల్పుడు. మునీశ్వరుని మనస్సుకూడ 
మోహావేశమునకు లోనగుట ఆశ్చర్యకరముగదా!” అని పలికెను. (చౌ॥ 1-4) 


నారదుని మోహము 


దో-బోలే బిహసి మహేస తబ, గ్యానీ మూఢ న Sai 
జెహి జస రఘుపతి కరహి( జబ, సో తస తెహి ఛన హోఇ॥ 124 (క) ॥ 


శివుడు నవ్వి ఇట్లనెను. RE శ్లో జ్ఞానియు కాడు, మూఢుడును కాడు. శ్రీరఘునాథునిసంకల్పానుసారమే 
అన్నియు జరుగుచుండును. (దో॥ 124 క) 


సో- కహజఉ( రామ గున గాధ, భరద్వాజ సాదర సునహు। 
భవ భంజన రఘునాథ, భజు తులసీ తజి మాన మద॥ 124 (ఖ) ॥ 


ఓ భరద్వాజా! శ్రీరాముని గుణగణములనుగూర్చి Bis. సాదరముగా వినుము. తులసీదాసు 


చెప్పుచున్నాడు. మనసా! గర్వమును, స్వాభిమానమును వీడి, శ్రీ రఘునాథుని శరణుపొందుము. ఆయన నిన్ను ఈ 
భవసాగరమును దాటించును. (సో॥ 124. ఖ) 


చౌ- హిమగిరి గుహా ఏక అతి పావని | బహ సమీప సురసరీ సుహావని ॥ 
ఆశ్రమ పరమ పునీత సుహావా। GH దేవరిషి మన అతి భావా ॥1॥ 
DOD PO సరి బిపిన Demi Pood రమాపతి పద అనురాగా ॥ 
.సుమిరత హరిహి శ్రాప గతి బాధీ 1 సహజ బినుల మన లాగి సమాధీ ॥ 2 ॥ 
ముని గతి BD సురేస Gora కామహి బోలి 85 సనమానా ॥ 
సహిత సహాయ జాహు మమ హేతూ 1 చలెఉ హరషిహియ( జలచరకేతూ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 103 


సునాసీర మన మహు అసి త్రాసొ। చహత దేవరిషి మమ పుర బాసా ॥ 

జే కామీ లోలుప జగ Swincs కుటిల కాక ఇవ సబహి డెరాహీ( ॥ 41 

హిమాలయ పర్వతమునందు అతి పవిత్రమైన గుహయొకటి గలదు. అది మిక్కిలిమనోజ్ఞము. 
దానిసమీపమున నిర్మలమైనగంగానది ప్రవహించుచుండును. అట్టి పవిత్రస్థలమునుజూచిన దేవర్షి నారదునిమనస్సు 
ఆహ్లాదభరిత మాయెను. ఆ పర్వతశిఖరములను, నదులను, వనములను చూచిన నారదమహర్షిలో శ్రీహరిభక్తి 
BRASH. భగవన్నామస్మరణవలన దక్షునిశాపమునుండి (“ఎచ్చటను నిలుకడలేక నీవు (త్రిలోకసంచారమును 
చేయుచుందువుగాక” అనునది దక్షుని శాపము, దానినుండి) నారదుడు విముక్తుడాయెను. అతడు సమాధిలో మునిగి 
యుండెను. ఆ ముని యొక్క తపోనిమగ్న స్థితిని గుర్తించి, దేవేంద్రుడు భయపడెను. తపః ప్రభావముచే అతడు తన 
స్వర్గమును ఆ(క్రమించునేమో యని భీతిల్లైను. వెంటనే మన్మథుని రప్పించి, ఆదరసత్కారములను కావించి “నా 
మేలుకొజుకు నీవు నారదునితపస్సును భంగపజిచుము.” అని పలికెను. ప్రపంచములో కామలోభ ప్రవృత్తులు 
గలవారు కాకులవలె ఎల్లప్పుడు ఇతరులను జూచి భయపడుచుండుట సహజము గదా! (చౌ॥ 1-4) 


దో-సూఖ హాడ లై భాగ సఠ, స్వాన OOD మృగరాజ । 
చీని Sg జని జాన జడ, BA సురపతిహి న లాజ॥ 125 ॥ 


ఎండినఎముకను కొజుకుచున్న ఒక తెలివిమాలినకుక్క సింహమును గాంచి, ఆ సింహము తననుండి 
ఆయెముకను లాగుకొనునేమోయని భయపడి, దానిని నోటగజచుకొని పాటీపోవును. దేవేంద్రుడు భయపడుట 
గూడ అట్టిదియే. (దో॥ 125) 


చౌ- తెహి ఆశ్రమహి( మదన జబ గయఊ 1 నిజ మాయా(బసంత నిరమయఊ ॥ 
కుసుమిత బిబిధ Dd బహురంగా 1 కూజహి( కోకిల గుంజహి( భృంగా ॥1॥ 
చలీ సుహానని GOS బయారీ 1 కామ కృసాను బఢావనిహారీ ॥ 
రంభాదిక సురనారి నబీనా। సకల అసమసర కలా GDH ॥ 2॥ 
కరహి( గాన బహు తాన తరంగా 1 బహుబిధి |క్రీడహీ( పాని పతంగా ॥ 
BD సహాయ మదన హరషానా 1 కీన్హైసి HI ప్రపంచ బిధి నానా ॥ 3॥ 
కామ కలా కఛు మునిహి న argh 1 నిజ భయం GBS మనోభవ పాపీ ॥ 
సీను కి చాపి సకళఇ SS తాసూ। బడ రఖవార రమాపతి జాసూ ॥ 4॥ 


నారదుని ఆశ్రమమునకు చేరి, మన్మథుడు వసంతమును సృష్టించెను. వృక్షములపై 
చిత్రవిచిత్రములగుపూవులు వికసించెను. కోకిలలు పంచమస్వరమును వినిపించెను. తుమ్మెదలు రొద చేయసాగెను. 
కామాగ్నిని రగిలింపజేయు శీతలమందసుగంధపవనములు వీచసాగెను. నవయువతులు, కామ'కేళిలో ప్రవీణలైన 
రంభాది-అప్పరసలు అనేకరాగములలో పాటలు పాడిరి, కందుకాది. వివిధ క్రీడలు. 30/8. మదనుడు తన 
సహాయకులను జూచి, సంతసించెను. అనేక-ఉపాయములను పన్నెను. నారదుని ముందర తనకపటోపాయములు 


పనిచేయకపోవుటచే మన్మథుడు భయపడెను. శ్రీహరి రక్షణలో ఉన్నవారి హద్దులను ఎవరు భంగపజచ గలరు? 
(చౌ॥ 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


104 శ్రీ రామచరిత మానసము 


దో-సహిత సహాయ SHS అతి, మాని హారి మన మైన। 
గహెసి జాఇ ముని చరన తబ, కహి WS ఆరత బైన ॥ 126 ॥ 


మన్మథుడు తనఓటమిని అంగీకరించి, తనసహాయకులతోపాటు నారదుని పాదములపై బడి 
వినయముతో ప్రార్థించెను. (దో॥ 126) 


చౌ- భయ న నారద మన కఛు రోషా। కహి ప్రియ బచన కామ SOS ॥ 
SPQ SON సిరు ఆయసు పాఈ । గయత మదన తబ సహిత సహాఈ ॥ 1 ॥ 
ముని సుసీలతా ఆపని కరనీ। సురపతి సభా( జాఇ సబ బరనీ ॥ 
సుని సబ Sc MoS అచరజు wari మునిహి ప్రసంసి POP ot నావా ॥ 2 ॥ 
తబ నారద ASS సిన సాహీ(। జితా కామ అహమితి మన మాహీ( ॥ 
మార చరిత సంకరహి సునాఏ 1 అతిప్రియ జాని మహేస సిఖాఏ ॥ 3॥ 
బార బార బినవఉ( ముని తోహీ | జిమి యహ కథా సునాయహు మోహీ ॥ 
తిమి జని హరిహి సునావహు కబహూ( 1 చలెహు( ప్రసంగ దురాఎహు తబహూ( ॥ శ ॥ 


నారదుని మనస్సులో కోపము ఏమాత్రము లేదు. పైగా అతడు ప్రియవచనములతో మన్మథుని ఓదార్చెను. 
మన్మథుడు ఆయనపాదములకుమొక్కి సెలవుగైకొని సపరివారముగా వెళ్లిపోయెను. అతడు దేవేంద్రునిసభకు వెళ్లి, 
తన (ప్రయత్నవైఫల్యములను, నారదుని తపోనిష్టాగరిమనుగూర్చి వివరించెను. అందజును ఆశ్చర్య పడి, నారదుని 
గొప్పదనమును PAGS. శ్రీహరికి ప్రణమిల్లిరి. కాముని జయించితిననుగర్వముతో గూడి ననారదుడు 
పరమశివునికడకు వెళ్లి, ఆయనసమక్షమున తనస్వాతిశయమును (ప్రకటించెను. పరమశివుడాయనను 
మందలించుచు ఇట్లనెను. “ఓ మునీ! స్వాతిశయముతోగూడిన నీ కామవిజయ గాథను ఎన్నడును విష్ణుమూర్తికడ 
(ప్రస్తావింప వద్దు. సందర్భము వచ్చినను దానిని దాచియుంచుము. (చౌ॥ 1-4) 


దో-సంభు OS ఉపదేస హిత, నహి. నారదహి సాహాన । 
భరద్వాజ కౌతుక సునహు, హరి ఇచ్చా బలవాన ॥ 127 ॥ 


శివుని హితవచనములు నారదుని చెవికెక్కలేదు. ఓ భరద్వాజా! అనంతరము జరిగిన వినోద గాధను 
తెలిపెదను వినుము. శ్రీహరి సంకల్పము బలీయమైనది. (దో॥ 127) 


చౌ- రామ కీన్హ చాహహి( Fg హోఈ। కరై అన్యథా అస నహి( కోఈ ॥ 
సంభు బచన ముని మన నహి( భాఏ | తబ DoD కే లోక సిధాఏ ॥1॥ 

ఏక. బార కరతల . బర బీనా। WSS హరి గున గాన BOE ॥ 
ఛీరసింధు. గవనే మునినాథా | జహం బస శ్రీనివాస (శ్రుతిమాథా ॥ 2 ॥ 

.. హరషి మిలే GO రమానికేతా  బైఠీ ఆసన రిషిహి సమేతా ॥ 
= బోలే బిహసి చరాచర రాయా । బహుతే దినన §9 ముని దాయా ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 105 
oS 


SS చరిత నారద సబ భాషే atish ప్రథమ బరజి సివ( oF ॥ 
అతి ప్రచండ రఘుపతికై మాయా । జెహి న మోహ అస కో జగ జాయా ॥ 4 ॥ 


శ్రీరాముని సంకల్పమే నెజవేయును. దానికి విరుద్ధముగా ఎన్నడును, ఏమియు జరుగదు. శివుని సూచనను 
పెడచెవిన BY, నారదుడు బ్రహ్మలోకమునకు వెడలెను. పిమ్మట ఆ గానకళావిశారదుడు మహతీనాదముతో 
శ్రీహరిని కీర్తించుచు, వేదశిరోభూషణుడైన శ్రీమహావిష్ణువు నివసించుక్షీరసాగరమును జేరెను. లక్ష్మీపతి 40, ఎదురేగి 
దరహాసముతో నారదుని ఆహ్వానించి, “మునీశ్వరా! చాలాకాలమునకు విచ్చేసితిరి.” అని పలికెను. శివుడు 
వారించినను లెక్కింపక తన కామవిజయగాథను విష్ణువునకు వర్షించి చెప్పెను. శ్రీరఘునాథునిమాయ 
అనుల్లంఘ్యము. దానికి లోనుకానివారు ఈ ప్రపంచమున ఉండరు. (చౌ॥ 1-4) 


దో-రూఖ 255 కరి బచన మృదు, SS శ్రీభగవాన । 
తుమ్హరే సుమిరన Bc Desc, మోహ మార మద మాన॥ 128 ॥ 


శ్రీమహావిష్ణువు ఉదాసీనభావముతో విని, మృదుమధురముగా నారదునితో ఇట్లు పల్కెను. “మునీశ్వరా! 
మిమ్ము స్మరించినంత మాత్రముననే జనుల మోహము, మదము, కామము, అభిమానము మున్నగునవి అన్నియును 
దూరమగును. ఇంక మీ విషయము చెప్పనేల? (దో॥ 128) 


చౌ- సును ముని మోహ హోఇ మన Fe 1 గ్యాన బిరాగ హృదయ Sorc జాకే( ॥ 
బ్రహ్మచరజ (బత రత మతిదీరా 1 తుమ్మహి కి కరఇ మనోభన పీరా ॥1॥ 
నారద కహెఉ సహిత అభిమానా 1 కృపా తుమ్హారి సకల భగవానా ॥ 
కరునానిధి మన Ap బిచారీ । ఉర అంకురెఉ గరబ తరు భారీ ॥ 2॥ 
BA సా మై డారిహఉ( ఉఖారీ 1 పన హమార HSS హితకారీ ॥ 
ముని కర హిత నుమ కౌతుక హోఈ 1 అవసి ఉపాయ కరబి మై( సోఈ ॥ 3 ॥ 
తబ నారద హరి పద సిర నాఈ । చలే హృదయ అహమితి అధికాఈ ॥ 
శ్రీపతి నిజ మాయా తబ ప్రేరీ। సునహు కఠిన కరనీ తెహి కేరీ ॥ 4 ॥ 


“మునీశ్వరా! హృదయమున జ్ఞానవైరాగ్యములు లేనివారు మోహమునకు లోనగుదురు: మీరు 
బ్రహ్మచర్య వ్రతదీక్షాదక్షులు, ధీరులు. మిమ్ము మన్మథుడేమిచేయగలడు?”- నారదుడు స్వాతిశయముతో “ప్రభూ! 
ఇదియంతయు నీఅనుగ్రహఫలమే”- అనియనెను. దయాళువైన విష్ణువు ఆలోచించెను. “ఈ నారదుని 
హృదయములో దురభిమాన బీజము నాటుకొని. మొలకెత్తినది. వెంటనే దానిని నిర్మూలించెదను. భక్తులను 
కాపాడుటయే నా వ్రతము. దీనికై ఒక సంఘటనను సృష్టించెదను.అది నారదునకు (శ్రేయస్సును గూర్చును. అట్టు 
చేయుట నాకు లీలావిలాసము.”- నారదుడు విష్ణువునకు వందన మాచరించి, అతి గర్వముతో వెళ్లిపోయెను. విష్ణువు 
తనమాయను (ప్రేరేపించెను. ఆమాయాచర్యల (ప్రాబల్యములను వినుము. _ (Su 1-4) 


దో- DSBS మగ మహు నగర తెహి6 సత జోజన DRT - 
శ్రీనివాసపుర Bc అధిక, రచనా DNS " ప్రకార w129 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


106 శ్రీ రామచరిత మానసము 


ea SS TP Tm 


విష్ణుమాయాప్రభావమున మార్గమధ్యమున వెంటనే నూణుయోజనములవిస్తీర్ణముగల ఒకమహానగర్రమ్సు 


ఏర్పడెను. అందు నిర్మితములైన వివిధములగు భవన శోభలతో ఆ అద్భుతనగరము వైకుంఠమునుగూడ మించి 


పోయెను. (దో॥ 129) 


చౌ- బసహి6 నగర సుందర నర నారీ | జను బహు మనసిజ రతి తనుధారీ ॥ 

తెహి( పుర ode సీలనిధి రాజా 1 అగనిత హయ గయ సేన సమాజా ॥ 1॥ 

సత సురేస సమ బిభవ బిలాసా రూప తేజ బల నీతి నివాసా ॥ 

బిస్వమోహనీ తాసు కుమారీ | శ్రీ బిమోహ జిసు రూపు నిహారీ ॥ 2 ॥ 

Sq హరిమాయా సబ గున భానీ। Ber తాసు కి జాఇ బఖానీ ॥ 

కరఇ స్వయంబర సో నృపబాలా | ఆఏ తహ అగనిత మహిపాలా ॥ 3 ॥ 

ముని కౌతుకీ నగర తెహి( గయఊ | పురబాసిన్ల సబ పూఛత భయఊ ॥ 

సుని సబ చరిత భూపగృహ' ఆఏ। కరి పూజా నప ముని బైఠాఏ u4u 

ఆ నగరమునగల్ల స్త్రీపురుషులందలును రతీమన్మథులవలె అతిసుందరులు. ఆ నగరమును 'శీలనిధి' అను 
రాజు పాలించుచుండెను. అతని మహాసైన్యమున అసంఖ్యాకములైన అశ్వములు, గజములు, పదాతిదళములు గలవు. 
ఆతని వైభవము ఇంద్ర వైభవమునకు నూజు రెట్లు అధికముగా ఉండెను. అతడు సహజముగనే సుందరరూపము, 
మహాతేజస్సు, గొప్పబలము, నైతికపటుత్వము గలవాడు ఆతనికూతురు విశ్వమోహిని. ఆమె అందచందములకు 
లక్ష్మీదేవియు ATMs. సర్వశుభలక్షణసంపన్నయైన ఆ రాజకుమారి మహా విష్ణువు యొక్క మాయాశక్తియే. 
ఆమె శోభను ఎట్టు వర్లింపగలము? ఆమెకు స్వయంవరము చాటింపబడెను. పెక్కుమంది రాజులు అందులకై 


విచ్చేసియుండిరి. అతికుతూహలముతో నారదుడు అచటికి వచ్చి, నగరవాసులనుండి అన్ని విషయములను 
తెలిసికొనెను. రాజు తనభవనమునకు విచ్చేసిననారదుని సత్కరించి, ఉచితాసనముపై కూర్చుండ బెట్టెను. 


(చౌ॥ 1-4) 


దో-ఆని దెఖాఈ DOG, భూపతి రాజకుమారి 1 
కహహు నాథ గున దోష సబ, ఎహి కే హృదయం DS ॥ 130 ॥ 
రాజు తనకుమార్తెను పిలిపించి, నారదమునికి చూపి, “ఓ మునీశ్వరా! ఈమె గుణదోషములను గూర్చి 
యోచించి, తెల్పుడు” అనియనెను. (దో॥ 130) 
P-GP రూప ముని బిరతి బిసారీ। బడీ బార లగి రహే నిహారీ ॥ 
న్‌ తాసు OFS భులానే 1 హృదయ హరష నహి( ప్రగట బఖానే ॥ 1 ॥ 
జో ఎహి బరఇ అమర Ba హోఈ | సమరభూమి తెహి జీత న కోఈ ॥ 
సేవహి( సకల చరాచర తాహీ | బరఇ సీలనిధి కన్యా జాహీ ॥ 2 ॥ 
లః aps eon 8 oe aa కఛుక బనాఇ భూప సన భాషే. ॥ 
Soe 'సులచ్చన కహి POS చలే సోచ మన.మాహీ౯॥ 3 ॥ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 107 


SOc జాఇ FQ జతన Dadi జెహి ప్రకార మొహి బరై కుమారీ ॥ 

జప తప కఛు న హోఇ Sir కాలా 1 WDA og కవన బిధి బాలా ॥ 4 ॥ 

రాజకుమారి సౌందర్యమును చూడగనే నారదునివైరాగ్యము అంతయు మాయమై పోయెను. అతడామెను 
తదేకదృష్టితో చూడసాగెను. ఆమెశుభలక్షణములనుగాంచి నారదుడు తననుతాను మజచిపోయెను. వెంటనే అతడు 
ఆమెపై మరులుగొనెను. కానిదానిని అతడు బయటికి (ప్రకటింపలేదు. తనలోతాను ఇట్లు తర్కించుకొనెను. 
“ఈమెను వివాహమాడినవాడు అమరుడగును. వాని జన్మధన్యము. అతడు సర్వవిజేత. రణరంగమున ఆతనిని 
ఎవ్వరును జయింప జాలరు. ఈమె వరించిన వానికి చరాచర ములన్నియును సేవలొనర్చును.” నారదుడు ఈ 
విధముగా ఆమెశుభలక్షణములను అన్నింటిని మనస్సున తర్కించుకొని, మురిసి పోయెను. బయటికి ఆమె 
లక్షణములలో కొన్నింటిని మాత్రమే తెల్పుచు, “ఈమె చాలా అదృష్టవంతురాలు” అని చెప్పి, వెళ్లి పోయెను. పిదప 
అతడు తనలోతాను ఇట్టు ఆలోచించుకొనసాగెను. ఈ రాజకుమారి నన్ను వరించునట్టు చూచెదను. జపతపములకు 
ఇది సమయముగాదు. “విధాతా! ఈ కన్య నన్ను వరించునుపాయమేమి?” (చౌ॥ 1-4) 


దో-ఎహి అవసర చాహిఅ పరమ, సోభా రూప బిసాల। 
జో బిలోకి రీయ్టై కుఅ6రి, తబ మేలై జయమాల ॥ 131 ॥ 


ఈ సమయమున నేను మిక్కిలిసుందరునిగా రూపొందవలెను. రాజకుమారి నన్ను జూచి, తన వరమాలను 
నామెడలోనే వేయవలెను. (దో॥ 131) 


చౌ- హరి సన SPM సుందరతాఈ 1 హోఇహి జాత గహరు అతి భాఈ ॥ 
మోరే. హిత హరి సమ నహి. కోఊ | ఎహి అవసర సహాయ సొఇ హోఊ ॥ 1॥ 
బహుబిధి బినయ §Q తెహికాలా  ప్రగటెఉ ప్రభు కౌతుకీ కృపాలా ॥ 
ప్రభు బిలోకి ముని నయన జుడానే | హోలహి కాజు Wc హరషానే ॥ 2 ॥ 
అతి ఆరతి కహి కథా సునాఈ | కరహు కృపా కరి హోహు సహాఈ ॥ 
ఆపన రూప దేహు ప్రభు మోహీ। ఆన భాంతి నహి( HS ఓహీ ॥ 3॥ 
జెహి DA నాథ హోఇ హిత Bro | కరహు సా BA దాస మై తోరా ॥ 
నిజ మాయా బల GP బిసాలా। హియ( ed బోలే దీనదయాలా ॥ 4 ॥ 


“ఈక్షణముననే శ్రీహరి కడకు వెళ్లి, ఆయనసౌందర్యమును నాకిమ్మని ప్రార్థించెదను. కాని ఆచటికి వెళ్లుటకు 
చాలా సమయము పట్టును. ఆ హరితప్ప నాకు హితమొనర్చువారు మఠియొకరు ఎవ్వరును లేరు. ఈ 
సమయమున నాకు ఆయనయే దిక్కు.” అని భావించి, నారదుడు శ్రీహరిని అనేక విధముల ప్రార్థించెను. 
లీలామయుడు, కృపాళువు ఐన నారాయణుడు తత్‌క్షణమే (ప్రత్యక్షమాయెను. ఆ (ప్రభువును గాంచి మునీశ్వరుడు 
మిక్కిలి సంతసించెను. ఆనందముతో అతని కన్నులు చెమ్మగిల్లైను. తన కోరిక తప్పక నెరవేరునని దృఢముగా 
నమ్మెను. తనకు సహాయపడుమని అత్యంత AS అతడు విష్ణుమూర్తిని వేడుకొనెను. “మీ సౌందర్యమును నాకు 
ప్రసాదింపుడు. నేను ఆమెను తప్పక వివాహమాడవలెను, (ప్రభూ! నాకు త్వరగా మేలు చేయుడు. నేను మీధాసుడను. 
నాకు హితము కలునట్లు అను గ్రహింపుడు.” దీనదయాళువైన శ్రీమహావిష్ణువు తనమాయా ప్రభావమును జూచి, నవ్వి 
ఇట్లనెను. bl (Su 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


108 శ్రీ రామచరిత మానసము 


Rr rrr rrr nr rr rR rrr mr త త... 
దో-జెహి OG హోఇహి పరమ హిత, నారద సునహు HAPS | 
Pg హమ కరబ న ఆన కఛు, బచన న మృషా హమార॥ 132 ॥ 


ఓ నారద మహర్షీ! నీకు పరమహితమైనదానిని తప్పకచేయగలను. మటొక విధముగా చేయను. నామాట 
ఎన్నడును అసత్యము గాదు. (దో॥ 132) 


చౌ- కుపథ మాగ toe బ్యాకుల రోగీ 1 BS న Og సునహు ముని HA ॥ 
ఎహి బిధి హిత GSTS మై ఠయడః | కహి అస అంతరహిత ప్రభు Hodes ॥ 1॥ 
మాయా బిబస HD ముని మూఢా । సములు నహి( హరి గిరా నిగూఢా ॥ 
గవనే తురత తహా( రిషిరాఈ | జహా( స్వయంబర భూమి బనాఈ ॥ 2 ॥ 
నిజ నిజ ఆసన బైరే రాజా 1 బహుబనాన కరి సహిత సమాజా ॥ 
ముని మన హరష రూప అతి మోరే(। మొహి తజి ఆనహి బరిహి న భోరేం ॥ 3 ॥ 
ముని హిత SOS కృపానిధానా 1 దీన్హ కురూప న జాఇ బఖానా ॥ 
సో చరిత్ర Of కాహు(న పావా। నారద జాని సబహి(సిర నావా ॥ 41 


“మునీశ్వరా! వినుము. ఒక వ్యాకులుడైనరోగి తనకు హానికరమైన ఆహారమును అడిగినచో వైద్యుడు దానిని 
ఇయ్యడు. అట్టే నేను నీకు హితమును గూర్చుటకే నిశ్చయించితిని.” అనిచెప్పి, శ్రీహరి అచటినుండి 
అంతర్జానమయ్యెను. మాయామోహితుడైన నారదుడు శ్రీహరివచనముల అంతరార్థమును (గ్రహింపలేక పోయెను. 
పిమ్మట ఆతడు స్వయంవర మంటపమునకు చేరెను. చక్కగా అలంకృతులైన రాజన్యులెల్లరును సపరివారముగా 
విచ్చేసి, సముచితాసనములపై ఆసీనులైయుండిరి. మహర్షి తనలో తాను ఉప్పాంగి పోవుచుండెను. “నా 
రూపలావణ్యములను జూచిన రాకుమారి నన్నే వరించును. ఇతరులను వరింపదు.” అని తలంచుకొనుచుండెను. 
మహర్షిహితమునుగోరి భగవంతుడు అతనిని కురూపిగా మార్చెను. కాని ఎవ్వరును ఆతనిమార్చును 
గమనింపనేలేదు. నారదుడనియే భావించి, అందజును ఆయనకు (మొక్కుచు ఉండిరి. Gir) 


దో-రహే తహా( దుఇ రుద్ర గన, తే జానహిం సబ Bar 
బిప్రబేష దేఖత HI, పరమ కౌతుకీ తేఉ॥ 133 ॥ 


అచ్చట శివునిప్రమథగణములలోనివారు ఇద్దజుండిరి. వారికి ఈ రహస్యమంతయును తెలిసియుండెను. 
వారు (బ్రాహ్మణ వేషములలో సంచరించుచు ఈ వినోదమును చూచుచు ఆనందించుచుండిరి.  _ (దో॥ 133) 


చౌం జెహిం సమాజ BS ముని జాఈ | హృదయ(రూప అహమితి అధికాఈ ॥ 
SIC Be మహేస గన దోఊ । బిప్రబేష గతి లఖఇ న కోఊ ॥ 11 
కరహి( కూటి నారదహి సునాఈ। నీకి OD హరి సుందరతాఈ ॥ 
Bair రాజకుఅంరి ఛబి GD ఇన్హహి బరిహి హరి జాని బిసేషీ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 109 
SSS SSS 


మునిహి మోహ మన హాథ పరాఏ(। హ(సహి( సంభు గన అతి సచు పాఏ( ॥ 
జదపి సునహి( ముని అటపటి బానీ 1 సముయ్మి న పరణ బుద్ది భ్రమ సానీ ॥ 3 ॥ 
కాహు(న లఖా సొ చరిత బిసేషా। సో సరూప నృపకన్యా( దేఖా ॥ 
మర్కట బదన భయంకర దేహీ | దేఖత హృదయ క్రోధ భా Sh ॥ 4॥ 


నారదుడు తనసౌందర్యమునుగూర్చి మిక్కిలిగర్వముతో ఉండెను. నారదుడు కూర్చున్నవరుసలోనే ఈ 
శివగణములవారుగూడ కూర్చొని యుండిరి. వారు (బ్రాహ్మణ వేషములలో ఉండుటచే వారినిజస్వరూపములను 
ఎవ్వరును తెలిసికొనలేక పోయిరి. నారదునికి వినబడునట్టుగా వారు వ్యంగ్య వచనములను పలుకుచుండిరి. “శ్రీహరి 
ఈయనకు చాల అందమైన రూపమును ఇచ్చినాడు. రాజకుమారి ఈయనను చూడగనే ముగ్గ్టురాలై హరి 
(వానరము) అని తలచి ఇతనినే వరించును.”- నారదుడు మోహ పరవశుడై యుండెను. వారి పరిహాసములను 
విన్నను అతడు వాటి వ్యంగ్యార్థములను (గ్రహింప లేదు. శివ గణములవారు ఈ వినోదమునకు ఆనందించుచుండిరి. 
ఈ విశేష దృశ్యమును ఎవ్వరును చూడలేదు. కేవలము రాజకుమారి మాత్రము ఆతని నిజస్వరూపమును జూచెను. 
అతనివానరముఖమును భయంకరాకారమునుజూచి ఏవగించు కొనెను. (చౌ॥ 1-4) 


దో-సఖీ( సంగ లై Sed తబ, చలి జను రాజమరాల। 
దేఖత ఫిరఇ్ల మహీప సబ, కర సరోజ జయమాల॥ 134 ॥ 


“రాజకుమారి తనసఖులతోగూడి రాజహంసవలె నడచుచు సభలో (ప్రవేశించెను. ఆమె వరమాలను చేతబట్టి 
రాజన్యులను అందటిని జూచుచు ముందుకు సాగుచుండెను. (దో॥ 134) 


చౌ- Br Ob BS నారద gpd. సో Od తెహి(న బిలోకీ భూలీ ॥ 
పుని పుని ముని ఉకసహి( అకులాహీ( 1 BH SP హరగన ముసుకాహీ( ॥ 1 ॥ 
ధరి నృపతను తహ( గయ కృపాలా Hurd హరషి మేలెఉ జయమాలా ॥ 
దులహిని లై గే లచ్చినివాసా | నృపసమాజ సబ భయజి నిరాసా ॥ 2 ॥ 
ముని అతి బికల మోహ మతి నారీ | మని గిరి గఈ ఛూటి జను mc ॥ 
తబ హర గన బోలే ముసుకాఈ | నిజ ముఖ ముకుర బిలోకహు జాఈ ॥:3.॥ 
అస కహి దొఉ భాగే భయ భారీ | బదన దీఖ ముని బారి నిహారీ ॥ 
బేషు బిలోకి క్రోధ అతి బాఢా। BN ar సరాప దీన్హ అతి గాఢా ॥ 4॥ 


నారదుడు కూర్చున్న వైపు ఆమె కన్నెత్తియెనను చూడలేదు. నారదుడు పదే. పదే నిలబడుచు 
వ్యాకులుడగుచుండెను. అతని స్థితిని గాంచి శివగణముల వారు నవ్వుకొనుచుండిరి. కృపాళువైన శ్రీహరి రాజు 
వేషములో అచటికి (ఆ సభకు) విచ్చేసెను. రాజకుమారి అతిహర్షముతో వరమాలను ఆయనమెడలో వేసెను. లక్ష్మీపతి 
ఆమెను తనవెంట తీసికొని వెళ్లెను. రాజులందలును నిరాశకు MSG. మోహకారణముగా నారదమహర్షిబుద్ధి 
(భ్రష్టమైనది. కొంగుముడిలోనిమణి జారిపోయినవానివలె అతడు వ్యాకులచిత్తుడాయెను. శివునిగణములవారు 
నవ్వుచు అతనితో “ఒకసారి నీముఖమును అద్దములో చూచుకొనుము.” అనిపల్కి భయముతో పాఠిపోయిరి. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


110 శ్రీ రామచరిత మానసము 


Ss 


నారదుడు నీటిలో తన వికృత రూపమును చూచుకొని మిక్కిలి (క్రుద్దుడాయెను. వెంటనే అతడు శివ గణముల 


వారిని కఠినముగా శపించెను. (చౌ॥ 1-4) 


దో-హోహు నిసాచర జాఇ తుమ్మ, కపటీ FS దోజ। 
హగెహు హమహి సో లేహు ఫల, బహురి హగెహు ముని కోడి ॥ 135 ॥ 


“ఓ పాపాత్ములారా! వంచకులారా! మీరు రాక్షసులై జన్మింతురుగాక. నన్ను పరిహసించి నందులకు 
తగినఫలితమును అనుభవించెదరు. మజుల ఏమునినిగూడ పరిహసింపరు గదా?”- అని శపించెను. (దో॥ 135) 


చౌ- పుని జల Sp రూప నిజ పావా। తదపి హృదయ( సంతోష న ఆవా ॥ 

ఫరకత అధర కోప నమన మాహీ(। సపది చలే కమలాపతి పాహీం॥ 1 ॥ 

దేహజఉ( శ్రాప కి మరిహఉ( Se జగత మోరి ఉపహాస కరాఈ ॥ 

బీచహిం SoS WS దనుజారీ | సంగ రమా Be రాజకుమారి ॥ 2 ॥ 

బోలే మధుర బచన సురసాఈ.6 | ముని కహ చలే బికల కీ నాఈ( ॥ 

సునత OSS ఉపజా అతి క్రోధా। మాయా బస న రహా మన బోధా ॥ 3 ॥ 

పర సంపదా సకహు నహిం GH1 తుమ్హరే. ఇరిషా కపట DHA ॥ 

మథత సింధు రుద్రహి బౌరాయహు 1 సురన్హ (HO బిష పాన కరాయహు ॥ 4 ॥ 

నారదముని మజల నీటిలో తన రూపమును ఒకసారి చూచుకొనెను. అప్పుడు ఆయనకు తననిజస్వరూపమే 
కనబడెను. ఐనను సంతుష్టుడు కాలేదు. పెదవులు వణకుచుండెను. మనస్సు కోపముతో నిండిపోయెను. వెంటనే 
ఆతడు శ్రీహరియొద్దకు పోయెను. “ఇప్పుడే పోయి శ్రీహరిని శపించెదను. లేదా నా ప్రాణములను త్యజించెదను. 
అతడు లోకములో నన్ను నవ్వులపాలు చేసెను.” అనియనుకొనుచు పోవుచుండగా శ్రీహరి SSS నారదుని 
కలిసెను. లక్ష్మీదేవియు, ఆ రాజకుమారియు అతని వెంటనుండిరి. దేవదేవుడైన విష్ణువు “మునీశ్వరా! 
వ్యాకులచిత్తుడనై ఎక్కడికి వెళ్లుచున్నావు?” అని మృదుమధురముగా పలికెను. ఈ మాటలు విన్ననారదునికోపము 
ఇనుమడించెను. మాయా మోహితుడైనమునికి బుద్దినశించుటచే అతడిట్లనెను. “నీవు ఇతరుల సంపదలనుజూచి 


LOGY, సము(ద్రమథనసమయమున దేవతల(ప్రేరణతో నీవు ఆ భోళాశంకరునిచే విషమును ద్రావించితివి. నీవు 
ఈర్భ్య్యాళువు కపటివి. (చౌ॥ 1-4) 


దో- అసుర సురా బిష సంకరహి, ఆపు రమా మని చారు । 
స్వారథ సాధక కుటిల తుమ్మ సదా కపట బ్యవహారు ॥ 136 ॥ 
రాక్షసులకు మదిర (మద్యము)ను, శివునకు విషమును ఇచ్చి, నీవు మాత్రము సొందర్యరాశియైన లక్ష్మీదేవిని, 
కౌస్తుభమణిని తీసికొంటివి. నీవు మిక్కిలి స్వార్థపరుడువు, కుటిలుడవు. (దో॥ 136) 
చౌ- పరమ స్వతంత్ర న సీర పర కోఈ। భావ మనహి కరహు తుమ్మ సోఈ ॥ 
... భలెహిమంద మందెహి భల కరహూ 1 బిసమయ హరషన హీయ( కఛు ధరహూ ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 111 
—— 


Gard డహకి పరిచెహు సబ కాహూ 1 అతి అసంక మన సదా ఉఛాహూ ॥ 
కరమ సుభాసుభ Sager న బాధా! v2 of తుమ్నహి న కాహూ( సాధా ॥ 2 ॥ 
భలే భవన అబ బాయన dari పావహుగే ఫల ఆపన కీన్హా ॥ 
బంచెహు మోహి జవని ధరి దేహా | సొఇతను ధరహు శ్రాప మమ ఏహా ॥ 3 ॥ 
కపి ఆకృతి తుమ్మ కీన్లి హమారీ | కరిహహి( కీస సహాయ తుమ్హారీ ॥ 
మమ అపకార 85 తుమ్మ భారీ | నారి Herc Sox హోబ దుఖారీ ॥ 4 ॥ 


నీవు పరమ స్వతం(త్రుడవు. ఎవరిఅధీనములోను ఉండవు. అందువలన నీకు తోచినట్టు చేయుచుందువు. 
మంచిని చెడుగా, చెడును మంచిగా చేయుచుందువు. నీ హృదయములో హర్ష విషాదములు లేవు. నిరంతరము 
(ప్రతివ్యక్తిని మోసగించుచుందువు. కుయుక్తులకు అలవాటు పడినవాడవు. నీకు భయము లేదు. శుభాశుభకర్మలు 
నిన్ను బాధింపవు. ఇంతవణకు ఎవ్వరునూ నిన్ను సరియైనమార్గములో పెట్టలేదు. నీవు ఇచ్చినవాయనమును నీవే 
పుచ్చుకొనుము. నీవు చేసికొనినకర్మలఫలమును తప్పక నీవే అనుభవింపగలవు. నీవు ఏ రూపమున నన్ను 
మోసగించితివో ఆ రూపమునే పొందగలవు. ఇదే నీకు నా శాపము. నీవు నాకు వానరాకృతిని ఇచ్చితివి. కావున 
నీవు వానరులను ఆ(శ్రయింపక తప్పదు. నేను వరించిన (స్త్రీని నాకు దక్కకుండ చేసితివి. కావున నీవు గూడ స్త్రీ 
వియోగముతో దుఃఖించెదవు. (చౌ॥ 1-4) 


దో-శ్రాప సీస ధరి హరషి హియం ప్రభు బహు బినతీ కీన్ని। 
నిజ మాయా కై ప్రబలతా, Sa కృపానిధి లీన్తి ॥ 137 ॥ 


ప్రభువు నారదునిశాపమును సంతోషముతో స్వీకరించెను. మతీయు మునిని అనేకవిధముల (ప్రార్థించెను. 
తరువాత తనమాయా ్రాబల్యమును తొలగించెను. (దో॥ 137) 


చౌ- జబ హరి మాయా దూరి నివారీ | నహి( తహ( రమా న రాజకునూరీ ॥ 

_ తబ ముని అతి సభీత హరి చరనా । గహే పాహి ప్రనతారతి హరనా niu 
మృషా హోఉ మమ WS కృపాలా | మమ ఇచ్చా కహ దీనదయాలా ॥ 
మై. దుర్చచన కహే బహుతేరే 1 కహ ముని పాప మిటిహి( కీమి మేరే ॥ 2 ॥ 
జపహు జాఇ సంకర సత నామా । హోఇహి హృదయ! HIT బిశ్రామా ॥ 
కొడ నహి( HS సమాన ప్రియ మోరే( 1 అసి పరతీతి తజహు జని భోరే( ॥ 3 ॥ 
Bin పర కృపా న కరహిం పురారీ। సో న HS ముని భగతి హమారీ ॥ 
అస ఉరధరి మహి బిచరహు జాఈ । అబన Boyer మాయా నిఅరాఈ ॥ 4 ॥ 


శ్రీహరి మాయనుతొలగించినంతనే లక్ష్మీదేవియు, రాకుమారియు అదృశ్యమై పోయిరి. నారదుడు 
భయకంపితుడై, శ్రీహరి పాదములపైబడి “ఓ శరణాగతవత్సలా! నన్ను రక్షింపుము. ఓ కృపాళూ! నాశాపము 
పనిచేయకుండు గాక” అంతట దీనదయాళువైన ప్రభువు “ఇదియంతయు నా సంకల్పమే” అని పల్కెను. 
నారదముని మటల ఇట్లనెను. “ప్రభూ మిమ్ము నేను. అనేకవిధముల తూలనాడితిని. నా పాపములకు. నిష్కృతియే 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


112 శ్రీ రామచరిత మానసము 


ననన తతత ననన ననన 


లేదు.” అందులకు భగవంతుడు ఇట్లు పలికెను. “ఓ మహర్షీ! నీవు వెళ్లి, శంకరుని శతనామ(స్తోత్రము)ములన్స 
జపింపుము. నీ మనసు కుదుటబడును. శివుడు నాకు అత్యంత ప్రియతముడు. పారపాటునగూడ నీ 
ఈవిషయమును మణువవలదు. ఓ మునీశ్యరా! శివునికృపకు పాత్రులు కానివారు నా భక్తులు కాజాలరు. దీన్సిన్సి 


విశ్వసించి, భూలోకమునచరింపుము. నామాయ Mies చేరదు. (Fu 1-4) 


S- బహుబిధి మునిహి BHO ప్రభు, తబ Jd అంతరధాన 1 
సత్యలోక నారద చలే, కరత రామ గున గాన॥ 138 ॥ 


ఇట్లు అనేకవిధముల నారదుని ఊరడించి, విష్ణువు అంతార్జానమాయెను. నారదుడు శ్రీరాముని గుణములను 
క్రీర్తించుచు సత్యలోకమును చేరెను. (Su 138) 


చౌ- హర గన మునిహి జాత పథ GH 1 ONS మోహ మన హరష OSA ॥ 
అతి సభీత నారద పహి6 edi గహి పద ఆరత బచన HOD ॥1॥ 
హర గన హమ న OY మునిరాయా | బడ అపరాధ &5 ఫల పాయా ॥ 
శ్రాప అనుగ్రహ కరహు కృపాలా । బోలే నారద దీనదయాలా ॥ 2 ॥ 
నిసిచర జాఇ హోహు తుమ్మ దోఊ । BIS బిపుల తేజ బల హోఊ ॥ 
భుజబల బిస్వ జితబ తుమ్మ జహిఆ 1 ధరిహహి( Dey) మనుజ తను తహిఆ ॥3॥ 
సమర మరన హరి హాథ తుమ్హారా! హొఇహహు ముకుత న పుని సంసారా ॥ 
చలేజుగల ముని పద సిర నాఈ । భఏ నిసాచర కాలహి సాఈ ॥ 4॥ 


మోహరహితుడై, (ప్రసన్నుడై వచ్చుచున్న నారదమునిని జూచి, శివగణములవారు భయపడుచు వచ్చి, ఆయన 
పాదములపైబడి O58 ప్రార్థించిరి. “మునీశ్వరా! మేము నిజముగా (బ్రాహ్మణులము కాము. 
శివగణములలోనివారము. మీ యెడ మహాపరాధము చేసి, దాని ఫలితమును అనుభవించినాము. కృపాళూ! మమ్ము 
శాపవిముక్తులను గావింపుడు.”- దీనవత్సలుడైన నారదుడు ఇట్లనెను. “మీరు ఇద్దజును రాక్షసులుగా జన్మించెదరు. 
మీకు గొప్పఐశ్వర్యము, తేజస్సు, బలము ప్రాప్తించును. మీరు మీ భుజబలములతో విశ్వమును జయించెదరు. అపుడు 
విష్ణువు మానవావతారమునుదాల్బును. మీరు యుద్దమున శ్రీహరిచే నిహతులై మోక్షమును పొందెదరు. ఆపై మీకు 
పునర్జన్మయుండదు.” వారు మునికి ప్రణమిల్లి స్వనివాసములకు చేరిరి. కొలది కాలమునకు పిమ్మట వారు రాక్షసులై 
జన్మించిరి. (చౌ॥ 1-4) 


దో-ఏక కలప ఏహి హేతు ప్రభు, OS మనుజ అవతార । 
సుర రంజన సజ్జన సుఖద, హరి భంజన భుబి భార॥ 139 ॥ 
ఈ కారణమువలననే ఒకకల్పమునందు దేవతలను (ప్రసన్నులుగా జేయుటకును, సజ్జనులకు సుఖములను 
ఇచ్చుటకును, భూభారమును. బాపుటకును (శ్రీహరి మానవావతారమును దాల్బెను. (దో॥ 139) 
చౌ- DBP DO జనమ కరమ హరి కేరే | సుందర సుఖద బిచిత్ర ఘనేరే ॥ 
కలప కలప ప్రతి ప్రభు అవతరహీ( 1 చారు చరిత నానాబిధి కరహీ( ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 113 


తబ తబ కథా మునీసన్హ గాఈ | పరమ పునీత ప్రబంధ బనాఈ ॥ 

DOS ప్రసంగ అనూప బఖానే | కరహి(న సుని ఆచరజు సయానే ॥ 2 ॥ 

హరి అనంత హరికథా అనంతా | కహహి(సునహి( బహుబిధి సబ సంతా ॥ 

రామచంద్ర కే చరిత సుహాఏ | కలప కోటి లగి inc SmI ॥ 3॥ 

యహ ప్రసంగ Foe కహా భవానీ 1 హరిమాయా( మోహహి( ముని గ్యానీ ॥ 

ప్రభు కౌతుకీ GSH హితకారీ 1 సేవత సులభ సకల దుఖ హారీ ॥ 4 ॥ 

ఈ విధముగా శ్రీహరిజన్మకర్మలు అనేకములు. అవి మనోజ్ఞములు, సుఖదాయకములు, దివ్యములు. 
'ప్రతికల్పమునందును భగవంతుడు అవతారములను od), తనదివ్యలీలలను (ప్రదర్శించుచుండును. అపుడు 
మహర్షులు పరమపవిత్రమైనకావ్యములను రచించి, ఆయనచరితములను పెక్కురీతుల వర్లించుచుందురు. వాటిని 
వినినవివేకవంతులు సంభ్రమాశ్చర్యములకు లోనగుదురు. శ్రీహరి అనంతుడు. తత్కథలును అనంతములు. 
సత్పురుషులు వాటిని అనేకవిధముల వినెదరు, వర్షించెదరు. శ్రీరామచంద్రునిమనోహరగాధను గానముచేయుటకు 
ఎన్ని కల్పములైనను చాలవు. భవానీ! జ్ఞానులైన మునీశ్వరులుగూడ శ్రీహరి మాయామోహితులగుదురని తెల్పుటకే 
నీకు నేనీకథను చెప్పితిని. ప్రభువులీలామయుడు, శరణాగతవత్సలుడు, సులభ సేవ్యుడు, అందటి దుఃఖములను 
హరించువాడు. (చౌ॥ 1-4) 


సో. సుర నర ముని Ses నాహి౮ Bor న మోహ మాయా ప్రబల | 
అస Dard మన మాహి భజిఅ మహామాయా పతిహి ॥ 140 ॥ 


దేవతలు, మునులు, మానవులలో శ్రీహరిమాయకు లోనుకానివారు ఎవ్వరును లేరు. ఈ విషయమును 
(గ్రహించి, మాయాధీశుడైన భగవంతుని పాదపద్మములను భజింపవలెను. (సోః 140) 


శతరూపాస్వాయంభునమనువుల వృత్తాంతము 


చౌ- అపర హేతు సును సైలకుమారీ | కహఉ( OS కథా బిస్తారీ ॥ 
జెహి SUS అజ అగున అరూపా | బ్రహ్మ Haba కోసలపుర భూపా ॥ 1॥ 
జో ప్రభు DS HIS soso, దేఖా । బంధు సమేత ధరే( మునిబేషా ॥ 
జాసు చరిత. అవలోకి భవానీ । సతీ సరీర రహిహు బౌరానీ ॥ 2 ॥ 
అజహు( న ఛాయా మిటతి తుమ్హారీ । తాసు చరిత సును భ్రమ Oe హారీ ॥ 
లీలా కీన్హి జౌ తెహి( అవతారా। సో సబ కహిహఉం మతి అనుసారా ॥ 3 ॥ 
భరద్వాజ సుని సంకర బానీ | సకుచి సపేమ ఉమా ముసుకానీ ॥ 
లగే బహురి బరనై బృషకేతూ। సో అవతార Joos Bir హేతూ ॥ 4॥ 


ఓ పార్వతీ! భగవానుడు శ్రీరాముడుగా అవతరించుటకు మటీయొక కారణముగూడ గలదు. అజుడు, 
నిరుణుడు, నిరాకారుడైన భగవంతుడు అయోధ్యాపతిగా ఏల అవతరించెనో సవిస్తరముగా తెల్పెదను, వినుము. 


N 


-మునివేషధారియై తన సోదరునితోగూడి తిరుగుచుండగా ఆ ప్రభువునే పూర్వ జన్మలో నీవు చూచితివి. అతని 
[1352 ] Wo ఇం Alo (AGT) 5 


Bhuvan Vani Trust, Lucknow 


| CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


114 శ్రీ రామచరిత మానసము 


a nr ai 


లీలలను జూచి, సతీ రూపమున నీవు భ్రమకు లోనయితివి. నేటికిని ఆ (భ్రమనీడ నిన్నువీడలేదు. ఆ భ్రమజాడ్యవున్స 
రూపుమాపు శ్రీరామచరితమును వినుము. ఆ అవతారమున 'ప్రభువుచూపినలీలలను నా శక్ష్యనుసార్వ్సు 
వర్షించెదను. (యాజ్ఞవల్క్యుడు పలుకుచున్నాడు) భరద్వాజా! శంకరుని వచనములను విని ఉమాదేవి బిడియముత్రో 
ఒక చిజునవ్వు నవ్వెను. భగవంతుని అవతార కారణములను వృషకేతుడైన శివుడు వర్ణింప సాగెను. (చా 1-4) 


దో-సో మై( తుమ్మ సన కహఉ( సబు, సును మునీస మన లాఇ। 
రామ కథా కలిమల హరని, మంగల కరని wore ॥ 141 ॥ 


ఓ భరద్వాజా! ఆ విషయమునంతయును నేను చెప్పెదను మునీశ్వరా! సావధానముగా వినుడు. శ్రీరాముని 
చరితము కలిపాపములను నశింప జేయును. అది మనోజ్ఞము, మంగళ (ప్రదము. (S*u 141) 


చౌ- స్వాయంభూ మనుఅరు సతరూపా 1 జిన్హ తే. భై SOL అనూపా ॥ 
దంపతి ధరమ SSIS నీకా 1 అజహుం గావ (శ్రుతి జిన్హకై లీకా ॥ 1॥ 
నృప ఉత్తానపాద సుత తాసూ। ధ్రువ హరిభగత భయడ సుత జాసూ ॥ 
లఘు సుత నామ ప్రియబ్రత తాహీ 1 BS పురాన ప్రసంసహిం జాహీ ॥ 2॥ 
దేవహూతి HI తాసు కుమారీ । జో ముని కర్దమ కై ప్రియ నారీ ॥ 
ఆదిదేవ ప్రభు దీనదయాలా । జఠర ధరెఉ జెహి కపిల కృపాలా ॥ 3॥ 
సాంఖ్య సాస్త్ర BS ప్రగట బఖానా । తత్వ బిచార నిపున భగవానా ॥ 
తెహి( మను రాజ 85 బహు కాలా 1 ప్రభు ఆయసు సబ బిధి ప్రతిపాలా ॥ 4 ॥ 


ఈ మానవ జాతియంతయును స్వాయంభువమనువు-శతరూప అనుదంపతుల సంతతి. వీరు మిక్కిలి 
ధర్మాచరణపరులని వేదములు స్తుతించుచున్నవి. వీరి కుమారుడు ఉత్తానపాదుడు. అతని కుమారుడు హరిభక్తుడైన 
ధ్రువుడు. మనువు యొక్క చిన్న కుమారుడైన ప్రియ(వ్రతుని వేదపురాణములు (ప్రశంసించినవి. వారి (ఆ దంపతుల) 
కుమార్తె దేవహూతి. ఆమెభర్త కర్టముడు. ఈ పుణ్యదంపతులకు కపిలుడు ఉదయించెను. అతడు ఆదిదేవుడు, 
సమర్ధుడు, దీనదయాళువు. కపిలభగవానుడు సాంఖ్య తత్త్వమును విశదముగా (ప్రతిపాదించెను. అతడు 
తత్యవిచారణలో అత్యంతకుశలుడు. ఈ స్వాయంభువమనువు చాలాకాలము భగవదాజ్ఞానుసారము 


రాజ్యపాలనమొనర్చెను. (చౌ॥ 1-4) 
సో- హోఇ న బిషయ DOK, భవన బసత భా చౌథపన । 
హృదయ( బహుత దుఖ లాగ, జనమ గయడి హరిభగతి బిను ॥ 142 ॥ 


అతడిట్లు (మనువు) తలంచెను. “జీవితము యొక్క చరమ. (చతుర్ధ)దశ ఐన ముసలితనము మీద బడినది. 


ఇంకను గృహస్థ-ఆ(శ్రమములోనే యున్నాను. విషయవిరక్తి కలుగలేదు' హరిభక్తి రహితముగా నా జీవితము 
వ్యర్థముగా గడిచినది”. అని తలచి మిక్కిలి దుఃఖితుడాయెను. (సోః 142) 


చౌ- బరబస రాజ సుతహి తబ dm నారి సమేత గవన బన కీన్హా ॥ 
.. తీరథ బర వైమిష బిఖ్యాతా । అతి పునీత సాధక సిధి దాతా ॥:1॥ 
[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 115 


బసహి( తహా( ముని సిద్ద సమాజా | తహ(హియ( హరషీ WIS మను రాజా ॥ 

Boh జాత సోహహి( మతిధీరా | గ్యాన భగతి జను ధరే. సరీరా ॥ 2॥ 

పహుంచే జాఇ ధేనుమతి తీరా। హరషి SHS నిరమల నీరా ॥ 

ఆఏ మిలన సిద్ధ ముని గ్యానీ | ధరమ ధురంధర నృపరిషి జానీ ॥ 3 ॥ 

జహ?౭ జహఈ. BOS రహే సుహాఏ । మునిన్ల సకల సాదర కరవాఏ ॥ 

కృస సరీర మునిపట పరిధానా | సత సమాజ నిత సునహి(పురానా ॥ 4&॥ 

మనువు తనకుమారునకు రాజ్యభారమునప్పగించి, భార్యతోగూడి వనములకేగెను. నైమిశారణ్యము 
పుణ్యతీర్థములలో ప్రసిద్దిగాంచినది. అది సాధకులకు సిద్దిప్రదాత. అచ్చట మునులు సిద్దులు నివసించుచుండిరి. 
వారినిజూచి మనువు (ప్రసన్నుడాయెను. ఆ దంపతులు ఆ మార్గమున నడచుచుండగా జ్ఞానము భక్తి సశరీరములై 
సంచరించుచున్నట్టుండెను. వారు గోమతీతీరమునకు చేరి ఆనదీజలములలో స్నానములనాచరించిరి. అతనిని 
ధర్మాత్ముడైన రాజర్డిగా గుర్తించి, సిద్దులు, మునులు, జ్ఞానులు ఆయనను కలిసికొనుటకు వచ్చిరి. మునులతోగూడి 
వారు (ఆ దంపతులు) సర్వతీర్ణములను సేవించిరి. వారి శరీరములు కృశించినవి. వారు జటావల్కలధారులై 
సజ్జ్ఞనులకడ పురాణ(శ్రవణము చేయుచుండిరి. (చౌ॥ 1-4) 


దో-ద్వాదస అచ్చర మంత్ర Hd, జపహి( సహిత అనురాగ । 
బాసుదేవ పద పంకరుహ, దంపతి మన అతి లాగ ॥ 143 ॥ 


మం(త్రరాజమైన ద్వాదశాక్షరీమం(త్రమును (ఓమ్‌ నమో భగవతే వాసుదేవాయ) భక్తితో జపించుచుండిరి. ఆ 
రాజదంపతులు భగవంతుడైన వాసుదేవునిచరణకమలములయందు మనస్సులను లగ్నము చేసిరి.  (దో॥ 143) 


చౌ- కరహి( అహార సాక ఫల కందా । సుమిరహి( బ్రహ్మ సచ్చిదానందా ॥ 
పుని హరి హేతు కరన తప లాగే | బారి అధార మూల ఫల త్యాగే ॥1॥ 
ఉర అభిలాష నిరంతర హోఈ । Bde నయన పరమ ప్రభు సోఈ ॥ 
అగున అఖండ అనంత అనాదీ। జెహి చింతహి( పరమారథబాదీ ॥ 21 
శేత్తి నేతి జెహి BS నిరూపా। నిజానంద నిరుపాధి అనూపా ॥ 
సంభు బిరంచి బిష్ను భగవానా ! ఉపజహి( జాసు అంస తే(నానా ॥ 3॥ 
ఐసెఉ ప్రభు సేవక బస అహఈ। భగత హేతు లీలాతను గహఈ ॥ 
He యహ బచన సత్య శ్రుతి భాషా। తౌ హమార పూజిహి అభిలాషా ॥ 4 


వారు కేవలము కూరగాయలు, ఫలములు, కందమూలములు మాత్రమే  భుజించుచు, 
సచ్చిదానందస్వరూపుడైన పరబ్రహ్మను స్మరింపసాగిరి. క్రమక్రమముగా ఫలమూలాదులను కూడ త్యజించి, నీటిని 
మాత్రమే స్వీకరించుచు. శ్రీహరినిగూర్చి తపస్సు చేసిరి. నిరంతరము వారిలో' ప్రభు దర్శనాభిలాషయే 
మెదలుచుండెను. ఆ పరమాత్మ నిర్గుణుడు, అఖండుడు, అనంతుడు, అనాది. బ్రహ్మజ్ఞులు ఆయనను నిరంతరము 
స్మరించుచుందురు. నేతినేతి' వచనములతో వేదములు ఆపరమాత్మను నిరూపించుచున్నవి. ఆయనఅంశనుండియే 
అసంఖ్యాకులైన (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించిరి. అట్టి. ఆనంద స్వరూపుడు, ఉపాధిరహితుడు, 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


116 శ్రీ రామచరిత మానసము 
అసమానుడుఐన పరబ్రహ్మను వారు (ఆ దంపతులు) ప్రత్యక్షముగా చూడగోరిరి, శక్తిశాలియు, సమరు 


డును వ్వ 
Q 
ప్రభువు తన భక్తులకువశుడై లీలాశరీరములను ధరించి, వారికి దర్శనమిచ్చుచుండును. “వేదములలో పేర్కొనబడిన 


వైవిషయములన్నియు సత్యములైనచో మాకోర్కెలు తప్పక సఫలములగును.” (Su 1-4) 
దో-ఎహి బిధి DS బరష షట, సహస బారి ఆహార। 
సంబత సప్త సహస్ర Hd, రహే సమీర అధార॥ 144 ॥ 


ఈ విధముగా భావించుచు, కేవలము నీటిని మాత్రమే ఆహారముగా గొనుచు, ఆజు వేల సంవత్సరములు 
వారు జీవించిరి. తరువాత ఏడు వేల సంవత్సరముల కాలము వాయు భక్షణముతో కాలము గడిపిరి. (దో॥ 144) 


చౌ- BOR సహస దస OMG సోఊ। TS రహే ఏక పద దోఊ ॥ 
DO హరి హర తప దేఖి అపారా। మను సమీప ఆఏ బహు బారా ॥ 11 
మాగహు బర బహు భాంతి లొభాఏ 1 పరమ ధీర నహి. చలహి( చలా ॥ 
అస్థిమాత్ర హొఇ రహే సరీరా । తదపి మనాగ మనహి( నహి పీరా ॥ 2 ॥ 
ప్రభు సర్పగ్య దాస నిజ జానీ! గతి అనన్య తాపస నృప రానీ ॥ 
మాగు మాగు బరు భై నభ బానీ। పరమ గభీర కృపామృత సానీ ॥ 3 ॥ 
మృతక జిఆవని గిరా సుహాఈ । శ్రవన రంధ్ర హొఇ ఉర జబ ఆఈ ॥ 
హృష్టపుష్ట తన FD సుహాఏ। మానహు(అబహి( భవన తే ఆఏ ॥ 4 ॥ 


అనంతరము పది వేల సంవత్సరములు వాయుభక్షణమునుగూడమాని, ఒంటికాలిపై నిలబడి 
తపమాచరించిరి. వారిఅపారతపశ్చర్యను గాంచి (త్రిమూర్తులు) (బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై, వారిని 
వరములను కోరుకొమ్మనిరి. కానివారు ఎట్టి (ప్రలోభములకును లోనుకాలేదు. వరములను కోరుకొనలేదు. 
వారిశరీరములు అస్థిపంజరములుగామిగిలినను వారి మనస్సులు మాత్రము నిశ్చలముగానుండెను. సర్వజ్ఞుడైన 
భగవంతుడు వారిని. తనఅనన్యభక్తులుగా గుర్తించెను. ఆకాశమునుండి “వరమును కోరుకొనుము”లను 
అమృతతుల్యమైన వాణి వినిపించెను. మృతులను గూడ సజీవులనుగా జేయు ఈ అమృతవచనము వారి 
హృదయములకు చేరెను. వెంటనే వారి శరీరములు సర్వాంగ శోభితములై, అప్పుడే రాజభవనములనుండి విచ్చేసినట్లు 


భాసించెను. (Su 1-4) 
దో-శ్రవన సుధా సమ బచన సుని, పులక ప్రఫుల్లిత గాత । 
బోలే మను కరి దండవత, ప్రేమన హృదయ సమాత॥ 145 ॥ 


అమృత ప్రాయమైనఆకాశవాణి చెవులబడినంతనే. వారితనువులు పులకించెను. హృదయములయందు ప్రేమ 
పొంగిపాఠలగా ఆ దంపతులు సాష్టాంగదండ ప్రణామములను ఆచరించి, ఇట్లు పల్కిరి, (దో! 145) 


చౌం సును సేవక సురతరు సురధేనూ 1 -బిధి హరి హర బందిత పద రేనూ ॥ 
DSS సులభ సకల సుఖ దాయక 1 ప్రనతపాల సచరాచర MOE 1॥ 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 117 


Pe అనాథ హిత హమ పర నేహూ। తౌ ప్రసన్న హొఇ యహ బర దేహూ ॥ 
జో సరూప బస సిన మన మాహీ(। BP కారన ముని జతన కరాహీ( ॥ 2 ॥ 
జో భుసుండి మన మానస హంసా । సగున అగున జెహి నిగమ ప్రసంసా ॥ 
Sparc హమ సౌ రూప భరి లోచన 1 కృపా కరహు ప్రనతారతి మోచన ॥ 3 ॥ 
దంపతి బచన పరమ ప్రియ లాగే | మృదుల బినీత ప్రేమ రస పాగే ॥ 
భగత బఛల ప్రభు కృపానిధానా । బిస్వబాస GAG భగవానా ॥ &॥ 


ఆశ్రయించిన (సేవించు) వారికి కల్పతరువు, కామధేనువు ఐన హే (ప్రభో! బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగూడ 
నీ పాదరేణువులను సేవింతురు. సేవించు వారికి నీవు సులభుడవు, సుఖ (ప్రదాతవు, శరణాగతవత్సలుడవు, ఈ 
చరాచర సృష్టికి స్వామివి. ఓ అనాథనాథా! మాపై కృపజూపి మాకొక వరమునిమ్ము. నీ రూపమును పరమశివుడు 
తనహృదయములో నిరంతరము ధ్యానించుచుండును. మునులు సర్వదా దానిని దర్శించుటకు 
ఉవ్విళ్ళూరుచుందురు. నీ రూపము భుశుండిమానససరోవరమునందు విహరించెడిహంస. నిన్ను సగుణనిర్లుణ 
బ్రహ్మముగా వేదములు ప్రస్తుతించును. శరణాగతులదుఃఖములను దూరము చేయునట్టి నీరూపమును 
నేత్రపర్వముగా మాకు (ప్రత్యక్షమొనర్చుము. కోమలములు, వినయశోభితములు, (పేమరససిక్రములు ఐన ఆ 
దంపతుల వచనములతో భగవానుడు సంతుష్టుడాయెను. భక్తవత్సలుడు, సర్వవ్యాపి, కృపాళువు, సర్వసమర్షుడైన ఆ 
పరమాత్మ వారికి ప్రత్యక్షమాయెను. (Sn 1-4) 


దో- నీల సరోరుహ నీల మని, నీల నీరధర స్యామ | 
లాజహి6 తన సోభా DH, కోటి కోటి సత కామ ॥ 146 ॥ 


నీలకమలమువలె కోమలము, నీలమణివలె దేదీప్యమానము, నీల మేఘమువలె సరసము అగు పరమాత్ముని 
ఆ నీల దేహశోభలను గాంచి, కోటి మన్మధులు గూడ లజ్జితులగుదురు. (దో॥ 146) 


చౌ- సరద మయంక బదన ఛబి సీంవా । చారు కపోల చిబుక దర గ్రీవా ॥ 
అధర అరున రద సుందర నాసా। బిధు కర నికర DISS SP ॥1॥ 
SS అంబుజ అంబక ఛబి నీకీ | చితవని లలిత భావతీ జీ కీ ॥ 
భృకుటి మనోజ చాప ఛబి హారీ | తిలక లలాట పటల దుతికారీ ॥ 2 ॥ 
కుండల మకర ముకుట సిర భ్రాజా। కుటిల కేస జను మధుప సమాజా ॥ 
ఉర శ్రీబత్స రుచిర బనమాలా 1 SOS హార భూషన మనిజాలా ॥ 3 ॥ 
కేహరి కంధర చారు జనేఊ। బాహు బిభూషన సుందర తేజ ॥ 
కరి కర సరిస సుభగ భుజదండా । కటి నిషంగ కర సర కోదండా ॥ 4॥ 


శరచ్చంద్రునివంటి అఫారముఖసొందర్యము, _ చెక్కిళ్లమిలమిలలు, చిబుకపు సొయగములు, 
శంఖమునుబోలుగళము, ఎజ్జనిపెదవులు, మనోహరములైన దంతములు, చూడముచ్చటైన నాసిక, వెన్నెలవంటి 
Dessay, వికసించిన పద్మములవంటి కన్నులు, ఆకర్షణీయములైన చూపులునుగల ఆ పరమాత్ముని రూపము 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
118 శ్రీ రామచరిత మానసము 
మిక్కిలి మనోజ్ఞముగా నుండెను. మన YHA ధనుస్సును తల దన్ను కనుబొమలు, లలాటతిలక్షశోభ్టల్స, 


చెవుల(వేలాడుమకరకుండలములు, శిరముపై నిగనిగలాడు కిరీటము, తుమ్మెదలబోలు ముంగురులు, 


చూచువారినిసమోోహపజచుచుండెను. వక్షముపై (శ్రీవత్సము, సుందరవనమాల, రత్నఖచిత హారముల్ప, 
మణులుపాదిగినఆభరణములు అత్యంత శోభాయమానముగా నుండెను. సింహమువంటి బలిష్టమైనస్కంధమ్వూ 


పవిత్రయజ్ఞోపవీతము (వ్రేలాడుచుండెను. ఏనుగు తొండములవలె బలిష్టములైన భుజములపై అందమైన 


భుజకీర్తులు, మూపు పై భాగమున తూణీరము, చేతులయందు ధనుర్భాణములుగల అత్యంతరమణీయరూపమును 
వారు దర్శించిరి. (చౌ॥ 1-4) 


దో-తడిత బినిందక పీత పట, ఉదర రేఖ బర Bd, 


నాభి మనోహర SB జను, జమున భవంర SO ఛీని॥ 147 ॥ 
విద్యుత్కాంతులను అధఃకరించు పీతాంబరము, ఉదరముపై అందమైన త్రివళులు, యమునా జలముల 
ఆవృతము (సుడుల యొక్క గాంభీర్యమును తిరస్కరించు. నాభిపొంకము అతి మనోహరముగా ఉండెను. 


(65 147) 


చౌ- పద రాజీవ oD నహి జాహీ6| ముగి మన మధుప బసహీి( Bes, మాహీ( ॥ 


బామ భాగ సోభతి అనుకూలా । ఆదిసక్తి ఛబినిధి జగమూలా ॥1॥ 
జాసు అంస ఉపజహి( గునఖానీ 1 అగనిత లచ్చి ఉమా బ్రహ్మానీ il 
భృకుటి బిలాస జాసు జగ హోఈ। రామ బామ దిసి పీతా సోఈ ॥ 21. 


ఛబిసముద్ర హరి రూప బిలోకీ | ఎకటక రహీ నయన పట రోకీ ॥ 


OSS సాదర రూప అనూపా । 
PUR Dos తన SP భులానీ | 
సిర SOD ప్రభు నిజ కర కంజా | 
సర్వదా మునీశ్వరుల మనస్సులనెడి తుమ్మెదలు విహరించు ఆ చరణకమలములసౌందర్యములు 
వర్లనాతీతములు. అనుకూలవతి సౌందర్యరాశి, జగన్మాత, ఆది శక్తియెన సీతాదేవి ఆ స్వామి వామభాగమున 
అలరారుచుండెను. ఆ సీతామాత అంశనుండియే ఉమా ల 


క్ష్మీ సరస్వతులు ఉద్భవింతురు. ఆమె కనుసన్నల 
మాత్రమున జగత్సృష్టికార్యము జరుగుచుండును. మనువు శతరూపలు శ్రీహరి యొక్క అనంత రూప 


సౌందర్యవైభవమును కన్నులార చూచుచునే యుండిరి. ఎంత చూచినను తనివిదీరని ఆ దివ్యాకృతినిగాంచి 
వారిహృదయములు ఆనందసాగరమున ఓలలాడెను. ఆ పరమానంద పారవశ్యములో వారు శరీరస్మృతినిగూడ వీడిరి. 
పిమ్మట సాపష్టాంగదండ(ప్రణామములనాచరించి, శ్రీహరి పాదములను. విడువక పట్టుకొనిరి. కరుణామయుడైన 
శ్రీహరి వారిశిరస్సులను తాకి, తనకర కమలములతో వారిని లేవనెత్తెను, (చౌ॥ 1-4) 


తృప్తి న మానహి( మను సతరూపా ॥ 3 ॥ 
పరే దండ ఇవ గహి పద సానీ ॥ 
BSS ఉఠాఏ కరునాపుంజా ॥ 4॥ 


దో- బోలే కృపానిధాన పుని, అతి ప్రసన్న మొహి జాని | 
మాగహు బర జొఇ భావ మన, మహాదాని అనుమాని ॥ 148 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


AR Bane Damain Dinitizad Bu Caray ER natin ar aa UII 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 


119 


కృపానిధియైన శ్రీహరి ఇట్లు పలికెను. “నేను అత్యంతము (ప్రసన్నుడనైతిని. మీరుకోరిన వరమును ఇచ్చెదను. 


నన్ను మహాదాతగా భావించి, కోరుకొనుడు”. 


చౌ- సుని ప్రభు బచన SO జుగ పానీ 1 
నాథ BH. పద కమల తుమ్లారే 1 
ఏక లాలసా బడి ఉర మాహీ(। 
తుమ్నహి దేత అతి సుగమ గొసాఈ 1 
జథా దరిద్ర బిబుధతరు పాఈ 1 
తాసు ప్రభాఉ జాన Sorc సోఈ । 
సో oxy, జానహు అంతరజామీ | 


(దో॥ 148) 


ధరి ధీరజు బోలీ మృదు బానీ ॥ 
అబ పూరే సబ కామ హమారే ॥ 11 
సుగమ అగమ కహి జాతి సొ నాహీ( ॥. 
అగమ లాగ మోహి నిజ కృపనాఈ( ॥ 2 ॥ 
బహు సంపతి మాగత సకుచాఈ ॥ 
తథా హృదయ( మమ సంసయ హోఈ ॥ 3 ॥ 
పురనహు మోర మనోరథ స్వామీ ॥ 


సకుచ బిహాఇ మాగు నృప మోహీ 1 మోరే నహి. అదేయ కఛు తోహీ ॥ An 


(ప్రభువచనములను విని, ఆ దంపతులు అంజలిఘటించి, ధైర్యము వహించి, యిట్లనిరి. “ఓ ప్రభూ! మీ 
చరణకమలములదర్శనముతోడనే మా కోరికలన్నియు తీరినవి. ఐనను ఒక తీరనికోరిక మిగిలియున్నది. అది 
సుసాధ్యమో? కష్టసాధ్యమో? మేమెటుగము. దయామయులైన మీరు ఇచ్చుటకు సమర్ధులు. కాని కృపణులమైన 
మేము పొందుట కష్ట సాధ్యముగా తోచును. దరిద్రుడు కల్పతరువును గాంచి, సంపదలను కోరుకొనుటకు 
సంకోచించును. DOSS అతడు దాని మహిమను ఎజుగడు. అట్లే మాహృదయములుగూడ సంకోచించుచున్నవి. 


స్వామీ! నీవు అంతర్యామివి. మా కోరికను నీ వెజుగుదువు. కావున దానిని నీవు మాకు (ప్రసాదింపుము.” - 
భగవంతుడు మణల Rey పలికెను. “రాజా! సంకోచపడక. మీకోరికను అడుగుడు. మీరేదడిగినను నేను 


ఇయ్యగలను”. 


(చౌ॥ 1-4) 


దో-దాని సిరోమని కృపానిధి, నాథ Sac సతిభాణ | 
rec తున్లుహి సమాన సుత, ప్రభు సన SSS దురాజ ॥ 149 ॥ 
మనువు పలికెను. "ఓ మహాదాతా! దయాసాగరా! స్వామీ! నామనస్సులోగల నిజమైన కోరికను తెలిపెదను. నీ 


యొద్ద దాచవలసినది ఏముండును? నీ వంటి పుత్రుని (ప్రసాదింపుము.-” 


చౌ- Gp ప్రీతి సుని బచన అమోలే | 
ఆపు సరిస ఖోజౌ6 కహ( జాఈ | 
సతరూపహి OSS కర SOc 
జో బరు నాథ చతుర నృప మాగా | 
ప్రభు పరంతు సుఠి హోతి ఢిఠాఈ | 
తుమ్మ బ్రహ్మాది జనక జగ స్వామీ | 


(దో॥ 149) 


ఏవమస్తు కరునానిధి బోలే ॥ 
నృప తవ తనయ Ho మై( ఆఈ ॥ 
BD మాగు బరు జో రుచి తోరే( ॥ 
సొఇ కృపాల మొహి అతి ప్రియ లాగా ॥ 2 ॥ 
జదపి భగత హిత Bsr సాహాఈ ॥ 

బ్రహ్మ సకల ఉర అంతరజామీ ॥ 3 ॥ 


10 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


120 శ్రీ రామచరిత మానసము 
అస సమురుత మన సంసయ హోఈ 1 కహా జొ ప్రభు ప్రవాన HI సోఈ ॥ 
జే నిజ భగత నాథ తవ అహహీ(। జో సుఖ పానహి( జో గతి లహహీ( ॥ శ I 


ఆరాజు (మనువు) యొక్క అనన్యభక్తిని జూచి, ఆతని అనర్భవచనములను విని, దయానిధియెన ప్రభువు 
ఇట్లనెను. “అట్టే కానిమ్ము రాజా! నా వంటివానిని ఎక్కడని వెదకగలను? కావున నేనే మీకు పుత్రుడుగా 
జన్మించెదను.”- చేతులు జోడించి నమస్కరించిన శతరూపాదేవితో (ప్రభువు ఇట్లనెను. దేవీ! నీకోరిక ఏమి? 
అడుగుము"- శతరూపాదేవి పలికెను. “ప్రభూ! కృపాళూ! చతురుడైన రాజుయొక్క కోరికయే నా కోరిక. కాని (ప్రభూ! 
నా ధృష్టత్వమును క్షమింపుము. నాకు మజియొక కోరిక గలదు. నీవు BESS WEY. బ్రహ్మాదిదేవతలకు తండ్రివి, 
లోకరక్షకుడవు. అంతర్యామివి, పరబ్రహ్మవు. ఇట్టి మీ ప్రభావమును జూచి నాకు సంకోచము గలుగుచున్నది. కాని 
మీరు పలికినదే సత్యము. మీ పరమ భక్తులు ఏ అలౌకిక దివ్యసుఖములను అనుభవించి, పరమగతిని పొండెదరో,- 


(చౌ॥ 1-4) 


S- 3 సుఖ Se గతి Se భగతి, PQ నిజ SSS సనేహు । 
a OBS a రహని ప్రభు, హమహి కృపా కరి దేహు ॥ 150 ॥ 


అదే దివ్యానందమును, పరమగతిని, మీపాదపద్మములపై భక్తి విశ్వాసములను, వివేకమును, విశిష్ట 
జీవితమును మాకు దయతో (ప్రసాదింపుడు. (దో॥ 150) 


చౌ- సుని మృదు గూఢ రుచిర బర రచనా | కృషాసింధు బోలే మృదు బచనా ॥ 
జో కఛు రుచి తుమ్హరే మన మాహీ(। Boe d OS సబ సంసయ నాహీ( ॥ 1 ॥ 
మాతు బిబేక అలౌకిక తోరే(। కబహు(న మిటిహి అనుగ్రహ Bre ॥ 
బంది చరన మను కహెఉ బహోరీ | అవర ఏక OSB ప్రభు మోరీ ॥ 2 ॥ 
సుత బిషఇక తవ పద రతి హోఊ। Soir బడ మూఢ కహై కిన కోఊ ॥ 
మని బిను ఫని జిమి జల బిను మీనా | మము జీవన తిమి తుమ్హహి అధీనా ॥ 3 ॥ 
అస బరు SPA SOS గహి రహెఊ 1 ఏవమస్తు కరునానిధి కహెఊ ॥ 
అబ తుమ్మ మమ అనుసాసన మానీ 1 బసహు arg సురపతి రజధానీ ॥ 4 ॥ 


కోములములు, గూఢములు, మనోహరములు ఐన ఆ శతరూపాదేవివచనములు విని, కృపాసింధువైన 


భగవానుడు మృదుమధురముగా ఇట్లు పలికెను. “మీ మనస్సులలోనున్న కోరికలనన్నింటిని నేను వరములుగొ 


ఇచ్చితిని. సందేహము వలదు. తల్లీ! నా. కృపవలన మీ అలౌకికవివేకము చెక్కుచెదరదు.”- మటల మనువు 


భగవంతునిపాదములకు (మొక్కి యిట్లు పలికెను- “ప్రభూ! నాది మజియొక్క విన్నపము. నన్ను ఎవ్వరైనను 


పరమమూర్చునిగా భావింపవచ్చును. మీ చరణములపై నాకుగలప్రేమ ఒక కుమారునిపైతండ్రికిగల (ప్రేమవలె 
నుండవలెను. ఇదియే నా కోరిక. మణిలేకుండా పాము, నీరులేకుండ చేప నిలువ లేనట్లు మీరు లేకుండ నేను 
ఉండజాలను.” ఇట్టి వరమును గోరి” మనువు Hee (ప్రభువునకు _ పాదాభివందనమును Bow. 
కరుణానిధియైనప్రభువు. “అట్లేయగు గాక” ఇప్పుడు మీరు నా ఆజ్ఞను పాలింపుడు. దేవేంద్రుని . రాజధానియైెన 
అమరావతియందు వసింపుడు. (చౌ॥ 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 121 


సో- తహ కరి భోగ బిసాల, తాత గన కఛు కాల పుని । 
హొఇహహు అనధ భుఆల, తబ Gr హోబ తువ్హూర సుత॥ 151 ॥ 


నాయనా! అక్కడ కొలదికాలము సుఖములను అనుభవించిన పిదప, నీవు అయోధ్యాపతివై జన్మించెదవు. 
అప్పుడు నేను నీ కుమారుడనగుదును. (సో॥ 151) 


చౌ- ఇచ్చామయ నరబేష సంవారే(। హొఇహఉ( ప్రగట నికేత తుమ్హారే ॥ 
అంసన్హ సహిత దేహ ధరి తాతా | కరిహఉ( చరిత భగత సుఖదాతా ॥ 1॥ 
జే సుని సాదర నర బడభాగీ । భవ తరిహహి( మమతా మద త్యాగీ ॥ 
ఆదిసక్తి BIrc జగ ఉపజాయా 1 సొడ అవతరిహి.మోరి యహ మాయా ॥ 2 ॥ 
పురఉబ మై( అభిలాష తుమ్హారా । సత్య సత్య పన సత్య హమారా ॥ 
పుని పుని అస కహి కృపానిధానా | అంతరధాన భఏ భగవానా॥3॥ 
దంపతి ఉర ధరి భగత కృపాలా । తెహి( ఆశ్రమ నివసే కఛు కాలా ॥ 
సమయ పాఇ తను తజి అనయాసా । 'జాఇ కీన్ల అమరావతి బాసా ॥ 4॥ 


ఇచ్చాపూర్వకముగ మానవరూపమునుదాల్సి నేను నీయింట జన్మించెదను. నాయనా! నా అంశలన్నింటితో 
మానవ దేహమును ధరించి, భక్తులకు ఆనందము గూర్చుగాథను నడుపుదును. ఈ కథలను భాగ్యశాలురు 
భక్తిశ్రద్దలతో విని, మమతాగర్వములనుత్యజించి, భవసాగరమును దాటుదురు. జగదుత్పత్తికి కారణము, 
ఆదిశక్తియు ఐన ఈమాయగూడ అవతారమును ఎత్తును. నేను నీ మనోరథములను అన్నింటిని పూర్తిచేయుదును. 
ఇది ముమ్మాటికిని సత్యము.” అని దయానిధి యైన భగవానుడు అంతర్జానమాయెను. ఆ దంపతులు కొలదికాలము 
ఆ ఆ(శ్రమములో భక్తజనమందారమైన ఆ భగవంతునిమూర్తిని హృదయములలో ధ్యానించుచు గడిపిరి. తరువాత 
సహజముగా అనాయాసముగ దేహత్యాగము చేసి, దేవరాజధానియైన అమరావతిని జేరిరి. (చౌ॥ 1-4) 


దో-యహ ఇతిహాస పునీత అతి, ఉమహి కహీ బృషకేతు। 
భరద్వాజ సును అపర పుని, రామ జనమ కర హేతు ॥ 152 ॥ 


(యాజ్ఞవల్క్యుడు చెప్పుచున్నాడు.) భరద్వాజా! పరమ పవిత్రమైన ఈ కథను శివుడు పార్వతికి వినిపించెను. 
శ్రీ రాముని అవతారమునకు మటీయొక కారణము గూడ గలదు, వినుము. (దో॥ 152) 
మాసపారాయణము - ఐదవ విరామము 


ప్రతాపభానుని ఉదంతము 
చౌ- సును ముని కథా పునీత పురానీ జో గిరిజా ప్రతి Som బఖానీ ॥ 
బిస్వ DAS AS కైకయ దేసూ 1 సత్యకేతు తహ. బసఇ నరేసూ ॥ 1 ॥ 


ధరమ ధురంధర నీతి నిధానా ! తేజ (ప్రతాప సీల బలవానా Il 
తెహి కేం BD who సుత Dori సబ గున ధామ మహా రనధీరా ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


122 శ్రీ రామచరిత మానసము 


రాజ ధనీ జొ BS సుత ఆహీ। నామ ప్రతాపభాను అస తాహీ ॥ 
అపర సుతహి అరిమర్దన నామా 1 భుజబల అతుల అచల సంగ్రామా ॥ 3 ॥ 
భాఇహి భాఇహి పరమ సమీతీ | సకల దోష So బరజిత ప్రీతీ i 
BS సుతహి రాజ నృప దీన్హా। హరి హిత ఆపు ASS బన కీన్హా॥ 4& ॥ 


ఓ మునీశ్వరా! ఇదియొక పవిత్రమైన (ప్రాచీనగాథ-వినుడు. దీనిని పరమశివుడు పార్వతీదేవికి వినిపించెను. 
(ప్రపంచ ప్రసిద్ధి వహించిన కైకయ రాజ్యమును సత్యకేతుడు అను రాజు పాలించు చుండెను. అతడు ధర్మాత్ముడు, 
నీతినిధానము, తేజస్వి, పరాక్రమవంతుడు, సుశీలుడు, బలశాలి. అతనికి aden పుత్రులుండిరి. వారుగూడ 
యోధులు, సద్గుణ సంపన్నులు. వారిలో జ్యేష్టుడైన ప్రతాపభానుడు రాజ్యమునకు ఉత్తరాధికారి, రెండవవాడైన 
అరిమర్దనుడు మహాబలశాలి. సం[గ్రామరంగమున తొణకనివీరుడు. వారి ఐకమత్యము నిరుపమానము, 
నిష్కళంకము. రాజు జ్యేష్టకుమారునకు రాజ్యభారమును అప్పగించి, శ్రీహరిధ్యానముకై వనములకేగెను. (చౌ॥ 1-4) 


దో-జబ ప్రతాపరబి భయట నృప, ఫిరీ దొహాఈ దేస। 
(ప్రజా పాల అతి బేదబిధి, కతహు( నహీ అఘ లేస ॥ 153 ॥ 


(ప్రతాపభానుడు రాజ్యాధికారమును చేబట్టినట్టు దేశమునందంతటను చాటబడెను. అతని రాజ్యపాలనము 


వేదోక్తధర్మములను అనుసరించుచు సాగుచుండెను. ఆతనిపాలనలో రాజ్యమున పాపకృత్యములు మచ్చునకైనను 
లేకుండెను. (దో॥ 153) 


oe నృప హితకారక సచివ సయానా 1 నామ ధరమరుచి సుక్ర సమానా 
సచివ సయాన బంధు బలబీరా | 
సేన సంగ చతురంగ అపారా | 


Il 
ఆపు ప్రతాపపుంజ రనధీరా ॥ 11 
అమిత సుభట సబ సమర జురూరా ॥ 
సేన బిలోకి రాఉ హరషానా। అరు బాజే గహగహే నిసానా ॥ 2॥ 
బిజయ హేతు కటకఈ బనాఈ । సుదిన సాధి నృప చలెఉ బజాఈ ॥ 
ware తహ పరీ( అనేక లరాఈ(। జీతే సకల భూప బరిఆఈః6 ॥ 3 ॥ 
సప్త దీప భుజబల బస కీన్హే, లై లై దండ md నృప దీన్నే ॥ 
సకల అవని మండల Sir కాలా | ఏక ప్రతాపభాను మహిపాలా ॥ 4 ॥ 
ఆతనిమంత్రియైన ధర్మరుచి నీతిజ్ఞాడు, బుద్దిమంతుడు. రాజనీతిలో శుక్రాచార్యునితో సమానుడు. 
రాజైనప్రతాపభానుడు స్వయముగా పరాక్రమవంతుడు, రణధీరుడు. చతురుడైన మంత్రి, బలశాలియైన తమ్ముడు 
అతనికి అండగా నుండిరి. అపారమైనచతురంగబలములు గలవు. వీరులైన యోధులు (ప్రాణములకు తెగించి 


పోరాడువారు. సైన్యములు రాజునకు హర్షమును గూర్చునవిగా ఉండెను. నగారాలు (మోగుచుండగా 


మంచిముహూర్తమున రాజు. దిగ్విజయయాత్రకు బయలుదేరెను. యుద్ధములలో అతడు. రాజులను. అందథీని 
జయించెను. తన భుజబలముతో సప్తద్వీపములను వశపజచుకొనెను. పరాజితులైన రాజులనుండి పన్నులను 
స్వీకరించి, వారిని విడిచిపెట్టెను. ఇట్టు ప్రతాపభానుడు అఖండమండలమునకు ఏకైకచ(క్రవర్తి ఆయెను. (Tu 1-4) 


లా Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 123 


దో-స్వబస బిస్వ కరి బాహుబల, నిజ పుర 85 ప్రబేసు । 
అరథ ధరమ కామాది సుఖ, సేవఇ సమయ నరేసు॥ 154 ॥ 


ఈ విధముగా సమస్త భూమండలమును జయించి, రాజు తననగరమున (ప్రవేశించి, సర్వసుఖములను 
అనుభవించుచుండెను, ధర్మార్థకామములను యథాయోగ్యముగ అనుసరించుచు (ప్రజలను పాలించుచుండెను. 


చౌ- భూప ప్రతాపభాను బల పాఈ | 
సబ దుఖ బరజిత ప్రజా సుఖారీ | 
సచివ ధరమరుచి హరి పద ప్రీతీ । 
గుర సుర సంత పితర మహిదేవా | 
భూప ధరమ జే BS బఖానే। 
దిన ప్రతి దేఇ DAS బిధి దానా। 
నానా బాపీ కూప తడాగా। 


బిప్రభవన సురభవన సుహాఏ 1 


(దో॥ 154) 


కామధేను భై భూమి సుహాఈ ॥ 
ధరమసీల సుందర నర నారీ ॥1॥ 
నృప హిత హేతు Sos నిత నీతీ ॥ 
కరఇ సదా నృప సబ కై సేవా॥2॥ 
సకల కరణ సాదర సుఖ మానే ॥ 
సునఇ్ల సాస్త్ర బర BS పురానా ॥ 3॥ 
సుమన బాటికా సుందర బాగా ॥ 
సబ BOSS, బిచిత్ర బనాఏ ॥ 4॥ 


(ప్రతాపభానునిపాలనలో భూమి కామధేనువువలె కోరినఫలములను ఒసంగుచుండెను. (ప్రజలు దుఃఖమునే 
ఎజుంగక హాయిగా జీవించుచుండిరి. స్త్రీపురుషులు సుందరులు, ధర్మాత్ములు. మంత్రియైన ధర్మరుచి 


క! 


శ్రీహరిభక్తుడు. రాజునకు హితైషి అందువలన రాజు గురువులను, దేవతలను, సజ్జనులను పితరులను, 
బ్రాహ్మణులను, భక్తి విశాసములతో సేవించుచుండెను. రాజధర్మములను అన్నింటిని వేదోక్తముగా సాదరముగా 
నిర్వహించుచుండెను. నిత్యము అనేకదానములనుజేయుచు వేదశాస్త్ర పురాణములను వినుచుండెను. సమస్త 
తీర్థక్షేత్రములలో బావులను, చెజువులను, ఉద్యానవనములను ఏర్పాటు చేయించెను. దేవతా మందిరములను, 
(బ్రాహ్మణులకు గృహములను కట్టించెను. (చౌ॥ 1-4) 


దో-జహ లగి కౌ QOS శ్రుతి, ఏక ఏక సబ జాగ । 
బార సహస్ర సహస్ర నృప, కిఏ సహిత అనురాగ ॥ 155 ॥ 


రాజు వేదశాస్తపురాణములలో పేర్కొనబడిన పెక్కు యజ్ఞములను విధ్యుక్తముగా భక్తి శ్రద్ధలతో చేసెను. 
(దో॥ 155) 


చౌ- హృదయ న కఛు ఫల అనుసంధానా భూప. బిబేకీ పరమ సుజానా ॥ 
కరఇ జె ధరమ కరమ మన బానీ 1 బాసుదేవ అర్పిత నృప గ్యానీ ॥ 11 
చడి బర బాజి బార ఎక రాజా । మృగయా కర సబ సాజి సమాజా ॥ 
బింధ్యాచల గభీర బన గయఊ | మృగ పునీత బహు మారత భయటఊ ॥ 2 ॥ 
DGS DS నృప దీఖ బరాహూ | జను బన దురెఉ ససిహి గ్రసీ రాహూ ॥ 
బడ బిధు నహి సనూత ముఖ నూహీ( 1 మనహు( క్రోధ బస ఉగిలత నాహీ( u 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


124 శ్రీ రామచరిత మానసము 


కోల కరాల దసన SO గాఈ । తను బిసాల పీవర అధికాఈ ॥ 
ఘురుఘురాత హయ TF పాఏ(। చకిత బిలోకత కాన SOO ॥ 4 ॥ 


(ప్రతాపభానుడు మిక్కిలి వివేకముగలవాడు. అతడు ఎట్టి ప్రతిఫలములను ఆసింపక తాను ఆచరించు ధర 
కార్యములను అన్నింటిని త్రికరణ శుద్దిగా భగవదర్పణము గావించుచుండెను. ఒక నాడు అతడు ఉత్తమాశః మునెకి 


© 
వేటకై వలసిన సాధనములతో వింధ్యాటవికి వెళ్లైను. అచట శా(స్తోకములైన అనేక ఉత్తమ (చంపదగిన) మృగములను 
వేటాడెను.) అడవిలో తిరుగుచు అతడొక వనవరాహమును జూచెను. దాని దంతములు రాహు గ్రస్తమైన 
చంద్రునివలె భాసించుచుండెను. దాని శరీరము పర్వతాకారసదృశము. Tey గిట్టల శబ్దములను విని, అది 


నిక్కపొడుచు కొనిన చెవులతో సావధానముగా ఇటునటు పరికించుచు ఘుర్చురించుచుండెను. 


(చౌ॥ 1-4) 
దో-నీల మహీధర సిఖర సమ, SD Dro బరాహు | 


WSS చలెఉ హయ సుటుకి నృప, హాశి న హో నిబాహు ॥ 156 ॥ 


నీలగిరిశ్ళంగమువలె ఉన్నత (విశాల)మైన ఆ సూకరమును గాంచి, రాజుటీక్కలువేయుచు తనగుజ్జమును 
అతి వేగముగ పజుగత్తించెను. “ఇప్పుడు నీవు తప్పించుకొనలేవు” అని అతడు ఆ వరాహమును కవ్వించెను. 


(దో॥ 156) 
చౌ- ఆవత GD అధిక రవ బాజీ | చలెఉ బరాహ మరుత గతి భాజీ ॥ 


తురత 85 నృప సర సంధానా। మహి మిలి గయజి బిలోకత బానా ॥ 1॥ 


S$ తకి తీర మహీస చలావా। కరి So సుఅర సరీర బచావా i 


ప్రగటత GSS జాఇ మృగ భాగా । రిస బస భూప చలెడ సగ లాగా ॥ 2॥ 
గయ దూరి ఘన గహన బరాహూ wire నాహిన గజ బాజి నిబాహూ ॥ 
అతి అకేల బన బిపుల కలేసూ। తదపి న మృగమగ Sag నరేసూ ॥3॥ 
కోల బిలోకి భూప బడ bos భాగి BS గిరిగుహా( గభీరా ॥ 


అగమ OD నృప అతి పఛితాఈ |, ఫిరెఉ మహాబన పరెఉ భులాఈ ॥ 4 ॥ 


అతి వేగముగా వచ్చుచున్న గుజ్జమును జూచి, తప్పించుకొనుటకై అది వాయువేగముతో పరుగిడ సాగెను. 


వెంటనే రాజు ధనుస్సున బాణమును సంధించెను. కొని (ప్రతిపర్యాయము అది తప్పించు కొనుచునే యుండెను. ఒక 
సారి సైకికనిపించును. HTS సారి దాగుకొనును. SHS సారి పరుగులు తీయును. రాజు మిక్కిలి (క్రుద్దుడై దానిని 
వెంటాడెను. ఆ వరాహము చాలా దూరము. పరుగెత్తి ఏనుగు గాని, గుజ్జముగాని చొరరానిఘనారణ్యము 
(ప్రవేశించెను. రాజు ఏకాకిగా అట్టి దట్టమైన అడవిలోనికి పోవుట కష్టము. ఐనను అతడు తనప్రయత్నమును 
మానలేదు. ధీరుడైన రాజునుజూచి, ఆ వరాహము ఒక పర్వతగుహలోనికి ప్రవేశించెను. ఆ గుహలో (ప్రవేశించుటకు 
వీలులేక అతడు నిరాశతో వెనుకకుమటలెను. కాని ఆ దట్టమైనఅడవిలో అతడు దారితప్పెను. (చౌ॥ 1-4) 


1) వనవాసులైన మహర్షులు తమ తపళ్ళక్తిలో ఆజివభాగమును రాజులకు ధారపోయుదురు. ఆ శక్తితో ప్రభువులు 

__ బలసంపన్నులై, చక్కగా రాజ్యపాలన చేయుచుందురు. కావున వనములలోని (క్రూర మృగముల బారి నుండి 

_తపోధనులను రక్షీంచుచుండుట రాజులకు విధి వేటాడదగిన మృగములను గూర్చి శాస్త్రములు BOSD. ఆ 
మృగములను సూచించుచు తులసీదాసు ye’ అను పదమును ప్రయోగించెను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 125 


దో-ఖేద OS) ఛుద్దిత తృషిత, రాజా బాజి సమేత। 
భోజత బ్యాకుల సరిత సర, జల బిను భయణ అచేత ॥ 157 ॥ 


అతి'ప్రయాసకారణముగా మిక్కిలిడస్సిన ఆరాజు DIYS, ఆకలిదప్పులతో వ్యాకులుడై, గుజ్జమును దీసికొని 
నదీతటాకములను వెదకుచు నీరుదొరకక స్పృహతప్పి పడిపోయెను. (దో॥ 157) 


చౌ- ఫిరత DS ఆశ్రమ ఎక Dari తహ(బస నృపతి కపట మునిబేషా ॥ 
జాసు దేస నృప OS ఛడాఈ । సమర సేన తజి గయజి పరాఈ ॥ 1 ॥ 
సమయ ప్రతాపభాను కర జానీ 1 ఆపన అతి అసమయ అనుమానీ ॥ 
గయ న గృహ మన బహుత గలానీ 1 మిలా న రాజహి నృప అభిమానీ ॥ 2॥ 
రిస ఉర మారి రంక BQ రాజా 1 DS బసఇ తాపస Sc సాజా ॥ 
తాసు సమీప NSS నృప Says యహ ప్రతాపరబి తెహి( తబ చీన్హా ॥ 3 ॥ 
రాజ తృషిత నహి సో పహిచానా | దేఖి సుబేష మహాముని జానా ॥ 
ఉతరి తురగ Be కీన్హ ప్రనామా పరమ చతుర న కహెడి నిజ నామా ॥ శ ॥ 


అతడు కొంతతడవునకు లేచి, వనమున దిరుగుచు ఒక ఆశ్రమమునకు జేరెను. అక్కడ ఒక రాజు 
కపటమునివేషధారిటై నివసించుచుండెను. ఇదివరలో అతడు _ప్రతాపభానునిచే పరాజితుడై 
రాజ్యమునుగోలోయియుండెను. యుద్ధములో సైన్యమును వదిలివేసి _ పాణీపోయియుండెను. 
(ప్రతాపభానునిఅదృష్టమును, తనదురదృష్టమును తలచుకొనుచు అతడు తిరిగి తనరాజ్యమునకు పోలేదు. 
ప్రతాపభానునితో _ సంధిచేసికొనుటకు అతనికి అభిమానము అడ్డువచ్చెను. ఆ రాజు (క్రోధమును 
తనహృదయములోనే దాచుకొని, అతిదరిద్రునివలె మునివేషముతో ఆయడవిలోనే తలదాచుకొని యుండెను. 
ప్రతాపభానుడు అతనికడకు చేరెను. వెంటనే, అతడు ప్రతాపభానుని గుర్తించెను. దాహబాధలో వికలుడైయున్న రాజు 
ఆతనిని గుర్తింప లేదు. రాజు అతనిని మునీశ్వరునిగా భావించి, గుజ్జమును దిగి, వందనమునాచరించెను. కాని 
చతురుడైన రాజు తనపేరునుమాత్రము అతనికి చెప్పలేదు. (చౌ॥ 1-4) 


దో-భూపతి తృషిత బిలోకి తెహిం సరబరు OS, Garg 
మజ్జన పాన సమేత హయ, కీన్హ నృపతి హరషాఇ ॥ 158 ॥ 
దాహార్తుడైన ఆ రాజునకు ఆ కుహనా సన్న్యాసి ఒకసరోవరమునుజూపెను. రాజు గుజ్జముతోగూడ ఆ 
సరస్తీరమునకు చేరి, అందు స్నానము చేసి నీరు గ్రోలెను.. (దో॥ 158) 


చౌ-గై శ్రమ సకల సుఖీ నృప భయఊ | నిజ ఆశ్రమ తాపస లై గయఊ ॥ 
ఆసన AS అస్త SD జానీ; HI తాపస బోలెఉ మృదు బానీ ॥1॥ 


కో తుమ్మ:కస బన ఫిరహు అకేలే(। సుందర. జుబా. జీవ పరహేలే6॥ 
చక్రబర్తి 3 లచ్చన Sc 1 God దయా లాగి అతి మోరే ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


126 శ్రీ రామచరిత మానసము 

నామ ప్రతాపభాను అవనీసా । తాసు సచివ Gre సునహు మునీసా ॥ 
ఫిరత అహేరే. పరెఉ( భులాఈ | బడే. భాగ దేఖథెఉ( పద ఆఈ ॥ 3 ॥ 
హమ కహ దుర్లభ దరస తుమ్హారా 1 జానత హౌ( కఛు Fo హొనిహారా ॥ 
కహ ముని తాత Fold అ(ధిఆరా 1 Sas సత్తరి నగరు తుమ్హారా ॥ 4 


పూర్తిగా సేదదీరి, సుఖియైనరాజును ఆ కపట సన్న్యాసి తనఆ(శ్రమమునకు తీసికొనిపోయెను. సాయం 
సమయమగుటచే ఆసీనుని గావించి, తపస్వి మృదువచనములతో ఇట్లనెను. “నీవు ఎవరు? అందమైన 
యువకుడవైనను (ప్రాణములను లెక్కసేయక ఈ అడవిలో ఒంటరిగా ఏల తిరుగుచుంటివి? నీలో చక్రవర్తి 
లక్షణములు కన్సించుచున్నవి. నిన్ను జూచి నాకు జాలివేయుచున్నది.”- రాజు సమాధానమును ఇచ్చెను. “మునీశ్వర! 
ప్రతాపభానుడు అను రాజుగలడు నేను అతని మంత్రిని, వేటకై వచ్చి, దారి తప్పితిని. అదృష్టవశమున ఇచట మీ 
పాదదర్శనమైనది. మీ దర్శనము అతిదుర్లభము. దీనిని శుభసూచకముగా నేను భావించుచున్నాలు.” అనంతరము 
ముని ఇట్లనెను. “నాయనా! చీకటిపడినది. నీ నగరము ఇచ్చటికి డెబ్బది యోజనముల దూరమున ఉన్నది. (Tu 1-4) 


దో-నిసా ఘోర గంభీర బన, Sod న సునహు సుజాన। 
బసహు ఆజు అస జాని తుమ్మ జాఎహు హోత బిహాన 1 159 (క) ॥ 
తులసీ జసి భవతబ్యతా, తైసీ మిలఇఖ  సహాఇ | 
ఆపును ఆవఇ తాహి Sorc, తాహి Soe లై జాఇ 159 (ఖ) ॥ 


ఓ సజ్జనుడా! ఇది ఘోరాంధకారము అలముకొనిన రాత్రి, కీకారణ్యము, మార్గము చొరరానిది. కావున ఈ 
రాత్రికి ఇక్కడనేయుండి రేపు ప్రాతఃకాలమున వెళ్లుము. (తులసీదాసు పల్కుచున్నాడు) కానున్నది కాకమానదు. 


పరిస్థితులు అనుకూలించినప్పుడు అదృష్టము అతనిని వెదకుకొనుచు వచ్చును. లేదా ఆ అదృష్టము వ్యక్తులను 
తనవైపునకే లాగుకొనును. (దో॥ 159. క,ఖ) 


చౌ- భలెహి( నాథ ఆయసు ధరి సీసా । బాంధి తురగ తరు BY మహీసా ॥ 
నృప బహు భా(తి ప్రసంసెడ win) SOS బంది నిజ భాగ్య సరాహీ ॥1॥ 
పుని HGS మృదు గిరా సుహాఈ । జాని పితా ప్రభు కరఉ( ఢిరాఈ ॥ 
మొహి మునీస సుత సేవక జానీ | నాథ నామ నిజ కహహు nad ॥ 20 
తెహి న జాన నృప నృపహి సా జానా | భూప సుహృద సో కపట సయానా ॥ 
BB పుని SG పుని రాజా! ఛల బల కీన్ల చహ నిజ కాజా ॥ 3 ॥ 
సముయిి రాజసుఖ దుఖిత అరాతీ | అవా( అనల ఇవ సులగఇ ఛాతీ ॥ 
సరల బచన నృప కే సుని కానా! బయర స(భారి హృదయ( హరషానా ॥ 4 ॥ 


“అట్టే కానిండు మహాత్మా!”- అని చెప్పి, రాజు ఆ సన్న్యాసిఆజ్ఞను శిరసావహించి, గుజ్బమును చెట్టుకు 
కట్టివేసి, అచటనే కూర్చుండెను. రాజు అతనిని అనేకవిధముల పొగడి, పాదాభివందనము ఆచరించెను. 
తనఅదృష్టమును కొనియాడుకొనుచు సవినయముగా మృదుమధురముగా పల్కెను. “మునీశ్వర! నేను మిమ్ము 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 127 


తండ్రివలె తలంతును. నన్ను మీపుత్రునిగా లేక సేవకునిగా భావించి, మీ పేరు మొదలగువివరములు తెల్పగలరు.”- 
రాజు ఆ సన్యాసిని గుర్తింపకున్నను అతడు ఆ రాజును గుర్తించెను. రాజు నిష్కపటి, కాని ఆ ముని కపటి. అతడా 
రాజునకు శత్రువు, క్షత్రియుడు, పైగా రాజవంశజుడు. కావున తనకార్యమును బలప్రయోగముచేతనో లేక 
మోసముతోడనో సాధింపనెంచెను. అతడు తన పూర్వపురాజసుఖములను తలంచుకొని దుఃఖపడుచుండెను. 
అతనిలో Sar sh) కొలిమివలెమండుచుండెను. నిర్మలమనస్కుడైన ప్రతాపభానునిపల్కులు వినియు, తనలోని 
ద్వేషమును అణచుకొనుచు, అతడు లోలోన సంతసించెను. (చౌ॥ 1-4) 


దో- కపట బోరి wD మృదుల, బోలెఉ జుగుతి సమేత । 
నామ హమార భిఖారి అబ, YS రహిత నికేత ॥ 160 ॥ 


ఆ సన్న్యాసి మృదువుగనే కపటవచనములను ఇట్టు పలికెను “నా పేరు బికారి” నేను నిర్ణనుడను, ఇల్లు వాకిలి 
లేనివాడను. , (దో॥ 160) 


చౌ- కహ నృప జే బిగ్యాన నిధానా। తుమ్మ సారిఖే KOS అభిమానా ॥ 
సదా రహహి అపనపొ దురాఏ(। సబ బిధి కుసల WHA బనాఏం॥ 1 ॥ 
Bir Se కహహి( సంత (శ్రుతి Bbc 1 పరము అకించన ప్రియ హారి కేరే( ॥ 
తుమ్మ సమ అధన Dard అగేహా । హోత బిరంచి సివహి సందేహా ॥ 2 ॥ 
జోసి సోసి తవ చరన నమామీ 1 మో పర కృపా కరిఅ అబ స్వామీ ॥ 
సహజ ప్రీతి భూపతి కై దేఖీ। ఆపు బిషయ బిస్వాస బిసేషీ ॥ 3॥ 
సబ ప్రకార రాజహి అపనాఈ | SSS అధిక సనేహ జనాఈ ॥ 
సును సతిభాఉ కహఉ( మహిపాలా 1 ఇహా( బసత HS బహు కాలా ॥ 4॥ 


రాజు పల్కెను. “మీవంటి జ్ఞానులు, నిరహంకారులు సర్వదా తమనిజస్వరూపములను దాచియుంచెదరు. 
DOSS దైన్యస్థితిలో కన్పించుటయే సర్వవిధముల క్లేమమని భావింతురు. మిక్కిలి అకించనులు (మమతాహంకార 
రహితులు) ఐన వారినే శ్రీహరి (ప్రేమించునని వేదములు, సజ్జనులు పల్కుట ప్రసిద్ధము. Waren, గృహవానులు 
ఐన మీవంటి బికారులను జూచి, వీరు నిజముగనే సజ్జనులా? బికారులా? అని బ్రహ్మకును, పరమేశ్యరునకును 
సందేహము కలుగుచుండును. మీరు ఎవ్వరైనను కానిండు మీకృపకై (ప్రణమిల్లి |ప్రార్థింతును.”- రాజుయొక్క 
స్వాభావిక (ప్రేమను, తనపై ఆయనకు గల విశ్వాసమును జూచి, ఆ సన్నాసి అన్ని విధముల రాజును తనవశములో 
నుంచుకొని, అధిక(ప్రేమను (ప్రకటించుచు ఇట్లనెను. “రాజా! వినుము. సత్యము చెప్పెదను. నేనిచట చాల కాలము 
నుండియు నివసించుచున్నాను. (చౌ॥ 1-4) 


దో-అబ లగి మోహి న మిలెఉ కొఉ, Ge న జనావఉ( కాహు | 
లోకమాన్యతా అనల సమ, కర తప కానన దాహు ॥ 161 (క) ॥ 


ఇంతవటకు నాయొద్దకు ఎవ్వరును రాలేదు. నన్నుగూర్చి ఎవ్వరికిని నేను తెల్పుకొనలేదు. ఎంయికనగా లోక 
ప్రతిష్ట తపస్సనెడివనమును దగ్ధముచేయు అగ్నివంటిది. (దో॥ 161. క) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


128 శ్రీ రామచరిత మానసము 


a 


సో-తులసీ GD VB, భూలహి( మూఢ న చతుర నర । 
సుందర కేకిహి Dao, బచన సుధా సమ అసన అహి॥ 161 (ఇ) ॥ 


తులసీదాసు చెప్పుచున్నాడు. సుందరమైన వేషములను జూచి మూఢులేగాదు విజ్ఞులు గూడ మోసపోవుదురు, 
అందమైననెమలిని చూడుడు దానికంఠస్వరము అమృతతుల్యము. కాని సర్పములు దానిఆహారము. (సో॥ 161, ఖ) 


చౌ- తాతే( గుపుత రహఉ( జగ మాహీ6 | 


~ 


ప్రభు WSS సబ బినహి(జనాఏ(। 
సుచి సుమతి పరమ ప్రియ మోరే( 1 
జౌ. తాత దురావఉ( తోహీ | 
BQ. జిమి తాపసు కథఇ్ల ఉదాసా । 
దేఖా స్వబస కర్మ మన బానీ | 
నామ హమార ఏకతను భాఈ । 


అ 


హరి తజి కిమపి ప్రయోజన నాహీ( ॥ 
కహహు కవని సిధి లోక రిరూఏ( ॥ 1 ॥ 
ప్రీతి ప్రతీతి మోహి పర Sc ॥ 
దారున దోష ఘటఇ అతి మోహీ ॥ 2॥ 
తిమి తిమి నృపహి ఉపజ బిస్వాసా ॥ 
తబ బోలా తాపస బగధ్యానీ ॥ 3 | 
సుని నృప బోలె YO సిరు నాఈ ॥ 


కహహు నామ కర అరథ బఖానీ 1 మొహి సేవక అతి ఆపన జానీ ॥ 41 


కపటసన్న్యాసి పల్కెను. “అందులకే (ప్రపంచమునకు దూరముగా మసలుచున్నాను. శ్రీహరితోతప్ప 
నాకుఎవ్వరితోడను పనిలేదు. మనము తెలుపుకొనకున్నను ప్రభువునకన్నియును తెలియును. లోకులను 
తృప్తిపఆచుటవలనకలుగుప్రయోజనమేమి? నీవు అతిపవిత్రుడవు. నీ బుద్ది మంచిది. నీపై నాకు ఎంతో ప్రీతిగలదు. 
నీకును నాపై (ప్రేమవిశ్వాసములు మెండుగా గలవు. నాయనా! ఇప్పుడుగూడ నీకడ నేనేమైన దాచినచో నేను 
దోషినగుదును.” ఆ కపట సన్న్యాసి ప్రాపంచికవిషయముల యెడ జౌదాసీన్యము (ప్రకటించు కొలదియు రాజునకు 
ఆతనిపై విశ్వాసము ఇనుమడింపసాగెను. రాజు మనసా, వాచా, కర్మణా తనకు వశుడైనట్లు తెలిసికొని, ఆ 


బకధ్యానియెన కపటముని పలికెను. “సోదరా! నా పేరు ఏకతనుడు” ఈ మాటకు రాజు నమస్కరించి, “మీ పేరునకు 
అర్థమును తెల్పుడు.”- అనియడిగెను. (Fu 1-4) 


దో-ఆదిస్పష్టి God జబహిం తబ ఉతపతి భై మోరి । 
నామ ఏకతను హేతు తెహి, దేహ న FS బహోరి॥ 162 ॥ 


ఆ బకధ్యాని ఇట్లనెను. “సృష్టి ప్రారంభమైనప్పుడే నేను జన్మించితిని. తరువాత మటియొకదేహమును 
దాల్చలేదు. అందువలననే నాపేరు 'ఏకతనుడు. (దో॥ 162) 


చౌ- జని ఆచరజు కరహు మన మాహీ(। 
తపబల Be జగ సృజఇ బిధాతా । 


సుత తప Be దుర్లభ కఛు నాహీ( ॥ 
తపబల బిష్ను భఏ పరిత్రాతా ॥1॥ 
తప Bc ONS న కఛు సంసారా ॥ 
కథా పురాతన కహై సా లాగా ॥ 2 ॥ 
కరఇ నిరూపన DOB బిబేకా ॥ 
కహెసి అమిత ఆచరజ బఖానీ ॥ 3 ॥ 


తపబల సంభు కరహి( సంఘారా | 
భయడ నృపహి సుని అతి అనురాగా । 
కరమ ధరమ ఇతిహాస అనేకా । 
ఉదభవ పాలన ప్రలయ కహానీ | 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 129 
ననన ననన నయన స 


సుని మహీప తాపస బస భయఊ । ఆపన నామ కహన తబ లయఊ ॥ 
కహ తాపస నృప జానఉ( తోహీ 1 కీన్సైహు కపట లాగ భల మోహీ ॥ 4 ॥ 


“పుత్రా! ఆశ్చర్యపడవలదు. తపస్సుచే సాధ్యము కానిది ఏదియును లేదు. తపోబలముచేతనే (బ్రహ్మ 
లోకములను సృష్టించును. విష్ణువు పరిపాలించును. మహేశ్వరుడు లయమొనర్చును. (ప్రపంచములో తపస్సుద్వారా 
అప్రాప్యమైనదిఏదియును లేదు.” ఈ మాటలను వినిన రాజునకు ఆతనిపై అనురాగము అధికమయ్యెను. అపుడు 
తపస్వి (ప్రాచీనగాథలను, ధర కర్మలకు సంబంధించిన ఇతిహాసములను చెప్పసాగెను. జ్ఞానవైరాగ్యములనుగూర్చియు 
వ్యాఖ్యానింపసాగెను. సృష్టిస్థితి లయములను గూర్చిన ఆశ్చర్యకర గాథలను విస్తారముగా వివరింపసాగెను. 
వీటినన్నింటిని విని, రాజు ఆతనికి పూర్తిగా SHE, తన పేరును (ప్రకటించెను. ఆ సన్నాసి “రాజా! నాకంతయు 
తెలియును నీవు నీపేరును (ప్రకటింపక దాచితివి. నీ ప్రవర్తన నాకు మంచిగానే తోచినది. (Su 1-4) 


సో-సును మహీస అసి నీతి, జహ( తహ నామ న కహహి( నృప | 
మొహి తొహి పర అతి ప్రీతి, Sq SHIH బిచారి తవ ॥ 163 ॥ 


రాజా! రాజులు తమ పేర్లను ముందువెనుకలనాలోచింపక సర్వత్ర ్రకటింపరాదని నీతిశాస్త్రము 
పేర్కొనుచున్నది. నీ చాతుర్యమునుగ్రహించిన నాకు నీపై (ప్రేమ అధికమాయెను. (సో॥ 163) 


చౌ- నామ తుమ్హూర ప్రతాప OSH । సత్యకేతు తన పితా నరేసా ॥ 
గుర ప్రసాద సబ జానిఅ రాజా । Sore న ఆపన జాని అకాజా ॥ 1॥ 
BD తాత తవ సహజ WSs ప్రీతి ప్రతీతి నీతి నిపునాఈ ॥ 
ఉపబి పరీ మమతా మన మోరే! కహడి. కథా నిజ పూచే తోరేం॥2॥ 
అబ ప్రసన్న Foe సంసయ నాహీ(। నూగు జో భూప .భావ మన మాహీ( ॥ 
సుని సుబచన భూపతి హరషానా | గహి పద బినయ §Q బిధి నానా ॥ 3 ॥ 
కృపాసింధు ముని దరసన తోరే(। చారి పదారథ కరతల మోరే( ॥ 
ప్రభుహి తథాపి ప్రసన్న బిలోకీ । మాగి అగమ బర Hac అసోకీ ॥ 4 ॥ 


నీ పేరు ప్రతాపభానుడు, నీ తండ్రిపేరు సత్యకేతువు. గురువుగారికృపవలన నాకంతయు తెలియును. కాని 
నిజము పల్కుట (ప్రమాదకరమని భావించి, నేను ముందుగా చెప్పలేదు. నాయనా! నీ సరళత్వము, 
'ప్రేమవిశ్వాసములు నీతి నైపుణ్యములు చూచి, నాకు నీపై మమత్వము పెటిగినది. కావున నీవు అడిగిన వెంటనే నా 
కథను BOB. నేను ప్రసన్నుడనైతిని. ఇందు సంశయములేదు. రాజా! నీకు కావలసిన దానిని కోరుకొనుము.” ఈ 
మాటలకు రాజు సంతోషించి, ఆ సన్న్యాసిపాదములకు నమస్కరించి (ప్రార్థించెను. “ఓ దయాసాగరా! మీదర్శనము 
చేతనే నాకు చతుర్విధపురుషార్థములు హస్తగతములైనవి. ఐనను మీరు ప్రసన్నులుగాన దుర్లభమైన ఒకవరమును 
గోరెదను. దానివలన నా శోకము దూరమగును. (చౌ॥ 1-4) 


దో-జరా మరన దుఖ రహిత తను, సమర జితై జని.కోడ | 
ఏకఛత్ర రిపుహీన మహి, రాజ కలప సత హోఉ॥ 164 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 4 


130 శ్రీ రామచరిత మానసము 


నా శరీరము జరామరణదుఃఖరహితమగుగాక. యుద్ధమున నన్ను ఎవ్వరును జయింపకుందురు py, 


భూమిపై నూజుకల్పములు నా ఏకచ్చత్రాధిపత్యము నిలిచియుండుగాక, (Su 164) 


చౌ- కహ తాపస నృప ఐసెఇ హోఊ 1 కారన ఏక కఠిన సును సోఊ ॥ 
కాలఉ de పద weir సీసా! ఏక బిప్రకుల ఛాడి మహీసా ॥ 1 ॥ 
తపబల DS సదా బరిఆరా। తిన్హకే కోప న SG రఖవారా ॥ 
Hc DSS, a కరహు నరేసా। తౌ తుఅ బస బిధి బిష్ను మహేసా ॥ 2॥ 
చల న బ్రహ్మకుల సన బరిఆఈ | సత్య SGC దొఉ భుజా ఉఠాఈ ॥ 
బిప్ర WS బిను సును మహిపాలా 1 తోర నాస నహి. కననెహు( కాలా ॥ 3 ॥ 
హరషెడ్‌ రాజ బచన సుని తాసూ | నాథ న SQ మోర అబ నాసూ ॥ 
తవ ప్రసాద ప్రభు కృపానిధానా । మో కహు( సర్బ కాల కల్యానా ॥ 4 


ఆకుహనాసన్న్యాసి పల్కెను. “రాజా! అట్టేయగుగాక. కాని ఒక జటిల సమస్యగలదు. దానిని వినుము. 
(బ్రాహ్మాణులుతప్ప అందజును నీకు ‘ota హమ్‌' అనియందురు. మృత్యుదేవత గూడనీముందు 
నతమస్తకమగును. JOSS తపోబలమువలన బ్రాహ్మణులు శక్తిసంపన్నులౌదురు. వారి (క్రోధమునుండి 
తప్పించుకొనుట సాధ్యముగాదు. నీవు (బ్రాహ్మణులను వశముచేసికొన్నచో నీకు ఆత్రిమూర్తులును వశమగుదురు. 
నేను శపథము చేసి, ఎలుగెత్తి చాటగలను. (బ్రాహ్మణులపై దౌర్జన్యము పనిచేయదు. విప్రశాపము తప్ప నిన్నెవ్వరును 
ఏమియు చేయలేరు. కడకు యముడుగూడ నీ జోలికి రాజాలడు. “ఆతని మాటలకు ప్రతాపభానుడు మిక్కిలి 
ప్రసన్నుడై పలికెను. “స్వామీ! నాకెట్టి 'ప్రమాదమూలేదు. మీ దయవలన నాకు శుభములే కలుగును. (చౌ! 1-4) 


దో-ఏవమస్తు కహి కపటముని, బోలా కుటిల బహోరి । 
మిలబ హమార భులాబ నిజ, కహహు త హమహి న HO ॥ 165 ॥ 
“అట్టే కానిమ్ము” అని పలికి ఆ కపటసన్న్యాసి మణుల ఇట్లనెను. “కాని నీవు ఈ అడవిలో దారితప్పినదియు, 
నాతో కలిసినదియు ఎవ్వరితోడను చెప్పవలదు. చెప్పినచో ఆ దోషము నాదికాదు. (దో॥ 165) 
చౌ- తాతే. మై తొహి బరజఉ( రాజా 1 Lc కథా తన పరమ అకాజా ॥ 
SEC శ్రవన యహ పరత కహానీ 1 TH తుమ్హార సత్య మమ బానీ ॥1॥ 
యహ ప్రగటే( అథవా ద్విజశ్రాపా 1 నాస తోర సును భానుప్రతాపా ॥ 
ఆన ఉపాయం NSS తవ నాహీ6। Few హర కోపహి( మన నూహీ( ॥ 2 ॥ 
సత్య నాథ పద గహి నృప భాషా । ద్విజ గుర కోప కహహు కో రాఖా ॥ 
రాఖఇ గుర Be కోప బిధాతా। గుర బిరోధ నహి( కొడి జగ త్రాతా ॥ 3 ॥ 
BS Son హమ కహే Hines SG నాస నహి( BS హమారే. ॥ 
ఏకహి౯ డర డరపత మన మోరా 1 ప్రభు మహిదేవ ws అతి ఘోరా ॥ 40 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 131 


రాజా! మన ఈ (ప్రసంగమును ఎవ్వరితోనైనను చెప్పినచో నీకు తీవ్రమైనహాని కలుగును. అందువలన 
చెప్పవలదని ఆంక్ష విధించుచున్నాను. ఈ వృత్తాంతము మూడవవానిచెవిన బడినచో నీవు నశింతువు. ఇది సత్యము. 
ఓ ప్రతాపభానూ! ఈ రహస్యము బయటికిపొక్కినను, లేక ఏ (బ్రాహ్మణుడైనను శపించినను నీవు నశింపక తప్పదు. 
(బ్రహ్మ, మహేశ్వరులు కోపగించినను వేరే ఏవిధముగానైనను నీవు చావవు.” మునికి పాదాభివందనమాచరించి రాజు 
పలికెను. “స్వామీ! బ్రాహ్మణుడు, గురువు ఐన వారికోపములనుండి ఎవరు రక్షించెదరు? (బ్రహ్మ కోపించినను 
గురువు రక్షించును. కాని గురువు విరోధియైనచో ఇక రక్షకులెవ్వరు? మీరు చెప్పినట్లు చేయనిచో నేను 
నశింపకతప్పదు. దీనినిగూర్చి నాకు చింతలేదు. కాని కేవలము ఒక్క భయము మాత్రము గలదు. (బ్రాహ్మణ శాపము 
మిక్కిలి భయంకరమైనది. (చౌ॥ 1-4) 


దో- హోహి( DS బస కవన OO, కహహు కృపా కరి సోడ। 
తుమ్ము తజి దీనదయాల నిజ, హితూ న దేఖఉ( కోడ॥ 166 ॥ 


బ్రాహ్మణులు ఏ విధముగా వశమగుదురు? దయతో తెల్పుడు. ఓ దయాళూ! మీరు తప్ప నా హితము 
గోరెడి వారెవ్వరును లేరు. (Su 166) 


చౌ- సును నృప బిబిధ జతన జగ మాహీ(। కష్టసాధ్య పుని హోహిం కి నాహీ( ॥ 

అహ ఏక అతి సుగమ ఉపాఈ 1 తహా( పరంతు ఏక కఠినాఈ ॥ 1॥ 

మమ GAS జుగుతి నృప సోఈ। మోర జాబ తవ నగర న హోఈ ॥ 

ఆజు ofc అరు జబ Bc భయఊ. కాహూ 3 గృహ గ్రామ న గయఊ( ॥ 2 ॥ 

BCS Pac తవ హో అకాజూ 1 బనా ఆఇ అసమంజస ఆజూ ॥ 

సుని మహీస బోలెఉ మృదు బానీ। నాథ నిగమ అసి నీతి బఖానీ ॥ 3॥ 

బడే సనేహ లఘున్హ పర కరహీ(। గిరి నిజ సిరని సదా తృన ధరహీ( ॥ 

జలధి అగాధ STO బహ ఫేనూ | సంతత GID ధరత సిర రేనూ ॥ 4॥ 

కపటసన్న్యాసి చెప్పెను. “రాజా! వినుము బ్రాహ్మణులను వశపటచుకొనుటకు (ప్రపంచములో పెక్కు 
ఉపాయములున్నవి. వాటిని ఆచరించుట కష్టము. వాటి సాఫల్యముగూడ సందేహాస్పదమే. ఒక 
సులభోపాయముగలదు. కాని దానిలోనూ ఒకచిక్కు గలదు. రాజా! ఈ యుక్తి నాఅధీనమున ఉన్నది. నేను నీ 
నగరమునకు రాజాలను. పుట్టినప్పటినుండియు నేను ఏ గ్రామమునకుగాని, ఎవ్వరిఇంటికిగాని వెళ్లియెజుగను. నేను 
రానిచో నీ కార్యము నెరవేరదు. ఇదియొక సందిగ్దావస్థ”- రాజు ఈ మాటలు విని మృదువుగా ఇట్లనెను. “స్వామీ! 


వేదములలో ఒకనీతి తెల్పబడినది. పెద్దవారు చిన్నవారిపై కనికరము చూపుదురు. పర్వతములు తమశిఖరములపై 


గడ్డిని మోయుచున్నవి. సముద్రుడు శిరస్సుపై నురుగును ధరించును. భూమి తనతలపై ధూళిని భరించును. 
(చౌ॥ 1-4) 


దో- అస కహి గహే SEN పద, స్వామీ హోహు కృపాల | 
మోహి లాగి దుఖ Sire ప్రభు, సజ్జన దీనదయాల ॥ 167 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
జ 
132 శ్రీ రామచరిత మానసము 


“కావున స్వామీ! నాపై దయ జూపుడు. నాకొజుకై ఈ కష్టములను భరింపుడు” అనుచు రాజు ఆ ముని 
పాదములపై మోకరిల్లెను. (దో॥ 167) 


చౌ- జాని నృపహి ఆపన అధీనా | బోలా తాపస కపట ప్రబీనా ॥ 
సత్య కహఉ భూపతి సును తోహీ | జగ నాహిన దుర్లభ కఛు మోహీ ॥1॥ 
అవసి కాజ మై( కరిహఉ6 తోరా! మన తన బచన భగత Gc మోరా ॥ 
జోగ జుగుతి తప మంత్ర ప్రభాఊ | ఫలఇ తబహి( జబ Sw దురాఊ ॥ 2 ॥ 
Pe నరేస Bc కరౌ. రసోఈ 1 iy పరుసహు మొహి జాన న కోశ ॥ 
అన్న సా HQ జొఇ భోజన కరఈ 1 సాఇ Fg తవ ఆయసు అనుసరఈ ॥ 3 ॥ 
పుని OS, కే గృహ జేవంఇ జోఊ 1 తవ బస హోఇ భూప సును సోఊ ॥ 
జాఇ ఉపాయ రచహు నృప ఏహూ | సంబత భరి సంకలప కరేహూ ॥ Ai 


రాజు పూర్తిగా తనకు అధీనుడైనట్టు తెలిసికొని, కపటియైన ఆ సన్న్యాసి ఇట్లనెను. 'రాజా! వినుము. నిజము 
పల్కుచున్నాను. ప్రపంచములో నాకు దుర్లభమైనది ఏదియును లేదు. నీవు త్రికరణ శుద్దిగా నాకు భక్తుడవు. కనుక 
నేను నీపనిని తప్పక చేసెదను. కాని యోగము, యుక్తి, తపస్సు, మంత్రము రహస్యముగా సాధన చేసినప్పుడే 
సఫలములగుచుండును. రాజా! నేను వంట చేసెదను. నీవు దానిని వడ్డింపుము. కాని నేను ఎవ్వరో ఎవ్వరికిని 
తెలియకూడదు. ఆ అన్నముతినిన వారందజును నీ ఆజ్ఞకు లోబడియుందురు. వారియిండ్లలో భుజించిన వారును 
నీకు అధీనులగుదురు. రాజా! ఈ (వ్రతమును ఒక సంవత్సరము ఆచరింపవలెను. (చౌ॥ 1-4) 


దో-నిత నూతన ద్విజ సహస సత, బరెహు సహిత పరివార । 
Bc తుమ్హరే సంకలప లగి, దినహి. కరబి జెవనార॥ 168 ॥ 


రాజా! (ప్రతిదినము ఒక లక్షమంది|బ్రాహ్మణులను సకుటుంబముగా భోజనమునకు ఆహ్వానింపుము. వారికి 
నేను ఒక సంవత్సరము Seas వండిపెట్టెదను. (దో॥ 168) 


చౌ- ఎహి OO భూప కష్ట అతి థోరే( 1 హొఇహహి( సకల బిప్ర బస తోరే( ॥ 
కరిహహి( DS హోమ మఖ సేవా 1 తెహి( ప్రసంగ సహజెహి( బస దేవా ॥ 1॥ 
జార ఏక తొహి కహఉ( లఖాఊ 1 Boe Arc BAS waa కాఊ ॥ 
తున్హురే ఉపరోహిత కహు( రాయా 1 హరి ఆనబ మై( కరి నిజ మాయా ॥ 2 ॥ 
తపబల తెహి కరి ఆపు సమానా । రథిహఉ( ఇహా( బరష పరవానా ॥ 
మై( ధరి తాసు బేషు సును రాజా | సబ బిధి HS స(వారబ కాజా ॥ 3 ॥ 
గై నిసి బహుత సయన అబ క్రీజే | మొహి తొహి భూప Bcd దిన తీజే ॥ 
మై తపబల SUP తురగ సమేతా । పహుంచైహఉం సోవతహి నికేతా ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 133 


—————————————————————————————————————— 


ఈ విధముగా చాల స్వల్ప(శ్రమతో (బ్రాహ్మణులందణును నీ వశమగుదురు. వారు హవనము యజ్ఞము, 
పూజలు, దైవసేవలు చేయుచుండెడివారుగావున దేవతలుగూడ సహజముగనే నీకు వశులయ్యెదరు. ఒక గుర్తును 
చెప్పెదను. నేను ఈ వేషములో రాను. నామాయాశక్తిచే నేను నీ పురోహితుని అపహరించెదను. నా తపళ్ళక్తిచే 
అతనిని నావలె మార్చి, ఒక సంవత్సరము Seok ఇచటనే ఉంచెదను. నేను అతనిరూపమును ధరించి, నీకార్యమును 
పూర్తిగా నెరవేర్చెదను. రాజా! చాల రాత్రిమైనది ఇక నిద్రింపుము. నా తపోబలమువలన ని'ద్రించుచున్ననిన్ను 
నీగుజ్జముతోగూడ నీయింటికి చేర్చెదను. మూడవరోజున Seo నీకు నాదర్శనమగును. (చౌ॥ 1-4) 


దో- మై( ఆఉబ సొఇ బేషు ధరి, పహిచానెహు తబ మోహి । 
జబ ఏకాంత బొలాఇ సబ, కథా సునావౌ తోహి 1 169 ॥ 


నేను చెప్పిన ప్రకారము పురోహితునివేషముతో నీయింటికి వచ్చెదను. నిన్ను ప్రక్కకు పిలిచి, ఈ విషయము 
నంతయును నీకు తెల్పెదను. అప్పుడు నీవు నన్ను గుర్తించెదవు. (దో॥ 169) 


చౌ- సయన కీన్హ నృప ఆయసు మానీ 1 ఆసన జాఇ BY ఛలగ్యానీ ॥ 
శమిత భూప నిద్రా అతి ఆఈ । సో కిని BS సోచ అధికార ॥ 1॥ 
కాలకేతు నిసిచర తహ. ఆవా 1 BUC సూకర హొఇ నృపహి భులావా ॥ 
పరమ మిత్ర తాపస నృప కేరా। జాన సో అతి కపట ఘనేరా ॥ 2॥ 
తెహి కే సత సుత అరు దస భాఈ 1 ఖల అతి అజయ దేవ దుఖదాఈ i 
ప్రథమహి( భూప సమర సబ మారే 1 DG సంత సుర SP దుఖారే ॥ 3 ॥ 
తెహి( ఖల PHO బయరు సారా 1 తాపస నృప మిలి మంత్ర బిచారా ॥ 
జెహి రిపు ఛయ సొఇ SBA ఉపాఊ | భావీ బస న జాన కఛు రాఊ ॥ 4 


ఆ కపటసన్న్యాసియొక్క ఆజ్ఞమేరకు రాజు నిద్రించెను. బాగుగా అలసిపోవుటచే అతడు గాఢనిద్రలో 
మునిగెను. ఆ కపటసన్న్యాసి పీఠముపై కూర్చుండి, తన యుక్తిని కార్యరూపములో పెట్టుటను గూర్చి 
ఆలోచించుచుండెను. అపుడు వనవరాహరూపములో రాజును దారిమళ్లించిన 'కాలకేతువు' అను రాక్షసుడు అచటికి 
వచ్చెను. అతడు ఈ కపటసన్న్యాసికి మిత్రుడు. అనేకమాయోపాయములను ఎటీగినవాడు. అతనికి 
నూర్గురుకుమారులును, పదిమంది సోదరులును ఉండిరి. వారు దుష్టులు, అజేయులు. వారు దేవతలనుగూడ 
హింసించువారు. వారివలన బ్రాహ్మణులు, సజ్జనులు, దేవతలు దుఃఖితులగుట జూచి, ప్రతాపభానుడు వారినందటిని 
యుద్ధమున చంపియుండెను. దుష్టుడైన ఆ కాలకేతువు ఈ కపట సన్న్యాసితో గలిసి, తమఉమ్మడిశత్రువైన 
ప్రతాపభానునినాశమునకు కుట్ర పన్నియుండెను. విధివైపరీత్యములవలన రాజునకు ఈ విషయము తెలియదు. 


(చౌ॥ 1-4) 
దో-రిపు తేజసీ అకేల అపి, లఘు కరి గనిఅ న. తాహు । 
అజహు( దేత దుఖ రబి ససిహి, సిర అవసేషిత రాహు ॥ 170 ॥ 


తేజళ్ళాలియైన శత్రువు ఒంటరివాడైనను వానిని చులకనగా భావింపరాదు. కేవలము తలమాత్రమే 
మిగిలియున్న రాహువు ఇప్పటికిని సూర్యచంద్రులను దుఃఖితులను జేయుచునే యున్నాడు. (దో॥ 170) 


Bhuvan Vani Trust, Lucknow అ 


ff 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


136 శ్రీ రామచరిత మానసము 


చౌ- ఛత్రబంధు Be DS బొలాఈ । ఘాలై OO సహిత సముదాఈ ॥ 

ఈస్వర రాఖా ధరమ హమారా । జైహసి Fc సమేత పరివారా ॥ 1॥ 

సంబత మధ్య నాస తవ హోడఊ । జలదాతా న రహిహి కుల కోఊ ॥ 

నృప సుని [WS బికల అతి త్రాసా। B బహోరి బర గిరా అకాసా ॥ 2 ॥ 

Dow PS బిచారి న దీన్హా! నహి( అపరాధ భూప SH క్రీన్హా ॥ 

చకిత DS సబ సుని నభబానీ 1 భూప గయడ జహ( భోజన ఖానీ ॥ ౩ ॥ 

తహ న అసన Sorc DS MST! ఫిరెఉ రాడ మన సోచ అపారా it 

సబ ప్రసంగ మహిసురన్హ సునాఈ । Gad Soe అవనీ( అకులాఈ ॥ 4 ॥ 

ఓ క్షత్రియాధమా! నీవు (బ్రాహ్మణులను ఆహ్వానించి, వారిని సపరివారముగా భ్రష్ణులను గావింపదలచితివి. 
భగవంతుడు మా పవిత్రతను (ధర్మములను) కాపాడినాడు. ఇపుడు నీవే సపరివారముగా నశింపగలవు. ఒక 
సంవత్సరములోపల నీవు నాశనమయ్యెదవు. నీ వంశమున నీకు తిలాంజలియిచ్చెడివారుగూడ ఉండరు.” ఈ 
శాపమును విని, రాజు భయముతో మిక్కిలి వ్యాకులుడయ్యెను. పిమ్మట ఉత్తమమైన ఆకాశవాణి పలికెను. 
'ఓబ్రాహ్మణులారా! వాస్తవమును తెలిసికొనకుండా మీరు ఈతనిని శపించితిరి. ఇతడు ఏ తప్పును చేయలేదు.”- 
ఆకాశవాణిని విని, (బ్రాహ్మణులందజును చకితులైరి. రాజు వెంటనే వంటశాలలోనికి పోయిచూచెను. అక్కడ 
భోజనపదార్థములుగాని వంటవాడుగాని కన్పించలేదు. రాజు మిగుల చింతించి, వారికడకు వచ్చెను. పిమ్మట అతడు 
జరిగిన వృత్తాంతమంతయు వారితో చెప్పి, భయముతో విహృలుడై నేలపై పడిపోయెను. (చౌ॥ 1-4) 


దో-భూపతి భావీ మిటఇ నహిం జదపి న దూషన తోర। 
adc అన్యథా హోఇ నహిం బిప్రశ్రాప అతి ఘోర ॥ 174 ॥ 
(బ్రాహ్మణులు పలికిరి “రాజా! నీవు నిర్జోషివేయెనను విధినెవ్వరూ తప్పింపలేరు. (బ్రాహ్మణశాపము 
భయంకరము, అ(ప్రతిహతము. (దో॥ 174) 
చౌ- అస కహి సబ మహిదేవ సిధాఏ 1 సమాచార పురలోగన్హ పాఏ ॥ 
సోచహి( దూషన ద్దెవహి దేహీ(। బిరచత హంస కాగ కియ జేహీం ॥ 1॥ 
ఉపరోహితహి భవన పహు(చాఈ 1 అసుర తాపసహి pad జనాఈ ॥ 
తెహి ఖల జహ( తహ( పత్ర పఠాఏ 1 సజి సజి సేన భూప సబ ధాఏ॥2॥ 
$909, నగర APS బజాఈ | బిబిధ భాంతి నిత హోఇ లరాఈ ॥ 
జూరే సకల సుభట కరి కరనీ । బంధు సమేత పరెఉ నృప ధరనీ ॥3॥ 
సత్యకేతు కుల కొడ Sorc బాంచా। బిప్రశ్రాప కిమి హోఇ అసా(చా ॥ 
_రిపుజితి సబ నృప నగర బసాఈ 1 నిజ పుర గవనే జయ జసు పాఈ ॥ Ai 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 137 
SSS SSS 


ఈ విధముగా పలికి, వారందలును వెళ్లిపోయిరి. నగరవాసులు ఈ సమాచారమును విని, మిక్కిలి చింతించి 
విధాతను నిందించిరి. విధాత హంసనుజేయబోయి కాకినిజేసినాడు. (ఇట్టి పుణ్యాత్ముని దేవతగాజేయక రాక్షసుని 
జేసినాడు) కాలకేతువు నిజమైన రాజ పురోహితుని ఇంటికి జేర్చి, కపట సన్న్యాసికి ఈ విషయమును అంతయును 
జెప్పెను. ఆ కపటసన్న్యాసి శత్రురాజులందటథికిని ఉత్తరములను (వ్రాయగా వారు సైన్యముతో ప్రతాపభానునిపైకి 
దండెత్తి వచ్చిరి. నగారాలను మోగించుచు నగరమును ఆ(క్రమించిరి. పెక్కు దినములు యుద్దము జరిగెను. 
ప్రతాపభానునిసైనికులు Godsend పరాక్రమముతోపోరాడిరిగాని, కడకు మృతులైరి. రాజు, అతనితమ్ముడు 
రణరంగమున మడిసిరి. సత్యకేతువంశములో ఎవ్వరును మిగులలేదు. (బ్రాహ్మణులశాపము ఎట్టు అసత్యమగును? 
శత్రురాజులు నగరమును పునర్షిర్మించి, వారి వారి రాజ్యములకు వెళ్లిరి. వారు విజేతలుగా కీర్తిగాంచిరి. (చౌ॥ 1-4) 


దో- భరద్వాజ సును జాహి జబ, హోళఇ బిధాతా బామ i 
ధూరి మేరుసమ జనక జమ, తాహి బ్యాలసమ దామ ॥ 175 ॥ 


(యాజ్ఞ వల్క్యుడు పలుకుచున్నాడు) భరద్వాజా! వినుము. విధి (ప్రతికూలించినప్పుడు ధూళి 
మేరుపర్వతముగా, తండ్రి మృత్యువుగా, త్రాడు పాముగా మాజును. (దో॥ 175) 


రావణాదుల జననములు 


చౌ- కాల పాఇ ముని సును SQ రాజా | భయజ నిసాచర సహిత సమాజా ॥ 

దస సిర తాహి AY భుజదండా । ONS నామ బీర బరిబండా ॥ 1॥ 

భూప అనుజ అరిమర్దన నామా | భయడ సా కుంభకరన బలధామా ॥ 

సచివ జొ రహా ధరమరుచి జాసూ 1 భయజి బిమాత్ర బంధు లఘు తాసూ ॥ 2 ॥ 

నామ బిభీషన Bey జగ జానా | బిష్నుభగత బిగ్యాన నిధానా ॥ 

రహే జె సుత సేవక నృప S61 భఏ నిసాచర ఘోర ఘనేరే ॥3॥ 

కామరూప po BSH అనేకా | కుటిల భయంకర బిగత బిబేకా ॥ 

కృపా రహిత హింసక సబ పాపీ | బరని న జాహి( బిస్వ పరితాపీ ॥ 4 ॥ 

ఓ మునీశ్యరా! వినుము. కొలది కాలమునకు పిమ్మట ఆ రాజూ ఆతని పరివారములూ రాక్షసులై జన్మించిరి. 
ఆతనికి పది తలలు ఇజువది భుజములు ఉండెను. అతని పేరు రావణుడు. అతడు (ప్రచండుడు, శూరుడు, వీరుడు. 
రాజుతమ్ముడైన అరిమర్దనుడు మహాబలశాలితైనకుంభకర్గుడుగా జన్మించెను. మంతత్రివైనధర్మరుచి 
రావణునిసవతితమ్ముడుగా పుట్టెను. ఆతనిపేరు విభీషణుడు. అతడు విష్ణుభక్తుడు, DESH, అని ప్రసిద్ది గాంచెను. 
రాజు యొక్క కుమారులు, సేవకులు, ఇతరులు భయంకర రాక్షసులుగా జన్మించిరి. వారు కామరూపులు, దుష్టులు, 
కుటిలురు, వివేకహీనులు, నిర్ణయులు, హింసాపరులు, పాపులు. (ప్రపంచమును పీడించువారు. వారి 
దుష్కృత్యములకు అంతమేలేదు. - (Bu 1-4) 


దో-ఉపజే 25d పులస్త్యకుల, పావన అమల SAPS! 
తదపి మహీసుర శ్రాప బస, భఏ సకల అఘరూప ॥ 176 ॥ 


Bhuvan Vani Trust, Lucknow i క కు కం 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri : 


138 శ్రీ రామచరిత మానసము 


కకత న MNS “a! 


వారు పవిత్రమైన, నిర శ్రలమైన నిరుపమానమైన పులస్త్యుని వంశమున జన్మించినను (బ్రాహ్మణ శాపము వలన 


పాపులైరి. (దో॥ 176) 


చౌ- కీన్ల DOS తప తీనిహు( భాఈ 1 పరమ ఉగ్ర నహి( బరని సా జాఈ ॥ 

గయజ నికట తప దేఖి బిధాతా 1 మాగహు బర ప్రసన్న మై. తాతా ॥ 1 

కరి OSH పద గహి దససీసా 1 HSS బచన సునహు జగదీసా ॥ 

హమ కాహూ కే మరహి( న మారే. 1 PSY నునుజ జాతి దుఇ dc ॥ 2 ॥ 

ఏవమస్తు తుమ్మ బడ తప doe 1 Foc బ్రహ్మా. మిలి తెహి బర దీన్హా ॥ 

పుని ప్రభు కుంభకరన పహి( గయడఊః 1 తెహి బిలోకి మన బిసమయ భయఊ ॥ 3 ॥ 

జౌ( ఎహి( ఖల నిత a అహారూ | హోఇహి సబ Sard సంసారూ ॥ 

సారద దేరి తాసు మతి ఫేరీ। మాగసి నీద మాస షట కేరీ ॥4॥ 

ముగ్గురు సోదరులును ఘోరతపస్సు చేసిరి. వారి ఉగ్రతపస్సులకు (బ్రహ్మ (ప్రత్యక్షమై “నాయనలారా! నేను 
(ప్రసన్నుడనైతిని. వరములను కోరుకొనుడు.”- అనియనెను. రావణుడు సవినయముగా పాదాభివందనమాచరించి, 
“ప్రభూ! నర వానరులవలనతప్ప మజియెవ్వరివలనగూడ నాకు చావులేకుండ వరమిమ్ము.” అని అర్థించెను. (శివుడు 
పలుకుచున్నాడు) నేను, బ్రహ్మ కలిసి, అట్టే కానిమ్ము" అని వరమిచ్చితిమి. పిమ్మట (బ్రహ్మ కుంభకర్ణుని యొద్దకు 
వచ్చెను. అతనిని జూచి ఆశ్చర్యము వేసెను. “ఈ దుష్టుడు నిత్యము భుజించినచో ప్రపంచమే నాశనమగును” అని 


తలచి, వానితలలో (ప్రవేశింపుమని శారదామాతను కోరెను. అతడు తనకు ఒక్కనాడు మాత్రము జాగృతిని ven 
మాసములు నిద్రను (ప్రసాదింపుమని (ప్రార్థించెను. (చౌ॥ 1-4) 


దో-గఏ బిభీషన పాస HA, కహెఉ పుత్ర బర మాగు। 
Bsr మాగెఉ భగవంత పద, కమల అమల అనురాగు॥ 177 ॥ 

చివరకు (బ్రహ్మ విభీషణుని యొద్దకు వచ్చెను. అతడు విష్ణుపాదపద్మములపై అనన్య భక్తిని ప్రసాదింపుమని 
కోరెను. (దో॥ 177) 
చౌ- తిన్హహి దేఇ బర బ్రహ్మ సిధాఏ 1 హరషిత తే OSS గృహ ఆఏ ॥ 

మయ తనుజా మందోదరి నామా। పరమ సుందరీ నారి లలామా ॥1॥ 

a మయ 62 రావనహి ఆనీ | హోఇహి జాతుధానపతి జానీ ॥ 

హరషిత భయడ నారి భలి పాఈ 1 పుని SS బంధు బిఆహెసి జాఈ ॥ 2 ॥ 

గిరి త్రికూట ఎక సింధు మర్వూరీ 1 బిధి నిర్మిత దుర్గమ అతి భారీ ॥ 

సాల మయ దానవ( బహురి స(వారా | కనక రచిత మనిభవన అపారా ॥ 3 ॥ 

భోగావతి జసి అహికుల బాసా। అమరావతి wh సక్రనివాసా ॥ 


తిన్హ Bc అధిక రమ్య అతి బంకా | జగ బిఖ్యాత నామ తెహి లంకా ॥ 4 il 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


న ద ల 
Se 

; TH కోరుకొనిన రీతిగా వరములనిచ్చి, (బ్రహ్మ సత్యలోకమును చేరెను. ముగ్గురు సోదరులును సంతుష్టులై 
గృహోన్ముఖులైరి. మయుడను దానవునకు 'మండోదరి' అను కూతురుండెను. ఆమె సారీశిరోమణి. మయుడామెను 
రావణునకు సహధర్మచారిణినిగా జేసెను. రావణుడు రాక్షసరాజగునని ఆతనికి తెలియును. అటి అందాలరాశిని 
పొంది, రావణుడు సంతుష్టుడాయెను. తన ఇద్దబుసోదరులవివాహములనుగూడ అతడే జరిపించెను. సముద్ర 
మధ్యభాగమున (బ్రహ్మ నిర్మితమైన 'త్రికూటపర్వతము' ఉండెను. అది అతివిశాలము, దుర్గమము ఐన కోట. 
మయదానవుడు మాయావి, శిల్సి. దానిని అతడు మణిమాణిక్యములతో అలంకరించెను. అందు రత్నఖచితములైన 
బంగారు భవనములు అనేకములుండెను. నాగజాతి నివసించు పాతాళలోక రాజధానియగు 'భోగవతి' కంటెను, 
దేవతలు నివసించు స్వర్గరాజధానియెన 'అమరావతి' కంటెను మిన్నయై, దుర్గమమై యుండెను. అది 'లంకియను 
పేరుతో సాటిలేనిదిగా (ప్రసిద్ది గాంచెను. (చౌ॥ 1-4) 


దో-ఖభాఈ( సింధు గభీర అతి, చారిహు( OD ఫిరి ఆవ । 
కనక కోట మని ఖచిత దృఢ, బరని న జాఇ బనావ॥ 178 (క) ॥ 
హరి ప్రేరిత జెహి( కలప Sg, జాతుధానపతి హోఇ | 
సూర ప్రతాపీ అతులబల, దల సమేత బస సోఇ॥178 (y) ॥ 


దానికి నాలుగువైపులగల సముద్రము 'అగడ్తగా నుండెను. మణులుచెక్కిన బలిష్టములైన 
ప్రాకారకుడ్యములు మహావైభవోపేతములు. ప్రతికల్ప్వమునందును శూరుడును, వీరుడును, (ప్రతాపవంతుడును, 
బలశాలియు అగు రాక్షసరాజు గొప్ప సేనలతో ఆ లంకానగరమున నివసించుచుండుట భగవంతుడైన ఆ శ్రీహరి 
సంకల్పమే. (దో॥ 178. కఖ) 


చౌ- రహే SHC MWS భట భారే। తే సబ WS సమర సంఘారే ॥ 
అబ తహ. రహహి సక్ర శ్రే ప్రేరే I రచ్చక కోటి జచ్చపతి కేరే ॥1॥ 
దసముఖ కతహు( ఖబరి అసి పాఈ । సేన సాజి గఢ ఘేరెసి జాఈ ॥ 
GD బికట భట బడి కటకాఈ । జచ్చ జీవ లై గఏ పరాఈ॥ 2॥ 
ఫిరి సబ నగర GPSS Gari గయత BY సుఖ Hood Doar ॥ 
సుందర సహజ అగమ అనుమానీ 1 కీని తహాం OSS రజధానీ ॥ 3॥ 
Bir జస జోగ బాంటి గృహ దీన్హే 1 సుఖీ సకల రజనీచర $31 
ఏక బార కుబేర పర Gari పుష్పక జాన జీతి లై ఆవా॥4॥ 


మొదట ఆ లంకలో రాక్షసయోధులు నివసించుచుండిరి దేవతలు వారినందణీని యుద్దములో హతమార్చిరి. 
ఇంద్రుని ఆజ్ఞానుసారము కుబేరుని భటులైన ఒక కోటిమంది యక్షులు దానికి రక్షకులుగా నుండిరి. రావణునకు ఈ 
వార్త తెలిసినంతనే సైన్యముతో ఆ కోటను ముట్టడించెను. ఆ సైన్యమును జూచి, యక్షులు ప్రాణభయముతో 
పాటీపోయిరి. విజేతయెనదశకంఠుడు ఆ నగరమునంతయును తిరిగిచూచెను. తనకుతగినరాజధాని లభించినదని 
సంతోషపడెను. సహజముగా అందమైన, CIPS ఆ నగరమును అతడు తనరాజధానిగా జేసికొనెను. 
రాక్షసులకు వారివారి యోగ్యతలను బట్టి గృహములను ఇచ్చి సంతోష పజచెను. రావణుడు ఒకసారి కుబేరునిపై 
దండెత్తి, అతనిని ఓడించి, అతని పుష్పక విమానమును గొనివచ్చెను. (Su 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri మ 


140 శ్రీ రామచరిత మానసము 
దో-కౌతుకహీ6 కైలాస Od, OSH wR SOA! 
మనహు( SO నిజ బాహుబల, చలా బహుత సుఖ Qu 179 ॥ 
SPAY సమయమున రావణుడు అవలీలగా కైలాసపర్వతమును ఎత్తి తనభుజబలమును పరీక్షించుకొని, 
సంతోషముతో తిరిగి వచ్చెను. (దో॥ 179) 


చౌ- సుఖ OSB సుత సేన సహాఈ । జయ ప్రతాప బల బుద్ధి బడాఈ ॥ 
నిత నూతన సబ బాఢత జాఈ । జిమి ప్రతిలాభ లోభ అధికాఈ ॥ 1 ॥ 
అతిబల కుంభకరన అస (భ్రాతా । Bip కహు( నహి( ప్రతిభట జగ జాతా ॥ 
కరఇ పాన సోవఇ షట మాసా । జాగత హోఇ తిహూ( పుర GP ॥ 2 ॥ 
Fc దిన ప్రతి అహార కర సోఈ। బిస్వ BA సబ చౌపట హోఈ ॥ 
సమర AS నహి జాఇ బఖానా | తెహి సమ అమిత బీర బలవానా u 3॥ 
బారిదనాద BS సుత తాసూ భట మహు( ప్రథమ లీక జగ జాసూ ॥ 
Bin న హోఇ రన సనముఖ కోఈ | WHS నితహి( పరావన హోఈ ॥ 4 


లాభమధికమైన లోభముగూడ అధికమైనట్టు, రావణుని సుఖసంపదలు, పుత్రులు, సైన్యము, జయము 
ప్రతాపము, బలము, బుద్దివైభవము, కీర్తి నిత్యనూతనముగా వృద్దిచెందుచుండెను. అతి బలశాలియైన కుంభకర్ణుడు 
అతని సోదరుడు. అతడు సాటిలేని యోధుడు, మద్యము (త్రాగి ఆజునెలలు వరుసగా నిద్రించును. అతడు 
నిద్రలేవగానే లోకములన్నియు భయముతో వణకును. అతడు (ప్రతిదినము భోజనము చేసినచో లోకములే మిగులవు. 
సంగ్రామ రంగమున అతడ'ప్రతిమానవీరుడు. కుంభకర్ణుని వంటి పరాక్రమవంతులు లంకలో పెక్కుమంది గలరు. 
మేఘనాదుడు రావణుని పెద్ద కుమారుడు. యుద్దములో అద్వితీయుడు. అతనిని ఎదిరించు వారు ఎవ్వరును లేరు. 
ఆతనిభయముతో సురపురి యందు దేవతలు అనుక్షణము గడగడలాడుచుండెడివారు. (చౌ॥ 1-4) 


దో-కుముఖ అకంపన కులిసరద, ధూమకేతు అతికాయ | 
ఏక ఏక జగ జీతి సక, Oo సుభట నికాయ ॥ 180 ॥ 


ఇంకను కుముఖుడు, అకంపనుడు, వజ్రదంతుడు; ధూమకేతువు, అతికాయుడు మొదలగు యోధులు: 
పెక్కుమంది గలరు. వారిలో ఒక్కొక్కడు (ప్రపంచమునే జయింపగల See. (దో॥ 180) 


చౌ- కామరూప జానహి( సబ మాయా 1 సపనెహు జిన్హ Sc ధరను న దాయా ॥ 
దసముఖ BS Sorc ఎక బారా । BD అమిత ఆపన పరివారా ॥ 1 ॥ 
సుత సమూహ జన పరిజన నాతీ | గనై కొ పార నిసాచర జాతీ ॥ 
శన బిలోకి సహజ అభిమానీ | బోలా బచన క్రోధ మద సానీ ॥2॥ 
సునహు సకల రజనీచర జూథా | హమరే BS బిబుధ బరూథా ॥ 
తే సనముఖ నహి. SOIC లరాఈ 1 GD సబల రిపు జాహి. పరాఈ ॥ 3 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 141 


——————————————————— 
BS, కర మరన ఏక OO హోఈ | కహఉ(బురూఇ సునహు అబ RSs ॥ 
ద్విజభోజన మఖ హోమ సరాధా। సబ కై జాఇ కరహు BX, బాధా॥ 4॥ 


ఈ రాక్షసులందణును కామరూపులే. రాక్షసమాయలలో (ప్రవీణులు, వారి హృదయములలో దయా 
ధర్మములు స్వప్నమునగూడ కనబడవు. దశకంఠుడైన రావణుడు ఒకసారి సభలో గూర్చొని తన 
అపరిమితపరివారమును జూచెను. అతనికుమారులు, మనుమలు, బంధువులు, సేవకులు, రాక్షసయోధులు 
అసంఖ్యాకముగా ఉండిరి. సహజముగా దురభిమానియెనరావణుడు తన సేనలను జూచి, క్రోధముతో గర్వముతో 
ఇట్లనెను. “ఓ రాక్షస వీరులారా! వినుడు. దేవతలు మనకు శత్రువులు. వారు మనకు ఎదురుగా నిలిచి యుద్దము 
చేయరు. బలశాలియెన శత్రువును జూచి వారు పాణటీపోవుదురు. వారియందటీమృత్యువునకు ఒకటే ఉపాయమున్నది. 
మీకు తెల్పెదను వినుడు. వారి బలమును వృద్ధిపణచు (బ్రాహ్మణ భోజనములు, యజ్ఞములు, హోమములు, 
'శ్రాద్దములు ధ్యంసమొనర్చుడు. (చౌ॥ 1-4) 


దో-ఛుధా OS బలహీన సుర, సహజెహి( మిలిహహి( ఆఇ 1 
తబ మారిహడఉి( కి ఛాడిహఉం, భలీ భాంతి అపనాఇ॥ 181 ॥ 


దేవతలు ఆకలితో (క్రుంగి కృశించి, గత్యంతరములేక మనలను శరణు జొచ్చెదరు. అప్పుడు వారిని మనము 
చంపవచ్చును. లేదా మనకు అధీనులనుగా జేసికొనవచ్చును. (దో॥ 181) 


చౌ- మేఘనాద కహు( HA హంకరావా 1 OQ సిఖ బలు బయరు బఢావా ॥ 
జే సుర సమర ధీర బలవానా । జిన Sc 068 కర అభిమానా ॥ 1 ॥ 
తిన్లహి BB రన ఆనెసు బాంధీ 1 ఉఠి సుత doh అనుసాసన కాంధీ ॥ 
ఎహి బిధి సబహీ అగ్యా దీన్హీ 1 ఆపును చలెఉ గదా కర 52, n2u 
Sod SPSS డోలతి అవనీ । NYS గర్భ ప్రవహి( సుర రవనీ ॥ 
TSS ఆవత WSS సకోహా। దేవన్హ తకే మేరు AO ఖోహా ॥3॥ 
దిగపాలన్హ కే లోక సుహాఏ | సూనే సకల SPSS పాఏ ॥ 
పుని WO సింఘనాద కరి భారీ దేఇ ASS గారి పచారీ ॥ 4॥ 
రన మద మత్త HSQ జగ ధావా | ప్రతిభట Pad కతహు( న పావా ॥ 
రబి ససి పవన బరున ధనధారీ। అగిని కాల జమ సబ అధికారీ ॥ 5 ॥ 
కిన్నర సిద్ద మనుజ సుర నాగా 1 హరి సబహీ కే పంథహి( లాగా ॥ 
బ్రహ్మసృష్టి జహం లగి తనుధారీ 1 దసముఖ బసబర్తీ నర నారీ ॥ 6॥ 
ఆయసు SOI సకల భయభీతా | నవహి( ఆఇ నిత SOS బినీతా॥ 7 ॥ 


పిమ్మట మేఘనాదుని పిలిపించి, అతనిపరాక్రమము, దేవతలయెడఅతనికిగల వైరము. అధికమగునట్లు 
అతనిని ప్రేరేపించెను. “కుమారా! దేవతలలో రణధీరులు' బలశాలురు; యుద్దోత్సాహులు ఐన. వారిని జయించి, 
బందీలుగా దీసికొని రావలయును. మేఘనాదుడు లేచి, తండ్రికి. నమస్కరించి, ఆయన ఆజ్ఞను. పాటించుటకు 


Bhuvan Vani Trust, Lucknow వే f 
TT 


apr 
: 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri లి 


142 శ్రీ రామచరిత మానసము 


బయలుదేటెను. ఇట్లు రావణుడు ఎల్లరకును ఆజ్ఞలను ఇచ్చి, తాను స్వయముగా గదాధారియె దేవతలను | 
జయించుటకు బయలు దేటెను. ఆతనినడకకు భూమి దద్దరిల్లైను, అతనిగర్జ్దనలవలన సురకాంతలక్షు 
గర్భపాతములయ్యెను. కోపోద్రిక్తుడైన రావణుడు వచ్చుటను విని, దేవతలు అందజును పాతీపోయి, 
మేరుపర్వతగుహలలో తలదాచుకొనిరి. దిక్పాలకప్రదేశములు అన్నియును రావణునకు శూన్యములై కన్పించెను, 
మాటిమాటికిని అతడు గర్జనలతో దేవతలను దూషించుచు కవ్వించుచుండెను. యుద్దోన్మాదముతో తనకు దీటైన 
యోధునకై వెదకుచు విశ్వమంతయు గాలించెను. కాని అట్టి వీరుడెవ్వడును దొరకలేదు. సూర్యచంద్రులను, 
ఇంద్రాగ్షియమవరుణవాయుకుబేరాది దిక్సాలకులను, దేవ, కిన్నర, సిద్ద, నాగ, మనుష్యాది వివిధ గణములను 
పట్టుబట్టి తరిమికొట్టెను. (బ్రహ్మ సృష్టిలోగల శరీరధారులైన (స్త్రీ పురుషులెల్లరును రావణునకు వశవర్తులైరి, 
భయ'భ్రాంతులై wodens అతని ఆజ్ఞలను పాలించుచుండిరి. (ప్రతిదినము సవినయముగా అతనికి పాదా(క్రాంతులై 
జీవించుచుండిరి. (చౌ॥ 1-7) 


దో- భుజబల బిస్వ బస్య కరి, రాఖెసి కొఉ న సుతంత్ర i 
మండలీక మని రావన, రాజ కరఇ నిజ మంత్ర ॥ 182 (క) ॥ 
దేవ జచ్చ గంధర్భ నర, కిన్నర నాగ కుమారి । 

BB wdc నిజ బాహుబల, బహు సుందర బర నారి ॥ 182 (ఇ) ॥ 


రావణుడు తనభుజబలముచే జగత్తునంతయు వశపజచుకొనెను. ఎవ్వడును స్వేచ్చగా (ప్రవర్తించుటకు 
వీలులేదు. రావణుడు సమస్తభూమండలాధిపతియై తనయిష్ట (ప్రకారము రాజ్యపాలన చేయుచుండెను. 
దేవయక్షగంధర్వకిన్నరనాగమనుష్యజాతి కన్యలను, ఇతరసుందరీమణులను తనబాహు బలముచే జయించి 
పెండ్డియాడెను. (దో॥ 182. క,ఖ) 


చౌ- ఇంద్రజీత సన జో కఛు Sere 1 సో సబ జను పహిలెహి( కరి రహెఊ ॥ 
ప్రథమహి( జిన్స కహు( ఆయసు bm 1 తిన్న కర చరిత సునహు జో de ॥ 1 ॥ 
దేఖత భీమరూప సబ పాపీ। నిసిచర నికర దేవ పరితాపీ ॥ 
కరహి( GHGS అసుర నికాయా 1 నానా రూప ధరహి( కరి మాయా u 2॥ 
Bir DO హోఇ ధర్మ నిర్మూలా | సో సబ కరహి( BS ప్రతికూలా ॥ 
జెహి( జెహి( దేస ధేను ద్విజ పావహి( | నగర MAC పుర ఆగి లగావహి( ॥ 3 ॥ 
సుభ ఆచరన కతహు( నహి హోఈ | దేవ బిప్ర గురు మాన న కోఈ ॥ 
నహి హరిభగతి జగ్య తప గ్యానా | సపనెహు సునిఅ న బేద పురానా ॥ 4&॥ 


ఇంద్రజిత్తు రావణునిఆజ్ఞలను ఎప్పటికప్పుడు వెంటనే ఆచరించుచుండెడివాడు. ఇతరులుగూడ 
రావణాజ్ఞలను కిరపావహించుచుండెడివారు. భయంకరులు, పాపులుఐన ఆరాక్షసులు రావణునిఅండచూచుకొ ని 
దేవతలను హింసించుచుండిరి. మాయా(ప్రయోగములనుజేయుచు ఉపద్రవములను సృష్టించుచుండిరి. 
కామరూపధారులై ఇతరులను భయకంపితులనుగా జేయుచుండిరి. ధర్మ కార్యములకు విఘాతములను గల్లించుచు 
వేదవిరుద్దముగా కర్మలను ఆచరించుచుండిరి. గోవులు, బ్రాహ్మణులుఉన్ననగరములను, పురములను, 


Bhuvan Vani Trust, Lucknow 


a Aa rr rrr rn rrr rE] 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 143 
= i క 


(గ్రామములను అగ్నికి ఆహుతి జేయుచుండిరి. వారి భయమువలనశుభకార్యములునుఆగిపోవుచుండెను. దేవతలు 
(బ్రాహ్మణులు, గురువులు అగౌరవములపాలగుచుండిరి. హరిభక్తి, యజ్ఞాచరణములు, SSO లు, జ్ఞాననిషలు 
క్రమముగా అడుగంటి పోవుచుండెను. వేద పురాణ ప్రవచనములు స్వప్నమున గూడ వినబడుట లేదు, (i 1-4) 


Wo- 2h జోగ DOM తప Sop భాగా శ్రవన సునఇ దససీసా। 

ఆపును Gd ధావఇ రహై న పావఇ ధరి సబ ఘాలఇ ఖీసా ॥ 

అస భ్రష్ట అచారా భా సంసారా ధర్మ సునిఅ నహి కానా। 

Br బహుబిధి (Hg దేస నికాసళ జో కహ బేద పురానా॥ 
జపతపములు, యోగవైరాగ్యములు, యజ్ఞ యాగములు మున్నగు మాటలు చెవిసోకినంతనే రావణుడు 
స్వయముగా వెళ్లి, వాటిని విధ్యంసముచేయుచుండెను. 'ధర్మము' అను మాటయే విన్సింపకుండెను. భ్రష్టాచారములు 


ఎల్లెడల వ్యాపించెను. వేదపురాణపఠనము చేసెడివారిని భయపెట్టుచు, బాధించుచు, దేశబహిష్కరణకు 
గుటీచేసెడివారు. (ఛం॥) 


సో-బరని న జాఇ అనీతి, ఘోర నిసాచర జో కరహి(। 
హింసా పర అతి ప్రీతి, BS, కే పాపహి కవని మితి॥ 183 ॥ 
ఆ నిశాచరులు చేయు దుష్కృత్యములను వర్ణించుటకు మాటలు చాలవు. వారికి హింసాకృత్యములే 
అత్యంత ప్రీతిపాత్రములయ్యెను. వారిపాప కార్యములకు పరిమితియే లేకుండెను. (సో 183) 


మాసపారాయణము-ఆఅవ విరామము 


భూదేవి వ్యాకులపాటు 


చౌ- బాడే ఖల బహు చోర wars జే లంపట పరధన పరదారా ॥ 
మానహి( మాతు పితా నహి( దేవా | సాధున్హ సన కరవావహి( సేవా ॥ 1॥ 
జిన్ల కే యహ ఆచరన భవానీ । తే జానెహు నిసిచర సబ ప్రానీ ॥ 
అతిసయ BD ధర్మ కై గానీ 1 పరమ SOS ధరా అకులానీ ॥ 2 ॥ 
గిరి సరి సింధు భార నహి మోహీ | జస మొహి గరుఅ ఏక పరద్రోహీ ॥ 
సకల ధర్మ Gmq బిపరీతా। కహి న సకష OSS భయ భీతా ॥3॥ 
ధేను రూప ధరి హృదయం బిచారీ 1 గఈ తహా(జహ(సుర ముని రూరీ ॥ 
నిజ సంతాప సునాఎసి రోఈ। కాహూ Se కఛు కొజ న హోఈ ॥ 4॥ 


పరధనములను, పరస్తీలను అపహరించువారును, దుష్టులును, చోరులును జూదరులును ఎక్కువైరి. 
తలిదం|డ్రులను, దేవతలను గౌరవించువారే కజువైరి. పైగా వారు సజ్జనులచేతనే సేవలు చేయించుకొనుచుండిరి. 
(శివుడు పల్కుచున్నాడు) భవానీ! ఈ విధముగా |ప్రవర్తించువారిని అందటిని నీవు రాక్షసులనుగానే భావింపుము. ఇట్టి 


Bhuvan Vani Trust, Lucknow 


————————————————— 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri ము 


144 శ్రీ రామచరిత మానసము 


ధరశ్రైథిల్యమును జూచి భూదేవి మిక్కిలి వ్యాకులత నొందెను. “పర్వతములు, నదులు, సముద్రములు నాకు ఏ 
మాత్రము బరువు గావు. కాని ఈ పాపాత్ములు మిక్కిలి బరువైనారు."- అని భావించుచు భూదేవి 
అధర్మకార్యములను చూచుచుగూడ రావణునకు వెజచి, పెదవిని విప్పకుండెను. మనసులో ఎంతగానో ఆలోచించి, 
భూదేవి గోరూపమును దాల్చి, దేవతలకడకు, మునుల యొద్దకు వెళ్లి, విలపించుచు తనదుఃఖకారణములను వారికి 
వినిపించెను. కాని ఎవ్వరును ఆమెకు సహాయపడుటక్రై ముందుకు రాలేదు. (చౌ॥ 1-4) 


ఛం- సుర ముని గంధర్చా Md కరి Soy గే బిరంచి కే లోకా । 
సంగ గోతనుధారీ భూమి Harb పరమ బికల భయ సోకా॥ 
బ్రహ్మా సబ జానా మన అనుమానా మోర SYP న బసాఈ | 
జా కరి తై(దాసీ సో అబినాసీ హమరెఉ తోర సహాఈ ॥ 


దేవతలు గంధర్వులు మునులుగలిసి, బ్రహ్మలోకమునకు వెళ్లిరి. కోక భయములతో పృథ్వియు గోరూపమున 
వారిని అనుసరించియే యుండెను. వారివలన (బ్రహ్మదేవుడు విషయములనన్నింటిని (గ్రహించియు, తనఅశక్తతను 
(ప్రకటించుచు, భూదేవితో ఇట్లనెను. నీ సేవలను అందుకొనుచున్న ఆ స్వామియే (ఆ శ్రీమహావిష్ణువే) మనలను 
అందటినీ కాపాడగలడు. మన అందతికిని రక్షకుడు అతడే. (ఛం॥) 


సో- ధరని ధరహి మన ధీర, కహ బిరంచి హరిపద సుమిరు । 
జానత జన కీ 48, ప్రభు భంజీహి HWS బిపతి ॥ 184 ॥ 

(బ్రహ్మ పలికెను. “ఓ ధరిత్రీ! మనస్సును పదిలపజచుకొని, శ్రీహరి చరణములను స్మరింపుము. (ప్రభువు 
తనభక్తులకష్టములను ఎజుగును. దారుణమైన నీ ఆపదను తొలగించును. (సోః 184) 
చౌ- బైరే సుర సబ కరహి( DT! sinc పాఇఅ ప్రభు కరిఅ పుకారా ॥ 

పుర బైకుంఠ జాన కహ కోఈ | కొఉ కహ పయనిధి బస ప్రభు సోఈ ॥ 1॥ 

జాకే హృదయ( భగతి జసి ప్రీతీ! ప్రభు తహం ప్రగట సదా తెహి( రీతీ ॥ 

తెహి( సమాజ గిరిజా మై రహెఊ( | అవసర పాళి బచన ఎక కహెఊ( ॥ 2॥ 

హరి బ్యాపక సర్పత్ర సమానా । ప్రేమ Be ప్రగట హోహి(మై( జానా ॥ 

డేస కాల దిసి బిదిపిహు మాహీ( 1 కహహు సా Sate జహా( ప్రభు నాహీ( ॥ 3 ॥ 

అగ జగమయ సబ రహిత బిరాగీ 1 (ప్రేమ Te ప్రభు ప్రగటఇ జిమి ఆగీ ॥ 

మోర బచన సబ కీ వమన మానా । సాధు సాధు కరి బ్రహ్మ agar ॥ 4 il 


దేవతలందణును కూర్చొని ఆలోచించిరి. మన బాధలను విన్నవించు కొనుటకు ప్రభువును ఎచ్చట వెదక 
వలెను? స్వామి వైకుంఠమున దొరకునని కొందయిను, క్షీరసాగరమున వసించునని మటికొందటును పలికీరి. 
దు ప్రభువు ప్రకటితుడగుచుండును. పార్వతీ! ఈ 
“శ్రీహరి సర్వవ్యాపి, భక్తిశ్రద్ధలు గల © 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
బాలకాండము 145 


తననుతాను (ప్రకటించుకొనునని నావిశ్వాసము. (ప్రభువులేని (ప్రదేశము, కాలము, దిశ ఉండవు. 
చరాచరజగత్స్యరూపుడైనను అతడు వికారరహితుడు, విరక్తుడు. రాపిడిద్వారా అగ్ని ప్రకటితమగునట్టు భక్తిద్వారా 
ఆయన (ప్రకటితుడగుచుండును.”- నా మాటలను అందజును అంగీకరించిరి. బ్రహ్మయు “బాగు బాగు” అనెను. 


(చౌ॥ 1-4) 
దో-సుని బిరంచి మన హరష తన, పులకి నయన బహ నీర । 
అస్తుతి కరత జోరి కర, సావధాన  మతిధీర ॥ 185 ॥ 


నా వచనములను విని (బ్రహ్మదేవుడు తన మనస్సులో ఎంతో ఆనందించెను. ఆయనశరీరము పులకరించెను. 
కనులనుండి ఆనందా(శ్రువులు పొంగిపొరలెను. ఆస్టితినుండి బయటపడి అతడు చేతులు జోడించి, పరమాత్మను 
స్తుతింప సాగెను. (దో॥ 185) 


బ్రహ ge 


ఛం- జయ జయ సురనాయక జన సుఖదాయక ప్రనతపాల భగనంతా । 
గో ద్విజ హితకారీ జయ అసురారీ సింధుసుతా ప్రీయకంతా ॥ 
POS సుర ధరనీ అద్భుత కరనీ మరమ న జానఇ కోఈ | 
జో సహజ కృపాలా దీనదయాలా SSE అనుగ్రహ Seu 1 ॥ 
జయ జయ అబినాసీ సబ ఘట బాసీ బ్యాపక పరమానందా | 
అబిగత గోతీతం చరిత పునీతం మాయారహిత ముకుందా ॥ 
Bir లాగి Doh అతి అనురాగీ బిగతమోహ మునిబ్బందా | 
నిసి బాసర ధ్యావహి( గున. గన గావహి( జయతి సచ్చిదానందా॥ 2॥ 
Barc సృష్టి ఉపాఈ GDS బనాఈ సంగ సహాయ న దూజా। 
సో కరఉ అఘారీ Dod హమారీ జానిఅ భగతి న పూజా ॥ 
జో భవ భయ భంజన ముని మన రంజన గంజన బిపతి బరూథా । 
మన బచ క్రమ బానీ ఛాడి సయానీ సరన సకల సుర జూథా ॥ 3 ॥ 
సారద శ్రుతి సేషా రిషయ అసేషా జా కహు( కొడి నహి జానా | 
Bin దీన bud BO పుకారే ద్రవఉి సా శ్రీభగవానా ॥ 
భన బారిధి మందర సబ OO సుందర గునమందిర సుఖపుంజా । 
ముని సీద్ధ సకల సుర పరమ భయాతుర నమత నాథ పదకంజా ॥ 4 ॥ 


ఓ దేవాది దేవా! భక్తసుఖదాయకా! శరణాగతరక్షకా! నీకు జయము జయము. గోట్రాహ్మణులకు 
అభయ wore! అసురవినాశకారీ! సింధుకన్యాపతీ! నీకు జయము జయము. దేవతలను, భూదేవిని పాలించు 
ప్రభూ! నీ లీలలు అద్భుతములు. వాటి రహస్యములను ఎవ్వరును ఎణుంగరు. నీవు అవ్యాజ కృపాళుడవు, 
దీనదయాళుడవు. మాపై కృపజూపుము. ఓఅచ్యుతా! సకల హృదయనివాసీ! సర్వవ్యాపకా! పరమానందస్వరూపా! 
వాచామగోచరా! అనిర్వచనీయా! మాయాతీతా! ఇం(ద్రియాతీతా! పవిత్రచరిత్రా! మోక్షప్రదాయకా! నీకు జయము 


[1352] Wo Go Alo (ATT) 6 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri > 


146 శ్రీ రామచరిత మానసము 


జయము. విరాగులై-మోహరహితులైనమునులు అత్యంత- అనురాగముతో సర్వదాధ్యానించుచు నీగుణములన్స 
క్రీర్తించుచుందురు. అట్టి సచ్చిదానంద స్వరూపుడవైన నీకు జయమగుగాక. సత్త్యరజస్తమోమయమైన జగత్తున్న 
సృష్టించు నీవు సర్వస్వతం(త్రుడవు. (బ్రహ్మవిష్ణుమహేశ్య్వరరూపములలో నీవే సృష్టిస్టితలయములకు SOW, 
మాఫ్రార్థనలను ఆలకింపుము. భక్తి అనగా ఏమో మాకు తెలియదు. మేము పూజలను చేసిఎజుగము. ds) 
జననమరణ భయములను రూపుమాపువాడవు. మునుల మనస్సులను ఆనందింప జేయువాడవు. వారిఆపదలను 
తొలగించువాడవు. అట్టి భగవానుడవైన నిన్ను దేవతలమైన మేము మనసా వాచా కర్మణా శరణుజొచ్చుచున్నాము. 
బుషులు, వాగ్దేవి, వేదములు, ఆదిశేషుడుగూడ నీమహిమలను ఎజుగజాలరు. నీవు దీనజనబాంధవుడవు. మాపై 
కృపజూపుము. సంసార సముద్రమునకు మందరాచలరూపుడవు. సర్వవిధసుందరుడవు. కల్యాణగుణములకు నిధివి. 
'ప్రభూ! మునులు, సిద్దులు, దేవతలు అందజు మిక్కిలివ్యాకులపాటుతో నీపాదపద్మములకు (ప్రణ+మెల్లు చున్నారు. 


(ఛం॥ 1-4) 


దో-జాని సభయ సురభూమి సుని, ONS సమేత సనేహ । 
గగనగిరా గంభీర Sa, హరని BY సందేహ ॥ 186 ॥ 


దేవతలను భూదేవిని మిక్కిలి భయగగ్రస్తులనుగా తెలిసికొని, వారి భక్తి ప్రపూర్ణవచనములను విని, 
శోకసందేహములను దూరమొనర్చుచు గంభీరముగా ఆకాశవాణి ఇట్లనెను. (దో॥ 186) 


దేవతలకు భగవంతుని అభయము 


చౌ- జని డరపహు ముని సిద్ద సురేసా 1 తుమ్తహి లాగి ధరిహఉ( నర బేసా ॥ 

OOOH సహిత మనుజ అవతారా | లేహజఉ( దినకర wos So ॥ 1॥ 

కస్యప అదితి మహాతప కీన్హా। తిన్హ Sow Ge పూరబ బర దీన్హా ॥ 

తే దసరథ కౌసల్యా రూపా 1 కోసలపురీ. ప్రగట నరభూపా ॥ 2 ॥ 

BS కే గృహ అవతరిహఉ( జాఈ 1 రఘుకుల తిలక సా TOS భాఈ ॥ 

నారద బచన సత్య సబ కరిహఉ6 1 పరమ సక్తి సమేత అవతరిహడి( ॥ 3 ॥ 

హరిహఉ సకల భూమి గరుఆఈ | నిర్భయ హోహు dy సముదాఈ ॥ 

గగన బ్రహ్మబానీ సుని కానా తురత ఫిరే సుర హృదయ జుడానా ॥ శ ॥ 

తబ బ్రహ్మా. ధరనిహి సమురూవా | అభయ భఈ భరోస జియ(ఆవా ॥ 5 ॥ 

ఓ మునులారా! సిద్దులారా! దేవతలారా! భయపడకుడు. నేను నా సర్వాంశలతో సర్యోత్తమమైన 
సూర్యవంశమునందు మానవాకృతితో అవతరించెదను. పూర్వము అదితికశ్యపులు గొప్ప తపమాచరించిరి. వారికి 
ఇదివజకే వరములను ఇచ్చియుంటిని. వారు అయోధ్యానగరమున కాసల్యాదశరథులుగా జన్మించినారు. వారియింటి 
నేను నలుగురుసోదరులరూపములలో అవతరించెదను. రఘువంశమునకు వన్నెతేగలను. నారదుని 
మాటలనన్నింటిని వాస్తవములు చేయగలను. నా ఆదిశక్తియు నాతోపాటు అవతరించును. దేవతలారా! 
భూభారమును తొలగించెదను. నిర్భయముగా మీరు మీ స్థానములకు చేరుడు.”- ఈ ఆకాశవాణి పల్కులను 
దేవతలు చెవులార విని, చల్లబడిన హృదయములతో తమతమస్థానములకు వెళ్లిరి. (బ్రహ్మదేవుడు భూదేవిని 

FO). ఆమెభయము తొలగెను, మనసు కుదుట బడెను. (చౌ॥ 1-5) 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 147 


దో-నిజ లోకహి బిరంచి గే, GSS, ఇహ సిఖాఇ। 
బానర తను ధరి ధరి మహి, హరి పద సేవహు జాఇ॥ 187 ॥ 


దేవతలతో “మీరుగూడ వానరులై జన్మించి, భూమిపై భగవత్సేవ చేయుడు.”- అని చెప్పి (బ్రహ్మ 
సత్యలోకమునకు వెళ్లెను. (దో॥ 187) 


చౌ-గఏ దేవ సబ నిజ నిజ ధామా 1 భూమి సహిత మన కహు( బిశ్రామా ॥ 

జో కఛు ఆయసు బ్రహ్మా దీన్హా। హరషే దేవ బిలంబ న కీన్హా win 

బనచర దేహ 65 98 మాహీ( 1 అతులిత బల ప్రతాప BY Src ॥ 

గిరి తరు నఖ ఆయుధ సబ బీరా । హరి మారగ చితవహి( మతిధీరా ॥ 2 ॥ 

గిరి కానన జహ తహ? భరి పూరీ 1 రహ నిజ నిజ అనీక రచి రూరీ ॥ 

యహ సబ రుచిర చరిత Foe భాషా। అబ సో సునహు జొ బీచహి( రాఖా ॥ 3 ॥ 

అవధపురీ. రఘుకులమని రాఊ 1 BS బిదిత తెహి దసరథ నాఊ ॥ 

ధరమ ధురంధర గుననిధి గ్యానీ 1 హృదయ భగతి మతి సారంగపానీ ॥ 4& ॥ 

దేవతలందణును స్వస్థానములకు చేరిరి. వారికిని, భూమాతకును మనశ్శాంతి లభించెను. వారు 
ప్రసన్నహృదయములతో బ్రహ్మదేవునిఆజ్ఞను పాటించుటకు సన్నద్దులైరి. వారు వెంటనే మిక్కిలిబలపరాక్రమములతో 
భూమిపై వానరులై జన్మించిరి. వారు శూరులు, వీరులు. గిరులు, తరువులు, నఖములు వారి ఆయుధములు. వారు 
ధీరులు, బుద్ధిమంతులు. వారు భగవంతుని ఆగమనమునకై నిరీక్షించుచుండిరి. పర్వతములలో, అడవులలో 
గొప్పసైన్యముగా ఏర్పడి పెక్కుచోట్ల నివాసములను ఏర్పజచుకొనిరి. భవానీ! మనోహరమైన ఈ కథను తెల్పితిని. 
మధ్యలో వదలివేసినకథను గూడ వినుము. రఘుకుల శిరోమణి యైన దశరథమహారాజు అయోధ్యానగరమును 
పాలించుచుండెను. ఆయన పేరు వేదములలోగూడ (ప్రసిద్దమైనది. అతడు సర్వసద్గుణనిధి, జ్ఞాని, 
ధర్మధురంధరుడు. ఆయన హృదయము విష్ణుభక్తితో నిండియుండెను. ఆయన మనస్సు నిరంతరము ఆ శ్రీహరినే 
స్మరించుచుండెను. (Su 1-4) 


దో-కౌసల్యాది నారి ప్రియ, So ఆచరన పునీత । 
పతి అనుకూల (Ha దృఢ, హరి పద కమల DOS ॥ 188 ॥ 


ఆయన ధర్మపత్నులైన కౌసల్య మొదలగు రాణులు పరమపవిత్రలు. పతియాజ్ఞను జవదాటరు. 
శ్రీహరిచరణకమలములయందు అత్యంతభక్తి గలవారు. (దో॥ 188) 


చౌ- ఏక బార భూపతి మన మాహీ(। బై గలాని మోరే సుత were ॥ 
గుర గృహ Nokes తురత మహిపాలా | చరన లాగి కరి బినయ Der ॥ 1॥ 
నిజ దుఖ సుఖ సబ గురహి సునాయడ | కహి బసిష్ట బహుబిధి సమురూయడి ॥ 


ధరహు ధీర హొఇహహి( సుత చారీ | త్రిభువన బిదిత భగత భయహారీ ॥ 2 ॥ 
[ 1352 ] 


Bhuvan Vani Trust, Lucknow [ ‘ af 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri ల 


148 శ్రీ రామచరిత మానసము 

సృంగీ రిషిహి బసిష్ట బొలావా। పుత్రకామ సుభ జగ్య కరావా ॥ 
భగతి సహిత ముని ఆహుతి దీన్నే. GAH అగిని చరూ కర లీన్హే.॥ 3 ॥ 
జో బసిష్ట కఛు హృదయం బిచారా | సకల కాజు భా సిద్ద తుమ్హారా ॥ 
యహ హబి బా(టి దేహు నృప జాఈ | జథా జోగ జెహి భాగ బనాఈ ॥ 4॥ 


దశరథ మహారాజు తనకు సంతానము లేకుండుటచే విచారపడుచుండెను. ఒకసారి ఆయన 
తనకులగురువైన వసిష్టనికడకేగి ఆయనచరణములకు నమస్కరించి, తనసుఖదుఃఖములనన్నింటిని ఆయనకు 
విన్నవించుకొనెను. వసిష్టుడు ఆయనను పెక్కు విధముల ఓదార్చెను. “ధైర్యము వహింపుము, త్వరలో నీకు 
నలుగురుకుమారులు కలిగెదరు. వారు ముల్లోకములలో ప్రసిద్ధి కెక్కెదరు. భక్తుల భయమును పోగెట్టెదర్పు.”- 
పిమ్మట వసిష్టుడు శృంగి మహర్షిని ఆహ్వానించి, ఆయనచే 'పుత్రకామేష్టి యాగమును చేయించెను. ముని 
'శ్రద్దాదరములతో ఆహుతులను సమర్పించెను. హవిష్యాన్నపాయసముతో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, దశరథునితో 
పలికెను. వసిష్టుడు చెప్పినట్టు నీ మనోభీష్టములన్నియును సిద్దించును. రాజా! నీవు ఈ పాయసమును తీసికొని 
ఉచితరీతిని నీ భార్యలకు పంచుము. (చౌ॥ 1-4) 


దో- తబ అదృస్య భఎ పావక, సకల సభహి సముర్వూఇ। 
పరమానంద మగన నృప, POR న హృదయం సమాళఇ ॥ 189 ॥ 

అగ్నిదేవుడు ఈవిషయములను సభాసదులకును వివరించి అదృశ్యుడాయెను. రాజు పరమానంద 
భరితుడాయెను. ఆయన హృదయము ఆనందముతో ఉప్పొంగి పోయెను. (దో॥ 189) 
చౌ- తబహి( రాయ ప్రియ నారి Per Sac 1 కాసల్యాది తహా( చలి vec ॥ 

అర్హ భాగ కౌసల్యహి దీన్హా। ఉభయ భాగ wd కర duis 

కైకేఈ కహం నృప సో దయఊ | రహ్యో సొ ఉభయ భాగ HO భయఊ ॥ | 

కౌసల్యా కైకఈ SF ధరి। OS సుమిత్రహి మన ప్రసన్న కరి ॥ 2॥ 

ఎహి DO గర్భసహిత సబ నారీ | Fac హృదయ( హరషిత సుఖ భారీ ॥ 

జా దిన Sc హరి గర్భహి( ఆఏ | సకల లోక సుఖ సంపతి ఛాఏ ॥3॥ 

మందిర మహః సబ రాజహి( రానీ. 1 Ber bo తేజ కీ apdc i 

సుఖ జాత కఛుక కాల చలి గయడఊ 1 చెహిం ప్రభు ప్రగట సొ అవసర భయడఊ ॥ 4 ॥ 


దశరథ మహారాజు వెంటనే తనప్రియపత్నులను రప్పించెను. కౌసల్యాది రాణులు విచ్చేసిరి. రాజూ 
పాయసములో సగభాగమును కౌసల్యకొసంగెను. మిగిలిన పాయసమును రెండు భాగములుగా జేసెను. అందులో 
ఒక భాగమును కైకేయికి ఇచ్చెను. మిగిలిన దానిని Seo రెండు భాగములగా జేసెను. వాటిని కౌసల్యా, 
కైకేయీలచేతులయందుఉంచి, వారిని (ప్రసన్నలనుగాజేసి వారి అనుమతితో వాటిని సుమిత్రకు ఇచ్చెను. రాణులు 
ముగ్గురును గర్భవతులైరి. వారి హృదయములలో _ సుఖానందములు ఇనుమడించెను. శ్రీహరియంశలు 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 149 


వారిగర్భములయందు చేరినప్పటినుండి లోకములలో సుఖసంపదలు ఎక్కువయ్యెను. సౌందర్యసౌశీల్యతేజో రాసులైన 
రాణులతో రాజమందిరములు FDI. ఇట్టు ఆనందముగా కొంతకాలము గడిచెను. భగవంతుడవతరించు 
సమయము ఆసన్నమాయెను. “(Su 1-4) 


శ్రీరామ జననము - బాల్యము 


దో-జోగ లగన గ్రహ బార తిథి, సకల భఏ అనుకూల 1 
చర అరు అచర హర్షజుత, రామ జనమ సుఖమూల ॥ 190 ॥ 


లగ్న[గ్రహతిథి వారయోగములన్నియును అనుకూలములాయెను. సృష్టియందలి (ప్రాణులన్నియు 
ఆనందముతో నుండెను. DOSS శ్రీరాముని జననము సర్వప్రాణికోటికిని సుఖదాయకము. (దో॥ 190) 


చౌ- PB. తిథి మధు మాస పునీతా 1 సుకల పచ్చ అభిజిత హరిప్రీతా ॥ 
మధ్యదివస అతి సీత న ఘామా | పావన కాల లోక బిశ్రామా ॥ 1॥ 
కీతల మంద సురభి బహ బాఊ । హరషిత సుర సంతన మన చాఊ ॥ 
బన కుసుమిత గిరిగన మనిఆరా 1 స్రవహి సకల సరితా౭ మృతధారా ॥ 2 ॥ 
సో అవసర బిరంచి జబ జానా! చలే సకల సుర సాజి బిమానా ॥ 
గగన బిమల సంకుల సుర జూథా | గావహి( గున గంధర్బ బరూథా u 3 il 
బరషహి( సుమన సుఅంజులి సాజీ । గహగహి గగన దుందుభీ బాజీ ॥ 
అస్తుతి క్రరహి( నాగ ముని దేవా | బహుబిధి లావహి( నిజ నిజ సేవా ॥ 4 


పవిత్ర చై(త్రశుద్దనవమితిథినాడు మధ్యాహ్నస మయమున అభిజిల్లగ్నమున ఎక్కువ చలిగానివేడిగాని 
లేకుండెను. సర్వలోకములకును ప్రశాంతిని చేకూర్చుసమయమది. చల్లనివాయువులు సువాసనలను వెదజల్లుచు 
మెల్లగావీచుచుండెను. దేవతలు. ఆనందించుచుండిరి. సజ్ఞనులమనస్సులు ఉత్సాహభరితములాయెను. 
పర్వతములు మణిమయములై కాంతులను విరజిమ్ముచుండెను. వృక్షములు నానావిధపుష్పములతో 
విరాజిల్లుదుండెను. నదులు అమృత ప్రవాహములతో నిండియుండెను. ఈ విధముగా వృక్షముల మీది సుమశోభలు, 
పర్వతములపైగల మణులకాంతులు, నదీప్రవాహ తరంగముల తళతళలు కనువిందుగావించుచుండగా (ప్రకృతి 
అంతయునుఅపూర్వ శోభావిలసితమై, చూడముచ్చటగానుండెను. భగవంతుడు అవతరించు సమయము 
ఆసన్నమైనదని (గ్రహించి, (బ్రహ్మాదిదేవతలు తమతమవాహనముల పై విచ్చేసిరి. నిర్మలాకాశము 
దేవతలసమూహములతో నిండిపోయెను. గంధర్వులు భగవద్గుణములను గానము చేయసాగిరి. వారు 
అంజలిఘటించి, పుష్ప వర్షములను గురిపించిరి. ఆకసమున నగారాలు (మోగెను. దేవతలు, నాగులు, మునులు 
భగవంతుని వేనోళ్ల పొగడుచు అపూర్వములైన ఉపాయనములతో తమ సేవలనందించిరి. (చౌ॥ 1-4) 


దో. సుర సమూహ బినతీ కరి, Soo) నిజ నిజ ధామ । 
జగనివాస ప్రభు BAS, అఖిల లోక బిశ్రామ॥ 191 ॥ 


Bhuvan Vani Trust, Lucknow స్త్‌ టో 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri q 


150 శ్రీ రామచరిత మానసము 


అపుడు లోకకల్యాణార్థమై జగదాధారుడైన ్రభువుఅవతరించెను. దేవతాగణములు అనేక విధముల 


'ప్రస్తుతులొనర్చి, తమతమలోకములకు వెళ్లి పోయిరి. (Su 191) 


ఛం-భఎ GM కృపాలా దీనదయాలా కౌసల్యా హితకారీ । 
హరషిత మహతారీ మునిమన హారీ అద్భుత రూప బిచారీ | 
లోచన అభిరామా తను ఘనస్యామా నిజ ఆయుధ భుజ చారీ ॥ 
భూషన బనమాలా నయన బిసాలా సోభాసింధు ఖరారీ ॥ 1॥ 
కహ దుఇ కర జోరీ అస్తుతి తోరీ కెహి DS కరౌ. అనంతా | 
మాయా గున గ్యానాతీత అమానా బేద OOS భనంతా ॥ 
కరునా సుఖ సాగర సబ గున ఆగర Bir గానహి( శ్రుతి సంతా | 
సో మమ హిత PA జన అనురాగీ భయజ ప్రగట శ్రీకంతా ॥ 2 ॥ 
బ్రహ్మాండ నికాయా నిర్మిత మాయా రోమ రోమ ప్రతి BS కహై । 
మమ ఉర సో బాసీ యహ ఉపహాసీ సునత ధీర మతి థిరన రహై ॥ 
GSE జబ గ్యానా ప్రభు ముసుకానా చరిత బహుత బిధి by చహై 
కహి కథా సుహాఈ మాతు బురూ-ఈ Bip ప్రకార సుత (ప్రేమ లహై ॥ 3 ॥ 
మాతా HDI బోలీ సో మతి డోలీ తజహు తాత యహ రూపా | 
8B సిసులీలా అతి Goober యహ సుఖ పరమ అనూపా ॥ 
సుని బచన సుజానా రోదన OM హొఇ బాలక సురభూపా। 
యహ చరిత జె గావహి( హరిపద పానహి( తే న పరహి( భవకూపా ॥ 4 ॥ 


కృపాళువు, పరమదయానిధి, కౌసల్యానందవర్దనుడైన శ్రీరామచంద్ర (ప్రభువు ఉదయించెను. 
మునిమనోహరుడైన ప్రభువుయొక్కఅత్యద్భుతరూపమునుగాంచి, కౌసల్యామాత పరమానంద భరితురాలయ్యెను. 
ప్రభువు యొక్క నీలమేఘచ్చాయయు ఎల్లరకును నేత్రానందకరమైయుండెను. చతుర్తుజములయందు 
దివ్యాయుధములను, మెడలో మణిహారములను, వనమాలను ధరించియుండెను. విశాలనేత్రములతో 
సౌందర్యరాశియెన ఆ ఖరారి అద్భుత రీతిలో అవతరించెను. కౌసల్యామాత చేతులు జోడించి ఇట్టు పల్కెను.“ఓ 
(ప్రభూ! నీవు అనంతుడవు. నిన్ను ఎంతని స్తుతింపగలము? నీవు మాయాజ్ఞానగుణములకు అతీతుడవనియు, 
సర్వప్రమాణములకును అందనివాడవనియు, వేదపురాణాదులు (ప్రస్తుతించుచున్నవి. కరుణాసముద్రుడు, 
సర్వసుఖనిధానమూ, సద్గుణరాశియు అని శ్రుతులచే, సజ్జనులచే స్తుతింపబడు భక్తపరాధీనుడైన లక్ష్మీపతి నేడు నాకు 
(ప్రత్యక్షమాయెను. (ప్రభూ! నీ ప్రతిరోమమునందును మాయావిరచిత (బ్రహ్మాండసమూహములున్నవని వేదములు 
తెలుపుచున్నవి. అట్టి నీవు నాగర్భమున చేరితివి. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము. ఈ విషయమును వినిన ధీరపురుషుల 

ను (భ్రమకులోనగును.”- ఇట్లు తల్లి కౌసల్యకు జ్ఞానోదయమైన వెంటనే భగవంతుడు ఒక చిణునవ్వు 
నవ్వెను. (ప్రభువు అనేక లీలలను ప్రకటింపదలంచెను. ఆమెపూర్వజన్మవృత్తాంతములనన్నింటిని ఆమెకు BE). 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 151 


దానివలన ఆమెకు భగవంతుని పైగల అనన్యభక్తి పుత్రవాత్సల్యముగామాటిను. Heo కౌసల్యామాత ఇట్లు పలికెను. 
“ “ l ల్‌ 

నాయనా! ఈ రూపమును వీడి, ముద్దులను మూటగట్టు శిశురూపమున నీ ప్రియమైన లీలలను చూపుము. 
నాకాసుఖమే నిరుపమానమైనది.”- తల్లి మాటలు విని ఆ దేవదేవుడు చిన్న శిశు రూపమును od) ఏడ్వసాగెను. 
(తులసీదాసు చెప్పుచున్నాడు) ఈ ఘట్టమును గానము చేయువారు ఈ సంసారకూపమునుండి విముక్తులై, ఆ 
శ్రీహరి పాదపద్మములను చేరుదురు. (చౌ॥ 1-4) 


దో-బిప్ర ధేను సుర సంత హిత, OS మనుజ అవతార 1 
నిజ ఇచ్చా నిర్మిత తను, నూయా గున గో పార॥ 192 0 


దేవతలను, బ్రాహ్మణులను, సజ్జనులను, గోవులను కాపాడుటకై భగవంతుడు మానవుడుగా అవతరించెను. 
త్రిగుణాత్మకమైన మాయకు ఆయన అతీతుడు. ఇంద్రియములకు అగోచరుడు. ఆయన తనువు సంకల్ప 
సిద్దమైనది. అది అలౌకికము, కర్మబంధములకు అతీతము. (దో॥ 192) 


చౌ- సుని సిసు రుదన పరమ ప్రియ బానీ 1 సంభ్రమ చలి ఆఈ( సబ రానీ ॥ 
హరషిత జహ( తహ ధాఈ( దాసీ 1 ఆనంద మగన సకల పురబాసీ ॥ La 
దసరథ పుత్రజన్మ సుని కానా। మానహు' బ్రహ్మానంద సమానా ॥ 
పరమ (so మన పులక సరీరా 1 చాహత GOS కరత మతి ధీరా ॥ 21 
జాకర నామ సునత సుభ హోఈ । మోరే( గృహ ఆవా ప్రభు సోఈ ॥ 
పరమానంద పూరి మన రాజా । కహా బొలాఇ బజావహు బాజా ॥ 3 ॥ 
గుర బసిష్ట కహ గయజ హశారా 1 ఆఏ ద్విజన సహిత నృపద్వారా ॥ 
అనుపమ బాలక SPQ, జాఈ | రూప రాసి గున కహిన సిరాఈ ॥ 4 ॥ 


అత్యంతమధురము, ప్రియతమము ఐన శిశురోదనమును వినగానే రాణులందణును ఉత్కంఠతో 
పరుగెత్తుకొనివచ్చిరి. దాసీలు ఇటునటు సంతోషముతో తిరుగసాగిరి. పురవాసుల్లు ఆనంద నిమగ్నులైరి. దశరథుడు 
పుత్రజననవార్తను విని పరమానందభరితుడాయెను. (ప్రేమాతిశయముతో ఆయన తనువు పులకరించెను. 
ఆనందాతిరేకమున అధైర్యమును వీడి, బుద్దిని పదిలపయుచుకొని, (ప్రేమాధిక్యముతో పులకరించినశరీరమును 
సంబాళించుకొని, పుత్రదర్శన కుతూహలముతో లేచెను. “నామశ్రవణమాత్రముననే సమస్తశుభములను 
ప్రసాదించుప్రభువు నాయింట వెలసినాడు.- అని తలపోయుచు ఆయన అమితానందభరితుడాయెను. 
మంగళవాద్యములను ('మైగింపజేయుటకై ఆజ్ఞను ఇచ్చెను. కులగురువై నవసిష్థమహర్షిని పిలిపించెను. ఆయన 
బ్రాహ్మణులతో గూడి, రాజాంతఃపురమునకు విచ్చేసెను. అందచందాలరాశి, అగణితగుణఖనియైన ఆ అపురూప 
బాలకుని వారందణును దర్శించిరి. ఆ బాలరామునియనంతగుణరూపవైభవములు వర్లింపనలవికానివి. (చౌ॥ 1-4) 


దో-నందీముఖ STG కరి, జాతకరమ సబ క్రీన్హ। 
హాటక ధేను బసన మని, నృప బిప్రన్ల Sorc దీన్హ॥ 193 ॥ 


రాజు నాందీముఖ(శ్రాద్దమును ఆచరించి, జాతకర్మసంస్కారములను జరిపించి, (బ్రాహ్మణులకు 
బంగారమును, ఆవులను, వస్త్రములను, మణులను దానముగా ఇచ్చెను. ] (దో॥ 193) 


Bhuvan Vani Trust, Lucknow త 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri S 


152 శ్రీ రామచరిత మానసము 


చౌ- ధ్వజ పతాక SOS పుర pr కహిన PQ BoP భా(తి బనావా ॥ 
సుమనబృష్టి అకాస Sc హోఈ । బ్రహ్మానంద మగన సబ లోఈ ॥ 1॥ 
బృంద బృంద మిలి SOc లొగాఈ( | సహజ సిగార కిఏ( ఉరి PSac ॥ 
కనక కలస మంగల భరి థారా। WHS పైఠహి( భూప దుఆరా ॥ 2॥ 
కరి ఆరతి నెవఛావరి కరహీ( 1 బార బార సిసు SIND పరహీ( ॥ 
SPAG సూత బందిగన గాయక 1 పావన గున గానహి( రఘునాయక 3 ॥ 
SHS దాన OS సబ కాహూ | జెహి(పావా రాఖా నహి( తాహూ ॥ 
మృగమద చందన కుంకుమ కీచా। HO సకల HOS బిచ బీచా ॥ 4॥ 


ధ్యజపతాకతోరణములతో వర్లింపనలవికానిరీతిలో నగరము అలంకరింపబడెను. ఆకాశమునుండి 
పూలవానగురిసెను. Goossens బ్రహ్మానందభరితులైరి. ఎట్టి అలంకారములను చేసికొనకయే, ఎట్టున్నవారు 
అట్టే వనితలు _గుంపులుగుంపులుగా వచ్చిరి. _ స్వర్ణకలశములను, బంగారు పల్లైరములలో 
సుగంధమంగళద్రవ్యములను తీసికొని, వారు మంగళ గీతములను పాడుచు రాజద్వారమున ప్రవేశించిరి. బాలునకు 
దీపహారతులను చూపిరి, దిష్టి తీసిరి, బాలునకు మంగళాశాసనములను పలికిరి. పదేపదే బాలునిపాదములపై బడి 
కానుకలను సమర్పించిరి. వందిమాగధులు, సూతులు, గాయకులు రఘుకుల స్వామిగుణములను గానముచేసిరి. 
అందణును తమసకలసంపదలను విరివిగా దానముచేసిరి. దానములను తీసికొనినవారుగూడ వాటిని తమకడ 


ఉంచుకొనక ఇతరులకు ఇచ్చివేసిరి. నగర వీధులన్నియును కస్తూరి, చందనము, కుంకుమలకలయంపితో 
తడిసిపోయెను. (చౌ॥ 1-4) 


దో-గృహ గృహ బాజ బధావ సుభ, ప్రగటే సుషమా కంద । 
హరషవంత సబ జహ.( తహ, నగర నారి నర బృంద 1 194 n 


అందాలరాశియెన ఆబాలునిజననమునకు ఇంటింటా మంగళవాద్యములు మోగెను. (స్త్రీ పురుషులందణును 
ఆనందసాగరమున ఓలలాడిరి. (దో॥ 194) 


చౌ- కైకయసుతా సుమిత్రా దోఊ । సుందర సుత జనమత Be ఓఊ ॥ 
వహ సుఖ సంపతి సమయ సమాజా 1 కహి న సకళఇ సారద అహిరాజా ॥ 1 ॥ 
అవధపురీ సోహఇ ఎహి భాంతీ | ప్రభుహి Mos ఆఈ జను రాతీ ॥ 
GD భాను జను మన సకుచానీ । తదపి బనీ సంధ్యా అనుమానీ ॥ 2 ॥ 
అగర ధూప బహు జను అ(ధిఆరీ | Sta అబీర మనహు( అరునారీ ॥ 
మందిర మని సమూహ జను తారా 1 నృప గృహ కలస సా ఇందు ఉదారా ॥ 3 ॥ 
భవన బేదధుని అతి మృదు బానీ 1 జను ఖగ ముఖర సమయ జను సానీ ॥ 
కౌతుక GH పతంగ భులానా OW మాస Bac జాత న జానా ॥ 4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 153 


కైకేయీ సుమిత్రలు గూడ అందమైన కుమారులను (ప్రసవించిరి. ఆ సుఖ సంపదలను, ఆ సంతోష 
సమయమును, ఆ సమాజమును వర్లించుటకు శారదా దేవికి గాని, శేషునకు గాని అలవి కాదు. రాత్రి యనెడి 
కాంత(నిశాదేవి) తన ప్రభువును చూచుటకు వచ్చి, సూర్యునిజూచి, లజ్జతో వెనుకకు మటలి, సంధ్యగా మాటీనట్లు 
అయోధ్యా నగర శోభ భాసిల్లైను. అగరుధూపములపొగ సంధ్యాకాలపుచీకటివలె ఒప్పుచుండెను. ఒకరిపై నొకరు 
చల్లుకొను ఎట్టనిరంగు సూర్యాస్తమయసమయమునందలి అరుణకాంతివలె మందిరములపైగలమణులు 
నక్షత్రములవలెను, _ రాజప్రాసాదముపైగలకలశము చంద్రునివలె శోభిల్లుచుండెను. _రాజభవనమున 
అత్యంతమృదుమధురముగా సాగు వేదఘోషలు సమయానుకూలముగా పక్షులుకావించు కలకలారావములవలె 
నుండెను. ఈ ఉత్సాహపూర్ల్ణదృశ్యములను గాంచి, సూర్యుడుగూడ తనవేగమును మటచినాడా అనునట్లు, 
నుందగమనుడయ్యెను. ఆ సూర్యునకు తెలియకుండగనే ఒక నెల గడిచి పోయెను. (చౌ॥ 1-4) 


దో-మాస OSS కర ONS భా, మరమ న జానఇ SQ 1 
రథ సమేత రబి PSS, నిసా కవన బిధి హోఇ॥ 195 ॥ 


ఒక మాసకాలము ఒకదినముగా అయ్యెను. ఈ రహస్యము ఎవ్వరికిని తెలియదు. సూర్యుడు తనరథమును 
ఆపి, అచటనే నిలబడి పోయెను. Sed రాత్రి యేవిధముగా వచ్చును? (దో॥ 195) 


చౌ- యహ రహస్య కాహూ( నహి( జానా | దినమని చలే కరత గునగానా ॥ 
BH మహోత్సవ సుర ముని నాగా! చలే భవన బరనత నిజ భాగా ui 
జారఉ ఏక కహ? నిజ చోరీ । సును గిరిజా అతి దృఢ మతి తోరీ ॥ 
కాకభుసుండి సంగ హమ దోఊ | మనుజరూప జానఇ నహింకోఊ ॥2॥ 
పరమానంద (పేమ సుఖ ఫూలే 1 AGS, ఫీరహి.మగన మన భూలే ॥ 
యహ సుభ చరిత జాన పై సోఈ ! కృపా రామ కై జాపర హోఈ ॥3॥ 
Bop అవసర జో జెహి DO wars OS భూప జో జెహి మన భావా ॥ 
గజ రథ తురగ హేను గో హీరా OS నృప నానాబిధి చీరా ॥ Au 


ఈ రహస్యమును ఎవ్వరును ఎజుగరు. సూర్యభగవానుడు శ్రీరాముని గుణములను గానముచేయుచు 
వెళ్లెను. దేవతలు, నాగులు, మునులు ఈ యుత్సవమును గాంచి, తమమహధ్బాగ్యమును అదే పనిగా 
కొనియాడుకొనుచు IQS. ఓ గిరిజా! శ్రీరామునిచరణములపై నీకుగలభక్తిని నేనెజుగుదును. నీకొక 
పరమగోప్యమును వెల్లడించెదను వినుము. కాకభుశుండియు, నేనును అప్పుడు అక్కడనే యుంటిమి. కొని 
మనుష్యరూపములలో ఉన్నందున మమ్ము ఎవరును గుర్తింపనే లేదు. పరమానందభరితులమై మేము 
వీధులన్నియును తిరుగుచుంటిమి. శ్రీరామునికృపకు పాత్రుడైనవాడే ఈ మంగళకరమైన ఉత్సవమును చూచుటకు 
నోచుకొనును. ఆ శుభసందర్భమున అర్హులు కోరిన వాటినెల్లను రాజు దానము చేసెను. ఏనుగులు, రథములు, 
గుజ్జములు, గోవులు వెండి, బంగారములు, రత్నములు, వస్త్రములు దానము చేయబడెను. (Su 1-4) 


దో-మన సంతోషే సబన్హి కే, జహ6 తహ దేహి( అసీస | 
సకల తనయ చిర జీవహు6 తులసిదాస కే ఈస ॥ 196 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri x 


154 శ్రీ రామచరిత మానసము 


తులసీదాసునకు ్రభువులైన ఆ నలుగురు రాకుమారులను చిరంజీవులై యుండునట్టు సంతు 


ష్టరైన 
నగరవాసులందణును మంగళాశాసనములను పలికిరి. 


(దో॥ 196) 
చౌ- కఛుక ONS DS ఎహి భా(తీ | జాత న జానిఅ దిన అరు రాతీ ॥ 

నామకరన కర అవసరు జానీ 1 భూప బోలి పఠఏ ముని గ్యానీ ॥ 1॥ 

కరి పూజా భూపతి అస భాషా। ధరిఅనామ జో ముని గుని రాఖా ॥ 

QS, కే నామ అనేక అనూపా। మై(నృప కహబ స్వమతి అనురూసా ॥ 2 ॥ 

జో ఆనంద సింధు సుఖరాసీ। సీకర తే. తైలోక సుపాసీ ॥ 

సో సుఖ ధామ రామ అస నామా। Oo లోక దాయక బిశామా 113॥ 

బిస్వ భరన PAS కర జోఈ । తాకర నామ భరత అస హోఈ ॥ 

జాకే సుమిరన Se రిపు నాసా; నామ సత్రుహన BS ప్రకాసా ॥ 4॥ 


ఇట్టు కొంతకాలము గడిచెను. రాత్రింబగళ్లు గతించిపోవుచున్నట్లు అనిపింపనే లేదు. నామకరణ సంస్కార 
సమయము వచ్చినదని గమనించి, రాజు RIGS వసిష్టమహామునిని పిలిపించెను. ఆయనను పూజించినపిదప 
రాజు ఇట్టు పలికెను. “మునీశ్వరా! వీరికి నామకరణ సంస్కారములను జరుపుడు. మీరు నిర్ణయించిన పేర్లను 
పెట్టుడు. - వసిష్ట మహర్షి పలికెను. రాజా! వీరికి అపూర్వములైన నామములు అనేకము గలవు. ఐనను నాబుద్దికి 
స్ఫురించినవాటిని తెల్పెదను. సర్వసుఖనిధానమైన ఈ ఆనందసింధువు యొక్క ఒక్క బిందువుతోడనే 
ముల్లోకములు సుఖమయములగును. ఈ సుఖనిధి పేరు 'శ్రీరాముడు'. ఇతడు సర్వలోకసుఖశాంతిప్రదాత. ఈ 
రెండవవాడు జగత్తును భరించిపోషించువాడు. కావున ఈతనిపేరు 'భరతుడు' మతియొకడు 'శత్రుఘ్నుడు' 
ఈతనినామస్మరణచేతనే శత్రువులు మృతులగుదురు- ఈతనినామము వేదప్రసిద్ధము. (Su 1-4) 


దో-లచ్చన ధామ రామ ప్రియ, సకల జగత ఆధార । 
గురు బసిష్ట తెహి రాఖా, లఛిమన నామ ఉదార॥ 197 ॥ 
మజియు సర్వసులక్షణలక్షితుడు, శ్రీరామచంద్రునకు అత్యంత ట్రీతిపాత్రుడు జగదాధారుడైన సుమిత్రా 
కుమారునకు వసిష్టమహర్షి 'లక్ష్మణుడు' అను పేరు పెట్టెను. (దో॥ 197) 
చౌ- ధరే నామ గుర హృదయ బిచారీ 1 బేద తత్వ నృప తవ సుత చారీ ॥ 
ముని ధన జన సరబస సివ ప్రానా 1 బాల కేలి రస తెహి(సుఖ మానా ॥1॥ 
బారెహి తే నిజ హిత పతి జానీ; OMS రామచరన రతి మానీ ॥ 
భరత సత్రుహన దూనఉ భాఈ । ప్రభు సేవక ad ప్రీతి బడాఈ ॥ 2 ॥ 
స్యామ గౌర సుందర SG జోరీ | Main SO జననీ తృన తోరీ ॥ 
చారిఉ సీల రూవ గున ధామా 1 తదపి అధిక సుఖసాగర రామా ॥ 3 ॥ 
హృదయ అనుగ్రహ ఇందు ప్రకాసా | సూచత కిరన మనోహర హాసా ॥ 
కబహు( ఉఛభంగ కబహు( బర Som 1 మాతు దులారఇ కహి ప్రయ లలనా ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


a 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


f 


బాలకాందము 155 


కులగురువైనవసిష్టుడు బాగుగాఆలోచించి, ఆనలుగురు రాకుమారులకును 'నామకరణము' చేసెను. 
పిమ్మట ఇట్లనెను. “రాజా! నీ నలుగురు కుమారులును వేదస్వరూపులు. వారిలో శ్రీరాముడు మునులకు 
పెన్నిధ(సర్వార్హసిద్ది ప్రదాత), భక్తులకు సర్వస్వము, పరమశివునకు ప్రాణము. ఇప్పుడతడు మీ(ప్రేమకు పరవశుడై తన 
లీలానందరసములో నిమగ్నుడు అయ్యెను.”- బాల్యమునుండియు లక్ష్మణుడు శ్రీరాముని తన పరమ హితైషిగా, 
స్వామిగా భావించి, ఆయన చరణములను (ప్రేమతో ఆశ్రయించియుండువాడు. భరత శత్రుఘ్నులమధ్యగల (ప్రేమ 
స్వామి సేవకుల (ప్రేమవంటిది. శ్రీరామభరతులు శ్యామవర్ల శోభితులు. లక్ష్మణశత్రుఘ్నులు గౌరవర్ల విలసితులు. ఈ 
రెండు జంటలను జూచి, తల్లులు ఆనందించుచుండిరి, దిష్టిదీయుచుండిరి. సోదరులు నలుగురును రూపశీల 
గుణనిధానములు. ఐతే అందటిీకిని శ్రీరాముడు అత్యంతసుఖానందదాయకుడు. ఆయన హృదయమున ఎల్లప్పుడు 
కృపారూపచంద్రుడు విలసిల్దుచుండును. ఆయనచిజునవ్వువెన్నెలద్వారా ఆ కృప సర్వదా (ప్రకటితమగుచుండును. 
తనయొడిలోనున్నప్పుడును, ఊయెలలో ఉన్నప్పుడును తల్లి “నా ముద్దులనాయనా!” 'జోఅచ్యుతానంద! జోజో 

ముకుందా! లాలిపరమానంద! రామ! గోవిందా! జో! జో! అనుచు ఆయనకు జోలలు పాడుచుండును.(1) 
(చౌ॥ 1-4) 


దో-బ్యాపక బ్రహ్మ నిరంజన, నిర్గున DKS బినోద। 
సో అజ డేను భగతి బస, కౌసల్యా కే గోద ॥ 198 ॥ 


సర్వవ్యాపియు, నిరంజనుడును, నిర్గుణుడును, లౌకికవినోదరహితుడును, అజుడును ఐన ఆ పరబ్రహ్మ 
కౌసల్యా దేవి యొక్క భక్తి వాత్సల్యములకు వశుడై, ఆమె యొడిలో ఆడుకొనుచుండెను. (దో॥ 198) 


చౌ- కామ కోటి ఛబి స్యామ సదీరా । నీల Xow బారిద Nodor ॥ 
అరున SUS పంకజ Sp జోతీ | కమల Sod BS జను మోతీ ॥1॥ 
రేఖ కులిస ధ్వజ అంకుస సోహీ | నూపుర ధుని సుని ముని మన మోహే ॥ 
కటి కింకినీ ఉదర త్రయ రేఖా 1 నాభి గభీర జాన జెహి( Gar ॥ 2॥ 
భుజ బిసాల భూషన జుత Grd 1 హియంహరి నఖ అతి సోభా రూరీ ॥ 
ఉర మనిహార BOS కీ సోభా। DS చరన దేఖత మన Sor ॥ 3॥ 
కంబు కంఠ అతి చిబుక సుహాఈ। ఆనన అమిత మదన ఛబి ఛాఈ ॥ 
దుఇ దుఇ దసన అధర అరునారే । నాసా తిలక కొ బరనై సారే ॥.4॥ 
సుందర SSS సుచారు కపోలా | అతి ప్రియ మధుర తోతరే బోలా ॥ 
చిక్కన కచ కుంచిత గభుఆరే 1 బహు ప్రకార రచి మాతు Hard ॥ 5 ॥ 


1. జో అచ్యుతానంద! జో జో ముకుందా! 
రార పరమానంద! రామ! గోవిందా! బో జో ॥ 
తొలుత బ్రహ్మాండంబు తొట్టిగావించి, 
నాలుగు వేదముల గొలుసుల మరించి, 
బలువైన ఫణిరాజు పాన్సుగావించి, సస 
చెలియ డోలికలోన చేర్చి లాలించె ॥ జో బో ॥ అన్నమాచార్య ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri ల 


156 శ్రీ రామచరిత మానసము 


పీత రుగులిఆ తను పహిరాఈ 1 జాను పాని బిచరని మొహి భాఈ ॥ 
రూప సకహి( నహి. కహి (శ్రుతి సేషా। సో జానఇ సపనెహు( జెహి( దేఖా ॥ 6 ॥ 


నీలకమలమును, _ గంభీరమేఫఘమునుబోలు అతనిశ్యామసుందరవిగ్రహము _ కోటిమన్మథులశోభలత్రో 
వెలుగొందుచుండెను. ఎజ్జనిచరణపంకజములపై తెల్లనినఖములకాంతి ఎజ్జనికమలపత్రములపై ముత్యములవలె 
'ప్రకాశించుచుండెను. ఆయనపాదములఅడుగుభాగమున వై ధ్వజ-అంకుశ చిహ్నములు అలరారుచుండెను. నూప్పుర 
ధ్వనులు మునీశ్వరుల మనస్సులను మోహింపజేయు చుండెను. నడుముచుట్టునుగలమొలనూలుకింకిణులు, ఉదరముపై 
త్రివళులు, గంభీరనాభిశోభలు, సర్వమనోహరములై ఒప్పాలుచుండెను. విశాలభుజములు భూషణశోభితములు. ఎదపైగల 
పులిగోరు అందములను చిందించుచుండెను. వక్షస్థలమున మణిమయహారములును, భృగుమహర్షి పాదముద్రలును 
చూచువారిని ముగ్టులనొనర్చుచుండెను. శంఖమునుబోలుకంఠము, సుందరమైన చిబుకము, మనోజ్ఞమైన ముఖము, 
అసంఖ్యాక మన్మథ శోభలను గలిగియుండెను. తెల్లని పలువరస ఎజ్జని పెదవులచే కప్పబడుచుండెను. అతులములైన ఆ 
నాసికాతిలకములపరమశోభలు వర్లనాతీతములు. చెవులు సుందరములు. బుగ్గలు అత్యంతసుందరములు. మధురములైన 
చిలుకపలుకులు వినసొంపుగా నుండెను. దట్టముగా పుట్టుకతోవచ్చిన ఆఉంగరాలజుట్టును తల్లి అనేకవిధములుగా 
సింగారించుచుండెను. మేనిపై పచ్చనిజిలుగువస్త్రములు మిలమిలలాడుచుండెను. చేతులపై మోకాళ్లపై దోగాడు 
ఆబాలరాముడు చూచెడివారికి ముచ్చట గొలుపుచుండెను. శ్రీరాముని సౌందర్యములను వేదములేగాదు 
సహ(స్రఫణియైన ఆదిశేషుడుగూడ వర్ణింపజాలడు. స్వప్నమున ఆ సౌందర్యములను అనుభవించినవారు మా(త్రమే 


దానిని (గ్రహింపగలరు. (చౌ॥ 1-6) 


దో-సుఖ సందోహ మోహపర, గ్యాన గిరా గోతీత | 
దంపతి పరమ ప్రేమ బస, కర సిసుచరిత పునీత ॥ 199 ॥ 

ఆనంద స్వరూపుడు, మాయాతీతుడు, జ్ఞానమునకును వాక్కులకును, ఇంద్రియములకును గోచరముగాని 
వాడును ఐన ఆ (ప్రభువు కౌసల్యా దశరథుల వాత్సల్యములకువశుడై బాల్య లీలలను (ప్రదర్శించుచుండెను. (దో॥ 199) 
చౌ- ఎహి బిధి రామ జగత పితు మాతా | కోసలపుర by సుఖదాతా ॥ 

BS, రఘునాథ చరన రతి మానీ | OS కీ యహ గతి ప్రగట భవానీ ॥ 1॥ 

రఘుపతి బిముఖ జతన కర కోరీ | కవన సకఇ భవబంధన ఛోరీ ॥ 

జీవ చరాచరు బస కై రాఖే। సో మాయా ప్రభు Bc భయ భాఖే 12 

భృకుటి బిలాస నచావఇ తాహీ। అస ప్రభు ఛాడి భజిఅ కహు కాహీ ॥ 
మన (క్రమ బచన ఛాడి చతురాఈ | Sad కృపా కరిహహి( రఘురాఈ ॥ 3 ॥ 
ఎహి DO సిసుబినోద ప్రభు Spi సకల నగరబాసిన్హ సుఖ దీన్హా ॥ 
లై ఉఛంగ కబహు(క హలరావై | కబహు( పాలనే ఘాలి యులావై ॥ 4 


జగత్సితయైన శ్రీరాముడు అయోధ్యావాసులందటీకిని ఇట్లు ఆనందము... గూర్చుచుండెను. భవానీ! 
శ్రీరామచంద్రుడు తనపాదపద్మములను నమ్మినవారి'ప్రేమలకువశుడై పరమానందమును పంచియిచ్చుచుండెను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 157 


శ్రీరామునియెడ భక్తివిశ్వాసములు లేనివారు ఎంతగా ప్రయత్నించినను భవబంధములనుండి విముక్తులుకాలేరు. 
చరాచరజీవులను తనఅధీనములో నుంచుకొను మాయా శక్తియే ప్రభువునకు భయపడి, ఆయన కనుసన్నలకు 
నృత్యము చేయుచుండెను. ఎవ్వరైనను ఇట్టి ప్రభువును వదలి ఎవ్వరిని భజింతురు? అభిమానమును వీడి 
త్రికరణశుద్ధిగా అనన్యభక్తితో తనను సేవించువారిపై శ్రీరఘునాథుడు తప్పక కృపజాపును. శ్రీరామచంద్రుడు తన 
బాల్య Hood పురజనులందజీని సంతోష పజచుచుండెను. కౌసల్యాదేవి బాలరాముని తనయొడిలో ఆడించుచు 
ఊయలలో ఊపుచు, తాను ఎంతగానో మురిసిపోవుచుండెను. ‘Su 1-4) 


దో-(పీమ మగన కౌసల్యా, నిసి OS జాత న జాన। 
సుత సనేహ బస మాతా, బాలచరిత కర గాన ॥ 200 ॥ 


కౌసల్యామాత పుత్రప్రేమలో మునిగితేలుచు రాత్రింబవళ్లు ఎన్నెన్ని గడచిపోవుచున్నదియు గమనింపకుండెను. 
పుత్రవాత్సల్యమునకువశమై శ్రీరామునిబాల్యలీలలను (ప్రస్తుతించుచు గానము చేయుచుండెను. (దో॥ 200) 


చౌ- ఏక బార జననీ అన్హవాఏ | కరి సిగార పలనా( ఫౌఢాఏ ॥ 
నిజ కుల ఇష్టదేన భగవానా। పూజా హేతు కీన్హ అస్నానా ॥1॥ 
కరి పూజా నైబేద్య చఢావా। ఆపు గఈ జహ పాక బనావా ॥ 
బహురి మాతు తహవా( చలి ఆఈ | భోజన కరత దేఖ సుత జాఈ ॥ 2 ॥ 
గై జననీ సిసు పహిం భయభీతా | Bar బాల తహా( పుని సూతా ॥ 
బహురి ఆఇ Gar సుత సోఈ | హృదయ కంప మన దీరనహోఈ ॥3॥ 
ఇహా6 ఉహా( దుఇ బాలక Bar 1 మతిభ్రమ మోర కి ఆన బిసేషా ॥ 
BD రామ జననీ అకులానీ | ప్రభు హణి Os, మధుర ముసుకొనీ ॥ 4 ॥ 


ఒకనాడు కౌసల్యాదేవి రామచంద్రునకు స్నానము చేయించి, అలంకరణ చేసి, ఉయ్యలలో పరుండబెట్టెను. 
తానును స్నానముచేసి, తమఇష్టదేవతారాధనమునకు సిద్దపడుచుండెను. ఆరాధనసమయమున నైవేద్యమును 
భగవంతునికడ ఉంచి, తాను వంటఇంటిలోనికి వెళ్లెను. తిరిగి వచ్చుసరికి ఆ నైవేద్యమును శ్రీరాముడు 
ఆరగించుచుండుట చూచెను. ఆ దృశ్యమునుగాంచి, భయపడి ఆమె ఊయెల మందిరమునకు వెళ్లెను అచట 
ఊయెలలో బాలరాముడు ని(ద్రించుచుండెను. మజల పూజా మందిరమునకు వచ్చి అచటగూడ తనరాముడు 
ఉండుటచూచి చకితురాలయ్యెను. ఆమె హృదయము Sonos. మనస్సు కలవరపాటునకులోనయ్యెను. 
“ఇచట-మజీయు అచ్చట ఇద్దణు రాములు ఉండుట ఎట్టు సంభవము? ఇది నా భ్రమయా? దైవ లీలయా?” అని 
తర్కించుకొన సాగెను. శ్రీరాముడు తన తల్లి వ్యాకులపాటును జూచి ఒక చిజునవ్వు నవ్వెను. ‘Su 1-4) 


దో-దెఖరావా మాతహి నిజ, అద్భుత రూప అఖండ । 


రోము రోము ప్రతి లాగే, కోటి కోటి బ్రహ్మండ ॥ 201 ॥ 


అపుడు (ప్రభువు తన తల్లికి అత్యద్భుతమైన తన 'అఖండరూపము'ను జూపెను. ఆ రూపమున ఆమె 
కోటానుకోట్ల బ్రహ్మాండములను చూడగల్లెను. : (దో॥ 201) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri స్టా 


156 శ్రీ రామచరిత మానసము 


చౌ- అగనిత GD ససి సివ చతురానన 1 బహు Ad సరిత సింధు మహీ కానన ॥ 
కాల కర్మ గున గ్యాన సుభాఊ । Sh dar జో సునానకాఊ ॥1॥ 
౬ 
Oh మాయా సబ 26 mdi అతి సభీత జోరే. కర why 
దేఖా జీవ నచావఇ ir, 3D భగతి జొ ఛోరఇ తాహీ ॥ 21 
తన పులకిత ముఖ బచన న ఆవా। నయన మూది చరనని సీరు నావా ॥ 
బిసమయవంత దేఖి మహతారీ। భఏ బహురి సిసురూప ఖరారీ ॥ 3 ॥ 
అస్తుతి కరి న జాఇ భయ మానా । జగతపితా Je సుత కరి జానా ॥ 
హరి జననీ బహుబిధి సమురూఈ | యహ జని కతహు( కహసి సును మాఈ ॥ 4 ॥ 
అసంఖ్యాక సూర్య చంద్రులను, (బ్రహ్మలను, పరమేశ్వరులను పెక్కు పర్వతములను, నదులను, 
సముద్రములను, భూగోళములను, వనములను, కాల కర్మ స్వభావ గుణ జ్ఞానములను, కని విని యెజుగని 
దృశ్యములను ఆమె ఆ రూపమున గాంచెను. సర్వశక్తి స్వరూపిణియైన మాయ భయముతో చేతులుజోడించి, 
ఆయన ముందు నిలబడియుండుటను జూచెను. మాయకువశుడైఆడునట్టిజీవుని, జీవునివిముక్తుని జేయు 
భక్తినిగూడ ఆమె దర్శించెను. కౌసల్య పులకితగాత్రయయ్యెను. ఆమెనోట మాటరాలేదు. కనులుమూసికొని 
శ్రీరామునిపాదములపై బడెను. విస్మితురాలైన తల్లిని జూచి, ఖరారియైన శ్రీరాముడు తనబాలరూపమును దాల్ఫెను, 
ఆమె కనులు Sed చూడగా తనముందు బాలరాముడు దర్శనమిచ్చెను. అంతట ఆమె 


సంభ్రమాశ్చర్యములకులోనై, ఆయననుస్తుతించుటకుగూడ అశక్తయయ్యెను. “జగత్సితయైన పరమాత్ముని నా 


కుమారునిగా భావించితినే”- అని పలురీతులవగచెను. శ్రీహరి ఆమెను అనేకవిధముల ఓదార్చి, “దీనిని 
రహస్యముగానే ఉంచుము” అనియనెను. (చౌ॥ 1-4) 


దో-బార బార కౌసల్యా, DSM కరఇ కర జోరి। 


అబ జని కబహూ( బ్యాపై, ప్రభు మొహి మాయా తోరి ॥ 202 ॥ 


కొసల్య మాటిమాటికిని వినయముతో చేతులుజోడించి “ప్రభూ! eo నీమాయ నన్నెప్పుడును 
కప్పకుండును గాక”- అని (ప్రార్థించెను. (దో॥ 202) 


చౌ- బాలచరిత హరి బహుబిధి sx అతి అనంద దాసన్హ కహ( దీన్హా ॥ 
కఛుక కాల బీతేం సబ భాఈ । బడే భఏ పరిజన సుఖదాఈ ॥ 11 
చూడాకరన 85 గురు జాఈ। OSS Hd దఛినా బహు పాఈ ॥ 
పరమ మనోహర చరిత అపారా | కరత ఫీరత OS సుకుమారా ॥ 2 ॥ 
మన క్రమ OSS అగోచర జోఈ 1 దసరథ అజిర బిచర ప్రభు సోఈ ॥ 
భోజన కరత. So జబ wars నహి ఆవత తజి బాల సమాజా ॥ 3 ॥ 
కౌసల్యా. జబ SoS జాఈ। ఠుముకు కుముకు ప్రభు చలహి( sores 1 
నిగమ నేతి సివ అంత నపావా। తాహి ధరై జననీ హరఠి ధావా ॥ 4 i 

౨ ధూసర Grd oc తను G1 భూపతి బిహసి గోద Bonu 50 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 159 


శ్రీరాముడు తనబాల్యలీలలచే తనభక్తులనందథిని మిక్కిలి ఆనందపజచుచుండెను. ముద్దులొలుకు ఆ 
నలుగురు సోదరుల బాల్య క్రీడలను జూచుచు తల్లిదండ్రులే గాక ఆ తరత నృరవానులందలును మిక్కిలి 
మురిసిపోవుచుండిరి. వసిష్టగురువులు ఆ చిన్నారులకు చూడాకర్మ సంస్కారములను జరిపించిరి. (బ్రాహ్మణులకు 
పుష్కలముగా దక్షిణలొసంగబడెను. ఆ నలుగురు రాజకుమారులును వివిధ వినోద క్రీడలలో ఆరితేరిరి. 
మనోవాక్కర్మలకు అగోచరుడైన (ప్రభువు దశరథుని భవనప్రాంగణములయందు ఆడుకొనుచుండెను. రామా! 
భోజనమునకు రారా! రారా! (1) అని దశరథుడు ఎంతగా పిలిచినను రాముడు తనమి(త్రులను వీడివచ్చెడి 
వాడుకాడు. పిమ్మట కౌసల్య తీసికొనివచ్చుటకు పోగా ఆ బాలరాముడు తన బుడిబుడినడకలతో తల్లికి అందకుండా 
పాటీపోవుచుండెడివాడు. నేతినేతి (న+ఇతి, న+ఇతి) యని (శ్రుతులచే వర్లింపబడువానిని, శివునకును అందని 
తత్త్యస్వరూపుని తల్లి బలవంతముగా పట్టుకొనప్రయత్నించెను. క్రీడలలో దుమ్ముకొట్టుకొనియున్న దేహముగల 
కుమారుని రాజు తనయొడిలో కూర్చుండ బెట్టుకొనెను. (చౌ॥ 1-5) 


దో- భోజన కరత చపల చిత, ఇత ఉత అవసరు పాఇ | 
భాజి చలే కిలకత ముఖ, దధి ఓదన odergu 203 ॥ 


భోజన సమయమునందును ఆ చిన్నారి రాముడు కుదురుగా ఉండెడివాడు కాడు. అదనుచూచుకొని నోటిలో 
పెలుగన్నమును ఉంచుకొని ఇటునటు పణుగెత్తుచు నవ్వుచుండెడి వాడు. (దో॥ 203) 


చౌ- బాలచరిత అతి సరల సుహాఏ। సారద సేష Som శ్రుతి WO ॥ 
జిన్ల కర మన ఇన్హ సన నహి( రాతా | తే జన బంచిత కిఏ బిధాతా ॥1॥ 
భఏ కుమార జబహి( సబ భ్రాతా! OS జనేఊ గురు పితు మాతా ॥ 
గురగృహం KD పఢన రఘురాఈ | అలప కాల బిద్యా సబ ఆఈ ॥2॥ 
జాకీ సహజ స్వాస శ్రుతి చారీ 1 సో హరి పఢ యహ కౌతుక భారీ ॥ 
బిద్యా బినయ నిపున గున కీలా.। BOI Bo సకల నృప లీలా ॥n3॥ 
కరతల బాన ధనుష అతి సోహా । దేఖత రూప చరాచర మోహా ॥ 
25 DOS బిహరహి సబ భాఈ । థకీత హోహి(సబ లోగ లుగాఈ ॥ 4 ॥ 


శ్రీరామునిబాల్యలీలలు మిక్కిలి సరళమైనవి, మనోజ్ఞములైనవి. ఆ లీలలను వార్దేవియు, శేషుడును, 
పరమశివుడును, వేదపురుషుడును తన్మయత్వముతో గానము చేయుచుండిరి. ఈరామబాల్యలీలలయందు 
అనురాగమును పొందనివానిజీవితము వ్యర్థమని విధాత పలికెను. కౌమార దశకు చేరగనే ఈ నలుగురు 
కుమారులకును తల్లిదండ్రులు ఉపనయన సంస్కారములనొనర్చిరి. శ్రీరఘునాథుడు సోదరులతోగూడి 
విద్యాభ్యాసమునకై గురుకులమునకు వెళ్లెను. కొలదికాలములోనే వారు అస్త్రశస్తాది సకలవిద్యలలో పారంగతులైరి. 
తనశాసలదారా నాలుగువేదములఆవిరావమునకు కారణభూతుడైన ఆరామచం[ద్రభగవానుడు మజల వాటిని 


1. శ్రీరామ రఘురామ శృంగారరామయని చింతింపరాద ఓ మనసా! ॥ శ్రీరామ ॥ 
1) తళుకు చెక్కుల ముద్దుపెట్టు కౌసల్య మును తపమేమి చేసెనో చెలియా! 
2) దశరథుడు శ్రీరామ రారా యని బిల్వ మును తపమేమిచేసెనో చెలియా! ॥ శ్రీరామ ॥ (త్యాగరాజ) 


Pag 
Bhuvan Vani Trust, Lucknow Peace # 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri q 


160 శ్రీ రామచరిత మానసము 


అభ్యసించుటకు గురువు నాశ్రయించుట నిజముగా ఒక లీలావిలాసము. ఆ నలుగురున్న 
విద్యావినయగుణశీలసంపన్నులైరి. రాజోచితవిద్యలయందును వారుకౌశలమును సంపాదించిరి. ధనుర్బాణముల్ప 
వారిచేతులలో మిక్కిలిమనోహరముగాశోభిల్లుచుండెను. చరాచరసృష్టియంతయు వారిరూప సౌందర్యములక్స 
మోహపరవశమగుచుండెను. వారివిహారములనుగాంచి, నగరములోనివారు అందణును ముగ్గ్దులై, 'ప్రేమవిహ్యలుగై 
ఎచటివారచటనే నిలిచిపోవుచుండిరి. (చౌ॥ 1-4) 


దో-కోసలపుర బాసీ నర, నారి బృద్ద అరు బాల! 
ప్రానహు తే ప్రియ లాగత, సబ కహు( రామ కృపాల ॥ 204 ॥ 


అయోధ్యలోని స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్దులు - అందజును శ్రీరాముని తమ(ప్రాణములకన్న మిన్నగా 
(ప్రేమించుచుండిరి. (దో॥ 204) 


చౌ- బంధు సభా సంగ లేహి6 బొలాఈ | బన మృగయా నిత వేలహి. జాఈ ॥ 
పావన మృగ మారహి( జియ జానీ । దిన ప్రతి నృపహి దెఖావహి( ఆనీ ॥ 1 ॥ 
జే మృగ రామ బాన కేమారే। తే తను తజి సురలోక సిధారే ॥ 
అనుజ సఖా సంగ భోజన కరహీ6 1 మాతు పితా అగ్యా అనుసరహీ ॥ 2 ॥ 
జెహి బిధి సుఖీ హోహి పుర లోగా | కరహిం కృపానిధి Pg సంజోగా ॥ 
BS QOS సునహి( మన లాఈ 1 ఆప కహహి( అనుజన్హ సమురూఈ ॥ 3 ॥ 
ప్రాతకాల ఉరి కై రఘునాధా । మాతు పితా గురు నావహి( Sey ॥ 
ఆయసు SPA కరహి(పుర కాజా 1 SD చరిత హరషల మన రాజా ॥ 4 ॥ 


శ్రీరామచంద్రుడు తనసోదరులతో, సహచరులతో (ప్రతిదినము వనములకు వెళ్లి మోక్షార్హమైన మృగములను 
వేటాడుచుండెను. (శాస్త్రములలో రాజులకు చెప్పబడిన రీతిగా వేటాడదగిన మృగములనే వారు వేటాడుచుండిరి) 
రామ బాణములకు గురియై మృతి చెందిన మృగములను దశరథుడు చూచి, ఆతని కౌశలమునకు తృప్తీ 
పడుచుండెడి వాడు. శ్రీరాముని బాణములచే అసువులను వీడిన జంతువులు నేరుగా పరమపదమునకు 
పోవుచుండెను. ఆ జంతువుల పురాకృతసుకృతఫలమట్టిది. శ్రీరామచంద్రుడు తన తమ్ములతోమిత్రులతో కలిసి 
భుజించుచుండెడివాడు. అతడు మాతాపితరులఆజ్ఞలను శిరసావహించు చుండెను. తనప్రజలందటికిని 
సుఖములను కూర్చుచుండెడివాడు. అతడు వేదపురాణములను (శ్రవణమా(త్రమున గ్రహించి, వాటిఅంతరార్థములను 
సోదరులకు విశదీకరించుచుండెడివాడు. (ప్రాతఃకాలముననే లేచి, శ్రీరఘునాథుడు తల్లిదండ్రులకును, 
గురువులకును (ప్రణమిల్లి వారి" egos నగర కార్యకలాపములలో పాల్గొనుచుండెడివాడు. ఆతని 
నిత్యకార్య(క్రమరీతులకు రాజు మిక్కిలి సంతుష్టుడగు చుండెను. (చౌ॥ 1-4) 


దో-బ్యాపక అకల అనీహ అజ, NWS నామన రూప । 
భగత హేతు నానా OG, కరత చరిత్ర అనూప॥ 205 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 161 


సర్వవ్యాపి, అవిభాజ్యుడు, ఇచ్చారహితుడు, అజుడు, నిర్గుణుడు, నామ, రూప రహితుడు ఐన పరమాత్మ 
శ్రీరామునిఅవతారమున తనభక్తులకై నానావిధములైన అలౌకికలీలలను (ప్రదర్శించు చుండెను. (దో॥ 205) 


విశ్వామిత్రుని యాగసంరక్షణము 

చౌ- యహ సబ చరిత కహా మ్రై.(గాఈ | GAO కథా సునహు మన లాఈ ॥ 
బిస్వామిత్ర మహాముని గ్యానీ। బసహిం DS సుభ ఆశ్రమ జానీ ॥ 1॥ 
జహ( జప జగ్య జోగ ముని కరహీ(। అతి మారీచ సుబాహుహి డరహీ6 ॥ 
దేఖత జగ్య నిసాచర ధావహి(। కరహి( ఉపద్రన ముని దుఖ పావహీ( ॥ 2 ॥ 
గాధితనయ మన చింతా argh 1 హరి బిను మరహి( న నిసిచర సాఫీ ॥ 
తబ మునిబర మన కీన్హ బిచారా 1 ప్రభు అవతరెఉ హరన మహి భారా ॥ 3 ॥ 
ఏహూం మిస SBP పద జాఈ । కరి DSO అనాం SS భాఈ ॥ 


గ్యాన DOK సకల గున అయనా । సో ప్రభు మై. దేఖబ భరి నయానా ॥ క ॥ 


భవానీ! ఈ కథను ఇంతవణకు గానము చేసితిని. తరువాతి కథను (శ్రద్దగా వినుము. జ్ఞానియైన 
విశ్వామిత్రమహాముని ఒక వనమునందు పవిత్రమైన ఆ(శ్రమమున వసించుచుండెను. అచట ఆ ముని 
జపయోగయజ్ఞములను ఆచరించుచుండెడివాడు. కాని మారీచసుబాహువులు అనురాక్షసులవలన ఆయనకు 
క్లేశములు సంభవించుచుండెను. ఆయన యజ్ఞములను చేయునప్పుడు వారు వాటిని అపవిత్రముచేయుచు 
ఉపద్రవములను సృష్టించుచుండిరి. ముని చాల దుఃఖితుడగుచుండెను. ఆ శ్రీహరిసహాయము లేకుండ ఈ 
క్రూరరాక్షసులబాధలనుండి బయటపడుట అసాధ్యమని తలంచెను. అతడు ఇంకను ఇట్లు ఆలోచించెను. 
“భూభారమును తొలగించుటకై శ్రీహరి అయోధ్యలో శ్రీరామునిగా ఇప్పటికే అవతరించియున్నాడు. 
శ్రీరామునిసహాయమున ఈ రాక్షసులను తుదముట్టింపజేయవలెను. ఈ నెపముతో అయోధ్యకు వెళ్లి, (ప్రభు 
పాదపద్మములదర్శనమును చేసికొందును. రాజునకు విన్నవించుకొని, ఆయన అనుమతితో రామలక్ష్మణులను 
ఇచ్చటికి తీసికొని వచ్చెదను. జ్ఞాన వైరాగ్య సద్గుణనిధిమైన ప్రభువును కన్నులార దర్శించెదను. అహో! శ్రీరామచంద్ర 
భగవానుని దర్శింపబోవుచున్న నా అదృష్టమే అదృష్టము.” (చౌ॥ 1-4) 


= దో-బహుబిధి కరత మనోరథ, జాత లాగి Sorc బార। 
కరి మజ్జన సరఊ wo, MQ భూప దరబార ॥ 206 ॥ 

తనలో మనోరథములు పెక్కు మెదలుచున్నను రాక్షససంహారమిషతో విశ్వామిత్రుడు ఏ మాత్రము 

జాగుచేయక అయోధ్యకు బయలుదేటిను. సరయూనదిలో స్నానమాడి, రాజ సభలో ప్రవేశించెను. (దో॥ 206) 
చౌ ముని ఆగమన. SP జబ. రాజ్యా, మిలన గయ BOS Sse 

కరి దండవత మునిహి సనమానీ | నిజ ఆసన. BOQ ఆనీ udu 
చరన పఖారి $2. అతి Sper మోసమ oe ధన్య Sorc దూజా ॥ 

DOS భాంతి భోజన. కరవావా । మునిబర హృదయ హరష అతిపొవా ॥ 20 


Bhuvan Vani Trust, Lucknow 
2. Ee 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri శ 


162 శ్రీ రామచరిత మానసము 


————— పనన ననన ననన ననన 


పుని చరనని మేలే సుత చారీ । రామ దేఖి ముని దేహ బిసారీ ॥ 
SD మగన Bods ముఖ Ber జను చకోర పూరన ససి లోభా ॥3॥ 
తబ నున హరషి బచన కహ రాఊ । ముని అస కృపా న కీన్హిహు కాఊ ॥ 
Sor కారన ఆగమన తుమ్హారా । కహహు సొ కరత న PSEC బారా 4 ॥ 
అసుర సమూహ సతావహి( మోహీ | మైంజాచన ఆయఉ( నృప తోహీ ॥ 
అనుజ సమేత దేహు రఘునాథా 1 నిసిచర బధ మై( హోబ సనాథా ॥ 5 ॥ 


మునీశ్వరుని ఆగమనమును తెలిసికొని, దశరథ మహారాజు బ్రాహ్మణులతో గూడి ఎదురేగి, దండ 
ప్రణామములాచరించి, స్వాగతసత్కారములతో తీసికొని వచ్చి, ఉన్నతాసనమున కూర్చుండబెట్టెను. మునీశ్వరునకు 
అర్థ్యపాద్యాది పూజలను చేసి, అతడు “నేడు నా జన్మధన్యమైనది. నావంటి భాగ్యశాలి మజియొకడుండడు”- 
అనియనుకొనుచు చక్కని అతిథిమర్యాదలతో ఆమునిని సంతృప్తిపజచెను. ముని మిక్కిలి సంతుష్టుడాయెను. పిదప 
రాజు తననలుగురు కుమారులను అచటికి రప్పించెను. వారు మునికి (ప్రణమిల్లిరి. శ్రీరామచంద్రుని దర్శించినంతనే 
ముని తనను తాను మజచిపోయెను. చంద్రుని గాంచిన చకోరమువలె శ్రీరామునిసౌందర్యమునకు ఆయన 
ముగ్దుడాయెను. రాజు మిక్కిలి సంతోషముతో ఇట్లనెను. “మునీశ్వరా! దయతో మీరు ఇచటికి వచ్చి, మమ్ము 
అన(గ్రహించితిరి. ఇదివరలో ఈ విధముగా మీ కృప -మాపై ప్రసరింపలేదు. నేడు మీ ఆగమనమునకు కారణమేమి? 
దయతో తెల్పుడు. మీ ఆజ్ఞను తత్‌క్షణమే శిరసావహించెదను.”- అందులకు ముని ప్రత్యుత్తరమునిచ్చెను. “రాజా! 
రాక్షసులు నన్ను మిక్కిలి బాధలపాలుచేయుచున్నారు. SHS మీసహాయమును అర్జించుటకై వచ్చితిని. 


రామలక్ష్మణులను నా వెంటపంపుము. వారి సహాయమున రాక్షసులను నిర్మూలించి నేను రక్షణ పొందగలను. ఇదియే 
TOSS కారణము.”- (చౌ॥ 1-5) 


దో-దేహు భూప మన హరషిత, తజహు మోహ అగ్యాన | 
ధర్మ సుజస ప్రభు తుమ్మ He, ఇన్స Sar అతి కల్యాన ॥ 207 ॥ 


“రాజా! మోహము, అజ్ఞానము వదలి ప్రసన్నచిత్తుడవై వారిని TH అప్పగింపుము. దానివలన ధర్మము 
(పుణ్యము) సత్కీర్తి ప్రతిష్టలు నీకు ప్రాప్తించును. వారికి పరమ(శ్రోయోలాభములు కలుగును.”- (దో॥ 207) 


చౌ- సుని రాజా అతి అప్రియ బానీ । హృదయ కంప ముఖ దుతి కుములానీ ॥ 
DEMS పాయఉ( సుత చారీ। OG బచన Src కహెహు బిచారీ ॥ 1 ॥ 
మాగహు భూమి ధేను ధన కోసా। SHS దేఉ( war సహరోసా ॥ 
దేహ BPS Sc oko కఛు నాహీ(। FS ముని దేఉ( నిమిష ఎక మాహీ( ॥ 2 ॥ 
సబ సుత (bob మొహి ప్రాన కి నాఈ(। రామ BS నహి. బనఇ గొసాఈ( ॥ 
కహ DHSS అతి ఘోర కఠోరా 1 కహ( సుందర సుత పరమ కిసోరా ॥ 3 0 
సుని నృప గిరా గ్రుమరస సానీ 1 హృదయం హరష మానా ముని గ్యానీ ॥ 
తబ బసిష్ట జహుబిధి సమురఖూవా 1 నృప సందేహ ars కహ పావా ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 163 


అతి ఆదర దొఉ తనయ బొలాఏ 1 హృదయం లాఇ బహు భాంతి సిఖాఏ ॥ 
మేరే (PS నాథ సుత దోఊ । తుమ్మ ముని పితా ఆన నహి(కోఊ ॥5॥ 


మునీశ్వరునిపలుకులు రాజునకు మిక్కిలి అప్రియములాయెను. ఆయన హృదయము కంపించెను. ముఖము 
వెలవెలబోయెను. అప్పుడు అతడు ఇట్లనెను. (దుఃఖావేశముతో) “బ్రాహ్మణుడా! ఈ నలుగురు కుమారులు నాకు 
వృద్దావస్థయందు కలిగిరి. మీరు gay కోరుకొనుట సముచితముగాదు. మునీశ్యరా! భూములు, గోవులు, 
ధనధాన్యములు, సంపదలు మొదలగువానిని కోరుకొనుడు. వాటిని సంతోషముతో ఇయ్యగలను. ఎవ్వరికైనను 
దేహ(ప్రాణములకన్న ప్రియమైనదేదియును లేదు. వాటిని గూడ ఈ క్షణమే ఇయ్యగలను. నాకుమారులందజును 
TH బహిఃప్రాణములు. ఎట్టి పరిస్టితులలోనైనను శ్రీరామునివదలియుండలేను. అతిభయంకరులైన 
ఆరాక్షసులెక్కడ? మిక్కిలిసుకుమారులైన నాచిన్నారులెక్కడ?” రాజుయొక్క (ప్రేమరససిక్తములైన వచనములనువిని, 
రామునియెడ ఆయనకు గల (ప్రేమకు మునియెంతో ముగ్దుడాయెను. పిమ్మట వసిష్టుడు రాజునకు తగువిధముగా 
నచ్చజెప్పి, ఆయన భయసందేహములను దూరముచేసెను. అంతట దశరథుడు (ప్రేమతో తనఇద్దజుకుమారులను 
(రామ లక్ష్మణులను) దగ్గరకు తీసికొని, హృదయమునకు హత్తుకొని, అనేకవిధముల ఉపదేశవచనములను పలికెను. 
పిమ్మట ఆయన మునితో ఇట్లనెను. “స్వామీ! ఈ నా కుమారులు నాకు పంచప్రాణములు. ఇపుడు మీరేవారికి తండ్రి, 
గురువు, సంరక్షకులు.” (Su 1-5) 


దో-సాగయే భూప OR సుత, బహుబిధి BQ అసీస। 
జననీ భవన గఏ ప్రభు, చలే నాఇ పద సీస 1208 (క)॥ 


తరువాత రాజు తన కుమారులను పెక్కురీతుల ఆశీర్వదించి, వారిని బుషీశ్వరునకు అప్పగించెను. 
రామలక్ష్మణులు తల్టులకడకు వెళ్లి, పాదాభివందనములను ఆచరించి, వారి ఆశీస్సులను గైకొనిరి. (దో॥ 208. క) 


సో_ పృురుషసింహ GS బీర, హరషి చలే మునిభయ హరన | 
కృపాసింధు మతిధీర, అఖిల బిస్వ కారన కరన ॥ 208 (౪) ॥ 


కృపా సాగరులు, మహాధీరులు, చరాచరాత్మక సృష్టికి కారణభూతులైన ఆ పురుష సింహములగు 
| రామలక్ష్మణులు విశ్వామిత్రుని భయవిముక్తునిగా జేయుటకు ప్రసన్నమనస్కులై బయలుదేటీరి.1) (సో, 208.9) 


చౌ- అరున నయన ఉర బాహు బిసాలా । నీల జలజ తను స్యామ తనూలా ॥ 
కటి పట పీత కసే బర భాథా | రుచిర చాప సాయక దుహు(హాథా ॥ 1॥ 
స్యామ గౌర సుందర దొఉ భాఈ । బిస్వామిత్ర మహానిధి పాఈ ॥ 
ప్రభు బ్రహ్మన్యదేవ మై జానా! మొహి నితి పితా తజెడ భగవానా ॥ 2 ॥ 


1. వెడలెను కోదండపాణి, అనుజ సౌమిత్రితోగూడి, ॥ వెడలెను ॥ 
పుడమిలో జనులెల్ల పొగడ, పూజితుడై మునితోగూడి, ॥ వెడలెను ॥ 
శిరమున కొండెయు జారా, ఉరమున హారములు మెరయ, 
కరమున శరచాపములు ఘనముగ మెరయా 
సురుచిర వాద్యములు మోయ, సురలెల్లను స్తుతి చేయ, 
వర త్యాగరాజనుతుడు వసుధ భారమును బాప ॥ వెడలెను ॥ ॥ త్యాగరాజ 1. 


Bhuvan Vani Trust, Lucknow aie > af 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri a 


164 శ్రీ రామచరిత మానసము 
—— a 
SS జాత ముని 4] దెఖభాఈ । సుని తాడకా క్రోధ కరి ధాఈ ॥ 
ఏకహి. బాన GPS హరి dos దీన జాని తెహి నిజ పద Om ॥ 3 ॥ 
తబ రిషి నిజ నాథహి జి*య( చీన్లీ | బిద్యానిధి కహు( బిద్యా 42, ॥ 
జాతే లాగ న ఛుధా సిపాసా 1 అతులిత బల తను తేజ ప్రకాసా ॥ 4॥ 
అరుణకమలనయనుడు, విశాలవక్షుడు, ఆజానుబాహుడు, నీలోత్పల తమాలసదృశశ్యామలగాత్రుడైన 
శ్రీరామచంద్రుడు, పీతాంబరధారియై చేతులయందు ధనుర్చాణములతో, భుజమున తూణీరముతో 
శోభిల్లుచుండెను. శ్యామగౌరవర్లశో OHSS ఆ సోదరులు ఇరువురును అత్యంతసుందరులు. 
ఆయిరువురితోగూడివెళ్లుచున్న విశ్వామిత్రుడు అమూల్యధనరాసులను పొందినట్టు సంతసించెను. ఆయన తన 
మనస్సులో ఇట్లనుకొనెను. “ప్రభువు నిజముగా భక్తపరాధీనుడని, బ్రాహ్మణ ప్రియుడని తెలిసికొంటిని. నా Sess 
తల్లిదండ్రులనుగూడ వదలివచ్చెను.” మార్గమధ్యమున తాటకయను రాక్షసి వీరి అలికిడినివిని, కోపముతో వీరిపై 
విరుచుకొనిపడెను. ఆమెను ముని వారికి చూపెను. అంతట రాముడు ఒకేబాణముతో ఆమెను తుదముట్టించి, 
కనికరముతో పరమధామునకు చేర్చెను. దీని ద్యారా రామచంద్రప్రభువు సాక్షాత్తుగా పరమేశ్వరుడే యని ముని 
తనఅంతరంగమున MONS. ప్రభువు విజ్ఞాననిధియని తెలిసినప్పటికిని విశ్వామిత్రుడు మిక్కిలి హర్షముతో వారికి 


‘ne, అతిబల అనుమం(త్రములను ఉపదేశించెను. దాని వలన క్షుత్సిపాసాబాధలు వారిని దతిజేరవు. పైగా అవి 
వారికి బలమును, శక్తిని కూర్చును. (చౌ॥ 1-4) 


దో-ఆయుధ సర్ప సమర్పి కై, ప్రభు నిజ ఆశ్రమ ఆని । 
కంద మూల ఫల భోజన, దీన్న SKB హిత జాని॥ 209 ॥ 


మునీశ్వరుడు తనఅస్త్రశస్త్రములను అన్నింటిని వారికి సమర్పించి, వారిని తనఆశ్రమమునకు తీసికొని 
వచ్చెను. పరమహితైషులైన ఆ రామలక్ష్మణులకు అత్యంత శ్రద్దాదరములతో కందమూల ఫలముల విందొనర్చెను. 
(దో॥ 209) 


చౌ= ప్రాత కహా ముని సన రఘురాఈ । నిర్భయ జగ్య కరహు తుమ్మ జాఈ ॥ 
హోమ కరన లాగే ముని రూరీ 1 ఆపు రహే మఖ క్రీం రఖవారీ ॥1॥ 
సుని మారీచ నిసాచర క్రోహీ। లై సహాయ ధావా మునిద్రోహీ ॥ 
బిను ఫర బాన రామ తెహి మారా! సత Sas గా సాగర పారా ॥ 2॥ 
పావకసర సుబాహు WA మారా। అనుజ నిసాచర Sok స(ఘారా ॥ 
మారి అసుర ద్విజ నిర్భయకారీ 1 అస్తుతి కరహి( OS ముని రూరీ ॥ 3 ॥ 
తహ పుని కఛుక దివస రఘురాయా 1 రహే కీని DSS పర దాయా ॥ 
భగతి హేతు బహు కథా పురానా। SPAS జద్యపి ప్రభు జానా ॥ క ॥ 
తబ ముని సాదర కహా బురూఈ । చరిత ఏక ప్రభు దేఖిఅ జాఈ ॥ 
ధనుషజగ్య సుని రఘుకుల నాథా | హరషి చలే మునిబర కే సాథా ॥5॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 165 


i 


ఆశ్రమ ఏక దీఖ మగ మాహీ6 | ఖగ మ్ఫగ జీన జంతు తహ నాహీ( ॥ 
పూఛా మునిహి సిలా ప్రభు దేఖీ | సకల కథా ముని కహా బిసేషీ ॥ 6 ॥ 


(ప్రాతఃకాలమున శ్రీరాముడు మునీశ్వరునితో యజ్ఞమును నిర్భయముగా ఆరంభింపుడని పలికెను. 
మునీశ్వరులతో గూడి విశ్వామిత్రుడు యజ్ఞారంభము గావించెను. సోదరులిజువురును యజ్ఞరక్షకులై నిల్ఫిరి. 'స్వాహా' 
అను శబ్దములు చెవినబడినంతనే మునులకువిరోధులైన మారీచసుబాహువులు తమ పరివారములతో ఏజృంభించిరి. 
యజ్ఞమునకు విఘ్నములను కల్గించుటకై పూనుకొనిరి. శ్రీరాముడు ఫలకము (ములికి) లేని ఒకే ఒక బాణముతో 
మారీచుని శతయోజనములకావల సముద్ర తీరమున పడునట్లు కొట్టెను. ఆగ్నేయాస్త్రముతో సుబాహువును 
వధించెను. లక్ష్మణుడు రాక్షససైన్యములను పూర్తిగా రూపుమాపెను. ఈ విధముగా రామలక్ష్మణులసంరక్షణలో 
యజ్ఞము నిర్విఘ్నముగా ముగిసెను. వారు మునులను భయరహితులనుగా జేసిరి. దేవతలు, విశ్వామి(త్రాదిమునులు 
వారిని ప్రస్తుతించిరి. లక్ష్మణసహితుడైన శ్రీరఘునాథుడు వారిని అను(గ్రహించుచు అచట కొంతకాలము ఉండెను. 
రాముడు అన్నింటిని ఎటీగినవాడేఐనప్పటికిని, విశ్వామిత్రుడు భక్తిపరవశుడై వారికి పెక్కుపురాణగాధలను 
వినిపించెను. పిదప విశ్యామిత్రమహర్షి సాదరముగా ఇట్లు పలికెను. “ప్రభూ! ఒక ధనుర్యజ్ఞమహోత్సవమును 


తిలకింతము రండు”- ఆ మాటలు వినగానే రఘునాథుడు సలక్ష్మణుడై ఆయనవెంట సంతోషముతో . 


బయలుదేటెను. మార్గమధ్యమున వారు పశుపక్ష్యాదులు, ఏ ఇతర ప్రాణులు లేని ఒక ఆశ్రమమును జూచిరి. అచట 
ఒక జాయిమా(త్రము పడియుండెను. శ్రీరాముడు దానిని గూర్చియడిగెను. ముని ఆకథను సవిస్తరముగా తెలిపెను. 
(చౌ॥ 1-6) 


అహల్యా శాపవిమోచనము 


దో- గౌతమ నారి శ్రాప బస, Sho దేహ ధరి ధీర। 
చరనకమల రజ చాహతి, కృపా కరహు రఘుబీర ॥ 210 ॥ 
“గొాతమమహర్షిధర పత్నియైన అహల్య శాపవశమున BOR నీ పాదకమల రేణువును కాంక్షించు చున్నది. 
రఘువీరా! ఆమెపై కృపజూపుడు.” అని విశ్వామిత్రుడు పలికెను. (Su 210) 


ఛం- పరసత పద పావన సోకనసావన ప్రగట భఈ తపపుంజ సహీ । 


దేఖత రఘునాయక జన సుఖదాయక సనముఖ హొ కర జోరి రహీ॥ 
అతి ప్రేమ అధీరా పులక సరీరా ముఖ నహి( ఆవఇ బచన క్రీ | 
అతిసయ ater చరనన్లి లాగీ who నయన జలధార బహీ ॥ 1 ॥ 
ధీరజు మన క్రీన్లా ప్రభు కహు( Da రఘుపతి కృసా( భగతి పాఈ | 
అతి నిర్మల బానీ అస్తుతి ఠానీ గ్యానగమ్య జయ రఘురాఈ ॥ 
మై( నారి CAPSS ప్రభు జగ పావన OSS రిపు. జన సుఖదాఈ | 
రాజీవ DOSS భనభయ మోచన పాహి పాహి సరనహి( ఆఈ ॥ 2 ॥ 


న 


Bhuvan Vani Trust, Lucknow క — 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri షై 


166 శ్రీ రామచరిత మానసము 


—_ EE తతతతతడవాయయ్య. 
ముని స్రాప జొ దీన్లా అతి భల కీన్నా పరమ అనుగ్రహ మై( మానా । 
దేఖెఉ( భరి లోచన హరి భవమోచన ఇహళ లాభ సంకర జానా ॥ 
బినతీ ప్రభు మోరీ Foe HS భోరీ నాథ న మాగఉ( బర ఆనా। 
పద కమల పరాగా రస అనురాగా నును మన మధుప కరై పానా 3 ॥ 
జైహి( పద సురసరితా పరమ QOS ప్రగట భఈ సిన సీస ధరీ | 
BBs పద పంకజ Bor పూజత అజ నును సిర ధరెడ కృపాల హరీ ॥ 
ఎహి భా(తి సిధారీ గౌతమ నారీ బార బార హరి చరన పరీ । 
జో అతి మన భావా సో బరు PH గై పతిలోక అనంద భరీ ॥ 4 ॥ 


పవిత్రమైన, శోకనాశకారియెన శ్రీరామపాదము సోకినంతనే మహా తపస్వినియెన అహల్య లేచినిలబడి 
అంజలిఘటించెను. భక్తులకు ఆనంద(ప్రదుడైన శ్రీరాముని గాంచి ఆమె (ప్రేమవిహ్యలయైనది, పులకితగాత్రయైనది. 
ఆమెనోట మాటయేరాలేదు. అత్యంత భాగ్యశాలినియైన అహల్య ్రభుచరణములకు ్రణమిల్లెను. కన్నీరు 
సంతతధారగా (ప్రవహించెను. ఆమె ధైర్యమును కూడగట్టుకొని భక్తిపారవశ్యముతో నిర్మలవాణితో శ్రీరామచంద్రుని 
(ప్రభువుగా గుర్తించి, స్తుతింపసాగెను. “బ్రహ్మజ్ఞానులకే గోచరమగు ఓ రఘురామా! మీకు జయము. నేను 
అపవిత్రురాలను. మీరు లోకపావనులు, భక్తులకు సుఖ(ప్రదులు. ఓ రావణారీ! కమలనయనా! జనన మురణక్లేశములను 
తొలగించు వాడా! నేను మీ శరణు జూచ్చితిని. నన్ను రక్షింపుడు రక్షింపుడు. ముని నాకు శాపమిచ్చి మేలే చేసెను. 
దానిని నేను పరమాను[గ్రహముగా భావింతును. దానివలన మోక్ష (ప్రదాతయైన శ్రీహరిని నేత్ర పర్వముగా 
దర్శించుకొనగల్లితిని. మీ దర్శన భాగ్యమునకై ఆ పరమశివుడుగూడ తహతహలాడును. నేను మంద బుద్ధిని. నాకు 
ఒక వరమును (ప్రసాదింపుడు. నా మనస్సనెడి మధుపము(తుమ్మెద) సర్వదా మీ పాదకమల రసాస్వాదనమును 
చేయుచుండునట్టు అను([గ్రహింపుడు. మీ పాదములనుండియే పరమపవిత్రమైన గంగ ఉద్భవించి, శివుని 
జటాజూటమునలంకరించినది. మీ శ్రీపాదములను కడిగి, (బ్రహ్మ వాటిని భక్తితో సేవించెను. అట్టి మీ పాదము నా 
శిరముపై మోపబడెను. నేను ధన్యురాలను.”- అని పల్కుచు అహల్య పదే పదే భగవంతునకు (ప్రణమిల్లెను. 
తానడిగినవరములను పొంది, అహల్య మహదానందముతో తనపతిదేవుని పాదముల చెంతకు చేరెను. (ఛం॥ 1-4) 


దో-అస ప్రభు దీనబంధు హరి, POS రహిత దయాల। 
తులసిదాస సఠ Sir భజు, ఛాడి కపట జంజాల ॥ 211 ॥ 


శ్రీరామచంద్రప్రభువు _దీనజనబాంధవుడు. అవ్యాజకరుణాపారీణుడు. ఓ మూఢమనసా! శీ 
కపటములైనజంజాటములను వదలి, ఆయనను భజింపుము. (అని తులసీదాసు తెలుపుచున్నాడు) _ (దో॥ 211) 


మాసపారాయణము-ఏడవ విరామము 
మిథిలకు శ్రీరామలక్ష్మణుల ఆగమనము 
చౌ- చలే రామ లభిమన ముని సంగా 1 KD జహా. జగ పావని గంగా ॥ 


గాధిసూను సబ కథా సునాఈ | జెహి ప్రకార సురసరి మహి ఆఈ ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 167 
SSS ee 


తబ ప్రభు OAS సమేత నహాఏ। 
హరషి చలే ముని బృంద సహాయా । 
పుర రమ్యతా రామ జబ దేఖీ। 


DOS దాన మహిదేవన్ని పాఏ ॥ 
BA DOW SKS నిఅరాయా ॥ 2 ॥ 
హరషే అనుజ సమేత బిసేషీ ॥ 


బాపీ. కూప సరిత సర నానా । సలిల సుధాసమ మని BH ॥ 3॥ 
గుంజత మంజు మత్త రస భృంగా 1 కూజత కల బహుబరన బిహంగా ॥ 
బరన బరన OSD బనజాతా। BOG సమీర సదా సుఖదాతా ॥ 4॥ 


రామలక్ష్మణులు విశ్వామిత్రునివెంట పవిత్రగంగానదీతీరమునకు చేరిరి. అచట ముని (శ్రేష్టుడు గాధిసుతుడు 
దేవనదితైనగంగ భూమికి అవతరించినకథను వినిపించెను. వారు మునులతో గూడి గంగానదిలో 
స్నానములనాచరించిరి. (బ్రాహ్మణులకు అనేకదానములను ఒసంగిరి. మునిసమాజముతోగూడి శ్రీరాముడు 
సహానుజుడై వెంటనే మిథిలానగరమును సమీపించెను. రామలక్ష్మణులు మిధిలానగరశోభలను గాంచి మిక్కిలి 
హర్షితులైరి. వాపీకూపతటాకములలోని అమృతతుల్యములగు జలములు, మణిమయ సోపానములు వారిని 
ఎంతయో ఆశ్చర్యమున ముంచెత్తెను. పుష్పరసాస్వాదనమైకమున తుమ్మెదలు రుంకారములు చేయుచుండెను. 
వివిధవర్లశో భితపక్షులకల కూజితములు మనోజ్ఞములుగా నుండెను. పలువన్నెలుగలకమలములు వికసితములై 
చిత్రవిచిత్రములుగా గోచరించుచుండెను. శీతలమందమారుతములు పరిమళభరితములై ఆహ్లోదకరముగా 


వీచుచుండెను. 


(చౌ॥ 1-4) 


దో-సుమన బాటికా బాగ బన, బిపుల బిహంగ నివాస। 


ఫూలత ఫలత సుపల్లవత, 


సోహత పుర చహు( పాస॥ 212 ॥ 


నగరమునకు నలువైపుల ఉద్యానవనములు, పుష్పవాటికలు నానావిధపక్షులకావాసములై, పుష్ట ఫలములతో 


అలరారుచుండెను. 


చౌ- బనఇ న బరనత నగర నికాఈ । 
చారు బజారు బిచిత్ర అంబారీ । 
ధనిక బనిక బర ధనద సమానా 1 
చౌహట సుందర గలీ6 సుహాఈ । 
మంగలమయ మందిర సబ కేరే(। 
పుర నర నారి సుభగ సుచి సంతా | 
అతి అనూప జహ( జనక నివాసూ | 
హోత చకిత చిత కోట బిలోకీ । 


(దో॥ 212) 


జహా( జాఇఖ మన తహ Parse ॥ 
నునిమయ OO జను స్వకర స(వారీ ॥ 1 ॥ 
బైఠే సకల బస్తు లై నానా ॥ 
సంతత రహహి(సుగంధ సిచాఈ ॥ 2 ॥ 
DOS జను రతినాథ చితేరే( ॥ 
ధరమసీల గ్యానీ గునవంతా ॥ 3॥ 
బిథకహి( బిబుధ బిలోకి బిలాసూ ॥ 


సకల భువన Ber జను 88 ॥ 4 ॥ 


ఆనగర శోభలు వర్లనాతీతములు. అత్యంతమనోహరములు. సుందరములైన అంగడివీధులు, 


మణిమయములై చిత్రవిచిత్రముగానున్నఅట్టాలికలు, (బ్రహ్మయే. స్వయముగా తీర్చిదిద్ది నట్టుండెను. 


Fa 


Bhuvan Vani Trust, Lucknow | 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri మ్న్‌ 


168 శ్రీ రామచరిత మానసము 


కుబేరునితోతులదూగు ధనికులు, వ్యాపారులు అంగళ్లలో అమూల్యములైన వివిధవస్తువులను ప్రదర్శించియుంచిరి, 
పరిశుభ్రములైన వీధులు, కూడళ్ళు, సుగంధ జలములచే తడుపబడి యుండెను. ఆ పురవాసులగృహములు 
మంగళకరములై యుండెను. మదనుడే స్వయముగా చిత్రించినాడాయనునట్టు మిక్కిలిఅందమైన చిత్రపటములు 
గోడలపై |వ్రేలాడదీయబడియుండెను. ఆనగరములోని స్త్రీ పురుషులు సుందరులు, పవిత్రులు, సాధుస్వభావులు, 
ధర్మాత్ములు, జ్ఞానులు, గుణవంతులు. నిరుపమానమైన జనకుని నివాసస్థానమును, ఐశ్వర్యవైభిబములను గాంచి, 
దేవతలే ఆశ్చర్యచకితులగుచుండిరి. ఆ రాజ (ప్రసాదముల శోభలు తిలకించినవారికి సమస్త లోకములలోని 
సౌందర్యములన్నియు ఈ (ప్రాకారముల మధ్య కుప్పబోయబడినట్టు తోచుచుండెను. (చౌ॥ 1-4) 


దో-ధవల ధామ మని HI పట, WHAT నానా భాతి । 
సియ నివాస సుందర సదన, సోభా కిమి కహి జాతి॥ 213 ॥ 


ధవళకాంతులతో ధగధగలాడుచున్న రాజభవనములలో వివిధరీతుల రత్నఖచితములైన బంగారుజరీతెరలు 
(వ్రేలాడదీయబడియుండెను. సీతాదేవి SPST se వర్లింపనలవిగానివి. , (దో॥ 213) 


చౌ- సుభగ ద్వార సబ కులిస కపాటా | భూప DS నట మాగధ భాటా ॥ 
బనీ Do we గజ సాలా! హయ గయ రథ సంకుల సబ కాలా ॥ 1॥ 
సూర సచివ “HSS బహుతేరే। నృపగృహ సరిస సదన సబ శ్రేరే ॥ 
పుర బాహెర సర సరిత సమీపా 1 GH జహ( తహ బిపుల మహీపా ॥ 2 ॥ 
BD అనూప ఏక అంవరాఈ 1 సబ సుపాస సబ భాంతి సుహాఈ ॥ 
కాసిక కహెడ మోర మను మానా | ఇహా6 రహిఅ రఘుబీర సుజానా ॥ 3 ॥ 
భలెహి( నాథ కహి కృపానికేతా 1 ఉతరే తహ మునిబ్బంద సమేతా ॥ 
బిస్వామిత్ర మహాముని ఆఏ 1 సమాచార మిథిలాపతి పాఏ ॥ 4॥ 


రాజభవనద్వారములు .వ(జ్రఖచిత కవాటములతో అలరారుచుండెను. అట సామంతులు, నటులు, భటులు, 
వందిమాగధులు నడయాడుచుండిరి. విశాలములైన అశ్వశాలలు, గజశాలలు, రథశాలలు అసంఖ్యాకములైన హయ, 
గజ, రథములతో నిండి యుండెను. ముఖ్యయోధుల, Sogo, సేనాపతుల హర్మ్యములు ర'జప్రాసాదములకు 
దీటుగా నుండెను. విచ్చేసిన రాజన్యులకై నగరమునకు వెలుపల నదీతటాక సమీపములయందు పెక్కు వసతి 
గృహములు చక్కగా ఏర్పజచబడియుండెను. విశ్వామిత్రుడు అన్ని వసతులుగల ఒక మామిడితోపును ae 
“రఘువీరా! ఈ ప్రదేశము నాకు నచ్చినది. మనము ఇక్కడనేయుందము.”- అనెను. వినయాంచితుడైన శ్రీరాముడు 
“అట్లే స్వామీ” అని ఆమోద (ప్రమోదములను తెలిపెను. మునిబ్బందములతో వారు అచటనే ఉండిరి. విశ్వామిత్రుని 
ఆగమన వార్త జనక మహారాజునకు తెలిసెను. (sur) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and అకా a 


బాలకాండము 169 
aaa 
దో- సంగ సచివ సుచి భూరి భట, భూసుర బర గుర గ్యాతి | 
చలే How మునినాయకహి, ముదిత రాజి ఎహి భాతి ॥ 214 ॥ 


, జనక మహారాజు తనకు 'విశ్వాసపా(త్రులైన మంత్రులను, యోధులను (బ్రాహ్మణులను, గురువైన 
శతానందుని, రాజ బంధువులను వెంటనిడుకొని, అత్యంత (ప్రసన్నచిత్తుడై మునీశ్వరుడైన విశ్వామిత్రుల వారిని 
దర్శించుటకు వచ్చెను. (దో॥ 214) 


చౌ- 85 ప్రనాము SOS ధరి మాథా । దీన్లి అసీస ముదిత మునినాథా ॥ 
బిప్రబ్బంద సబ సాదర బందే । జాని భాగ్య బడ రాజ అనందే ॥1॥ 
SHO |ప్రస్న కహి బారహి( బారా | బిస్వామిత్ర నృపహి Boo ॥ 
Br అనసర ఆఏ SS భాఈ । గఏ రహే Sas Howse ॥ 2 ॥ 
స్యామ గౌర మృదు బయస కిసోరా | లోచన somes బిస్వ చిత చోరా ॥ 
GB సకల జబ రఘుపతి ఆఏ । బిస్వామిత్ర నికట BED ॥3॥ 
భఎ సబ సుఖీ దేఖి SS భ్రాతా । బారి బిలోచన పులకిత గాతా ॥ 
మూరతి మధుర మనోహర దేఖీ | Soha బిదేహు బిదేహు బిసేషీ ॥ 4 ॥ 


జనకమహారాజు విశ్వామిత్రునిపాదములకు సాష్టాంగప్రణామములాచరించెను. ముని (ప్రసన్నుడై ఆయనను 
ఆశీర్వదించెను. జనకుడు విప్రబ్బృందములకు వందనములాచరించి, తాను ధన్యుడనైతినని వినమ్రవచనములను 
పలికి, అమితానందమును పొందెను. కుశలప్రశ్నలు ముగిసిన పిదప విశ్వామిత్ర మహర్షి రాజును సుఖాసీనుని 
గావించెను. ఉద్యానవన శోభలను తిలకించుటకువెళ్లినరామలక్ష్మణులు అదేసమయమున అచటికి వచ్చిరి. 
కౌమారావస్థలో _ కనువిందుగావించుచు శ్యామ, _గౌరవర్లములతో  అలరారుచున్న ఆరాకుమారులు 
అందటీహృదయములను చూరగొనిరి. శ్రీరామునిరాకతో అందయును లేచి నిలుచుండిరి. విశ్వామిత్రుడు ఆయనను 
తనకడకూర్చుండబెట్టుకొనెను. చూడముచ్చటైన వారి అందచందములను గాంచి, అచటి వారినేత్రములు 
ఆనందాశ్రుపూరితములయ్యెను, శరీరములు పులకించెను. శ్రీరాముని మనోహరరూపలావణ్యములకు అబ్బురపడి, 
విదేహరాజు (జనకుడు) నిజముగా విదేహు(విస్మృతదేహు)డాయెను. (చౌ॥ 1-4) 


దో- ప్రేమ మగన మను జాని నృపు, కరి బిబేకు ధరి ధీర 1 
బోలెఉ ముని పద నాఇ dS, గదగద గిరా గభీర॥ 215 ॥ 
ఆనందపరవశమైన తనమనస్సును పదిలపజచుకొని, జనకుడు మునిపాదములకు (ప్రణమిల్లి, , 
గంభీరగద్గదస్వరముతో ఇట్లనెను. (దోమ 
చౌ- కహహు నాథ సుందర HS బాలక 1 మునికుల తిలక కి నృపకుల పాలక ॥ 
బ్రహ్మ జొ నిగమ నేతి కహి Mar ఉభయ బేష ధరి కీ Sg ఆవా 11 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


సహజ బిరాగరూప మను మోరా 1 థకిత హోత జిమి చంద చకోరా ॥ 
తాతే ప్రభు పూఛజఉ( సతిభాఊ | కహహు నాథ జని కరహు దురాఊ ॥ 2 ॥ 
ఇన్నహి DSSS అతి అనురాగా 1 బరబస బ్రహ్మసుఖహి మన త్యాగా ॥ 
కహ ముని బిహసి కహెహు నృప O91 బచన తుమ్హార న హోఇ అలీకా ॥ 3 ॥ 
ఏ ప్రియ Deer జహా లగి ప్రానీ | మన ముసుకాహి( రాము సుని బానీ ॥ 
రఘుకులమని దసరథ కే Hi మమ హిత లాగి నరేస SOO ॥ 4 


“స్వామీ! ఈ బాలకులు ఇద్దజును మునికులభూషణులా! లేక రాజకులదీపకులా? లేదా వేదములచే నేతి, 
నేతి'అని వర్లింపబడిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మము యొక్క రెండు సగుణసాకార స్వరూపములా? 
పరబ్రహ్మస్వరూపులా? దయతో తెలుపుడు. సహజముగా వైరాగ్యపూర్లమైన _నామనస్సుసైతము వీరిని జాచి 
'చం|డ్రునిజూచినచకోరమువలె' ముగ్రమగుచున్నది. “మునీశ్వరా! నిండు మనస్సుతో అడుగుచున్నాను వీరెవరు? 
ఏమియు దాచక దయతో వివరముగా తెల్పుడు. వీరిని గాంచినపిమ్మట నామనస్సు (ప్రమపరవశమై 
(బ్రహ్మానందసుఖమునుగూడ కోరుకొనుట లేదు.”- అంతట మునివరుడు నవ్వి, ఇట్లు పలికెను. “రాజా! మీరు 
లెస్సపలికితిరి. మీ వచనములెన్నడును అసత్యములు SASH. ప్రపంచములోని సమస్త (ప్రాణులకును వీరు 
ప్రియతములు.”- మునిపల్కులు విని, శ్రీరాముడు మనస్సులోనే నవ్వుకొనెను. రహస్యమును విప్పవలదనినట్టు 
సంజ్ఞచేసెను. అపుడు ముని వచించెను. “వీరు రఘుకులశ్రేష్ణలైన దశరథమహారాజు కుమారులు. నాకు 
సహాయముగా నుండటకై పంపబడిరి. (చౌ॥ 1-4) 


దో-రాము opis GS బంధుబర, రూప సీలబల ధామ | 
మఖ OBE సబు సాథి alo, జితే అసుర సంగ్రామ ॥ 216 ॥ 


రామలక్ష్మణ నామధేయులైన ఈ సోదరులు రూప, శీల, బల సంపన్నులు. వీరు రాక్షసులను యుద్దములో 
తునుమాడి, నా యజ్ఞమును సంరక్షించిరి. ఇది లోకవిదితము. (దో॥ 216) 


చౌ- ముని తవ SOS BD కహరాఊ 1 కహి న సకఉ( నిజ పున్య ప్రభాఊ ॥ 
సుందర స్యామ గౌర దొఉ భ్రాతా । ఆనందహూ కే ఆనందదాతా ॥1॥ 
aS, కై ప్రీతి పరసపర పావని। కహిన జాఇ మన HS సుహావని ॥ 
సునహు నాధ. కహ ముదిత బిదేహూ 1 బ్రహ్మ జీవ ఇవ సహజ సనేహూ ॥ 2 ॥ 
HA DA ప్రభుహి చితన నరనాహూ | పులక గాత ఉర అధిక ఉధాహూ ॥ 
మునిహి ప్రసంసి నాఇ పద సీసూ 1 SSS లవాఇి నగర అవనీసూ ॥ 3 ॥ 
సుందర సదను సుఖద సబ కాలా । తహా( బాసు లై OS, భుఆలా ॥ 
కరి పూజా సబ OO సెవకాఈ | గయ oe గృహ బిదా Sorte ॥ 4॥ 


జనక మహారాజు పలికెను. “మునీశ్వరా! నా పుణ్యవిశేషమువలన మీ పాదదర్శనభాగ్యము కలిగినది. ie 
గౌర వర్తవిలసితులైన ఈ సోదరులు ఆనందమునకే ఆనందమును చేకూర్చినారు. ఈ సోదరుల ప్రేమానురాగము 
£౯3 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 171 


= ననన కక 


మనోహరములైనవి, అత్యంతపవిత్రములైనవి. లోకమునకు ఆదర్శప్రాయములైనవి. బ్రహ్మజీవుల 
అనుబంధములవలె వీరిప్రేమ సహజమైనది. వాక్కుల కందనిది.”- విదేహభూపతి శ్రీరామచంద్ర eae 
తదేకదృష్టితో చూచుచు ఆనందపులకితగాత్రుడాయెను. ఆయనహృదయము భక్తి పరిపూర్ణమైనది. మునిని 
'ప్రశంసించుచు ఆయన పాదములకు (ప్రణమిల్లి, రాజు వారిని నగరమునకు "తోడ్కొని పోయెను. అన్ని 
బుతువులలోను సుఖకరములైన భవనములలో వారిని నివసింప జేసెను. ఉచితరీతిని మునిని సేవించి, 
ఆయనఅనుజ్ఞతో రాజు తన (ప్రాసాదమును జేరెను. (30 1-4) 


దో-రిషయ సంగ రఘుబంస మని, కరి భోజను బిశ్రాము। 
BS ప్రభు భ్రాతా సహిత, దివసు రహా భరి జాము ॥ 217 ॥ 


రఘువంశ శిరోమణియైన శ్రీరాముడు బుషులతో గూడి, భోజనాదికమును ముగించుకొని, విశ్రమించి, 
లక్ష్మణునితోపాటు కూర్చొని యుండెను. అపుడు సూర్యాస్తమయమునకు ఇంకను ఒక జాము ప్రొద్దు ఉండెను. 
(దో॥ 217) 


రామలక్ష్మణులు మిథిలా నగర శోభలను తిలకించుట 


చౌ- లఖన హృదయ లాలసా బిసేషీ 1 జాఇ జనకపుర ఆత 3M ॥ 
ప్రభు భయ బహురి మునిహి సకుచాహీ( 1 ప్రగట న కహహిం మనహి( ముసుకాహీ( ॥ 1 ॥ 
రామ అనుజ మన కీ గతి జానీ! భగత బఛలతా హియ( హులసానీ ॥ 
పరమ DNS BMD ముసుకాఈ । బోలే గుర అనుసాసన పాఈ ॥ 2 ॥ 
నాథ లఖను పురు దేఖన చహహీ( 1 ప్రభు సకోచ డర ప్రగట న కహహీ( ॥ 
Be TSS ఆయసు మై PI 1 నగర Garg తురత లై ఆవౌం॥ 3 ॥ 
సుని మునీసు కహ బచన SHO 1 కస న రామ తుమ్హ రాఖహు నీతీ ॥ 
ధరమ సేతు పాలక తుమ్మతాతా 1 ప్రేమ Dos సేవక సుఖదాతా ॥ 4 ॥ 


జనకపురశోభలను తిలకింపవలెననుకోరిక లక్ష్మణునకు ప్రగాఢముగానుండెను. విశ్వామిత్రమహర్షియు, అన్న 
శ్రీరాముడును అందులకు ఆమోదింతురో లేదోయను భయసందేహములతో సంకోచపడుచు దానిని ప్రకటింపలేక 
లక్ష్మణుడు తనలోతాను నవ్వుకొనుచుండెను. (నూతన నగరశోభలను దర్శింపవలెననుకుతూహలము 
బాలురకుండుట సహజముగదా!) లక్ష్మణుని మనోభావములను గమనించినశ్రీరామునిలో భక్త(సోదర) వాత్సల్యము 
పెల్లుబికెను. అతడు గుర్వాజ్ఞబడయుటకు వినయసంకోచములతో ముసిముసి నవ్వులతో ఇట్లనెను. “స్వామీ! 
లక్ష్మణుడు నగర విశేషములను చూడగోరు చున్నాడు. భయసంకోచములతో మిమ్ము అడుగలేక యున్నాడు. మీ 
ఆజ్ఞయైనచో పట్టణశోభలను తిలకించిరాగలము.”- ఈ మాటలకు విశ్వామిత్రుడు ప్రీతితో ఇట్లనెను. “నాయనా! 
రామా! నీతిని, ధర్మమును రక్షించుటలో నీవు అసమానుడవు. భక్తికి వశుడవై, నీవు సేవకులకు సుఖానందములను 
గూర్చుచుందువు. (చౌ॥ 1-4) 


దో-జాఇ BD ఆవహు నగరు, సుఖ నిధాన SS భాఇ। 
కరహు సుఫల సబ కే నయన, సుందర బదన Garg ॥ 218 ॥ 


| 
Bhuvan Vani Trust, Lucknow : ష్‌ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


172 శ్రీ రామచరిత మానసము 


మీ ఇరువురు సోదరులును వెళ్లి నగర క్ఞోభలను తిలకించిరండు. మీ తను సౌందర్య విలాసములతో 
నగరప్రజలకు నేత్రసాఫల్యములను గూర్చుడు. మిమ్ము కన్నులారగాంచిన పౌరులజన్మలు ధన్యములగును.”- 


(దో॥ 218) 
చౌ- ముని పద కమల బంది SS భ్రాతా । చలే లోక లోచన సుఖ దాతా ॥ 


బాలక బృంద OP అతి సోభా | లగే సంగ లోచన మను లోభా ॥1॥ 
ఫీత బసన పరికర కటి భాథా। చారు చాప సర సోహత హాథా ॥ 
తన అనుహరత సుచందన S51 స్యామల గౌర మనోహర జోరీ ॥ 21 
కేహరి కంధర బాహు బిసాలా। ఉర అతి రుచిర నాగమని మాలా ॥ 
సుభగ సోన సరసీరుహ లోచన 1 బదన మయంక తాపత్రయ మోచన ॥ 3 ॥ 
కానన్ని కనక పూల ఛబి చేహీ(। DSSS చితహి చోరి జను లేహీ( ॥ 
చితవని చారు భృకుటి బర బాశీ 1 తిలక రేఖ Bey జను చాతీ ॥ 4॥ 


మునిపాదములకు నమస్కరించి, సోదరులిద్దజును లోకులకు (చూచువారికి) నయనానందకరముగా 
బయలుదేణిరి. బాలకులనేత్రములు, మనస్సులు వారి అద్భుతసౌందర్యములకు ఆకర్షితములై, వారివెంట నడిచినవి. 
రామలక్ష్మణులు పీతాంబరములను దాల్చి, నడుములకుతూణీరములను ' బిగించుకొని, చేతులలో 
ధనుర్భాణములనుబూని, శ్యామగౌరవర్ల శరీరముల కు తగినచందనతిలకములతో విలసిల్లుచు చూపరులకు 
అమితానందములను గూర్చుచుండిరి. సింహసదృశ కంధరములతో, ఆజానుబాహువులతో, IPO వక్షములపై 
గజముక్త (ముత్యాల) మాలలతో, రాజీవలోచనములతో, తాపత్రయములను హరించెడి చంద్రవదనశోభలతో 
అలరారుచుండిరి. వారి సువర్షమయకర్షకుండలములు, అందములనువిరజిమ్ము చూపులు, ధనుస్సాందర్యములను 
నిలువరించుకనుబొమలు, .అత్యంతమనోజ్ఞములై ఒప్పాణుచుండెను. ముఖములపై దిద్దినతిలకములు వారి 
అందచందములకు ముద్రలు వేసినట్టుండెను. (చౌ॥ 1-4) 


దో-రుచిర BSA సుభగ సిర, మేచక కుంచిత కేస 1 
నఖ సిఖ సుందర బంధు Sa, సోభా సకల సుదేస ॥ 219 ॥ 
వారు శిరములపై చతురస్రాకారములుగల టోపీలు ధరించియుండిరి. నల్లని కుటిల కుంతలముల 
(ఉంగరాల జుట్టు) తో Sp శిఖపర్యంతము వారు సౌందర్య రాసులై ఒప్పారిరి. స (దో॥ 219) 
చౌ- దేఖన నగరు భూపసుత ఆఏ। సమాచార పురబాసిన్హ పాఏ ॥ 
ధాఏ ధామకామ సబ త్యాగీ 1 మనహు( రంక నిధి లూటన లాగీ ॥1॥ 
20 సహజ సుందర దొఉ భాఈ | హోహి6 సుఖీ లోచన ఫల PSs ॥ 
జుబతీ. భవన రురోఖన్లి Pics నిరఖహి. రామ రూప అనురాగీ( ॥ 2 ॥ 
కహహి6 పరసపర బచన సప్రీతీ 1. సఖి 35, కోటి కామ ఛబి జీతీ ॥ 
సుర నర అసుర నాగ ముని మాహీ( | Fer wh కహు( సునిఅతి నాహీ6 ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 173 
SS  _ © 


బిస్ను చారి భుజ OO ముఖ చారీ | బికట Ba ముఖ పంచ Ho ॥ 
అపర దేఉ అస SSS ఆహీ। యహ WO సఖీ పటతరిఅ జాహీ ॥ 4 ॥ 


నగర సందర్శనోత్సుకులై aden రాకుమారులు బయలుదేటీ నారనివిన్న పౌరులఆరాటము 
చెప్పనలవికానిదిగా ఉండెను. వారిని జూచుటకై ఆపురవాసులు తమపనులను ఎక్కడికక్కడ మానివేసి, నిర్షనులు 
నిధులను దోచుకొనుటకు పరుగెత్తినట్టుగా పరుగులుదీసిరి. ఆ సోదరులసహజసౌందర్యములను జూచి తమ 
నేత్రములు సఫలములైనవని వారు ఆనందించిరి. యువతులు కిటికీల ద్వారా గాంచుచు 
శ్రీరాముని అపూర్వ సౌందర్యామృతమును అనురాగముతో జుజ్జుకొనసాగిరి. వారు (ప్రేమవిహ్యలలై పరస్పరము ఇట్లు 
సంభాషించు కొనసాగిరి. “సఖీ! కోటి మన్మథులసౌందర్యములుగూడ ఈయన అంద చందాలముందు దిగదుడుపే. 
మానవులలో, మునులలో,నాగులలో, అసురులలో, కడకు దేవతలలో సైతము ఇట్టీిసౌందర్యములు గలవారున్నట్లు 
ఇప్పటివజకు వినియుండలేదు. విష్ణువేమో నాలుగు భుజములవాడు, బ్రహ్మఅయితే నాలుగు శిరస్సులు గలవాడు, 
ఇక శివుని సంగతి సరేసరి ఆయన ఐదు ముఖముల వాడే గాక భయంకర వేషధారి. కనుక చెలీ! అందమున 
ఈయనతో పోల్చదగినవారు దేవతలలోగూడ ఎవ్వరునులేరు. (చౌ॥ 1-4) 


దో-బయ కిసోర సుషమా సదన, స్యామ గౌర సుఖధామ । 
అంగ అంగ పర వారిఅహి(, కోటి కోటి సత కామ ॥ 220 ॥ 


అత్యంతమనోహరములైన మేనిఛాయలతోనొప్పుచు కౌమారదశలోనున్న ఈ రాజకుమారుల అంగసౌష్టవము 
కోటి మన్మథుల సౌందర్యములను గూడ అధఃకరించుచున్నది. (దో॥ 220) 


చౌ- కహహు 4H) అస కో తనుధారీ | జో న మోహ యహ రూప నిహారీ ॥ 
SS సప్రేమ బోలీ మృదు బానీ। జో Foe dow సొ సునహు సయానీ ॥ 1॥ 
ఏ దోఊ దసరథ కే Seri బాల ood కే కల జోటా ॥ 
ముని FS మఖ కే రఖవారే । BH రన అజిర నిసాచర మారే ॥ 2 ॥ 
స్యామ గాత కల కంజ బిలోచన 1 జో మారీచ సుభుజ మదు మోచన ॥ 
కౌసల్యా సుత సో సుఖ ఖానీ 1 నాము రాము ధను సాయక పానీ ॥ 3॥ 
గౌర కిసోర By బర కాఛేం। కర సర చాప రామ కే పాఛేం॥ 
లఛిమను నాము రామ లఘు భ్రాతా 1 సును సఖి తాసు సుమిత్రా మాతా ॥ 4॥ 


“సఖీ! ఈ రూపసౌందర్యమును జూచి, ముగ్గులు కానివారు ఎవరుందురు?” మటొక సఖి 
తనమృదువచనములతో ఇట్లు పలికెను. “ఓ చతురమతీ! నేను విన్నవిషయమును తెల్పెదను వినుము. 
బాలరాజహంసలవలె అందముగానున్న ఈ జంట దశరథమహారాజకుమారులు, యుద్దములో రాక్షసులను 
సంహరించి, విశ్వామిత్రయాగమును సంరక్షించినారు. శ్యామలవర్లగాత్రుడు, కమల నేత్రుడు, ధనుర్భాణధారి, 
మారీచసుబాహులమదమణచినవాడు, జ్యేష్ణుడు, కౌసల్యానందవర్హనుడు ఐనవాడు ఈ శ్రీరాముడు. బంగారు 
వన్నెవాడు, కిశోరదశలో నున్నవాడు, _ సురుచిరవేషభూషణములతో విల్లంబులతోగూడి - శ్రీరాముని 
వెన్నంటినడచువాడు, అతని అనుజుడు సుమి(త్రానందవర్హనుడైనవాడు లక్ష్మణుడు. (Sn 1-4) 


Bhuvan Vani Trust, Lucknow — 


/ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri =a 


174 శ్రీ రామచరిత మానసము 


దో- చిప్రకాజు కరి బంధు Pa, మగ మునిబధూ ఉధారి। 
ఆఏ దేఖన చాపమఖ, సుని హరషీ( సబ నారి॥ 221 ॥ 
విశ్వామిత్రుని యజ్ఞకార్యములను నెజవేర్చి, మార్గములో గౌతమపత్ని అహల్యను ఉద్దరించి, ఈ మిథిలలో 
ధనుర్యాగమును చూడవచ్చినారు.” ఈ మాటలను విని, ముదితలందటును ముదము జెందిరి. (దో॥ 221) 
చౌ- BD రామ ఛబి LS ఎక కహఈ | జోగు జానకిహి యహ బరు అహఈ ॥ 
జౌం సఖి ఇన్నహి దేఖ నరనాహూ | పన పరిహరి హఠి కరఇ బిబాహూ ॥ 1 ॥ 
కొడి కహ ఏ భూపతి పహిచానే। ముని సమేత సాదర సనమానే ॥ 
సఖి పరంతు పను TS న తజఈ । OG బస HO అబిబేకహి భజఈ u 2 ॥ 
కొడి కహ Fc భల org DHS 1 సబ కహ సునిఅ ఉచిత ఫలదాతా ॥ 
తౌ జానకిహి DOI బరు ఏహూ | నాహిన అలి ఇహా( సందేహూ ॥ 3 ॥ 
Bc బిధి బస అస బనై స(జోగూ | తౌ కృతకృత్య హో సబ లోగూ ॥ 
సఖి హమరే( ఆరతి అతి wc 1 కబహు(క ఏ ఆవహి(ఎహి నాతే( ॥ 4 


శ్రీరామచంద్రుని సౌందర్యమును తిలకించి మజియొక తరుణి ఇట్లనెను. “ఈ వరుడు జానకీదేవికి 
తగినవాడు. చెలీ! జనకమహారాజు ఈయనరూపలావణ్యములను బాగుగా జూచిననో తన ప్రతిజ్ఞను వీడి 
జానకీదే వివివాహము తప్పక ఈయనతోనే జరిపించును.”- మజియొక భామిని ఇట్లు భాషించెను. "జనకరాజు వీరిని 
గుర్తించినాడు. మునితో పాటు వీరిని గూడ సాదరముగా సమ్మానించినాడు. కాని రాజు తనప్రతిజ్ఞను వదలడు. 
విధికివశుడై అతడు పట్టుదలతో అవివేకమునే ఆ[శ్రయించును. “ATS వధూటి(అందాలరాశి) ఇట్లు వచించెను. 
“విధాత బుద్దిమంతుడు, యోగ్యతానుసారమే ఫలములనిచ్చును- అని వినియుంటిమి. కనుక సీతమ్మకు ఇతడే 
వరుడగును. ఇందు సందేహము లేదు. ఒకవేళ దైవికముగా ఆయిరువురికిని మూడుముడులు పడినచో 
మనమందజమూ కృతార్ణులమే. నా హృదయమున మిక్కిలి ఆతురత కలుగుచున్నది. ఈ Dog జరిగినచో 
ఆనెపముతోడనైనను ఇతడు మజల Seo మన నగరమునకు రాగలడు. (చౌ॥ 1-4) 


దో- నాహిం త హమ కహు( సునహు సఖి, ఇన్స కర దరసను దూరి! 


యహ సంఘటు తబ హోఇ జబ, పున్య పురాకృత భూరి ॥ 222 ॥ 
లేనిచో మజల ఈయనను జూచుటకు వలనుపడదు. మనపూర్వజన్మపుణ్యఫల (ప్రభావముననే ట్టి 
సంఘటన జరుగును.” (దో॥ 222) 


చౌ- బోలీ అపర కహెహు సఖి నీకా 1 ఎహి( బిఆహ అతి హిత సబహీ కా ॥ 
కొఉ కహ సంకర చాప కఠోరా | ఏ స్యామల మృదు గాత కిసోరా ॥ 1॥ 
సబు అసమంజస org సయానీ 1 యహ సుని అపర కహఇ మృదు బానీ ॥ 
సఖి a, కహ కొడ కొడ అస కహహీ( 1 బడ (ప్రభాడి దేఖత లఘు అహహీ( ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 175 
వనన ee 0 
పరసి జాసు పద పంకజ ధూరీ | తరీ అహల్యా కృత అఘ భూరీ ॥ 
సో కి రహిహి బిను సివధను తోరే(।; యహ ప్రతీతి పరిహరిఅ న భోరే( ॥ 3॥ 
జైహి(బిరంచి రచి సీయ సవారీ | తెహి స్యామల బరు S86 బిచారీ ॥ 
తాసు బచన సుని సబ హరషానీ(। ఐసెఇ SS కహహి( మృదు బానీ(॥ An 


HIBS లావణ్యవతి ఇట్టునుడివెను. “నెచ్చెలీ! నీవు లెస్స పలికితివి. ఈ వివాహము అందటికిని 
శుభప్రదము.” SHS ముదిత ఇట్లు వచించెను. “శివధనుస్సు చాల కఠినమైనది. ఈ రాకుమారుడు మిక్కిలి 
సుకుమారుడు. ఒకవిధముగా ఇది అసమంజసము.” ఈ మాటలు విని, మణీయొక మానిని తన కోమలవాణితో 
ఇట్లనెను. “ఓ సఖీ! ఈ విషయమున నేను విన్నది ఏమనగా- ఇతడు చూచుటకు చిన్నవాడుగా ఉన్నను గొప్ప 
ప్రభావశాలి. ఘోరశాపమునకు గురియైన అహల్య ఈతని పాద ధూళిసోకినంతనే SSG తరించినదట. ఇక 
శివధనుస్సును విజుచుట ఈయనకు అదెంతపని? ఈ విశ్వాసమును ఎన్నడును పొరపాటుననైనను వదలరాదు. 
సీతాదేవిని సృష్టించిన ఆ బ్రహ్మయే ఈ శ్యామలాంగుని ఆమెకు తగిన SHAM నిర్ణయించియుండును.” ఈ 
పలుకులకు అందణును (ప్రసన్నలైరి. అట్లే జరిగితీరునని వచించిరి. (చౌ॥ 1-4) 


దో- హీయ( హరషహి( బరషహి( సుమన, సుముఖి HW బృంద | 
జాహి జహా( జహ( బంధు దొఉ, తహ తహ పరమానంద ॥ 223 ॥ 


పరమానందముతో ఆ సులోచనలు వారిపై పుష్పవృష్టిని గురిపించిరి. ఆ సోదరులు వెళ్లిన తావులన్నియును 
ఆనందమయములాయెను. (దో॥ 223) 


చౌ= పుర పూరబ దిసి గే దొఉ భాఈ 1 జహ( ధనుమఖ హిత భూమి బనాఈ u 
అతి బిస్తార చారు గచ ఢారీ | బిమల బేదికా రుచిర సవారీ ॥11॥ 
Sic దిసి కంచన మంచ బిసాలా 1 SB జహా( బైఠహి( మహిపాలా ॥ 
తెహి DSc సమీప చహు( పాసా । అపర మంచ మండలీ బిలాసా ॥ 2 ॥ 
కఛుక ఊ(చి సబ భాంతి సుహాఈ 1 బైఠహి( నగర లోగ జహ( జాఈ ॥ 
తిన కే నికట బిసాల సుహాఏ 1 ధనల ధామ బహుబరన బనాఏ 13 
aan, Boc దేఖహిం సబ నారీ । ag జోగు నిజ కుల అనుహారీ ॥ 
పుర బాలక కహి కహి మృదు బచనా | సాదర ప్రభుహి దెఖావహి( రచనా ॥ 4 ॥ 


డిచిరి. అచట ధనుర్యాగమునకై రంగము సిద్ద 


సో న. తూరుదిశగా న 2 
దరులిద్దజును నగరము ») భాగమున ఒక సమున్నత రమ్యవేదిక నిర్మింపబడి 


మొనర్పబడియుండెను. అతి విశాల (ప్రాంగణము మధ, ee 
Peto ఆ వేదికకు నలువైపుల ese కూర్చొనుటకు SATS ee oe 
వీటిచుట్టును నగరవాసులు కూర్చుండుటకు అనువుగా వలయాకారమున ఎత్తైన a =. : an 
వాటివెనుక ధవళకాంతులనీనుచు వివిధవర్లచిత్రములతో గూడిన మందిరములు, నిర్మి es ae ee 
స్రీలు తమతమయోగ్యతలను అనుసరించి, VSP ధనుర్యాగమును జూచెదరు. నగర 


ప ప జూపుచు సాదరముగా వివరించుచుండిరి. 
80D పలుకులతో శ్రీరామచంద్ర ప్రభువునకు ధనుర్యాగశాలారచనను పుచు న. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri = 


174 శ్రీ రామచరిత మానసము 


పప ననన ననన 
దో- బిప్రకాజు కరి బంధు Ha, నుగ మునిబధూ ఉధారి। 
ఆఏ దేఖన చాపమఖ, సుని హరషీ( సబ నారి ॥ 221 ॥ 


విశ్వామిత్రుని యజ్ఞకార్యములను నెజవేర్చి, మార్గములో గౌతమపత్ని అహల్యను ఉద్ధరించి, ఈ మిథిలలో 
ధనుర్యాగమును చూడవచ్చినారు.” ఈ మాటలను విని, ముదితలందజును ముదము జెందిరి. (Sn 221) 


చౌ- BD రామ SD FS ఎక కహఈ | జోగు జానకిహి యహ బరు అహఈ ॥ 
Fc సఖి ఇన్హహి Go నరనాహూ 1 పన పరిహరి HO కరఇ బిబాహూ ॥ 1 ॥ 
SS కహ ఏ భూపతి పహిచానే। ముని సమేత సాదర సనమానే ॥ 
సఖి పరంతు పను రాజ న తజఈ । బిధి బస హరి అబిబేకహి Jase ॥ 2 ॥ 
కొడి కహ Pc భల og బిధాతా 1 సబ కహ! సునిఅ ఉచిత ఫలదౌతా ॥ 
తౌ జానకిహి మిలిహి బరు ఏహూ | నాహిన ఆలి ఇహా( సందేహూ ॥ 3 ॥ 
జౌ(బిధి బస అస op స(జోగూ | తౌ కృతకృత్య హోఇ సబ లోగూ ॥ 
సఖి హమరే( ఆరతి అతి తాతే(।; కబహు(క ఏ ఆవహి(ఎహి నాతే( ॥ 4 


శ్రీరామచంద్రుని సౌందర్యమును తిలకించి మజియొక తరుణి ఇట్లనెను. “ఈ వరుడు జానకీదేవికి 
తగినవాడు. చెలీ! జనకమహారాజు ఈయనరూపలావణ్యములను బాగుగా జూచిననో తన ప్రతిజ్ఞను వీడి 
జానకీదేవివివాహము తప్పక ఈయనతోనే జరిపించును.”- మజియొక భామిని ఇట్టు భాషించెను. “జనకరాజు వీరిని 
గుర్తించినాడు. మునితో పాటు వీరిని గూడ సాదరముగా సమ్మానించినాడు. కాని రాజు తన్రతిజ్ఞను వదలడు. 
విధికివశుడై అతడు పట్టుదలతో అవివేకమునే ఆశ్రయించును. “STS వధూటి(అందాలరాశి) ఇట్లు వచించెను. 
“విధాత బుద్దిమంతుడు, యోగ్యతానుసారమే ఫలములనిచ్చును- అని వినియుంటిమి. కనుక సీతమ్మకు ఇతడే 
వరుడగును. ఇందు సందేహము లేదు. ఒకవేళ దైవికముగా ఆయిరువురికిని మూడుముడులు పడినబో 
మనమందజుమూ కృతార్ణులమే. నా హృదయమున మిక్కిలి ఆతురత కలుగుచున్నది. ఈ పెండ్లి జరిగినచో 
ఆనెపముతోడనైనను ఇతడు మజల మల మన నగరమునకు రాగలడు. (su 1-4) 


దో-నాహి.త హమ కహు( సునహు సఖి, 9H కర దరసను దూరి। 


యహ సంఘటు తబ wg జబ, పున్య పురాకృత భూరి ॥ 222 ॥ 
లేనిచో మజల ఈయనను జూచుటకు వలనుపడదు. మనపూర్వజన్మపుణ్యఫల (ప్రభావముననే ఇట్టి 
సంఘటన జరుగును.” (దో॥ 222) 


చౌ- బోలీ అపర కహెహు సఖి నీకా 1 ఎహి(బిఆహ అతి హిత సబహీ కొ ॥ 
కొడ కహ సంకర చాప కఠోరా । ఏ స్యామల మృదు గాత కిసోరా ॥ 1॥ 
సబు అసమంజస అహఇ సయానీ 1 యహ సుని అపర కహణ మృదు బానీ ॥ 
సఖి ఇన్హ కహ( కొడ కొడ అస కహహీ( 1 బడ ప్రభాడి Gad లఘు అహహీ( ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 175 
ee 


పరసి జాసు పద పంకజ ధూరీ । తరీ అహల్యా కృత అఘ భూరీ ॥ 

సో కి రహిహి బిను సివధను తోరే(। యహ ప్రతీతి పరిహరిఅ న భోరే. ॥ 3 ॥ 

జెహి( బిరంచి రచి సీయ సంవారీ | తెహి( స్యానుల బరు రచెఉ బిచారీ ॥ 

తాసు బచన సుని సబ హరషానీ(। ఐసెఇ SS కహహి( మృదు బానీ( ॥ శ ॥ 

మణీయొక లావణ్యవతి ఇట్టునుడివెను. “నెచ్చెలీ! నీవు లెస్స పలికితివి. Ss వివాహము అందజికిని 
శుభప్రదము.” SHS ముదిత ఇట్లు వచించెను. “శివధనుస్సు చాల కఠినమైనది. ఈ రాకుమారుడు మిక్కిలి 
సుకుమారుడు. ఒకవిధముగా ఇది అసమంజసము.” ఈ మాటలు విని, మటీయొక మానిని తన కొమలవాణితో 
ఇట్లనెను. “ఓ సఖీ! ఈ విషయమున నేను విన్నది ఏమనగా- ఇతడు చూచుటకు చిన్నవాడుగా ఉన్నను గొప్ప 
ప్రభావశాలి. ఘోరశాపమునకు గురియైన అహల్య ఈతని పాద ధూళిసోకినంతనే SIGH తరించినదట. ఇక 
శివధనుస్సును విటుచుట ఈయనకు అదెంతపని? ఈ విశ్వాసమును ఎన్నడును పొరపాటుననైనను వదలరాదు. 
సీతాదేవిని సృష్టించిన ఆ బ్రహ్మయే ఈ శ్యామలాంగుని ఆమెకు GAS వరునిగా నిర్ణయించియుండును.” ఈ 
పలుకులకు అందును |ప్రసన్నలైరి. అట్లే జరిగితీరునని వచించిరి. (చౌ॥.1-4) 


దో- హియ( హరషహీ( బరషహీ( సుమన, సుముఖి సులోచని బృంద | 
జాహి జహా జహ( బంధు G'S, Sire తహ పరమానంద ॥ 223 ॥ 


పరమానందముతో ఆ సులోచనలు వారిపై పుష్పవృష్టిని గురిపించిరి. ఆ సోదరులు వెళ్లిన తావులన్నియును 
ఆనందమయములాయెను. (దో॥ 223) 


చౌ- పుర పూరబ దిసి గే SS భాఈ | wire ధనుమఖ హిత భూమి బనాఈ ॥ 
అతి DPS చారు గచ ఢారీ Asoo బేదికా రుచిర సవారీ ॥ 1॥ 
చహు( AY కంచన మంచ బిసాలా 1 రచే జహా( బైఠహి( మహిపాలా ॥ 
తెహి SB సమీప చహు( పాసా। అపర మంచ మండలీ బిలాసా ॥ 2 ॥ 
కఛుక ఊంచి సబ భాంతి సుహాఈ 1 బైఠహి( నగర లోగ జహ( జాఈ ॥ 
dS, కే నికట Do సుహాఏ 1 ధనల ధామ బహుబరన బనాఏ ॥ 3 ॥ 
జహ( BSc దేఖహి( సబ నారీ । జథా జోగు నిజ కుల అనుహారీ ॥ 
పుర బాలక కహి కహి మృదు బచనా । సాదర ప్రభుహి దెఖావహి( రచనా ॥ 4 ॥ 


సోదరులిద్దణును నగరమున తూర్పుదిశగా నడిచిరి. అచట ధనుర్యాగమునకై రంగము సిద్ధ 
మొనర్చబడియుండెను. అతి విశాల ప్రాంగణము మధ్య భాగమున ఒక సమున్నత రమ్యవేదిక నిర్మింపబడి 
యుండెను. ఆ వేదికకు నలువైపుల రాజకుమారులు కూర్చొనుటకు సమున్నతస్వర్ణాసనములు సిద్దపఅచబడినవి. 
వీటిచుట్టును నగరవాసులు కూర్చుండుటకు అనువుగా వలయాకారమున ఎత్తైన మెట్టు నిర్మింపబడియున్నవి. 
వాటివెనుక ధవళకాంతులనీనుచు. వివిధవర్లచిత్రములతో గూడిన మందిరములు నిర్మితములై యున్నవి. అందు 
స్రీలు తమతమయోగ్యతలను అనుసరించి, ఆసీనలై ధనుర్యాగమును జూచెదరు. నగరములోని బాలకులు తమ 
జిలిబిలి పలుకులతో శ్రీరామచంద్ర ప్రభువునకు ధనుర్యాగశాలారచనను జూపుచు సాదరముగా డుం 

చౌ॥ 1- 


Bhuvan Vani Trust, Lucknow pa క 


a re 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


174 శ్రీ రామచరిత మానసము 


దో- బిప్రకాజు కరి బంధు దొఉ, మగ మునిబధూ ఉధారి। 
es) Gps చాపమఖ, సుని హరషీ. సబ నారి॥ 221 ॥ 


విశ్వామిత్రుని యజ్ఞకార్యములను నెజవేర్చి, మార్గములో గౌతమపత్ని అహల్యను ఉద్ధరించి, ఈ మిథిలలో 
ధనుర్యాగమును చూడవచ్చినారు.” ఈ మాటలను విని, ముదితలందజును ముదము Bods. (దో॥ 221) 


చౌ- BD రామ SD కొడ ఎక కహఈ 1 జోగు జానకిహి యహ బరు అహఈ ॥ 
జౌం సఖి ఇన్హహి దేఖ నరనాహూ 1 పన పరిహరి హరి కరఇ బిబాహూ ॥ 1 ॥ 
SS కహ ఏ భూపతి పహిచానే। ముని సమేత సాదర సనమానే ॥ 
సఖి పరంతు పను TA న తజఈ । OO బస హరి అబిబేకహి Jade ॥ 2 ॥ 
కొడ కహ Fe భల og DHS 1 సబ కహ సునిఅ ఉచిత ఫలదాతా ॥ 
తౌ జానకిహి మిలిహి బరు Nw నాహిన ఆలి ఇహా( సందేహూ ॥ 3॥ 
జౌ( బిధి బస అస బనై స(జోగూ 1 తౌ కృతకృత్య హోఇ సబ లోగూ ॥ 
సఖి హమరే( ఆరతి అతి తాతే(। కబహు(క ఏ ఆవహి(ఎహి నాతే(॥ 4॥ 


శ్రీరామచంద్రుని సౌందర్యమును తిలకించి మజియొక తరుణి ఇట్లనెను. “ఈ వరుడు జానకీదేవికి 
తగినవాడు. చెలీ! జనకమహారాజు ఈయనరూపలావణ్యములను బాగుగా జూచిననో తన (ప్రతిజ్ఞను వీడి 
జానకీదేవివివాహము తప్పక ఈయనతోనే జరిపించును.”- మజియొక భామిని ఇట్టు భాషించెను. “జనకరాజు వీరిని 
గుర్తించినాడు. మునితో పాటు వీరిని గూడ సాదరముగా సమ్మానించినాడు. కాని రాజు తన (ప్రతిజ్ఞను వదలడు. 
విధికివశుడై అతడు పట్టుదలతో అవివేకమునే ఆ(శ్రయించును. “SHE వధూటి(అందాలరాశి) ay వచించెను. 
“విధాత బుద్దిమంతుడు, యోగ్యతానుసారమే ఫలములనిచ్చును- అని వినియుంటిమి. కనుక సీతమ్మకు ఇతడే 
వరుడగును. ఇందు సందేహము లేదు. ఒకవేళ దైవికముగా ఆయిరువురికిని మూడుముడులు పడినచో 
మనమందజమూ Sorted. నా హృదయమున మిక్కిలి ఆతురత కలుగుచున్నది. ఈ పెండ్లి జరిగినబో 
ఆనెపముతోడనైనను ఇతడు మజల మజల మన నగరమునకు రాగలడు. (చౌ॥ 1-4) 


దో- నాహి( త హమ కహు( సునహు సఖి, BN కర దరసను దూరి। 


యహ సంఘటు తబ wg జబ, పున్య పురాకృత భూరి ॥ 222 ॥ 
లేనిచో మజల ఈయనను జూచుటకు వలనుపడదు. మనపూర్వజన్మపుణ్యఫల ప్రభావముననే ఇట్టి 
సంఘటన జరుగును.” (దో॥ 222) 


చౌ- SD అపర కహెహు సఖి నీకా | ఎహి(బిఆహ అతి హిత సబహీ కొ ॥ 
కొడ కహ సంకర చాప కలోరా । ఏ స్యానుల మృదు గాత కిసోరా ॥1॥ 
సబు అసమంజస అహఇ సయానీ | యహ సుని అపర కహఇ మృదు బానీ ॥ 
సఖి ఇన్హ కహ( కొడ కొడ అస కహహీ( 1 బడ Berd Dod లఘు అహహీ( ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow wait 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 175 
—————————— 


పరసి జాసు పద పంకజ ధూరీ । తరీ అహల్యా కృత అఘ భూరీ ॥ 

సో కి రహిహి బిను సివధను తోరే(। యహ ప్రతీతి పరిహరిఅ న భోరే( ॥ 3 ॥ 

జెహింబిరంచి రచి సీయ సంవారీ Bc Fos బరు UBS బిచారీ ॥ 

తాసు బచన సుని సబ హరషానీ(। ఐసెఇ SS కహహి( మృదు wdc ॥ 4 ॥ 

మటీయొక లావణ్యవతి ఇట్టునుడివెను. “నెచ్చెలీ! నీవు లెస్స పలికితివి. ఈ వివాహము అందతికిని 
శుభప్రదము.” IHS ముదిత gay వచించెను. “శివధనుస్సు చాల కఠినమైనది. ఈ రాకుమారుడు మిక్కిలి 
సుకుమారుడు. ఒకవిధముగా ఇది అసమంజసము.” ఈ మాటలు విని, మజీయొక మానిని తన కొమలవాణితో 
ఇట్లనెను. “ఓ సఖీ! ఈ విషయమున నేను విన్నది ఏమనగా- ఇతడు చూచుటకు చిన్నవాడుగా ఉన్నను గొప్ప 
ప్రభావశాలి. ఘోరశాపమునకు గురియైన అహల్య ఈతని పాద ధూళిసోకినంతనే SISA తరించినదట. ఇక 
శివధనుస్సును విటుచుట ఈయనకు అదెంతపని? ఈ విశ్వాసమును ఎన్నడును పొరపాటుననైనను వదలరాదు. 
సీతాదేవిని సృష్టించిన ఆ (బ్రహ్మయే ఈ శ్యామలాంగుని ఆమెకు తగిన వరునిగా నిర్ణయించియుండును.” ఈ 
పలుకులకు అందణును ్రసన్నలైరి. అట్లే జరిగితీరునని వచించిరి. (Su 1-4) 


దో- హియ( హరషహి( బరషహి( సుమన, సుముఖి సులోచని బృంద 1 
జాహి జహా జహ బంధు దొడి, తహ తహ పరమానంద ॥ 223 ॥ 


పరమానందముతో ఆ సులోచనలు వారిపై పుష్పవృష్టిని గురిపించిరి. ఆ సోదరులు వెళ్లిన తావులన్నియును 
ఆనందమయములాయెను. (దో॥ 223) 


చౌ= పుర పూరబ దిసి గే దొఉ భాఈ 1 జహ( ధనుమఖ హిత భూమి బనాఈ a 
అతి బిస్తార చారు గచ ఢారీ | బిమల బేదికా రుచిర సవారీ ॥1॥ 
Sic దిసి కంచన మంచ బిసాలా । రచే జహా( బైఠహి( మహిపాలా ॥ 
తెహి PB సమీప చహు( పాసా। అపర మంచ మండలీ బిలాసా ॥ 2 ॥ 
కఛుక ఊంచి సబ భాంతి సుహాఈ 1 బైఠహి( నగర లోగ జహ( జాఈ ॥ 
తిన కే నికట బిసాల సుహాఏ 1 ధనల ధామ బహుబరన బనాఏ ॥ 3 
arc బైరే( దేఖహి( సబ నారీ । జథా జోగు నిజ కుల అనుహారీ ॥ 
పుర బాలక కహి కహి మృదు బచనా | సాదర ప్రభుూహి దెఖావహి( రచనా ॥ 4 


సోదరులిద్దజును నగరమున తూర్పుదిశగా నడిచిరి. అచట ధనుర్యాగమునకై రంగము సిద్ధ 
మొనర్పబడియుండెను. అతి విశాల ప్రాంగణము మధ్య భాగమున ఒక సమున్నత రమ్యవేదిక నిర్మింపబడి 
యుండెను. ఆ వేదికకు నలువైపుల రాజకుమారులు కూర్చొనుటకు సమున్నతస్వర్థాసనములు సిద్దపజచబడినవి. 
వీటిచుట్టును నగరవాసులు కూర్చుండుటకు అనువుగా వలయాకారమున ఎత్తైన మెట్టు నిర్మింపబడియున్నవి. 
వాటివెనుక ధవళకాంతులనీనుచు వివిధవర్లచిత్రములతో గూడిన మందిరములు. నిర్మితములై యున్నవి. అందు 
(స్రీలు తమతమయోగ్యతలను అనుసరించి, ఆసీనలై ధనుర్యాగమును జూచెదరు. నగరములోని బాలకులు తమ 
జిలిబిలి పలుకులతో శ్రీరామచంద్ర ప్రభువునకు ధనుర్యాగశాలారచనను జూపుచు సాదరముగా as 

4 = (Si 1-4 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


176 శ్రీ రామచరిత మానసము 


దో-సబ సిసు ఎహి మిస ఢ్రేమబస, పరసి మనోహర గాత । 
తన పులకహి( అతి హరషు హియం దేఖి GH Se భ్రాత ॥ 224 ॥ 
బాలురందజును ఈనెపముతో శ్రీరాముని స్పృశించుచు (ప్రేమపరవశులై, మురిసి :పోవుచుండిరి. ఆ 


సోదరులిద్దఠిని జూచి, వారు మహదానందముననుభవించిరి. (దో॥ 224) 


చౌ- సిసు సబ రామ ్రేమబస జానే। ప్రీతి సమేత WS బఖానే ॥ 

నిజ నిజ రుచి సబ లేహి( బొలాఈ | సహిత సనేహ జాహి( Pa భాఈ ॥ 1 ॥ 

రామ దెభావహి( అనుజహి( రచనా 1 కహి మృదు మధుర మనోహర బచనా ॥ 

లవ నిమేష మహు( భువన నికాయా 1 రచఇ జాసు అనుసాసన మాయా ॥ 2॥ 

భగతి హేతు de దీనదయాలా 1 ISS చకిత ధనుష మఖసాలా ॥ 

కౌతుక GD చలే గురు పాహీ(। జాని బిలంబు త్రాస మన sinc ॥ 3 ॥ 

జాసు (OS డర కహు( డర హోఈ 1 భజన ప్రభాణ దెఖావత సోఈ ॥ 

కహి బాతే(మృదు మధుర సుహాఈ 1 8 Dor బాలక బరిఆఈ6 ॥ క ॥ 

బాలురందజును తమపై ప్రదర్శించు అనురాగములకు సంతుష్టుడైన శ్రీరాముడు. వారు 
చూపినస్థలములనన్నింటిని మెచ్చుకొనెను. బాలురందజును తమయిష్టానుసారము చనవ్నలతో వారిని పిలిచిరి. ఆ 
సోదరులును ఆ బాలురయొద్దకు మిక్కిలి'ప్రేమతో వెళ్లిరి. శ్రీరాముడు తన మృదుమధురవచనములతో తమ్మునకు 


రంగభూమిరచనావైశిష్ట్యమును వివరించెను. క్షణమా(త్రమున _తనమాయద్వారా అనేకవిశ్య్వములను 
సృజించినపరమాత్ముడైన శ్రీరాముడు ఆ ధనుర్యాగశాలను బాలురపైగల వాత్సల్యకారణమున అత్యాశ్చర్యముతో 


గ 


తిలకించెను. ఈ విధముగా రంగభూమివిచిత్రములనన్నింటిని చూచినపిదప వారు తమఆలస్యమునకు 
భయపడుచు గురువుగారి యొద్దకు చేరిరి. భయమునకేభయమునుగొలుపు ప్రభువు భక్తిని ప్రకటించెను. వారు 
తమవెంటవచ్చిన బాలురను ఎట్టకేలకు మృదుమధురవచనములతో వీడ్కొలిపిరి. (చౌ॥ 1-4) 


దో-సభయ సడ్రేమ DOS అతి, సకుచ సహిత దొఉ భాఇ। 
గుర పద పంకజ నాఇ సిర, BS ఆయసు argu 225 ॥ 


సోదరులిద్దణు భయము, (ప్రేమ, వినయసంకోచములతో గురువుగారికి పాదాభివందనముల నాచరించి 
కూర్చుండిరి. (దో॥ 225) 


చౌ- నిసి (SBS ముని ఆయసు దీన్హా! సబహీ సంధ్యాబందను కీన్హా i 
కహత కథా ఇతిహాస పురానీ 1 రుచిర రజని జుగ జామ ఫిరానీ ॥1॥ 
మునిబర సయన $2) తబ జాఈ | On SON WSS SS భాఈ ॥ 
జిన్హ శే చరన సరోరుహ లాగీ | కరత DDG జప జోగ బిరాగీ ॥2॥ 


Bhuvan Vani Trust, Lucknow 


—— 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 177 


—oea0$QaaeesSsS NSS SSS 


తెఇ దొఉ బంధు ప్రేమ జను జీతే | గుర పద కమల పలోటత ప్రీతే ॥ 


బార బార ముని అగ్యా QQ | రఘుబర జాఇ సయన తబ కీస్ట్రీ nu 
PHS SIS OVS. ఉర MDC 1 సభయ సప్రేమ పరమ సచు Hc ॥ 
పుని Wa ప్రభు కహ సోవహు తాతా 1 FS ధరి ఉర పద జలజాతా ॥ 4 ॥ 
సంధ్యాసమయమయ్యెను. అంతట విశ్వామిత్రుని ఆజ్ఞతో అచటివారందజును సంధ్యా వందనములను 
ఆచరించిరి. రాత్రి రెండుజాములవజకును ముని నారికి (ప్రాచీనపురాణేతిహాసములను గూర్చి చెప్పెను. 
విశ్వామిత్రుడు శయనింపగా రామలక్ష్మణులు ఆయనకు పాదసేవలొనర్చిరి. జపతపములచే, యోగములచే 
భగవదుపాసనలొనర్భుపరమవిరాగులు మహాయోగులు ఎవని పాదపద్మములను పొందుటకు నిరంతరము 
“ “ వ్‌, 
సేవలొనర్చుచుందురో అట్టిశ్రీరాముడు సలక్ష్మణుడై ఇప్పుడు తమగురువైన విశ్వామిత్రునకు పాదసేవలు 
చేయుచుండెను. గురువు పదేపదే చెప్పగా రఘురాముడు శయనించెను. లక్ష్మణుడు తనఅన్నగారిపాదములను 
హృదయమున స్మరించుచు భయభక్తులతో రామునిపాదములనొత్తుచు, అనిర్వచనీయపరమానందమును 
అనుభవించెను. శ్రీరామచంద్ర చరణముల సేవను వదలి వెళ్ళుటకతనికేమాత్రము ఇష్టము లేకుండెను. కాని 
రామచంద్రప్రభువు 'నాయనా! ఇక వెళ్లి విశ్రమింపుము' అని పదేపదే చెప్పిన పిమ్మట లక్ష్మణుడు ప్రభుపాదములను 
1-4 
ధ్యానించుచు పరుండెను. (చౌ॥ 1-4) 


దో- &B లఖను నిసి ONS సుని, అరునసిఖా ధుని కాన | 
గుర Bc పహిలెహి(ం జగతపతి, జాగే రాము సుజాన ॥ 226 ॥ 


తెలవారుజామున ' కోడికూత (కోడి=కాలజ్ఞాని, కోడికూత=కాలసూచి) వినగానే మొదట లక్ష్మణుడు 
మేల్కొనెను. జగన్నాథుడైన శ్రీరాముడుగూడ గురువుగారికంటెను ముందుగనే ISB. (దో॥ 226) 


పుషువాటికను సందర్శించుట 
శ్రీరామలక్ష్మణులు పుష్పవా స 


చౌ- సకల సౌచ కరి జాఇ నహాఏ। నిత్య నిబాహి మునిహి సిర TD ॥ 
సమయ జాని గుర ఆయసు పాఈ 1 లేన ప్రసూన చలే ధ్‌ భాఈ ni 
భూప బాగు బర దేఖెఉ జాఈ | జహ( బసంత రితు రబా లొభాఈ ॥ 
లాగే బిటప మనోహర నానా! BIS BOS బర బేలి bere 12 ॥ 
SS పలవ ఫల సుమన సుహాన | నిజ సంపతి సుర రూఖ లజాఏ ॥ 

F కోకిల క్రీర చకోరా। కూజత బిహగ నటత కల aro ॥3॥ 

మధ్య బాగ సరు సోహ సుహావా | మని సోపాన క స క 

బిమల సలిలు సరసిజ బహురంగా | జలఖగ కూజత గుంజత భృం 


హరికి 

ను ముగించుకొనిరి.- విశ్వామిత్రమహర్షి 

కొని, నిత్యానుష్టానముల ప 

అందజును కాలకుత్వములను దీర్చు తోటకు బయలుంటీరి. వా 

en గు వ. పూవులను తీసికొనివచ్చుటకై రాము bere మూర్తీభవించి యుండెను. 
జనకమహారాజుగారి "సదరోద్యానవనమున (ప్రవేశించిరి. అచట వసం = 


[1352] to ఇం Ato (1) 7 


చాతక 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


దో-సబ సిసు ఎహి మిస (పేమబస, SOD మనోహర గాత । 
తన పులకహి( అతి హరషు హీయం దేఖి దేఖి HS భ్రాత ॥ 224 ॥ 
బాలురందజును ఈనెపముతో శ్రీరాముని స్పృశించుచు (ప్రేమపరవశులై, మురిసి :పోవుచుండిరి. ఆ 


సోదరులిద్దఠిని జూచి, వారు మహదానందముననుభవించిరి. (దో॥ 224) 


చౌ- సిసు సబ రామ ్రేమబస జానే! ప్రీతి సమేత WS బఖానే ॥ 
నిజ నిజ రుచి సబ లేహి( బొలాఈ 1 సహిత సనేహ జాహి. దొఉ భాఈ ॥ 1 ॥ 
రామ దెఖావహి. అనుజహి( రచనా 1 కహి మృదు మధుర మనోహర బచనా ॥ 
లవ నిమేష మహు( భువన నికాయా 1 రచఇ జాసు అనుసాసన మాయా ॥ 2 ॥ 
SKB హేతు Bq దీనదయాలా 1 చితవత చకిత ధనుష Hore ॥ 
కౌతుక BH చలే గురు పాహీ(। జాని Doom త్రాస మన మహీ ॥ 3 ॥ 
జాసు త్రాస డర కహు( డర హోఈ 1 భజన Gare దెఖభావత సోఈ ॥ 
కహి బాతే( మృదు మధుర సుహాఈ( 1 కిఏ Do బాలక బరిఆఈ6 ॥ 41 


బాలురందజును తమపై (ప్రదర్శించు అనురాగములకు సంతుష్టుడైన శ్రీరాముడు. వారు 
చూపినస్థలములనన్నింటిని మెచ్చుకొనెను. బాలురందజును తమయిష్టానుసారము చనవ్నలతో వారిని పిలిచిరి. ఆ 
సోదరులును ఆ బాలురయొద్దకు మిక్కిలి'ప్రేమతో వెళ్లిరి. శ్రీరాముడు తన మృదుమధురవచనములతో తమ్మునకు 
రంగభూమిరచనావైశిష్ట్యమును వివరించెను. క్షణమా(త్రమున _తనమాయద్వారా అనేకవిశ్వములను 
సృజించినపరమాత్ముడైన శ్రీరాముడు ఆ ధనుర్యాగశాలను బాలురపైగల వాత్సల్యకారణమున అత్యాశ్చర్యముతో 
తిలకించెను. ఈ విధముగా రంగభూమివిచిత్రములనన్నింటిని చూచినపిదప వారు తమఆలస్యమునకు 
భయపడుచు గురువుగారి యొద్దకు చేరిరి. భయమునకేభయమునుగొలుపు ప్రభువు భక్తిని ప్రకటించెను. వారు 
తమవెంటవచ్చిన బాలురను ఎట్టకేలకు మృదుమధురవచనములతో వీడ్కొలిపిరి. (చౌ॥ 1-4) 


దో-సభయ సట్రేమ DNS అతి, సకుచ సహిత దొఉ orgs 
గుర పద పంకజ TR సిర, BS ఆయసు argu 225 ॥ 


సోదరులిద్దణు భయము, (ప్రేమ, వినయసంకోచములతో గురువుగారికి పాదాభివందనముల నాచరించి 
కూర్చుండిరి. (దో॥ 225) 


చౌ- Dd ప్రబేస. ముని ఆయసు దీన్హా 1 సబహీ( సంధ్యాబందను కీన్హా il 
కహత కథా ఇతిహాస పురానీ 1 రుచిర రజని జుగ జామ సిరానీ ॥1॥ 

- మునిబర సయన $9 తబ జాఈ | లగే చరన చాపన దొఉ భాఈ ॥ 

ay 4 చరన సరోరుహ లాగీ | కరత బిబిధ జప జోగ DOA ॥ 2 


Bhuvan Vani Trust, Lucknow 


——— 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
బాలకాండము 177 


Bq దొఉ బంధు ప్రేమ జను జీతే । గుర పద కమల పలోటత ప్రీతే ॥ 
బార బార ముని అగ్యా దీన్హీ | రఘుబర wag సయన తబ $0 u3u 
DSS SOS లఖను ఉర PN 1 సభయ సప్రేమ పరమ సచు Bc ॥ 
పుని పుని ప్రభు కహ సోవహు తాతా | FS ధరి ఉర పద జలజాతా ॥ &॥ 


సంధ్యాసమయమయ్యెను. అంతట విశ్వామిత్రుని ఆజ్ఞతో అచటివారందణును సంధ్యా వందనములను 
ఆచరించిరి. రాత్రి రెండుజాములవజకును ముని వారికి (ప్రాచీనపురాణేతిహాసములను గూర్చి చెప్పెను. 
విశ్వామిత్రుడు శయనింపగా రామలక్ష్మణులు ఆయనకు పాదసేవలొనర్చిరి. జపతపములచే, యోగములచే 
భగవదుపాసనలొనర్భుపరమవిరాగులు మహాయోగులు ఎవని పాదపద్మములను పొందుటకు నిరంతరము 
సేవలొనర్చుచుందురో అట్టి శ్రీరాముడు సలక్ష్మణుడై ఇప్పుడు తమగురువైన విశ్వామిత్రునకు పాదసేవలు 
చేయుచుండెను. గురువు పదేపదే చెప్పగా రఘురాముడు శయనించెను. లక్ష్మణుడు తనఅన్నగారిపాదములను 
హృదయమున స్మరించుచు భయభక్తులతో రామునిపాదములనొత్తుచు, అనిర్వచనీయపరమానందమును 
అనుభవించెను. శ్రీరామచం[ద్ర చరణముల సేవను వదలి వెళ్ళుటకతనికేమాత్రము ఇష్టము లేకుండెను. కాని 
రామచంద్రప్రభువు 'నాయనా! ఇక వెళ్లి విశ్రమింపుము' అని పదేపదే చెప్పిన పిమ్మట లక్ష్మణుడు ప్రభుపాదములను 
ధ్యానించుచు పరుండెను. (చౌ॥ 1-4) 


దో- ఉఠే లఖను నిసి DNS సుని, అరునసిఖా ధుని కాన | 
గుర తే. పహిలెహిం జగతపతి, జాగే రాము సుజాన ॥ 226 ॥ 


తెల్లవారుజామున కోడికూత (కోడి=కాలజ్ఞాని, కోడికూత=కాలసూచి) వినగానే మొదట లక్ష్మణుడు 
మేల్కొనెను. జగన్నాధుడైన శ్రీరాముడుగూడ గురువుగారికంటెను ముందుగనే ని[ద్రలేచెను. (దో॥ 226) 


శ్రీరామలక్ష్మణులు పుష్పవాటికను సందర్శించుట 


చౌా- సకల సౌచ కరి జాఇ నహాఏ। నిత్య నిబాహి మునిహి సిర నాఏ ॥ 
సమయ జాని గుర ఆయసు పాఈ 1 లేన ప్రసూన చలే దొఉ భాఈ ॥ 1॥ 
భూప బాగు బర GPS జాఈ | జహం బసంత రితు రహీ లొభాఈ ॥ 
లాగే బిటప మనోహర నానా! బరన బరన బర బేలి బితానా ॥ 2 ॥ 
నవ BOS ఫల సుమన సుహాఏ। నిజ సంపతి సుర రూఖ లజాఏ ॥ 
చాతక కోకిల కీర చకోరా। కూజత బిహగ నటత కల మోరా ॥ 3 ॥ 
మధ్య బాగ సరు సోహ సుహావా। మని సోపాన బిచిత్ర బనావా ॥ 
బిమల సలిలు సరసిజ బహురంగా 1 జలఖగ కూజత గుంజత భృంగా ॥ 4 


అందజును కాలకృత్యములను దీర్చుకొని, నిత్యానుష్థానములను ముగించుకొనిరి. - విశ్వామిత్రమహర్షికి 
నమస్కరించిరి. గుర్వాజ్ఞబడసి, పూవులను తీసికొనివచ్చుటకై రామలక్ష్మణులు తోటకు బయలుబటీరి. వారు 
జనకమహారాజుగారి సుందరోద్యానవనమున (ప్రవేశించిరి. అచట వసంత బుతుశోభ మూర్తీభవించి యుండెను. 


[ 1352] Wo ఇం Alo (AT) 7 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri (1 


178 శ్రీ రామచరిత మానసము 


I కాకక క Ree 


వివిధవర్షములపుష్పములు వికసించి యుండెను. మనోహరమైన వృక్షములు నూతనఫ లపుష్పములత్రో 
కల్పతరువులనుగూడ తలదన్నుచుండెను. లతామండపములయందు చాతకపక్షుల, కోయిలల, Deny, 
చకోరముల మధురస్వరములు మిక్కిలి ఆహ్హాదమును గొలుపుచుండెను. నెమళ్లు నాట్యమాడు చుండెను, ఆ 
వనమధ్య భాగమున ఒక రమణీయ సరోవరము గలదు. మణిమయసోపానములతో నిర్మలమధురజలములతో 
వికసితవివిధవర్ష కమలములతో శోభిల్లుచున్న ఆ సరస్సునందు జలపక్షులకలకలారావములు, తుమ్మెదల 
రుంకారములు మనోజ్ఞములై ఒప్పాజుచుండెను. (చౌ॥ 1-4) 


దో- బాగు తడాగు DSS ప్రభు, PTA బంధు సమేత । 
పరమ రమ్య ఆరాము యహ, జో రామహి సుఖ దేత ॥ 227 ॥ 


ఆతోటను, సరోవరమునుజూచి, రామలక్ష్మణులు మిక్కిలి ముగ్దులైరి. అందటిీకిని సర్వసుఖ ప్రదుడైన 
శ్రీరామునిగూడ ఆహ్లాదపజచునట్టి ఆ ఉద్యానవనము ఎంత అందముగానున్నదో? (దో॥ 227) 


చౌ- చహు( దిసి చితఇ పూంధి మాలీగన । లగే లేన దల Yo ముదిత మన ॥ 

తెహి అవసర సీతా తహ ఆఈ 1 గిరిజా పూజన జనని SoBe ॥ 1॥ 

సంగ సఖీ. సబ సుభగ సయానీ 1 MSI గీత మనోహర బానీ( ॥ 

సర సమీప గిరిజా గృహ సోహా। బరని న arg దేఖి నును మోహా ॥ 2 ॥ 

మజ్జను కరి సర SOS సమేతా। గఈ ముదిత మన గౌరి నికేతా ॥ 

పూజా కీన్ని అధిక అనురాగా నిజ అనురూప సుభగ బరు మాగా ॥ 3 ॥ 

ఏక సఖీ సియ సంగు బిహాఈ | గఈ రహీ దేఖన Howse ॥ 

తెహి( దొఉ బంధు బిలోకే జాఈ । ప్రేమ బిబస సీతా పహి( ఆఈ ॥ 4 ॥ 

నలుదెసల తోటరామణీయకమును గాంచినపిమ్మట |ప్రశాంతచిత్తులై, వారు తోటమాలి ఆమోదముతో 
పూజకై తులసీదళములను, బిల్వ పత్రములను, పుష్పములను ఏజుచుండిరి. అదే సమయమున సీత్రాదేవి గౌరీదేవిని 
పూజించుటకు తల్లి అనుమతితో అచటికి వచ్చెను. ఆమెవెంట ఆమెసఖులైన సుందరీమణులును వచ్చిరి. వారు 
మధురముగా పాటలు ఆలపించుచుండిరి. సరోవర సమీపముననే గిరిజాదేవిమందిరము గలదు. ఆ మందిరశోభ 
వర్లనాతీతము. అది చూచిన వారి మనస్సులను హరించు చుండెను. సఖులతో గూడి, సరోవరమున స్నానమాడి, 
సీతాదేవి (ప్రసన్న చిత్తముతో గిరిజా మందిరమునకు బోయెను. మిక్కిలి భక్తి (శ్రద్దలతో గౌరీదేవిని పూజించి, తనకు 


తగిన సుందరుడైన వరుని గోరెను. వారిలో ఒకసఖి సీతాదేవినివదలి తోటను జూచుటకు బయలుదేటెను. ఆమె 
రామలక్ష్మణులను చూచి, వారి అందచందములకు అబ్బురపడి, సీతాదేవికడకు వచ్చెను. (చౌ॥ 1-4) 


దో- తాసు దసా 3h SOS, పులక గాత జలు నైన! 
కహు కారను నిజ హరష కర, పూఛహి( సబ మృదు బైన ॥ 228 | 


పులకితగాత్రమై ఆనందాశ్రువులతో అచటికి చేరిన ఆమెదశనుజాచి, సఖులు ఆమె త్ర 
కారణములను అడుగసాగిరి. (దో॥ 22 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow జే 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 179 


———————————————— nd 


చౌ- దేఖన బాగు కుఅంర దుఇ ఆఏ। బయ కిసోర సబ భాంతి సుహాఏ ॥ 
స్యామ గౌర కిమి కహౌ( బఖానీ 1 గిరా అనయన నయన బిను బానీ ॥ 1 ॥ 
సుని హరషీ. సబ DDC సయానీ | సియ హియ అతి ఉతకంఠా జానీ ॥ 
ఏక కహఇ నృపసుత Sq vd WS జె ముని సంగ ఆఏకాలీ ॥ 2 ॥ 
25 నిజ రూప మోహనీ డారీ । కీన్షే స్వబస నగర నర నారీ ॥ 
బరనత ఛబి జహ( తహ సబ లోగూ | అవసి దేథఖిఅహి( Gos జోగూ ॥ 3 ॥ 
తాసు బచన అతి సియహి సాహానే । దరస లాగి లోచన అకులానే ॥ 
చలీ అగ్ర కరి ప్రియ సఖి సోఈ । ప్రీతి పురాతన లఖఇ న కోఈ॥ 4 ॥ 


ఆమె ఇట్లనెను. “కౌమారదశలోనున్న ఇద్దజు రాకుమారులు తోటనుజూడవచ్చిరి. వారు అతిసుందరులు. 
ఒకడు శ్యామసుందరుడు, మతేయొకడు గౌరవర్లశోభితుడు. వారిని నేను వర్ణింప జాలను. వాక్కునకు కనులు లేవు. 
చూచెడి కనులు మాట్లాడ జాలవు.”- ఈ మాటలు విని చతురలైనసఖులు సంతోషించిరి. సీతాదేవి ఉత్కంఠను 
జూచి, ఒక చెలికత్తె ఇట్లనెను. ఓ నెచ్చెలీ! “విశ్వామిత్రుని వెంట ఇద్దణు రాకుమారులు వచ్చియున్నారని వింటిమి. 
బహుశా వారేవీరుకావచ్చును. వారు తమసౌందర్యవైభవములతో మననగరమునందలి (స్త్రీపురుషుల మనస్సులను 
దోచినారు. ఎక్కడ విన్నను వారి అందములనుగూర్చిన చర్చలే. వారు దర్శనీయులు, తప్పక చూడవలెను. "ఆ 
సథివచనములు సీతాదేవికి అత్యంత ప్రియములాయెను. వారిని దర్శించుటకై ఆమె కన్నులు ఆరాటపడసాగెను. 
ఆసభిని ముందుంచుకొని, తాను ఆమె వెంటనడిచెను. అది FHS ('ప్రేమానుబంధమని ఎవ్వరును ఎణుగరు. 
(శ్రీరాముడు విష్ణ్యవతారము, సీతాదేవి శ్రీ మహాలక్షి. (చౌ॥ 1-4) 


దో- సుమిరి సీయ నారద ods, ఉపజీ ప్రీతి పునీత | 
చకిత బిలోకతి సకల దిసి, జను సిసు మృగీ సభీత ॥ 229 ॥ 


నారద మహర్షి వచనములు జ్ఞాపకమునకు రాగా సీతాదేవి మనస్సులో పవిత్రప్రేమ అంకురించెను. చకితయై 
భీతహరిణివలె నలుదిశలను పరికించెను. (దో॥ 229) . 


చౌ- కంకన $089 నూపుర ధుని సుని | కహత లఖన సన రాము హృదయ! గుని ॥ 
మానహు( మదన దుందుభి దీన్హీ । మనసా బిస్వ బిజయ కహ $9 ॥ 1 ॥ 
అస కహి ఫిరి చితఏ తెహి ఓరా | సీయ ముఖ ససి Gd నయన చకోరా ॥ 
SD బిలోచన చారు అచంచల | మనహు( సకుచి నిమి తడే దిగంచల ॥ 2 ॥ 
దేఖి సీయ సోభా సుఖు ars హృదయ సరాహత బచను న ఆవా ॥ 
జను బిరంచి సబ నిజ నిపునాఈ 1 బిరచి బిస్వ కహ! ప్రగటి దెఖాశఈ 13 ॥ 
సుందరతా కహు(సుందర కరఈ । ఛబిగృహం దీపసిఖా జను బరఈ ॥ 
సబ ఉపమా SO రహే జుఠారీ | Br SOIT బిదేహకునూరీ ॥ 4 
[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 1. 


180 శ్రీ రామచరిత మానసము 


eee a ee =.=... 

చేతికంకణములగలగలలను, ఒడ్డాణపుగంటలసవ్వడులను, SHAG) ఘలంఘలలను విని, శ్రీరాముడు 
నివ్వెరపాటుతో లక్ష్మణుని జూచుచు ఇట్లనెను. “మన్మథుడు విశ్వమును జయించు Sox gs 
దుందుభినివాయించుచున్నట్టు మధురధ్వనులు వినిపించు చున్నవి" అని చెప్పి, అతడు ఆ ధ్వనులు 
వినబడుచున్నదిశకు జూచెను. వెంటనే ఆతడు సీతాదేవిముఖచంద్రునిజాచు చకోరమాయెను. 
కన్నులప్పగించిచూచుచు అతడు అట్లే ఉండి పోయెను. ఆ వంశమున జనకునకుపూర్వికుడైన 'నిమి' సీతారాముల 
మధ్య ఉండుటకు సంకోచించి, అటనుండి వెడలి పోయెనాయన్నట్లు శ్రీరాముడు రెప్పలార్చక సీతాదేవిని చూచుచు 
అట్టే నిలబడిపోయెను. ఆమెసౌందర్యమునకు ఆతడు ముగ్గుడై, లోలోన ఎంతగానో మెచ్చుకొనెను. కాని నోట 
మాటరాక పోయెను. (బ్రహ్మదేవుడు తన సృష్టిరచనాకౌశలమునకు ఆకృతిని ఇయ్యగోరి, ప్రపంచములోని 
సౌందర్యమును అంతయు ఒక చోట కుప్పబోసి సీతాదేవిగా రూపొందించెనా యనునట్లు ఆమె విలసిల్లుచుండెను, 
ఆమె నిజముగానే మూర్తీభవించినసౌందర్యము, అందములకే అందమును _ చేకూర్చునది. 
సుందరరూపభవనమునందు ఆమె ఒక దీపశిఖయై వెలుగొందెను. కవుల ఉపమానములన్నియును ఆమె 


సౌందర్యముముందు వెలవెల బోవును. వాస్తవముగా ఆమె సౌందర్యమునకు పోల్చదగిన ఉపమానమే లేదనుట 
ముమ్మూటికి నిజము. ఆమెకు ఆమెయేసాటి. (చౌ॥ 1-4) 


దో- సియ సోభా Wetec బరని ప్రభు, ఆపని Sar బిచారి | 
బోలే సుచి మన అనుజ సన, బచన సమయ అనుహారి ॥ 230 ॥ 


ఈ విధముగా జానకీసౌందర్యమును మనస్సులోనే మెచ్చు కొనుచు, తన స్థితిని తలచుకొనుచు సందర్భాను 
సారముగా (ప్రభువు తనతమ్మునితో పవిత్రమనస్కుడై ఇట్లనెను. (దో॥ 230) 


చౌ- తాత జనకతనయా యహ సోఈ । ధనుషజగ్య జెహి కారన హోఈ ॥ 

పూజన గౌరి సీం లై ఆఈ6|। కరత ప్రకాసు ఫీరఇ ఫులవాఈ( ॥ 1 ॥ 

జాసు DES అలౌకిక సోభా । సహజ పునీత మోర మను ఛోభా ॥ 

సో సబు కారన జాన బిధాతా। ఫరకహి( సుభద అంగ సును భ్రాతా ॥ 2 ॥ 

రఘుబంసిన్హ కర సహజ సుభాఊ । మను కుపంథ పగు ధరఇ న కాడ ॥ | 

మొహి అతిసయ ప్రతీతి మన కేరీ | జెహి( సపనెహు( పరనారి న హేరీ ॥ 3 ॥ 

25 కై లహహి న రిపు రన పీఠీ 1 నహి( పావహి(పరతియ మను డీఠీ ॥ 

మంగన లహహి( న జిన్స కై నాహీ(। తే నరబర థోరే జగ మాహీ( ॥ 4 ॥ 

“తమ్ముడా! ఈమె జనకునికూతురు. ఈయమెవివాహముకొజకే ధనుర్యాగము జరుపబడుచున్నది ఈమే 
గారీపూజకై HwoS Pe ఇచటికి వచ్చినది. Se వనమును ప్రకాశింప జేయుచున్నది. సహజముగా DSS, 
నిశ్చలముగానుండు నామనస్సు ఈమెఅపూర్వ సౌందర్యమును జూచి, చలించు చున్నది. కారణము ఆ విధాతకే 
యెజుక. కాని సోదరా! నాకుడికన్ను అదరుట శుభమునే సూచించుచున్నది. రఘువంశజుల మనస్సు ie 
చెడుత్రోవకు బోదు. అది వారికి సహజము. నా మనస్సుపై TH పూర్తి విశ్వాసముగలదు. పర'స్తీని కలలోగూడ జ 
కన్నెత్తి చూడదు. యుద్ధములో శత్రువులకు చెన్నుచూపనివారు, పర[స్తీలఆకర్షణలకు లొంగనివారు, pene 
రిక్తహాస్తములతో పంపనివారు: అయినట్టి ఉత్తమపురుషులు లోకమున అరుదు. (Bul 


Bhuvan Vani Trust, Lucknow aii 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 181 


దో-కరత బతకహీ అనుజ సన, మన సియ రూప లొభాన । 
ముఖ సరోజ మకరంద ఛబి, కరళఇ మధుప ఇవ పాన ॥ 231 ॥ 


ఈ విధముగా శ్రీరాముడు తనతమ్మునితో మాట్టాడుచున్నను తుమ్మెద పూదేనెనువలె ఆయన మనస్సు 
సీతాదేవి సౌందర్యామృతమునే (గ్రోలుచుండెను. (దో॥ 231) 


చౌ- చితవతి చకిత చహూ? దిసి సీతా । LI గఎ నృపకిసోర మను చింతా ॥ 

జహ బిలోక మృగ సావక BO జను తహ(బరిస కమల సిత శ్రేనీ 11 ॥ 

లతా ఓట తబ SOS, లఖాఏ | స్యామల గౌర కిసోర సుహాఏ ॥ 

దేఖి రూప లోచన లలచానే 1 హర్ష జను నిజ నిధి పహిచానే ॥ 2 ॥ 

థకే నయన రఘుపతి ఛబి దేఖే(। Sosgwurc పరిహరీ( నిమేషే( ॥ 

అధిక సనేహ దేహ భై భోరీ। సరద ససిహి జను చితవ చకోరీ ॥3॥ 

లోచన మగ రామహి ఉర ఆనీ। దీన్హే పలక కపాట సయానీ ॥ 

జబ సియ BAS, ప్రేమబస జానీ 1 కహి న సకహి( కఛు మన సకుచానీ ॥ 4 ॥ 

అటునుండి సీతాదేవి బిత్తర బిత్తరచూపులతో నలుదిశల పరికించుచు వచ్చుచుండెను. ఈ 
రాజకుమారులెక్కడ? కనబడరేమి? అని కలవరపడుచు వచ్చెను. ఆ మృగనయన చూచినచోట్టెల్ల తెల్లని కమలములు 
సంతతధారగా వర్షించుచున్నట్టుండెను. అనగా అన్నిచోట్ల సాత్త్యక భావమే వ్యాప్తమగుచుండెను. అపుడు 
లతానికుంజముల వెనుకనున్న శ్యామలగౌరవర్లశోభితులైన ఆ రాకుమారులను సఖులామెకు చూపిరి. 
నయనాందకరములైన రాముని _రూపవైభవములచే ఆకర్షితురాలై, ఆమె తనచూపులతోడనే 
ఆయనసౌందర్యసుధలను (గ్రోలెను, కోల్పోయిననిధిని పొందినవారివలె ఆమె సంతసించెను. శ్రీరాముని 
రూపలావణ్యములను గాంచి ఆమె నేత్రములు నిశ్చలములయ్యెను. కనురెప్పలకదలికలు ఆగిపోయెను. 
స్నేహాధిక్యమువలన ఆమె (ప్రేమ విహ్వలయయ్యెను. శరత్కాల చంద్రుని జూచిన చకోరివలె పరవశురాలాయెను. 
జానకి చూపులద్వారా శ్రీరామచంద్రుని తనహృదయమున బంధించి, తెలివిగా కనురెప్పలనెడి కవాటము 
(తలుపు)లను మూసివేసెను. చెలులు ఆమెతాదాత ye జూచియు, చూడనట్టే మిన్నకుండిరి. (Sn 1-4) 


దో-లతాభవన Be ప్రగట భే, తెహి అవసర Ne భాఇ । 
నికసే జను జుగ బిమల బిధు, జలద పటల బిలగాఇ ॥ 232 ॥ 


ఆ సమయమున మేఘములనెడితెరలను తొలగించుకొనివచ్చెడి చంద్రునివలె సోదరులిరువురును 
లతానికుంజములనుండి బయటికి వచ్చిరి. (దో॥ 232) 


చౌ- సోభా సీవం సుభగ. SS Hor నీల పీత జలజాభ సరీరా ॥ 
మోరపంఖ సిర సోహత O81 గుచ్చ OS బిచ కుసుమ కలీ కే ॥1॥ 
భాల తిలక శ్రమబిందు సుహాఏ 1 GSS సుభగ భూషన ఛబి ఛాఏ ॥ 
బికట భృకుటి కచ ఘూఘరవారే 1 నవ సరోజ లోచన రతనారే ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


182 శ్రీ రామచరిత మానసము 


చారు చిబుక నాసికా కపోలా 1 హాస బిలాస లేత మను మోలా ॥ 

ముఖఛబి కహి న we Sow Sing జో బిలోకి బహు కామ లజాహీ ॥ 3 ॥ 

ఉర మని మాల కంబు కల గీవా ! కామ Sod కర భుజ బలసీ(వా ॥ 

సుమన సమేత బామ కర దోనా। సాన(ర Had సఖీ HS లోనా ॥ 4& ॥ 

ఈ సాటిలేని వీరులసౌందర్యములకు అవధులు లేవు. వారిశరీరకాంతులు నీల WSS కమలములను 
బోలియున్నవి. పూలగుత్తులతో అలంకరింపబడి, నెమలిఈకలతో శోభిల్లుచున్న శిరోభూషణములను వారు 
ధరించియుండిరి. లలాటమున తిలకములు, కనుబొమలసై స్వేదబిందువులు మిలమిలలాడుచుండెను, 
చెవులయందు కర్ణాభరణములు అలరారుచుండెను. ధనురాకారమున కనుబొమలు, మంజులకుటిలకుంతలములు, 
కెందామరలవంటి కన్నులు, శోభాయమానములై ఒప్పుచుండెను. చిబుకములు, నాసికలు, కపోలములు మిక్కిలి 
మనోజ్జములైయుండెను. వారి దరహాసములు చూచువారి మనస్సులను దోచుకొనుచుండెను. వారి ముఖ 
సౌందర్యములు అసమానములై మన్మథసౌందర్యములను త్రోసిరాజనుచుండెను. వక్షఃస్థలములసై మణిమాలలు, 
శంఖములవంటి కంఠములు, ఏనుగుతొండముల వంటి అపారశక్తి సంపన్నములైన బాహువులు, నిరుపమానములై 


విలసిల్లు చుండెను. ఒక యువతి ఇట్టు పలికెను. “ఎడమ చేతిలో పూలతోనిండినదొన్నెగల ఆ శ్యామవర్జ్హుడు మిక్కిలి 
అందగాడు. ; (చౌ॥ 1-4) 


దో-కేహరి కటి పట పీత ధర, సుషమా bo నిధాన 1 
BD భానుకులభూషనహి, బిసరా SOS, అపాన ॥ 233 ॥ 


సింహమధ్యముడు, పీతాంబరధారి, పరమశోభానిధానము, ఉత్తమ శీలసంపన్నుడు, సూర్యవంశ భూషణుడు 
ఐన శ్రీరామచంద్రుని జూచి, చెలులు తమను తాము మజచిరి. (దో॥ 233) 


చౌ-ధరి ధీరజు ఎక ఆలి సయానీ । సీతా సన బోలీ గహి పానీ ॥ 
బహురి గౌరి కర ధ్యాన కరేహూ । భూపకిసోర GH కిన లేహూ ॥1॥ 
సకుచి సీయ( తబ నయన ఉఘారే 1 సనముఖ GS రఘుసింఘ నిహారే ॥ 
నఖ సిఖ GD రామ కై సోభా। సుమిరి పితా పను మను అతి ఛోభా ॥ 2 ॥ 
పరబస HOS oO జబ Lari Food గహరు సబ కహహి( సభీతా ॥ 
పుని ఆఉబ ఎహి బెరిఆ( కాలీ | అస కహి మన బిహసీ ఎక ఆలీ ॥ 3 ॥ 
గూఢ గిరా సుని సియ సకుచానీ । భయడీ బిలంబు మాతు భయ మానీ ॥ 
ధరి బడి ధీర రాము ఉర ఆనే । ఫిరీ అపనపడి పితుబస జానే ॥ 4॥ 


- తనను తాను సంబాళించుకొని, 285) సీతాదేవిచేయిపట్టుకొని ఇట్లనెను. “గిరిజాదేవిని తరువాత 
ధ్యానింపవచ్చును. ఇపుడీ రాజకుమారులను ఏలచూడవు?” అపుడు సీతాదేవి బిడియముతో కనులు తెరచెను. ae 
రెండురఘుకులసింహకిశోరములను జూచెను. శ్రీరాముని వర్చస్సును నఖశిఖ పర్యంతము పరికించెను. వెంటనే : 
తండ్రి (ప్రతిజ్ఞ జ్ఞప్తికి. రాగానే ఆమె ఆందోళనకు గురియాయెను. సీతాదేవిప్రమపారవశ్యములను aa 
నెచ్చెలులు భయపడిరి. “చాల ప్రొద్దుపోయినది. రేపు ఇదే సమయమునకు మజల ఇక్కడికి చేరుదము = © 


Bhuvan Vani Trust, Lucknow అం 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 183 


285) తనలోతాను నవ్వుకొనెను. MSY విలసితమైన ఈ వాక్యమును విని, సీతాదేవి సిగ్గుపడెను. 
ప్రాద్దుపోయినందులకు తల్లియేమనునోయని భయపడుచుండెను. ధైర్యముతో శ్రీరామచంద్రుని తనహృదయమున 
దాచుకొని, తాను తండ్రిచాటుబిడ్డనని తలంచుచు వెళ్లెను. (Fu 1-4) 


దో-దేఖన మిస మృగ బిహగ తరు, ఫిరఇ బహోరి బహోరి । 
నిరఖి QD రఘుబీర ఛబి, బాఢఇ ప్రీతి న థోరి ॥ 234 ॥ 


జింకలను, పక్షులను, వృక్షములను చూచునెపమున సీతాదేవి మాటిమాటికిని వెనుకకుదిరిగి 
శ్రీరాముని అనుపమసౌందర్యమును చూచుచున్నకొలది sx అధికము కాజొచ్చెను. (Su 234) 


చౌ- జాని కఠిన సివచాప బిసూరతి। చలీ రాఖి ఉర స్యామల మూరతి ॥ 
ప్రభు జబ జాత జానకీ జానీ! సుఖ సనేహ సోభా గున ఖానీ ॥ 1 ॥ 
పరమ (పేమనుయ న్ఫుదు మసి §Q1 చారు చిత్త Hc OD OQ ॥ 
గఈ భవానీ భవన బహోరీ। బంది చరన బోలీ కర జోరీ ॥ 20 
జయ జయ గిరిబరరాజ కిసోరీ 1 జయ మహేస ముఖ చంద చకోరీ ॥ 
జయ గజబదన షడానన మాతా । జగత జనని దామిని దుతి గాతా ॥ 3 ॥ 
నహి. తవ ఆది మధ్య అవసానా 1 అమిత ప్రభాఉ బేదు నహి( జానా ॥ 
భవ భవ DSS పరాభవ కారిని 1 బిస్వ బిమోహని స్వబస బిహారిని ॥ 4 ॥ 


సీతాదేవి శివునిధనుస్సు అతికఠినమైనందులకు వగచుచు, తనహృదయములో _ శ్రీరాముని 
సుమకోమలమూర్తిని నిలుపుకొని వెడలెను. శ్రీరామచంద్రుడుగూడ సుఖస్నేహశో భాసుగుణములఖనియగు 
జానకీదేవివెళ్ళుటను గమనించి ఆమెరూపమును తనచిత్తమనెడి భిత్తిపై (ప్రేీమయను సిరాతో చిత్రించుకొనెను. 
సీతాదేవి మటల భవానీమందిరమునకుచని, అంజలిఘటించి, గౌరీదేవిని ఇట్లు (ప్రార్థించెను. “ఓ గిరిరాజసుతా! నీకు 
జయము. శివునిముఖచంద్రునకు నీవు చకోరివి. గజాస్యుడైన గణాధిపతికిని, షణ్ముఖుడగు కుమారస్వామికిని 
మాతవు. జగజ్జననీ! నీ తనువు విద్యుల్లతా శోభలతో విలసిల్లునది. నీకు జయము. నీవు ఆద్యంతములు లేనిదానవు. 
నీ అపరిమిత(ప్రభావమును వేదములు గూడ వర్లింపజాలవు. సృష్టిస్థితిలయకారిణివి నీవు. ప్రపంచమును మోహింప 
జేయగల మహత్త్యమునీది. నీవు స్వతంత్రముగా విహరింతువు. (Su 1-4) 


దో-పతిదేవతా సుతీయ MAG, మాతు ప్రథమ తన రేఖ | 
మహిమా అమిత న సకహి కహి, సహస సారదా $4 ॥ 235 ॥ 
ఓ మాతా! నీవు పతివ్రతాలలామవు. నీ అపారమహిమలను వేలకొలది సరస్వతులు గాని, ఆదిశేషులుగాని 


సంపూర్ణముగా వర్ణింప జాలరు. (దో॥ 235) 


చౌ- సేవత తోహి సులభ ఫల చారీ | బరదాయనీ పురారి పిఆరీ ॥ 
BQ పూజి పద కమల తుమ్హారే 1 సుర నర ముని సబ హోహి( సుఖారే ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 1. 


184 శ్రీ రామచరిత మానసము 


a EEE 


మోర మనోరథు జానహు నీకే. బసహు సదా ఉర పుర సబహీ కేం ॥ 

క్రీన్లెఉ( ప్రగట న కారన తేహీ(। అస కహి చరన గహే వైదేహీ. ॥ 2 ॥ 

బినయ (పేమ బస భఈ భవానీ | gh మాల మూరతి ముసుకానీ ॥ 

సాదర సియ( ప్రసాదు సిర ధరెఊ | HO గౌరి హరషు హీయం భరెఊ ॥ 3 ॥ 

సును సియ సత్య అసీస హమారీ 1 పూజిహి మన కామనా తుమ్హారీ ॥ 

నారద బచన సదా సుచి సాచా! సో బరు WOM జాహి( నును oo ॥ 4 ॥ 

ఓవరప్రదాయినీ! త్రిపురారిప్రియపత్నీ! నీ సేవలను చేయుటవలన ధర్మార్ధకామమోక్షములనెడి (చతుర్విధ) 
పురుషార్థములు సులభముగా (ప్రాప్తించును. నీ చరణ కమలములను ఆశ్రయించి, నిన్ను పూజించుటచే దేవతలు, 
మునులు కడకు మనుష్యులుగూడ సుఖులయ్యెదరు. నీవు అన్నిప్రాణులహృదయములలో నివసించెదవు. నా 
మనోరథము నీవెజింగినదే. కావున నేను దానిని ప్రకటించుటలేదు.” అని సీతాదేవి భవానీపాదములను 
ఆశ్రయించెను. సీతాదేవిభక్తికిని, వినయమునకును గౌరీదేవి ప్రసన్నురాలయ్యెను. భవానీకంఠసీమనలంకరించినమాల 
క్రిందికి జాటెను. విగ్రహము దరహాసము చేసెను. సీతాదేవి ఆమాలను తనశిరస్సున ధరించెను. గిరిజాదేవి 


ఆనందముతో ఇట్లు పలికెను. “ఓ సీత్రా! వినుము. నా ఆశీర్వచనము అమోఘము. నీ అభిలాష నెరవేరును. నారదుని 
పవిత్ర వచనములు సత్యములు. నీవు మనసుపడిన వరుడే నీకు పతియగును. (చౌ॥ 1-4) 


ఛం-మను జాహి( FBS మిలిహి సో బరు సహజ సుందర సా(వరో । 
కరునానిధాన సుజాన సీలు సనేహు జానత రావరో ॥ 
ఎహి భాతి గౌరి అసీస సుని సియ సహిత హియ( హరషీ( అలీ । 
తులసీ భవానిహి పూజి పుని పుని ముదిత మన మందిర చలీ ॥ 
నీ అనురక్తికి ఆలవాలమైన ఆ సహజసుందరశ్యామవర్గుడే నిన్ను చేపట్టును. అతడు పరమదయాళువు, 
సర్వజ్ఞుడు, నీ శీలమును, భక్తిని(స్నేహమును) అతడెజుగును.”- గౌరీదేవి ఆశీర్యాదములకు సీత్రతోపాటు 


ఆమెసఖులుగూడ హర్షితలైరి. సీతాదేవి భవానికి పదేపదే (మొక్కులిడుచు, పూజలొనర్చి, ప్రశాంతచిత్తయై 
తనభవనమునకు చేరెను. అని- తులసీదాసు పలుకుచున్నాడు. (ఛం॥) 


సో- జాని గౌరి అనుకూల, సియ హియ హరషు న జాఇ కహి i 
మంజుల మంగల మూల, బామ అంగ HOSS లగే ॥ 236 ॥ 


తనమనోరథమును ఎతీంగి గిరిజాదేవి ఆశీర్వదించుటచే సీతాదేవి చెప్పలేనంతగా ఆనందించెను. 
ఆమెశరీరవామభాగము అదరుట శుభసూచకమయ్యెను. (సోః 236) 


చౌ- హృదయ సరాహత పీయ లొనాఈ । గుర సమీప గవనే GS భాఈ ॥ 
రామ కహా సబు PS పాహీ(। సరల సుభాఉ ఛుఅత So merc 1 ॥ 
సుమన gq ముని పూజా కీస్తీ । పుని అసీస దుహు orgy, 49 ॥ 
సుఫల మనోరథ హోహు( తుమ్హారే 1 రాము లఖను సుని భఏ సుఖారే ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow sill 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము' 185 
aes=s=q«®«=«=®=®Qqqq SSS SSS 


కరి భోజను మునిబర బిగ్యానీ 1 లగే కహన కఛు కథా పురానీ ॥ 

బిగత దివసు గురు ఆయసు పాఈ । సంధ్యా కరన చలే HS భాఈ ॥ 3 ॥ 

ప్రాచీ దిసి BH ఉయజ సుహావా 1 సియ ముఖ సరిస GD సుఖు సావా ॥ 

బహురి బిచారు కీన్ల మన మాహీ( 1 సీయ బదన సమ హిమకర నాహీ( ॥ 4 ॥ 

శ్రీరాముడు సీత్రాదేవి లావణ్యమును మెచ్చుకొనుచుండిను. సోదరులు aden గురువుగారి కడకు వచ్చిరి. 
సరళస్వభావుడు, కపటమును ఎటుగనివాడు ఐన శ్రీరాముడు విషయమునంతయును విశ్వామిత్రునకు నివేదించెను. 
మునీశ్వరుడు పూలతో దేవతార్భనను ముగించెను. పిమ్మట “మీ మనోరథములు నెరవేరుగాక” అని ఆ ఇరువురు 
సోదరులను ఆశీర్వదించెను. అది విని రామలక్ష్మణులు ్రసన్నచిత్తులైరి. విజ్ఞానఖనియైన విశ్వామిత్రముని 
భోజనానంతరము వారికి అనేకపొరాణికగాథలను వినిపించెను. ఆ విధముగా దినమంతయు గడిపి, 
సాయంకాలమున గుర్వాజ్ఞనుబడసి, ఆ ఇద్దజున్ను సంధ్యోపాసనకై వెళ్లిరి. పూర్వదిశయందు చం(ద్రోదయమాయెను. 
ఫీతాదే విముఖమునుబోలిన చంద్రబింబమును గాంచి శ్రీరామచంద్రుడు సంతసించెను. కొంచెమాలోచించిన పిదప 
ఈ చంద్రుడు సీతాదేవి ముఖముతో సమానుడు కాడని భావించెను. (చౌ॥ 1-4) 


దో-జనము సింధు పుని బంధు బిషు, దిన మలిన సకలంక 1 
సియ ముఖ సమతా సావన కిమి, చందు బాపురో రంక ॥ 237 ॥ 
సముద్రమీతనిజన్మస్థానము. ఆ సముద్రమునందే విషముగూడ జన్మించెను. కనుక విషము ఇతని 
తోబుట్టువు. ఇతడు కళంకితుడు. పగలంతయు శోభాహీనుడు. పాపము! అట్టి కళావిహీనుడైన చంద్రుడు సీతాదేవి 
ముఖమునకెట్లు సాటియగును? (దో॥ 237) 


చౌ- ఘటళఇ ogg బిరహిని దుఖదాఈ | గ్రసఇ రాహు'నిజ సంధిహి( పాఈ ॥ 
కోక సోకప్రద పంకజ ద్రోహీ 1 అవగున బహుత చంద్రమా తోహీ nin 
బైదేహీ ముఖ పటతర దీన్నే! హోఇ దోషు బడ అనుచిత కీన్హే ॥ 
సియ ముఖ ఛబి బిధు బ్యాజ బఖానీ 1 గుర Sorc చలే నిసా బడి జానీ ॥2 ॥ 
కరి ముని SES సరోజ ప్రనామా 1 ఆయసు పాఇ కీన్హ బిశ్రామా ॥ 
బిగత నిసా రఘునాయక జాగే | బంధు బిలోకి కహన అస లాగే ॥ 3 ॥ 
ఉయడఉ అరున అవలోకహు తాతా । పంకజ కోక లోక సుఖదాతా ॥ 
బోలే లఖను SO జుగ Dds ప్రభు ప్రభాఉ సూచక మృదుబానీ ॥ 4 ॥ 


అంతేగాక చంద్రుడు వృద్దిక్షయములు గలవాడు. విరహాతురులను దుఃఖితులనుగా జేయును. అప్పుడప్పుడు 
ఇతడు రాహువుచే కబళింపబడుచుండును. ఇతడు చక్రవాకములకు శోకప్రదుడు.. కమలములకు (ద్రోహము 
చేయువాడు. “చంద్రా! నీలో ఇన్ని అవగుణములు ఉన్నందున జానకీదేవి ముఖమును నీతో పోల్చుట. అనువితము, 
దోషము”- అని ఈ విధముగా చంద్ర నెపముతో సీతాదేవి ముఖసౌందర్యమును స్మరించుచు, చాల రాత్రియైనదని 
గమనించి, గురువునొద్దకు SY. ముని చరణములకు ప్రణమిల్లి, ఆయన 'అనుమతితో శ్రీరాముడు వి(శ్రమించెను. 
రాత్రి గడిచిన పిదప మేల్కొని, తమ్ముని. జూచి ఇట్లనెచు.. “తమ్ముడా! చూడుము. కమలములకును, 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


186 శ్రీ రామచరిత మానసము 


చ[క్రవాకములకును, సమస్త లోకములకును సుఖ(ప్రదమైన అరుణోదయమైనది”- లక్ష్మణుడు చేతులుజోడ్డిి 


ప్రభుప్రతాపమును ప్రకటించుచు మృదువచనములతో ఇట్లనెను. (చౌ॥ 1-4) 


దో-అరునోదయ( సకుచే కుముద, ఉడగన SHB మలీన 1 
జిమి తుమ్హార ఆగమన సుని, భఏ నృపతి బలహీన ॥ 238 ॥ 

అరుణోదయముతో కలువలు ముకుళించెను. తారకలు కాంతి విహీనములయ్యెను. అట్టే మీ oy 
కారణముగ రాజన్యులందజును దుర్చలులైరి. (దో॥ 238) 
చౌ- నృప సబ నఖత కరహి( ఉజిఆరీ | టారి న సకహి( చాప తమ భారీ ॥ 

కమల కోక మధుకర ఖగ నానా 1 PTR సకల నిసా అవసానా ॥1॥ 

ఐసెహి( ప్రభు సబ భగత తుమ్హారే 1 హొఇహహి( టూటే( ధనుష సుఖారే ॥ 

ఉయజ భాను బిను శ్రమ తమ నాసా। దురే Sods జగ తేజు ప్రకాసా ॥ 2 ॥ 

రబి నిజ ఉదయ బ్యాజ రఘురాయా 1 ప్రభు ప్రతాపు సబ నృపన్ల దిఖాయా ॥ 

తవ భుజ బల మహిమా ఉదఘాటీ 1 ప్రగటీ ధను బిఘటన పరిపాటీ ॥ 3 ॥ 

బంధు బచన సుని ప్రభు ముసుకానే 1 హొఇ సుచి సహజ పునీత నహానే ॥ 

నిత్యక్రియా కరి గురుపహి( ఆఏ | చరన సరోజ సుభగ సిర నావ ॥ 4 ॥ 

సతానందు తబ జనక బొలాఏ | కౌసిక ముని పహి( తురత పఠాఏ ॥ 

జనక బినయ BS ఆఇ సునాఈ । హరషే బోలి లిఏ దొఉ భాఈ ॥ 5 ॥ 


రాత్రులయందు నక్షత్రములవలె మినుకుమినుకులాడుచున్న ఈ రాజులు చీకటివలె దుర్భేద్యమైన ఈ 
ధనుస్సును భంగపజచజాలరు. రాత్రి గడిచినంతనే కమలములు, చక్రవాకములు, తుమ్మెదలు, వివిధములైన 
పక్షులు సంతసించును. అట్టే ధనుర్భంగము జరిగినచో మీభక్తులు సంతసించెదరు. ఇదిగో సూర్యోదయమైనది. 
అదిగో అంధకారము దూరమైనది. నక్షత్రములు అదృశ్యములైనవి. ప్రపంచమున వెలుగులు నిండినవి. ఓ రఘునాథా! 
రాజులందటికిని మీ (ప్రతాపమును (ప్రకటించుటకే సూర్యుడు ఉదయించుచున్నాడు. మీ భుజబలమును 
నిరూపించుటకే ఈ ధనుర్భంగము చాటింపబడినది.”- తమ్ముని వచనములకు శ్రీరాముడు దరహసితుడయ్యెను. 
శ్రీరాముడు సహజముగా నిత్యపవిత్రుడైనను TS స్నానాదులను ఆచరించెను. అనుష్టానానంతరము 
గురుపాదములకు (ప్రణమిల్లైను. జనక మహారాజు తనపురోహితుడైన శతానందుని విశ్వామిత్రునికడకు పంపెను. 


జనకుని విన్నపమును ఆతడు మునికి వినిపించెను. విశ్వామిత్రుడు సంతుష్టుడై సోదరులిద్దటిని తన యొద్దకు 
పిలిచెను. (చౌ॥ 1-5) 


దో-సతానంద పద బంది ప్రభు, BS గుర Sorc org ] 
చలహుతాత ముని కహెడ తబ, పఠవా జనక బొలాఇ ॥ 239 ॥ 
శ్రీరాముడు శతానందులకు నమస్కరించి, గురువునొద్ద కూర్చొనెను. అప్పుడు విశ్వామిత్రుడు “నాయనా! 
పద. జనక మహారాజు పిలువనంపినాడు”- అనియనెను. (దో॥ 239) 
మాసపారాయణము-ఎనిమిదవ విరామము 
నవాహ్నికపారాయణము-రెండవ విరామము 


Bhuvan Vani Trust, Lucknow wai 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 187 


శివ ధనుర్భంగము 


చా-సీయ స్వయంబరు దేఖిఅ జాఈ । ఈసు కాహి FB దేఇ బడాఈ ॥ 
లఖన కహా జస భాజను సోఈ । నాథ కృపా తన జాపర హోఈ ॥ 1 ॥ 
హరషే ముని సబ సుని బర బానీ | 82, అసీస సబహి( సుఖు మానీ ॥ 
పుని మునిబ్బంద సమేత కృపాలా 1 Gas చలే ధనుషమఖ సాలా ॥ 2 ॥ 
రంగభూమి ఆఏ దొఉ భాఈ। అసి సుధి సబ Howdy పాఈః ॥ 
చలే సకల గృహ కాజ బిసారీ | బాల జుబాన జరఠ నర నారీ ॥3॥ 
Sh} జనక OS B భారీ। సుచి సేవక సబ OD హఢారీ ॥ 
తురత సకల SAS పహి( జాహూ | ఆసన ఉచిత దేహు సబ కాహూ ॥ 4 ॥ 


“మనము సీతాస్వయంవరమును చూడవలెను. భగవదను[గ్రహము ఎవరిపై ప్రసరించునో చూచెదము”- అని 
విశ్వామిత్రుడు పలుకగా లక్ష్మణుడు ఇట్లనెను. “ప్రభూ! మీకృప ఎవరిపై నుండునో వారే ఈ అదృష్టమునకు 
నోచుకొందురు.”- లక్ష్మణుని ఈ మంచి మాటలను విని, సంతసించి, మునులు వారిని ఆశీర్వదించిరి. కృపానిధియెన 
శ్రీరాముడు మునులతోగూడి ధనుర్యాగశాలకు వెళ్లెను. సోదరులిద్దజును రంగభూమికి వచ్చినట్టు తెలియగనే 
నగరమునందలి (స్తీ పురుషులు, బాలురు, యువకులు, వృద్దులు అందజును తమ పనులనన్నింటిని విడిచిపెట్టి, 
అచటికి చేరిరి. ఆ మహాసమూహమునుగాంచి, జనకమహారాజు తనకు విశ్వాసపా[త్రులైన సేవకులను బిలిచి, “మీరు 


వెంటనే సభకు వచ్చిన వారి నందటిని ఉచితాసనములపై యథా యోగ్యముగ, కూర్చుండ బెట్టుడు”- అని చెప్పెను. 
(చౌ॥ 1-4) 


దో-కహి మృదు బచన DNS BS, BOO నర నారి। 
ఉత్తమ మధ్యమ నీచ లఘు, నిజ నిజ థల అనుహారి ॥ 240 ॥ 


ఆ సేవకులు వినయపూర్వకముగా మృదువచనములను బల్కుచు విచ్చేసిన వారినందటిని. (పెద్ద, చిన్న, 
ఉత్తమ, మధ్యమ తారతమ్యములను గమనించుచు) యథాయోగ్యముగ సుఖాసీనులను గావించిరి. _(దో॥ 240) 


చౌ- రాజకుఅర తెహి అవసర ఆఏ | నునహు( మనోహరతా తన ఛాఏ ॥ 
గునపాగర నాగర బర బీరా। సుందర స్యామల గౌర సరీరా ॥ 1 ॥ 
రాజ సమాజ బిరాజత OHO 1 ఉడగన మహు(జను జుగ బిధు పూరే ॥ 
as కే. రహీ భావనా జైసీ 1 ప్రభు మూరతి తిన్ల దేఖీ Bu 2 ॥ 
Batre రూప మహా రనధీరా 1 మనహు( బీర రసు ధరే. సరీరా ॥ 
డరే కుటిల నృప ప్రభుహి నిహారీ 1 మనహు( భయానక మూరతి భారీ ॥ 3 ॥ 
రహే అసుర Wo ఛోనిప బేషా । తిన్హ ప్రభు ప్రగట కాల సమ దేఖా ॥ 


పురబాసిన్హ దేఖీ దొఉ భాఈ। నర భూషన లోచన Horse ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


188 శ్రీ రామచరిత మానసము 


మూర్తీభవించిన సౌందర్యములాయనునట్టు ఆ రాకుమారులు (రామలక్ష్మణులు)సభలో ఆసీనులైరి, వ్యా 
వన్నెచిన్నెలు సర్వాకర్షకములై ఒప్పుచుండెను. సద్గుణనిధులు, అస్త్రవిద్యావిశారదులు, మహావీరులు, ఐనట్టి, వ్యా 
తారాగణములమధ్య ఇద్దణు చంద్రులవలె ఆ రాజసమూహములో ్రకాశించిరి. సభలోని వారికందథికిని Tang 
హృదయములలోని భావములకనుగుణముగా శ్రీరామచంద్రుడు SSB. శ్రీరామచం[ద్రప్రభువును రణధీరులై 
రాజన్యులు ఆకృతిదాల్చినవీరరసముగా జూచిరి. కుటిలురు భయంకరమూర్తిగా గాంచి భీతిల్లిరి. మాజువేషములలోన్సన 


రాక్షసులు ప్రభువును కాలయమునిగా గాంచిరి. నగరవాసులు ఆ ఇరువురు సోదరులను నేత్రానందకరులెన 


దో-నారి బిలోకహి( హరషి హియ(, నిజ నిజ రుచి అనురూస | 
జను సోహత సింగార ధరి, మూరతి పరమ అనూప ॥ 241 ॥ 


(స్రీలందణును హర్షితహృదయలై తమతమ భావములననుసరించి, మూర్తీభవించిన శృంగార రసముగా 
గాంచిరి. (దో॥ 241) 


చౌ- బిదుషన్హ ప్రభు బిరాటమయ దీసా 1 బహు ముఖ కర పగ లోచన సీసా ॥ 
జనక జాతి అవలోకహి( కస 1 సజన on ప్రియ లాగహి( జైసే( niu 
సహిత DO బిలోకహిం రానీ |. సిసు సమ ప్రీతి న జాతి ow ॥ 
HAS పరమ తత్వమయ భాసా | సాంత సుద్ద సమ సహజ ప్రకాసా ॥ 2 ॥ 
హరిభగతన్హ GB SS భ్రాతా | ఇష్టదేవ ఇవ సబ సుఖ దాతా ॥ 
రామహి DSS భాయ జెహి పీయా 1 సో సనేహు vom నహి( కథనీయా ॥ 3 ॥ 
ఉర అనుభవతి న కహి సక సోఊ | కవన ప్రకార కహై sD కోఊ ॥ 
ఎహి DO రహా జాహి జస భాఊ । తెహి( తస దేఖెఉ కోసలరాఊ ॥ 4 ॥ 


పండితులు ప్రభువును అనేకములైన ముఖములు, చేతులు, పాదములు, శిరస్సులు గల విరాట్‌ స్వరూపునిగా 
దర్శించిరి. జనకుని బంధువులు ఆయనను తమఆత్మీయునిగా తలపోసిరి. జనకుని రాణులు ఆయనను వాత్సల్య 
భావముతో బాలునిగా భావించిరి. వారిప్రీతి వర్లనాతీతము. యోగులు శుద్ద శాంతస్వరూపుడైన పరబ్రహ్మగొ 
కనుగొనిరి. భక్తులు ఆయిరువురిని సుఖప్రదాతలైన తమ ఇష్టదేవతలుగా తలంచిరి. సీతాదేవి ఆ (ప్రభువును 
అనిర్వచనీయ (ప్రేమానందమూర్తిగా గాంచెను. ఆమె తనహృదయములోగలిగిన (ప్రేమసుఖానుభూతిని ప్రకటింపలేక 


పోయెను. ఇంక కవియెట్టు ప్రకటింప గలడు? ఈ విధముగా వారందజును ఆ కోసలరాకుమారుని తమతమ 
హృదయములలోని భావములకు అనురూపముగా దర్శించిరి. (su 1-4) 


దో-రాజత రాజ సమాజ sw, కోసలరాజ S801 
సుందర స్యామల గౌర తన, బిస్వ బిలోచన చోర ॥ 242 ॥ 


శ్యామల, గౌరవర్ల BOBS ఆ అయోధ్యారాకుమారులు ఈ విధముగా అందిదృష్టిని ఆకట్టుకొని, స 
విరాజిల్లిరి. (దో॥ 2 


Bhuvan Vani Trust, Lucknow wie 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
బాలకాండము 189 
చౌ- సహజ మనోహర మూరతి దోఊ । కోటి కామ ఉపమా లఘు సోడ ॥ 
సరద చంద నిందక ముఖ నీకే | నీరజ నయన భావతే జీకే ॥1॥ 
చితవని చారు మార మను హరనీ 1 భావతి హృదయ జాతి నహి. బరనీ ॥ 
కల కపోల (OB కుండల లోలా 1 చిబుక అధర సుందర మృదు బోలా ॥ 2 
కుముదబంధు కర నిందక హా(సా 1 భృకుటీ బికట మనోహర నాసా ॥ 
భాల బిసాల తిలక రులకాహీ(। కచ బిలోకి అలి అవలి లజాహీ( ॥ 3 ॥ 
పీత PSN BSD, సుహాఈ6 1 కుసుమ కలీ. OS OS బనాఈ( ॥ 
SBC రుచిర కంబు కల Aci జను త్రిభువన సుషమా కీ సీవా.॥ 4 ॥ 


వారిమూర్తులు సహజమనోహరములైనవి. కోటిమన్మథుల సౌందర్యములుగూడ వారి అందచందములకు 
సాటిగావు. శరత్హూర్లిమాచం[ద్రుడుగూడ వారిముందు దిగదుడుపే- వారికమల నయనశోభలు అందటికిని 
మనోరంజకములాయెను. _ వారిచూపులు అందటికిని ప్రీతికరములాయెను, అవి మన్మథునిగూడ 
మురిపించుచుండెను, అవి వర్లనాతీతములు, కపోలముల నిగనిగలు మనోహరములు, కర్ణకుండలములు 
చంచలములు, చుబుకములు, పెదవులు మిక్కిలి మనోజ్ఞములు, పలుకులు అతిమధురములు, చిజునవ్వులు 
చం|ద్రకిరణములను పరిహసించును, కనుబొమలు, నాసికలు, ఫాలతిలకములు పరమాకర్షణీయములు. 
నల్లనికేశపాశములు మధుపాళిని మరపించుచుండెను శిరోభూషణములైన పచ్చనిఉష్లీషముల (పాగాల) మధ్య గల 
పూలనగిషీలు నేత్రానందకరములు. శంఖములవంటి కంఠసీమలపై అలరారు త్రిరేఖలు ముల్గోకముల 
సౌందర్యములకు పరాకాష్టగా నుండెను. (చౌ॥ 1-4) 


దో-కుంజర నుని కంఠా కలిత, GHQ, Hons మాల | 
బృషభ కంధ కేహరి SSD, బల నిధి బాహు Do ॥ 243 ॥ 


వారి హృదయసీమలను గజముక్తామణుల సుందరహారములు, తులసీమాలలు అలంకరించి యుండెను. 
వారిభుజస్కంధములు వృషభములమూపురములవలె బలిష్టములై సమున్నతములై యుండెను. నిలబడియున్నప్పుడు 
వారు సింహకిశోరములవలె ధీరగంభీరులై యుండిరి. వారి బాహువులు దీర్హములు, బలిష్టములు. _ (దో॥ 243) 


చౌ-కటి తూనీర పీత పట బాధే. కర సర ధనుష బామ బర కా(ధే( ॥ 
పీత జగ్య ఉపబీత సుహాఏ 1 నఖ సిఖ మంజు మహాఛబి PD ॥ 1 ॥ 
BH లోగ సబ BD సుఖారే ISOS లోచన చలత న తారే ॥ 
హరషే జనకు GD దొఉ భాఈ | ముని పద Sho గహేతబజాఈ ॥ 2 ॥ 
కరి బినతీ నిజ కథా సునాఈ | రంగ అవని సబ మునిహి దెఫాఈ ॥ 
జహం జహ( జాహి( కుఅ(ర బర దోడఊ 1 తహ తహ( చకిత చితన సబు కోడ్‌ 0 3.0 
నిజ నిజ రుఖ రామహి సబు దేఖా 1 SS న జాన కఛు మరము బిసేషా ॥. 
భలి రచనా ముని sa సన కహెఊ | రాజా(ముదిత మహాసుఖ లహెడ 14 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


aT 


190 


తూణీరములు కటిఫుటితములై యుండెను. పీతాంబరములతో, చేతులవిల్లంబులతో, Deer 
యజ్లోపవీతములతో, ఆ రాకుమారులు ఆపాదమస్తకము మధురాకృతులు గల్లియుండిరి. అచటి వారెల్లరు వ్యాన 
రెప్పవాల్చక చూడసాగిరి. జనకమహారాజు వారిని జూచి ముచ్చటపడుచు విశ్వామిత్రుని పాదములకు ప్రణమిలైను, 
అతడు మునికి శివధనుస్సుకథను వినిపించి, రంగభూమిని చూపించెను. ముద్దులొలుకు రాకుమారులు వలి 
ప్రతిప్రదేశమునందును జనులు ఆశ్యర్యచకితులైచూడసాగిరి. శ్రీరాముడు తమనే చూచుచున్నట్టు అందజును 


భావించిరి. ఈ రహస్యమెవ్వరికిని బోధపడలేదు. మునీశ్వరుడు రంగభూమిని మెచ్చుకొనెను. జనకుడు 
సంతుష్టుడాయెను. (Fu 1-4) 


దో- సబ మంచన్హ Sc మంచు ఎక, సుందర ASS బిసాల 1 
ముని సమేత SS బంధు తహ, BOS మహిపాల॥ 244 ॥ 
సమున్నత సుందర-ఆసనములపై జనకుడు మునిని, రామలక్ష్మణులను ఆసీనులుగా జేసెను. (దో॥ 244) 


చౌ- ప్రభుహి GH సబ నృప హియ( హారే | జను రాకేస ఉదయ, భఎం తారే ॥ 
అసి ప్రతీతి సబ కే మన మాహీ(। రామ చాప తోరబ సక నాహీ6 ॥ 1 ॥ 
బిను భంజెహు( భవధనుషు బిసాలా 1 మేలిహి సీయ రామ ఉర మాలా ॥ 
అస బిచారి గవనహు ఘర భాఈ | జసు ప్రతాపు బలు తేజు గవాఈ ॥ 2 ॥ 
చిహసే అపర భూప సుని బానీ 1 జే అబిబేక అంధ అభిమానీ ॥ 
SOs ధనుషు బ్యాహు అవగాహా 1 బిను SOc SF కుఅరి బిఆహా ॥ 3 ॥ 
ఏక బార కాలఉ కిన she సీయ హీత సమర జితబ హమ సోఊ ॥ 
యహ సుని అవర మహిప ముసుకానే 1 ధరమసీల హరిభగత సయానే ॥ 4 ॥ 


శ్రీరామచం[ద్రునిజాచిన రాజన్యులందజును రాకాసుధాకరునిముందు తారకలవలె BS విహీనులైరి. 
“శ్రీరాముడే ధనుర్భంగముగావించును. . ఇందు సందేహము లేదు”- అని అందటును విశ్వసించిరి. 
“శివధనుర్భంగవిషయముమాట ఎట్టున్నను సీతాదేవి శ్రీరాముని కంఠమున విజయమాలను అలంకరించుట 
తథ్యము. కావున కీర్తి (ప్రతాపము, బలము, తేజస్సు- అన్నింటిని మజచిపోయి, మన ఇండ్లకు పోవుదము. రండు 
అని కొందటు తమనిళ్చితభావములను (ప్రకటించిరి. వారి మాటలను విని, అవివేకులు, అజ్ఞానాంధులు, 
దురభిమానులు ఐన మతికొందజు రాజులు వారిని పరిహాసముచేయుచు “ధనుర్శంగము కావించినను 
శ్రీరామునివివాహము సీతతో జరుగుట అసంభవము. ధనుర్భంగము కానిచో అది యెట్లు జరుగును? కాల యముడే 
వచ్చి ఎదిరించినను అతనితో పోరుసల్పుటకు మేము సిద్దము”- అని పల్కిరి. ఆ మూర్చులను జూచి, ధర్మశీలురు! 
హరిభక్తులైన రాజులు నవ్వుకొనిరి. (చౌ॥ 1-4) 


సో-సీయ' బిఆహబి రాము, గరబ దూరి కరి నృపన్హ కే । 


జీతి కొ సక సంగ్రామ, దసరథ కే రనబాంకురే ॥ 24571 


వారు (ఆ సజ్జనులు) పలికిరి. “ఈ రాజులగర్వములనణచి శ్రీరాముడు సీతను తప్పకుండా eau 
రులైన దశరథకుమారులను యుద్దములో ఎదుర్కొని జయింపగల వారెవ్వరు? “(సోడ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 191 
————————————————————————————— 


చౌ- apd మరహు జని గాల బజాఈ । మన మోదకన్హి కి భూఖ బుతాఈ ॥ 
సిఖ హమారి సుని పరమ పునీతా | జగదంబా జానహు జియ( సీతా ॥ 1 ॥ 
జగత పితా రఘుపతిహి బిచారీ | భరి లోచన SO లేహు నిహారీ ॥ 
సుందర సుఖద సకల గున రాసీ 1 ఏ GS బంధు సంభు ఉర బాసీ ॥ 2 ॥ 
సుధా సముద్ర సమీప బిహాఈ | మృగజలు MW) మరహు కత ధాఈ ॥ 
కరహు జాఇ జా కహు( జొఇ భావా! హమ తౌ we జనమ ఫలు సావా ॥3॥ 
అస కహి భలే భూప అనురాగే। రూప అనూప బిలోకన లాగే ॥ 
దేఖహిం సుర నభ SE బిమానా। బరషహి( సుమన కరహి( కల గానా ॥ 4 ॥ 


వ్యర్హ ప్రేలాపనలతో ప్రాణములను పోగొట్టుకొనవద్దు. ఊహాజనిత మధురపదార్హములతో ఆకలి తీరదు. మా 
పవిత్ర సూచనను పాటించి, సీతాదేవిని సాక్షాత్తు లోకమాతగా శ్రీరామచంద్రుని జగత్‌ పితగా ఎజుంగుడు. ఆయన 
సౌందర్యమును కన్నులార ఆస్వాదింపుడు. సుందరులు, సుఖప్రదాయకులు సద్గుణసంపన్నులు ఐన రామలక్ష్మణులు 
ఎల్లప్పుడును శివుని హృదయములో నివసింతురు. ప్రక్కనే ఉన్న (సమీపముననేయున్న) అమృత సాగరమును వదలి 
ఎండమావులకై పరుగెత్తుచు ఏల మరణించెదరు? అనగా జగజ్జననియైన సీతాదేవిని వ్యర్థముగా ఏలకోరెదరు? సరే 
మీ ఇష్టమువచ్చినట్లు ప్రవర్తింపుడు. మేము మాత్రము మా జన్మలు ధన్యమైనట్టు తలంచెదము.”- ఈవిధముగా 
పలికి, సజ్జనులైన ఆ రాజులు భక్తి తత్పురులై రాముని అనుపమసౌందర్యమును తనివితీరగ్రోలిరి. దేవతలు 
ఆకాశమున విమానములలో నుండి ఈ దృశ్యమును గాంచుచు పుష్పవృష్టిని గురిపించిరి. మధురగానములను 
వినిపించిరి. (చౌ॥ 1-4) 


దో-జాని సుఅవసరు సీయ తబ, పఠఈ జనక బొలాఇ । 
చతుర సఖీ. సుందర సకల, సాదర SOc లవాఇ ॥ 246 ॥ 


ఇదియే సరియైొనసమయమని భావించి, జనకుడు సీతాదేవిని పిలువనంపెను. ఆమెను సుందరీమణులైన 
చెలులు స్వయంవరమునకు తోడ్కొని వచ్చిరి. (దో॥ 246) 


చౌ-సియ Barr Sorc జాఇ బఖానీ 1 జగదంబికా ' రూప గున ఖానీ ॥ 
ఉపమా సకల మోహి లఘు orc 1 ప్రాకృత నారి అంగ అనురాగీ॥1॥ 
సియ బరనిఅ Bq ఉపమా దేఈః | కుకబి కహాఇ అజసు కో లేఈ ॥ 
Pe పటతరిఅ తీయ సమ సీయా 1 జగ అసి జుబతి కహా క్రమనీయా ॥ 2 ॥ 
గిరా somes తన అరధ భవానీ । రతి అతి దుఖిత అతను పతి జానీ ॥ 
బిష బారునీ బంధు ప్రియ Hin 1 Sine రమాసను కిమి Baer 03 ॥ 
Pc SD సుధా పయోనిధి హోఈ 1 సరమ రూసమయ కచ్చపు సోఈ ॥ 
సోభా రజు మందరు సింగారూ | SB పొని పంకజ నిజమారూ ॥ 4 ॥ 


3 సట స్తీలను వర్ణించు 
జగజ్జననియ్రైన సీతాదే వీసొందర్యము వర్గనొతీతము. ఆమె సద్లుణసౌందర్యరాశి. సామాన్య (ప్రీలను వర్లిం 


‘ షయన , ఈ ఉపమానములతో 
సందర్భమున ఉపయోగింపబడు ఉపమానములెన్వియును ఆమె విషయమున పనికిరావు ప్ప 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
192 శ్రీ రామచరిత మానసము 


S000 mm 


5 శకరోగా. తన 5 5 _ 
సీతాదేవిని వర్షించి, ఎవరు 'కుకవి'గా అపకీర్తిపాలగుదురు? Iss (స్తతో పోల్చుదమనిన (ప్రపంచమున Ga 


మజియొకసొందర్యవతి లేనేలేదు, సరస్వతీదేవి ఎక్కువగా మాట్లాడునది. భవాని అర్జాంగిని, అనగా సగము | 
సగము పురుషుడు. మన్మథునిభార్య రతీదేవి తన భర్త 'అనంగుడు' అగుటచే విచారగ్రస్తయె యున్నది, విషమై. 
మదిరలకు తోబుట్టువైన లక్ష్మీదేవితో ఈమెను పోల్చుట తగదు. లావణ్యమను అమృత సాగరమును పరమసొందగ్ర 
మనెడి కూర్మమును కుదురుగా జేసి, శోభను Wr జేసి, శృంగారరసమును మందరపర్వతముగా జేసి 
మన్మథుడు స్వయముగా మధించినచో- (చౌ॥ 1-4) 
దో-ఎహి బిధి GSB లచ్చి జబ, సుందరతా సుఖ మూల । 
తదపి సకోచ సమేత కబి, కహహి( సీయ సమతూల ॥ 247 ॥ 

అట్టి మథనమువలన శృంగారదేవతయైన లక్ష్మీదేవి ఉద్భవించినను ఆమె కూడ సీతాదేవికి సాటిరాదు. అనగా 


లావణ్య పరమ సౌందర్య శోభాశృంగారముల మధురాకృతియే సీత్రాదేవి. (దో॥ 247) 


చౌ-చలీ6. సంగ లై సఖీ. సయానీ । గావత గీత మనోహర బానీ ॥ 
సోహ నవల తను సుందర సారీ । జగత జనని అతులిత ఛబి భారీ ॥ 1 ti 
భూషన సకల సుదేస సుహాఏ । అంగ అంగ రచి SOS బనాఏ ॥ 
రంగభూమి జబ సియ పగు ధారీ । BD రూప మోహేనరనారీ ॥ 2 1 
హరషి WSS దుందుభీ.బజాఈ6(। బరసి ప్రసూన odor గాఈ6 ॥ 
పాని సరోజ సోహ  జయమాలా | అవచట చితఏ సకల భుఆలా ॥ 3 ॥ 
సీయ చకిత చిత రామహి చాహా। BD మోహబస సబ నరనాహా ॥ 
ముని సమీప GB దొఉ భాఈ । లగే లలకి లోచన నిధి పాఠః ॥ 4॥ 


చతురలైన ఆమెసఖులు మధురగీతములను గానముచేయుచు ఆమెవెంట _ నడిచిరి. 
అందమైనవినూత్నవస్త్రములతో సుశోభితమైన జగజ్జనని (సీతమ్మ) నిరుపమానసౌందర్యరాశిగా శోభిల్లుచుండెను. 
సఖులచే సర్వాలంకారభూషితయై ఆమె అలరారుచుండెను. సీతాదేవి స్వయంవరసభలో అడుగిడినంతనే 
ఆమెదివ్యసౌందర్యశోభలకు స్త్రీపురుషులెల్లరును ముగ్గులైరి. దేవతలు పరమానందముతో దుందుభులు (మోగించిరి. 
అప్పరసలు గీతములను ఆలపించుచు పుష్పవృష్టిగురిపించిరి. సీత్రాదేవికరకమలములయందు జయమాల 
శోభిల్లుచుండెను. ఆమె ఒక్కసారి సభలోని రాజన్యులనందటీని పరికించి చూచెను. ఆమెచకితచిత్తము 
తహతహపాటుతో కేవలము. శ్రీరాముని దర్శనమునకై ఆరాటపడసాగెను. రాజుాలందణును మోహవివశులైరి. ముని 
ప్రక్కన ఆసీనులైయున్న రామలక్ష్మణులను జూచి, ఆమెనేత్రములు నిధినిగాంచినట్లు ఆనందపరవశమైనవి. (ఆ 


చూపులు అచటి నుండి మజలిరాలేదు.) (చౌ॥ 1-4) 
దో-గురజన లాజ సమాజు బడ, SD సీయ సకుచాని | 
PR బిలోకన SOS SS, రఘుబీరహి ఉర ఆని ॥ 248 ॥ 


సీతాదేవి గురుజనుల యెదుట. ఇతర సదస్యుల సమ్ముఖమున సిగ్గు పడినదై, శ్రీరాముని తదేక దృష్టితో 
గాంచుటకు సంకోచించి, ఆయనరూపమును తనహృదయమునందే నిల్పుకొని, సఖులవైపు BOA. (దో॥ 24 


Bhuvan Vani Trust, Lucknow జీ 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 


చౌ- రామ రూపు అరు సియ ఛబి దేఖే(। 
సోచహి( సకల కహత సకుచాహీ(। 
హరు బిధి BA జనక జడతాఈ | 
బిను బిచార సను తజి నరనాహూ । 
జగు భల కహిహి భావ సబ కాహూ | 
rc POs మగన సబ లోగూ 1 
తబ బందీజన జనక బొలాఏ। 
కహ నృపు జాఇ కహహు పన మోరా । 


193 


నర POS పరిహరీ( నిమేషేం ॥ 
DO సన బినయ కరహి( మన మాహీ( ॥ 1 ॥ 
మతి హమారి అసి దేహి సుహాఈ ॥ 
సీయ రామ కర SO బిబాహూ ॥ 2 ॥ 
హఠ Qe అంతహు( ఉర దాహూ ॥ 
బరు సారో జానకీ జోగూ ॥ 3 ॥ 
బిరిదావలీ కహత SO wd ॥ 
చలే భాట హియ(హరషు న Gor ॥ 4 ॥ 


సభాసదులందణును సీతారాములరూపవైభవములను రెప్పలార్పక చూడసాగిరి. వారు తమఆనందములను 
బయటికి ప్రకటింపక మనస్సులలోనే పదిలపజచుకొనిరి. పిదప వారు బ్రహ్మదేవుని గూర్చి లోలోన ఇట్లు ప్రార్జించిరి. 
“ఓ విధాతా! జనకుడు పట్టుదలను వీడి, సముచితముగా ప్రవర్తించుగాక. తన ప్రతిజ్ఞను ప్రక్కనబెట్టి నిస్సంక్‌ చముగా 
సీతాదేవిని శ్రీరామునకిచ్చి, వివాహము చేయుగాక. ఇదియే సరియైన విధానము. అపుడు జనకుడు అందటి 


మన్ననలను అందుకొనును. లేక అతడు పట్టుదలను 
అభి ప్రాయపడుచుండిరి. జానకీరమణికి ఈ శ్యామ 


వీడనిచో పశ్చాత్తాపపడక తప్పుడు.” అండజును ఇట్లే 


జాలి od 
సుందరుడే తగిన SHOEI భాదించుచుండిరి.. రాజు 


” ” 


వందిమాగధులను పిలిపింపగా వారు ఆయనకీర్తిని పొగడుచు వచ్చిరి. రాజు “మీరు BY నా (ప్రతిజ్ఞను చాటుడు అణ 


వారిని ఆదేశించెను. వారు సంతోషముతో వెళ్లిరి. 


దో-బోలే బందీ బచన బర, సునహు సకల మహి 
సన బిదేహ కర కహహి( హమ, భుజా ఉఠాళ్ల dare ॥ 24 


వారు గంభీరముగా ఇట్లు పలికిరి. 
చాటుచున్సాము. 


చౌ- నృప భుజబలు బిధు సిసథను రొహూ | 


పరికర wh GO అకులొళః | 
తమకి తాకి తకీ సినథను GON 
జిన్ల కే కళు బిచొరు సున మూపీ* | 


రాజులభుజబలమనెడీ చంద్రునకు be RAR) ఓకే 
విషయమును ఎల్లరును ఎలుగుదురు, మషోటటిశటు 


“ఓ రాజులారా! మేము జనకమహారాజుగా 


an Gsm 


(Z's 1-4) 


Ke) 


లు 
X 
& 
fe & 
Se 


(6a 249) 


గరుల కఠోర DAS సబ కాహూ ॥ 
GH సరాసన గవి. పిధారే 11 ॥ 
రాజ సమాజ ఆజు BA తోరా ॥ 
Ost బిచార బరజ GO Sr ॥ 2 ॥ 
భటనూనీ అతిసయ మన SoS ॥ 
చలే ఇస్టదేనన్స సిర నాఈ ॥3॥ 
ad న కోటీ భా(తి బలు SOc ॥ 
చాటి సమీప నుహీప న జాహీ a 4 ॥ 


శహనువరిటిది, ఇది 'బరువైనది, కఠినమైనది" అను 
బాణాసురుడు గూడ, దీనిని గాంచి, వెంటనే 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 
తిన్నగా నిష్క్రమించిరి. సాటిలేని ఈ శివధనుస్సును ఈ సభలో భంగము చేసిన వానిని జనకసుత వరించున్స 
అతడు 'త్రిభువనవిజేతయే యగును.” ఈ రాజప్రతిజ్ఞను విని, రాజన్యులెల్లరును పేరాసకులోనైరి. మనస్సులల్రో 
ఆరాటముతో దురభిమానులైన ఈర్చ్యాళువులు నడుము బిగించి, తమ ఇష్ట దైవములను స్మరించుకొన్స్వు 
ముందుకు రాసాగిరి. వారు అవేశముతో శివధనుస్సు వైపు చూచిరి. దానిపై దృష్టిని నిలిపి, బలమునంతయున్స 
ఉపయోగించుచు దానిని ఎత్తుటకు ప్రయత్నించిరి. కాని అది కదలనైన కదలలేదు. వివేకవంతులైన కొందలు జ 
ధనుస్సుచాయలకే వెళ్లలేదు. 


194 


(చౌ॥ 1-4) 
దో-తనుకి ధరహి( ధను మూఢ నృప, ఉఠఇ న చలహి( లజాఇ 1 
మనహు( PR భట బాహుబలు, అధికు అధికు గరుఆఇ ॥ 250 ॥ 


మూర్భులైన రాజులు తమకముతో ధనుస్సును తాకు చుండిరి. కాని దానిని కదలింప లేక సిగ్గుతో 


తలవంచుకొని, వెనుకకు మజలుచుండిరి. ఆ యోధుల బాహుబలములను (గ్రహించి, ఆ ధనుస్సు ఇంకను 
బరువెక్కుచున్నట్లు ఉండెను. (దో॥ 250) 


చౌ- భూప సహస దస ఏకహి బారా। లగే SONS టరఇ న టారా ॥ 
డగఇ న సంభు సరాసను Foci కామీ ads సతీ మను జైసే(॥1॥ 
సబ నృప భఏ జోగు ఉపహాసీ। జైసే( బిను DON sash ॥ 
కీఠతి బిజయ AtHE భారీ । చలే చాప కర బరబస హారీ ॥ 2 ॥ 
BPS భఏ హారి హియ( రాజా 1 BS నిజ నిజ జాఇ సమాజా ॥ 
నృపన్న DSS జనకు అకులానే | బోలే ass రోష జను సానే ॥ 3 ॥ 
దీప దీప కే. భూపతి నానా। ఆఏసుని హిమ జో పనురానా॥ 
దేవ దనుజ ధరి మనుజ సరీరా। బిపుల బీరు ఆఏ రనధీరా ॥4॥ 


పిదప పదివేల మంది రాజన్యులు ఒక్కుమ్మడిగా ఆ ధనువును కదలింప ప్రయత్నించిరి. కాని వారి 
ప్రయత్నములెల్లను వమ్మయ్యెను. కాముకునిఇచ్చకపుమాటలు పతివ్రతమనస్సును చలింపజేయజాలనట్టు 
వారిబలములు శివధనుస్సును కదలింప లేకపోయెను. వైరాగ్యము లేని సన్న్యాసి వలె వారందణును నవ్వులపాలైరి. 
వారు తమకీర్తిని, విజయమును, వీరత్వమును ధనుస్సునకప్పగించి, నిస్సహాయ స్థితిలో వెనుకకు మటలీరి. 
రాజన్యులందజును పరాజితులై నిరాశాని:స్పృహలతో తమ తమ స్థానములకు చేరి చతికిలబడిరి. వారిని జూచి 
జనకమహారాజు కోపముతో పలికెను. “మేము చేసిన ప్రతిజ్ఞను విని, (ప్రపంచము యొక్క నలుమూలలనుండి 
పెక్కుమంది రాజులు విచ్చేసిరి. దేవతలు, దైత్యులు గూడ మానవాకారములతో వచ్చినారు. వేటే వీరులు, యోధులు 


గూడ విచ్చేసిరి. (చౌ॥ 1-4) 
దో-కుఅ(6ి మనోహర బిజయ బడి, కీరతి అతి కమనీయ 1 
సౌవనిహార బిరంచి జను, OBS న ధను దమనీయ ॥ 251 ॥ 


మనోహారిణి లైన కన్యకామణిని, అఖండవిజయమును, శాశ్వత కీర్తిని పొందదగిన మహావీరుని (బ్రహ్మ oe 
Sea సృష్టింపనే లేదని నాకనిపించుచున్నది. అట్టే అమోఘమైన ఈ ధనుస్సును, దీనిని భంగపఅచగలవీరు 


Bhuvan Vani Trust, Lucknow జో 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 495 


(బ్రహ్మ సృష్టింపలేదు, సృష్టింపలేడు. అంతరార్జమేమనగా (బ్రహ్మ సృష్టికి అతీతుడైన [శ్రీరాముడు మాత్రమే 
శివధనుర్భంగముగావించి, మనోహారిణియైన కన్యకామణిని, అఖండ విజయమును, శాశ్వత కీర్తిని పొందగలడు. _ (దో॥ 251) 
చౌ- కహహు SIP యహు లాభు న భావా । కాహు(న సంకర చాప Sw ॥ 
రహఉ చధఢాఉబ Se భాఈ । Goo భరి భూమి న సకే ఛడాఈ ॥1॥ 
అబ జని కొఉ మాఖై భట మానీ। బీర బిహీన మహీ మై( జానీ ॥ 
తజహు ఆస నిజ నిజ గృహ జాహూ 1 లిఖా న OO బైదేహి బిబాహూ ॥ 2 ॥ 
సుకృతు జాఇ జౌంపను పరిహరడఊ(। HS కుఆరి రహడ కా SSG ॥ 
Bc జనతెఉ( బిను భట GoD భాఈ । తౌ సను కరి హోతెఉ(న హసాఈ ॥ 3 ॥ 
జనక బచన సుని సబ నర నారీ | GH జానకిహి భఏ దుఖారీ ॥ 
SOB లఖను కుటిల Sac భౌయో( 1 రదపట GOSS నయన OFC ॥ 4 ॥ 
జనకుడు ఇంకను ఇట్టు వచించెను. “ఈ బహుమతులకై ఆశపడనివారు ఎవ్వరు? కాని ఎవ్వరూ శివధనుస్సును 
ఎక్కు పెట్టలేకపోయిరి. ఎక్కు పెట్టుట, విుచుట వేరే సంగతులు. వాటిని అటు ఉండనిండు కాని ధనుస్సును వారెవ్వరునూ 
ఇసుమంతయును కదలింపలేకపోయిరి. పృథ్విలో వీరుడైన వాడు ఒక్కడూలేడని నేను భావించినచో అభిమానము 
ఉన్నవాడెవ్వడును తప్పుగా తలంపరాదు. మీ ఆశలనన్నింటిని వదలుకొని, గృహోన్ముఖులు కండు. సీత్రావివాహమును 
బ్రహ్మ నిర్ణయింపలేదేమో? (సీతమ్మ (బ్రహ్మ సృష్టికాదుగదా!) నేను నా (ప్రతిజ్ఞను విరమించుకొన్నచో నా పుణ్యమును 
కోల్ఫోవుదును. ఇప్పుడు నేను చేయవలసినదేమి? రాజకుమారి కన్యగానే మిగులును. రాజన్యులారా! ఈ భూమిపై వీరులే 
లేరని తెలిసియున్నచో నేను ఈ ప్రతిజ్ఞను చేయకయే యుందును. ఇట్లు నవ్వులపాలు కాకపోవుదును.” జనకుని మాటలు 
వినిన గ్రీపురుషులందణును జానకివైపు జూచి విచారగగ్రస్తులైరి. కాని లక్ష్మణుడు కోపావేశమును అణచుకొనలేకపోయెను. 
ఆతని భ్రుకుటి ముడివడెను. పెదవులు వణికెను. కన్నులు నిప్పులు రాల్బెను. (చౌ॥ 1-4) 


దో-కహి న సకత SSDS డర, లగే OWS జను బాన | 
నాఇ్ఞ రామ పద కమల సిరు, బోలే గిరా ప్రమాన ॥ 252 ॥ 


జనకుని మాటలు బాణములవలె ఆతని హృదయమున (గ్రుచ్చుకొన్నను రామునకు భయపడి ఏమియు 
మాటాడక మిన్నకుండెను. కాని చివరకు శ్రీరాముని పాదపద ములకు ప్రణమిల్లి, దృఢముగా పల్కెను. (దో॥ 252) 


చౌ- రఘుబంసిన్స మహు( జహంకొడ హోఈ 1 తెహి సమాజ అస sing న కోఈ ॥ 
కహీ జనక జసీ అనుచిత బానీ | బిద్యమాన రఘుకులమని జానీ ॥1॥ 
సునహు భానుకుల పంకజ భానూ | కహడి( సుభాడ న Sy అభినూనూ I 
జౌ తుమ్హారి అనుసాసన పావౌ( 1 కందుక ఇన బ్రహ్మాండ ఉఠావౌ( ॥ 2 ॥ 
కాచే ఘట Bd BS ఫోరీ | సకఉ( మేరు. మూలక జిమి తోరీ ॥ 
తవ ప్రతాప మహిమా భగవానా | కో బాపురో పినాక పురానా ॥3॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri : 


196 శ్రీ రామచరిత మానసము 
ర వసస పనా ఆన వస పెన తనం... కా 


నాథ జాని అస ఆయసు హోఊ । కౌతుకు కరౌ బిలోకిఅ సోఊ ॥ 
కమలనాల జిమి చాప చఢావౌ(। జోజన సత GSS లై PT ॥ 4 ॥ 


రఘువంశమణియైన శ్రీరామచంద్రుడు ఈ సభలోనే విరాజిల్లుచున్నాడని తెలిసియు జనకుడు ఇట్టు 
ాట్లాడుట అనుచితము. సభలో రఘువంశజుడైన వాడెవ్వడున్నను ఇట్లు మాట్లాడనే రాదు. ఓ సూర్యవంశతిలక్షా! హా 
౨భిమానముతో గాక సహజముగానే పలుకుచున్నాను. మీరు అనుమతించినచో ఈ (బ్రహ్మాండమునే బంతివలె 
ఎత్తగలను. (ఆదిశేషుడు గదా!) దానినొక మట్టికుండనువలె పగులగొట్టగలను కూడ. మేరుపర్వతమునుగూడ్త 
ముల్లంగినివలె ముక్కలు ముక్కలు చేయగలను. ఈ (ప్రాతధనుస్సు ఒక లెక్కా? ప్రభూ! నాకాజ్జ్ఞయిండు నేను 
చేయు అద్భుతములను Bosowe. తామరతూడునువలె ఈ ధనుస్సును వంచి, దానిని చేతబట్టి 
నూజుయోజనములు పరుగెత్తగలను. 


ph 


G 


(చౌ॥ 1-4) 

S- ST ఛత్రక దండ Mo, తవ ప్రతాప బల నాథ! । 

SC న ST ప్రభు పద సపథ, కర న GT ధను భాథ ॥ 253 ॥ 

ప్రభూ! మీ ప్రతాప ప్రభావములవలన నేను ఈ ధనుస్సును పుట్టగొడుగును వలె విరిచి వైచెదను. అట్లు 
చేయనిచో నేను ధనుర్చాణములనే ధరింపనని మీ పాదములపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. (దో॥ 253) 
చౌ-లఖన సకోప బచన జే S31 డగమగాని మహి దిగ్గజ డోలే ॥ 

సకల లోగ సబ భూప SoS సీయ హియ హరషు జనకు సకుచానే ॥ 1 ॥ 

గుర రఘుపతి సబ ముని మన మాహీ( 1 ముదిత భఏ HI HI పులకాహీ( ॥ 

సయనహి( రఘుపతి లఖను నెవారే। ప్రేమ సమేత నికట Bod ॥ 2 ॥ 

బిస్వామిత్ర సమయ సుభ జానీ। బోలే అతి సనేహమయ బానీ ॥ 

ఉఠహు రామ భంజహు భవచాపా | మేటహు తాత జనక పరితాపా ॥ 3 ॥ 

సుని గురు బచన SOS సిరు నావా! హరసు బిషాదు న కఛు ఉర ఆవా ॥ 

ఠాఢే భఎ ఉరి సహజ సుభాఏ(। ఠవని way మృగరాజు లజాఏ( ॥ 4 ॥ 

లక్ష్మణుని ఈ మాటలకు పృథ్వి కంపించెను. దిగ్గజములు గడగడలాడెను. అక్కడ నున్నవారితోగూడ 
రాజన్యులెల్లరును భయభభ్రాంతులైరి. సీతాదేవి సంతోషపడెను. జనకుడు సిగ్గుపడెను. శ్రీరాముడును, విశ్వామిత్రాది 
మునీశ్వరులును ప్రశాంత చిత్తులై, పులకిత గాత్రులైరి. శ్రీరాముడు సంజ్ఞతో లక్ష్మణుని నివారించి, (ప్రేమతో తన 
ప్రక్కన కూర్చొన జేసెను. ఇది సరియైన సమయమని (గ్రహించి, విశ్వామిత్రుడు (ప్రేమతో “రామా! లెమ్ము 
శివధనుర్భంగముగావింపుము. నాయనా! జనకరాజు విచారమును తొలగింపుము”- అని పలికెను. గురునాజ్ఞను 


వినినంతనే శ్రీరాముడు ఆయనకు పాదాభివందనమాచరించెను. ఆ రాముని మనస్సులో శోకముగాని, హర్షముగాని 
లేవు. సహజమైన శాంత స్వభావముతో శౌర్యమున సింహకిశోరమును మించుచు లేచి నిలబడెను.!) . (చౌ॥ 1-4) 


= ee 


1. అలకలల్లలాడగగని ఆరాణ్ముని యెటు పొంగనా? 


చెలువుమీఅగను మారీచుని మదమణచెడువేళ ॥ అలక ॥ 
ముని కనుసైగ దెలిసి శివధనువును విరిచెడి సమయమున 
త్యాగరాజవినుతుని మోమున రంజిల్లు ॥ అలక ॥ (త్యాగరాజ) 


Bhuvan Vani Trust, Lucknow కా 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 197 


దో-ఉదిత ఉదయగిరి మంచ పర, రఘుబర బాలపతంగ । 
DS సంత సరోజ సబ, హరషే లోచన భృంగ 1 254 ॥ 

ప్రభాతసూర్యుడు ఉదయాగ్రిని అధిరోహించినట్టు శ్రీరాముడు ఎత్తైనపీఠమును Iv, KS 

సజ్ఞనులముఖకమలములు వికసించినవి. వారి చూపులు అనెడి తుమ్మెదలు హర్లోల్లాసములను 'ప్రదర్శించినవి. 
(దో॥ 254) 

చౌ-నృపన్హ కేరి ఆసా నిసి Thi బచన Sod అవలీన ప్రకాసీ ॥ 

మానీ మహిప కుముద సకుచానే 1 కపటీ భూప ఉలూక లుకానే ॥1॥ 

SD బిసోక కోక ముని Bari బరిసహి( సుమన జనావహి( సేవా ॥ 

గుర పద బంది సహిత అనురాగా 1 రామ మునిన్హ సన ఆయసు మాగా ॥ 20 

సహజహి( చలే సకల జగ స్వామీ 1 మత్త మంజు బర కుంజర గామీ ॥ 

Sod రామ సబ పుర నర నారీ | పులక పూరి తన భఏ సుఖారీ ॥3॥ 

బంది HSS సుర సుకృత సంభారే | He Soo పున్య Gare హమారే ॥ 

తౌ సివధను మృనాల కీ నాఈ(। తోరహుం రాము గనేస Mac ॥ క్ష ॥ 


రాజుల ఆశానిశీధులు అంతరించెను. వారివచనములు నక్షత్రములవలె నిస్తేజములాయెను. గర్విష్టులైన 
రాజులు కలువలవలె ముడుచుకొని పోయిరి. కపటులైన రాజులు దివాంధముల (గ్రుడ్ల గూబల) వలెదాగుకొనిరి. 
మునులు, దేవతలు చక్రవాకములవలె సంతసించి, పుష్ప వృష్టిని గురిపించిరి. శ్రీరాముడు భక్తిశ్రద్దలతో గురువునకు 
ప్రణమిల్లి, మునులఆజ్ఞకై ప్రార్థించెను. జగన్నాథుడైన శ్రీరామచంద్రుడు (శ్రేష్టమైన మదపుటేనుగువలె 
తనసహజగమనముతో నడిచెను. పురజనులు పులకితగాత్రులైరి. వారు తమపూర్వసశ్కార్యములను తలంచుకొని, 
పితరులకును, దేవతలకును వందనములాచరించి, ఇట్టు (PONS. “ఓ గణేశా! మా పూర్వపుణ్యఫ లమేమాత్రమైనను 
ఉన్నచో శ్రీరాముడు శివధనుస్సును ఒక తామరతూడునువలె భంగపటుచుగాక.” (చౌ॥ 1-4) 


దో-రామహి (bids సమేత OD, SOS సమీప బొలాఇ | 
Sem మాతు సనేహ బస, బచన Sarg Dogg ॥ 255 ॥ 


వాత్సల్యపూర్వకముగా శ్రీరామచంద్రునిజాచుచు సఖులను తనయొద్దకు పిలిచి, సీతాదేవి యొక్క తల్లియైన 
సునయనాదేవి స్నేహవశమున IO మనస్కురాలై పలికెను. (దో॥ 255) 


చౌ-సభథి సబ. కౌతుకు దేఖనిహారే | జేఉ కహావత హితూ హమారే ॥ 
కొడ న బురూఇ Sarg గుర పాహీ(। ఏ బాలక అసి హఠ భలి xine ॥ 1 ॥ 
రావన బాన ఛుఆ నహి చాపా। హారీ సకల భూప కరి దాపా ॥ 
సో ధను రాజకుఅ(ర కర దేహీ(। బాల మరాల కి మందర Bic ॥ 2 ॥ 
భూప సయానప సకల సిరానీ | సఖి. బిధి గతి కఛు జాతి న జానీ we 
బోలీ చతుర సఖీ మృదు బానీ | తేజవంత లఘు గనిఅ న రానీ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


198 శ్రీ రామచరిత మానసము 


SHC Mose కహ(సింధు అపారా | Bad సుజసు సకల సంసారా ji 
SD మండల Gad లఘు లాగా | ఉదయ తాసు BOSS తమభాగా ॥ 4॥ 


“MOT! అందజును వినోదముగా చూచుచున్నారేమి? మన మేలుగోరువారెవ్వరైనను విశ్యామిత్రునిత్రో 
చెప్పినచో బాగుగానుండును. ఈ ఘోరమైన శివధనుస్సును ఎక్కుపెట్టుమని ముద్దులొలుకు ఈ పసిబాలుని 
ఆజ్ఞాపించుట వాంఛనీయముగాదు. రావణుడు, బాణాసురుడు గూడ ఈ శివధనుస్సును తాకలేకపోయ్యిరి, 
బీరములుపలికినరాజులెల్లరును తోకలుముడిచిరి. అట్టి మహాధనుస్సును ఈ రాకుమారునిచేతులలో పెట్టుచున్నారు. 
బాలమరాళము మందరగిరిని మోయగలదా? రాజుగారి బుద్ది కౌశలము అడుగంటినది. విధాత సంకల్పము 
ఎట్టున్నదో?”- ఒక తెలివిగల సఖి ఇట్లు పలికెను.” మహారాణీ! తేజోవంతుల విషయములో వయస్సును చూడరాదు. 
చూడుడు కుంభసంభవుడైన అగస్త్యుడెక్కడ? మహాసముద్రమెక్కడ? కాని ఆయన దానిని పూర్తిగా పానము చేసి, 


లోకప్రసిద్దుడాయెను. చూచుటకు సూర్యమండలము చిన్నదేయైనను అతడు ఉదయింపగనే ముల్లోకములలోని 


అంధకారము పటాపంచలగును. (చౌ॥ 1-4) 


దో- మంత్ర పరమ లఘు జాసు బస, OG హరి హర సుర సర్భ | 
మహామత్త గజరాజ Soo, బస కర అంకుస ఖర్చ ॥ 256 ॥ 


(బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇతర దేవతలు గూడ చిన్న చిన్న మంత్రములకే బద్దులయ్యెదరు. మదపుటేనుగు 
చిన్న అంకుశమునకే లొంగిపోవును. (దో॥ 256) 


చౌ- కామ కుసుమ ధను సాయక లీన్హే । సకల భువన అపనే బస కీన్హే ॥ 
GD తజిఅ సంసఉ అస జానీ | భంజబ ధనుషు రామ సును రానీ ॥ 1 1 
సథీ బచన సుని భై పరతీతీ। మిటా బిషాదు బడీ అతి ప్రీతీ ॥ 
తబ రామహి బిలోకి BOs 1 సభయ హృదయః బినవతి జెహి or ou 2 ॥ 
మనహీ( మన HHS అకులానీ 1 హోహు ప్రసన్న మహేస భవానీ ॥ 
కరహు సఫల" ఆపని సెవకాఈ । కరి హితు హరహు చాప గరుఆఈ ॥ 3 ॥ 
గననాయక బరదాయక Gari ఆజు లగే. $2 dc తుఅ సేవా ॥ 
బార బార DSS సుని మోరీ | కరహు చాప గురుతా అతి ధోరీ ॥ 4 ॥ 


అతిపేశలమైన ధనుస్సుతో పుష్పబాణములతో మదనుడు సకలలోకములను వశపజచు కొనును. దేవీ! 
సందేహమును వీడుడు. వినుడు శ్రీరాముడు అవలీలగా తప్పక ధనుర్భంగము గావించును.” సఖీవచనములను విని, 
రాణికి రామచంద్రునిసామర్థ్యముపై నమ్మకము కలిగెను. విషాదము తొలగి పోయెను. రామునిపై అనురాగము అధిక 
మాయెను. ఆ సమయమున సీతాదేవి రామ చంద్రుని జూచి, వ్యాకులచిత్తయై సకలదేవతలను మనస్సులోనే 
(ప్రార్థించెను. “ఓమహేశా! ఓభవానీ! నన్నుధన్యురాలిని గావింపుడు. నాయెడ ప్రసన్నులై శివచాపము యొక్క బరువును 
తగ్గింపుడు. ఓ గణాధిపా! వరదాయకా! ఈ రోజుకొలకై నిరీక్షించుచు నిన్ను సేవించుచు ఉంటిని, నా (ప్రార్థనను 
మన్నించి, ధనుస్సును మిక్కిలి తేలికగా చేయుము. (చౌ॥ 1-4) 


Bhuvan Vani Trust, Lucknow ణా 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 199 


దో-దేఖి GD రఘుబీర తన, సుర మనావ ధరి దీర। 
SO బిలోచన ప్రేమ జల, పులకావలీ సరీర ॥ 257 ॥ 


సీతాదేవి రఘునాథుని రెప్పవాల్బక చూచుచు ఆందోళననుమాని, ధైర్యమును వహించెను. అనంతరము 
ఆమె సూర్యభగవానుని (ప్రార్థించెను. ఆమెకన్నులు సజలములాయెను. శరీరము రోమాంచమయ్యెను. (దో॥ 257) 


చౌ- నీకే. DUD నయన భరి సోభా। ded సను సుమిరి బహురి మను ఛోభా ॥ 
అహహ తాత దారుని హఠ TD 1 సముర్ఫుత నహి కఛు లాభు న హాలీ ॥1॥ 
సచివ సభయ సిఖ దేఇ న కోఈ । బుధ సమాజ బడ అనుచిత హోఈ ॥ 
కహ ధను కులిసహు చాహి కఠోరా 1 కహ స్యామల మృదుగాత కిసోరా ॥ 2 ॥ 
DO కహి భాంతి ST ఉర ధీరా । BOY సుమన కన బేధిఅ హీరా ॥ 
సకల సభా కై మతి భై భోరీ। అబ మొహి సంభుచాప గతి తోరీ ॥ 3 ॥ 
నిజ జడతా లోగన్న పర డారీ। హోహి హరుఅ రఘుపతిహి నిహారీ ॥ 
అతి పరితాప సీయ మన మాహీ(। లవ నిమేష జుగ సయ సమ జాహీ( ॥ 4 ॥ 


చూడముచ్చటైన శ్రీరామునిసౌందర్యమును ఆమె నేత్రపర్వముగా జూచెను. కాని తన తండ్రి నిబంధన 
తలంపునకు రాగానే ఆమెమనస్సు కలవరపాటునకు లోనయ్యెను. ఆమె తనలోతాను ఇట్లు అనుకొనెను. “మాతం 
ఎంతో గట్టిపట్టు పట్టినారు. దాని మంచి, చెడు ఫలితములను ఆలోచింపనేలేదు. ఆయనమం(త్రులందజును 
ఎంతోవివేకముగలవారైయుండియు, ఆయనకు భయపడి, ఏ ఒక్కరును సరియైన సూచనలను చేయనేలేదు. 
ఇంతమంది పండితులున్న ఈ సభలో ఇట్లు జరుగుట అనుచితము. వజ్రసమానమైన ఆ ధనుస్సు ఎక్కడ? 
కిశోరావస్టలో కోమలగాత్రుడైన ఈ శ్యామసుందరుడెక్కడ? ఓ విధాతా! నాహృదయమును స్తిమితపజచుకొను 
మార్గమేమి? శిరీషపుష్పకణము వజ్రమును భేదింప గలదా? సదస్యులబుద్దులును మందగించినవి. ఓ 
శంభునిచాపమా! నీపై మాత్రమే నాకు విశ్వాసము ఉన్నది. నీవే నన్ను కాపాడవలెను. నీ జడత్వమంతయు ఈ 
సభలోనివారిపై వేయుము. శ్రీరఘునాథుని కోమలత్వము చూచియైనను తేలికగా మాజుము. ఈ విధముగా 


సీతాదేవిమనస్సు వ్యాకులతకు గురియయ్యెను. ఆమె ఒక్కొక్క క్షణమును నూయుయుగములుగా గడపుచుండెను. 
(చౌ॥ 1-4) 


దో-ప్రభుహి చితఇ పుని చితవ మహి, రాజత లోచన లోల | 


Bods మనసిజ మీన జుగ, జను బిధు మండల డోల ॥ 258 ॥ 


ఆమె ఒక క్షణము శ్రీరామచంద్రుని జూచును. మజణుక్షణమే తన చంచల దృక్కులను భూమిమీదికి 
మజిల్బును. చూడగా ఈ రీతి మన్మథుని రెండు చేపలు చంద్రమండలములో ఊయలలు ఊగుచున్నట్టు 


ఒప్పుచుండెను. (దో! 258) 


చౌ- గిరా అలిని ముఖ పంకజ S91 ప్రగట న లాజ నిసా అవలోకీ ॥ 
లోచన జలు రహ లోచన కోనా | Boe పరమ కృపన కర సోనా ॥ 1॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


200 శ్రీ రామచరిత మానసము 


SS SS 


SHON బ్యాకులతా బడి జానీ । GS ధీరజు ప్రతీతి ఉర ఆనీ ॥ 
తన మన బచన మోర పను Poy 1 రఘుపతి పద సరోజ చితురాచా ॥ 2 ॥ 
తా భగవాను సకల ఉర బాసీ 1 కరిహి మోహి రఘుబర కై దాసీ ॥ 
జెహి కేం జెహి పర సత్య సనేహూ | సోతెహిమిలఇ న కఛు సందేహూ ॥ ౩ ॥ 
ప్రభు తన చితఇ ప్రేమ తన ఠానా। కృపానిధాన రామ Sao జానా ॥ 
సియహి బిలోకి తకెఉ ధను Tac 1 DSS గరురు లఘు బ్యాలహి BY u4u 
కమలములోని తుమ్మెదలవలె ఆమెవాణి నోటిలోనే బంధింపబడినది. సిగ్గువలన అదిబయటికి వచ్చుట లేదు, 
లోభిసంపద ఇంటిమాజణుమూలయందే ఉండిపోయినట్టు ఆమె కన్నీరు కనుగొనలయందే ఆగి పోయినది. తన 
మనస్సంఘర్షణకారణముగా మిక్కిలి బాధపడినను ఆమె నిబ్బరము వహించి, విశ్వాసముతో తనలో తాను 
ఇట్లనుకొనెను. “మనసా వాచా కర్మణా నా నిశ్చయము (మనోరథము) ధర్మబద్దమయితే, నిజముగా నా మనస్సు 
రామచంద్రునిపాదపద్మములకే అంకితమైనచో అందజి హృదయములలో వసించు భగవంతుడు (విష్ణుమూర్తి) నన్ను 
తప్పక రఘుకులస్వామిపాదదాసిగా చేయును గాక. స్వచ్చమైన (ప్రేమగలవారు తాము (ప్రేమించుచున్నవారిని తప్పక 
పొందగలరు.” ఆమె శ్రీరాముని వైపుచూచి, “ఈ శరీరము ఆయనదికానిచో ఇందు (ప్రాణములు ఉండవు” అని 
భావించెను. కృపానిధియెన శ్రీరాముడు విషయములనన్నింటిని (గ్రహించెను. ముందుగా సీతాదేవిని జూచెను. పిమ్మట 


అతడు గరుత్మంతుడు ఒక చిన్న పామును జూచినట్టు ధనుస్సువైపు చూచెను. (చౌ॥ 1-4) 


దో-లఖన లఖెఉ రఘుబంసమని, తాకెఉ హరకోదండు | 
పులకి గాత బోలే బచన, చరన చాపి బ్రహ్మాండు n 259 ॥ 


రఘుకులమణియగు శ్రీరామచంద్రుడు శివచాపమును తదేకదృష్టితో చూచుటనుగాంచిన లక్ష్మణుడు 
హర్షపులకితగాత్రుడై (బ్రహ్మాండమును తన పాదముతో నొక్కి పట్టి, బిగ్గరగా పలికెను.” (దో॥ 259) 


చౌ- దిసికుంజరహు కమఠ అహి Stems ధరహు ధరని ధరి దీర న డోలా ॥ 
రాము చహహి( సంకర ధను తోరా। హోహు సజగ సుని ఆయసు మోరా ॥ 1 ॥ 
చాప సమీప రాము జబ ఆఏ। నర POS సుర సుకృత మనాఏ ॥ 
సబ కర సంసఉ అరు అగ్యానూ | మంద మహీపన్హ కర అభిమానూ ॥ 2 ॥ 
భృగుపతి కేరి గరబ గరుఆఈ । సుర మునిబరన్హ కేరి కదరాఈ ॥ 
సియ కర సోచు జనక పఛితావా । రానిన్ల కర దారున దుఖ దావా ॥ 3 ॥ 
సంభుచాప బడ బోహితు పాఈ । SS జాఇ సబ సంగు బనాఈ ॥ 
రామ బాహుబల సింధు అపారూ । చహత పారు నహి( కొడ కడహారూ ॥ 4 ॥ 


ఓ దిగ్గజములారా! ఆదికూర్మమా! ఆదిశేషుడా! ఆదివరాహమా! భూమి కంపించకుండ గట్టిగా ppp 
నిలుపుడు. శ్రీరామచంద్రుడు శివధనుర్భంగము గావించుటకు సన్నద్దుడగుచున్నాడు. నాఆజ్ఞను of 
సావధానులుకండు. “శ్రీరాముడు ధనువును సమీపింపగనే (స్తీ పురుషులందబును దేవతలను, తమశుభకర్మల 


Bhuvan Vani Trust, Lucknow wail 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 201 


స ్యరింపసాగిరి, అందతి a అజ్ఞానము, రాజులదురభిమానము, పరశురాముని అహంకారము, దేవతల, 
మునుల భయములు, సీతాదేవివిచారము, జనకునిపశ్చాత్తాపము, _రాణులదారుణదుఃఖదావానలము- 
ఇవియన్నియును కలిసి, శివధనుస్సు అనెడి పడవపై ఎక్కికూర్చొనెను. అవి శ్రీరామచంద్రుని భుజబలమనెడి 
అపారసము(ద్రమును దాటుటకు కోరిక పడుచుండెను. కాని ఈ నావను నడపువాడే లేడు. (చౌ॥ 1-4) 


దో-రామ బిలోకే లోగ సబ, చిత్ర OF సే దేఖి। 
చితఈ సీయ కృపాయతన, జానీ బికల బిసేషి ॥ 260 ॥ 


శ్రీరాముడు (ప్రేక్షకులను అందణినీ చూచెను. వారు చిత్తరువులలోని బొమ్మలవలె నిశ్చలముగా నుండిరి. ఆ 
కృపానిధి సీతాదేవిని జూచి, ఆమె వ్యాకులపాటును (గ్రహించెను. (దో॥ 260) 


చౌ-దేఖీ బిపుల బికల బైదేహీ | నిమిష బిహాత కలప సమ Bar ॥ 
తృషిత బారి బిను జో తను OVP) ముఏం కరళ కా సుధా తడాగా ॥1॥ 
కా బరషా సబ కృషీ సుఖానే(। సమయ చుకే( పుని కా పఛితానే( 
అస జియ జాని జానకీ దేఖీ। ప్రభు పులకే oP ప్రీతి బిసేషీ ॥ 2 ॥ 
గురహి ప్రనాము నునహి( మన కీన్హా। అతి లాఘవం arg ధను Om, ॥ 
దమకెఉ దామిని BWM జబ లయఊ | పుని నభ ధను మండలసమ Sees u 3 ॥ 
లేత SPSS BSS WSci కాహు(న ow దేఖ సబు OBC I 
Bsr ఛన రామ మధ్య ధను తోరా 1 భరీ భునన ధుని ఘోర కఠోరా ॥ 4 ॥ 


సీతాదేవి మిక్కిలి వ్యాకులత చెందినట్టు (గ్రహించెను. ఆమెకు క్షణమొక యుగముగా అనిపించుచున్నది. 
దప్పిగొన్న వ్యక్తి నీటికై పరితపించి చనిపోయినచో తరువాత అమృతతటాకమును దెచ్చినను ప్రయోజనము 
శూన్యము. పైరు ఎండిపోయినతరువాత వర్షమువలన్ల ఏమి లాభము? సమయమునకు ఉపయోగపడనిచో పిదప 
పశ్చాత్తాపపడి (ప్రయోజనమేమి? ఈ విధముగా ఆలోచించి, సీతాదేవిని జూచి, ఆమె (ప్రేమను కనుగొని, పులకించి 
పోయేను. మనస్సులోనే గురువునకు ప్రణమిల్లెను. అతిలాఘవముగా ధనుస్సును లేవనెత్తెను. దానిని పట్టుకొనగానే 
ధనుస్సు మెజపువలె ప్రకాశించెను. ఆకాశమున విద్యుద్వలయము ఏర్పడెను. శ్రీరాముడు ధనుస్సును 
చేతబట్టుటగాని, వింటినారిని ఎక్కు పెట్టుట గాని, దానిని ,లాగుట గాని ఎవ్వరును చూడనేలేదు. అందణును 
చూచుచుండగనే శ్రీరామచంద్రుడు IBY, పెట్టి, దానిని రెండుగా విజీచెను. ధనుర్భంగ ధ్వనులు భయంకరముగా 
అన్ని లోకములయందును నిండెను. (చౌ॥ 1-4) 


ఛం-భరె భునన ఘోర కఠోర రన రబి బాజి తజి మారగు చలే । 
చిక్కరహి( దిగ్గజ డోల మహి అహి కోల కూరును కలనులే ॥ 
సుర అసుర ముని కర కాన దీన్హే( సకల బికల బిచారహీ( ॥ 
కోదండ poGes రామ తులసీ జయతి బచన ఉచారహీ( ॥ 


ఘోరమైన ఆ కఠోరశబ్దము సమస్తలోకముల choses ప్రతిధ్వనించెను, సూర్యుని రథాళ్వములు 
తమవిహిత మార్గమును వీడి (ప్రక్కకు దిరిగెను, దిగ్గజములు ఘీంకరించెను. భూమి ఊగిపోయెను. శేషు వరాహ 
n 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


202 శ్రీ రామచరిత మానసము 


కచ్చపములు శాంతిని గోల్పోయెను. దేవతలు, రాక్షసులు, మునులు చెవులు మూసికొని కలవరపాటునక్రు త్ర 


ర, 
శ్రీరాముడు శివునివింటిని విరిచెనని అందజికిని విశ్వాసము కలిగెను. అందజును 'జయ జయ” ధ్యానములను 
జేసిరని తులసీదాసు తెల్పుచున్నాడు. 


(Son) 
సో- సంకర చాపు జహాజు, సాగరు రఘుబర బాహుబలు | 
బూడ సా సకల సమాజు, చఢా జొ ప్రథమహి( మోహ బస ॥ 261 ॥ 
శ్రీరామచంద్రునిఅపారభుజబలము అ సముద్రమువంటిది. శంకరునిధనుస్సు ఓడవంటిది. 


అజ్ఞానాదికారణములచే ఈ పడవను ఆశ్రయించిన Modems. ధనుర్భంగమగుటవలన శ్రీరాముని 
అపారపరాక్రమసము[ద్రములో మునిగిపోయిరి. (Su 261) 


చౌ- ప్రభు SS చాపఖండ మహి డారే। 3D లోగ సబ భఏ సుఖారే ॥ 
కాసికరూప పయోనిధి పావన। ప్రేమ బారి అనగాహు సుహావన ॥ 1 ॥ 
రామరూప  రాకేసు నిహారీ। బఢత DO పులకావలి భారీ ॥ 
బాజీ నభ గహగహే నిసానా । దేవబధూ నాచహి6 కరి గానా ॥ 2 ॥ 
బ్రహ్మాదిక సుర సిద్ద మునీసా | ప్రభుహి ప్రసంసహి( దేహి. oor ॥ 
బరిసహి( సుమన రంగ బహు మాలా! గావహి. కిన్నర గీత రసాలా ॥ 3 ॥ 
రహీ భువన భరి జయ జయ బానీ | ధనుష భంగ ధుని జాత న జానీ ॥ 
ముదిత కహహి( జహ( తహ నర నారీ । భంజెఉ రామ సంభుధను భారీ ॥ 4 ॥ 


శ్రీరామచంద్రుడు ధనుస్సు యొక్క రెండు ముక్కలను Sop పడవేసెను. దానిని చూచిన జనులందణును 
సంతోషముతో పొంగిపోయిరి. విశ్వామిత్రుడు ఒక పవిత్రమైన సాగరము. ఆయన వాత్సల్యము సుందరము, 
అగాధము ఐన జలము. సాగరములోని అలలు చంద్రుని గాంచి, ఉప్పాంగినట్టు శ్రీరామునిముఖ చండద్రునిగాంచి 
ఆయన (మేని) యందు పులకావళులు అధికమాయెను. ఆకసమున దేవతల డిండిమధ్వనులు (ప్రతిధ్వనించెను. 
దివ్యాంగనలనృత్యగానములవిలాసములు కనువిందుగావించెను. (బ్రహ్మాది దేవతలు, సిద్దులు, మునీశ్వరులు 
శ్రీరాముని (ప్రస్తుతించుచు మంగళాశాసనములను పలికిరి. చిత్ర విచిత్రములైన పుష్పమాలికలను కురిపించిరి. 
కిన్నరులు రసవత్తరముగా గానము చేసిరి. చతుర్దశ భువనములు జయ జయ ధ్యానములతో చాలతడవే 
మాణజుమోగెను. వాటిలో శివధనుర్భంగ టంకారధ్వని ఎప్పుడు విలీనమైనదో ఎవ్వరికినీ తెలియదు. (స్త్రీ పురుషులు 
(ప్రసన్నచిత్తులై “శ్రీరాముడు శివచాపమును విరిచెను” అని పలుకుచుండిరి. (చౌ॥ 1-4) 


దో-బందీ మాగధ సూతగన, బిరుద బదహి. మతిధీర । 


కరహి( నిఛావరి లోగ సబ, హయ గయ ధన మని చీర ॥ 262 ॥ 


వందిమాగధులు, సూతులు, కావించిన .స్తుతిపాఠములతో సభమాజుమోగెను. అందజును ae. 
ఆనందముతో గుజ్జములను , ఏనుగులను, ధనమును, మణులను, వస్ర్రభూషణములను కానుకలుగా pin ఇ 
(దో॥ 2 


Bhuvan Vani Trust, Lucknow aa 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 203 


చౌ- రూంయి మృదంగ సంఖ సహనాఈ | భేరి Go దుందుభీ సుహాఈ ॥ 
బాజహిం బహు బాజనే సుహాఏ | జహ( తహ Pads మంగల గాఏ ॥ 1 ॥ 
SOS, సహిత హరషీ అతి రానీ | సూఖత ధాన పరా జను పానీ ॥ 
జనక Owe సుఖు సోచు బిహాఈ 1 HSS Ske PP జను పాఈ 20 
BPS భఏ భూప ధను టూటే 1 Foc దివస దీప ఛబి ఛూటే ॥ 
సీయ సుఖహి బరనిఅ కెహి భా(తీ | జను చాతకీ Sq జలు స్వాతీ 13 ॥ 
రామహి లఖను బిలోకత కైసీ(। ససిహి చకోర కిసోరకు జైసేం॥ 
సతానంద తబ ఆయసు దీన్హా 1 సీతా( గమను రామ పహి( sa n4u 


తాళమృదంగములు లయాన్వితములై STASI. శంఖములు, సన్నాయీలు, Ge, నగారాలు మొదలగు 
వివిధవాద్యములగోష్టి వీనులవిందుగావించెను. అంతటా యువతీమణులు మంగళ గీతములను గానము చేసిరి. ఎండి 
పోవుచున్న పైరుపంటలకునీరు లభించినట్టు తన సఖులతో గూడిన మహారాణి ముఖము కలకలలాడెను. నీటిలో 
కాలూనుటకు గట్టిపట్టు దొరకగా అలసి పోయిన ఈతగాడు మిక్కిలి సంతసించినట్టు జనకుడు తనఆందోళనను 
త్యజించి, ఎంతగానో ఆనందించెను. ధనుర్భంగమగుటవలన సూర్యోదయమున దీపములవలె రాజులముఖములు 
వెలవెలబోయినవి. సీతాదేవి ఆనందమునకు అవధులే లేకుండెను. స్వాతికార్తెవానకు ఆడుచాతకపక్షివలె సీతాదేవి 
మురిసి పోయెను. చకోరశాబకము చంద్రుని చూచునట్లు సౌమిత్రి శ్రీరాముని గాంచుచుండెను. శతానందునిఆజ్ఞతో 
సీత్రాదేవి శ్రీరాముని సమీపించుటకు ముందుకు నడచెను. (Su 1-4) 


దో-సంగ Ac సుందర చతుర, గావహి( మంగలచార | 


xs) బాల మరాల గతి, సుషమా అంగ అపార ॥ 263 ॥ 


రూపవతులు, చతురలు ఐన చెలులు ఆమెతోపాటు నడచుచు మంగళ గీతములను ఆలపించిరి. సీతాదేవి 
బాలమరాళగమనముతో నడచుచుండెను. ఆమెయొక్కపరమసౌందర్యశోభలు అద్భుతముగా ఉండెను. (దో॥ 263) 


చౌ- SNS, మధ్య సియ సోహతి కైెసే(! ఛబిగన మధ్య మహాఛబి oc ॥ 
కర సరోజ జయమాల సుహాఈ 1 బిస్వ బిజయ Sor Barc ఛాఈ ॥ 11 
తన సకోచు మన పరమ ఉఛాహూ | గూఢ ప్రేము of పరఇ న SHV ॥ 
జాఇ సమీప రామ GO 'దేఖీ Gr జను Hod చిత్ర అవరేఖీ ॥ 2 1:2 
చతుర BHC OD కహా బురూఈ | పహిరావహు జయమాల సుహాఈ ॥ 
సునత జుగల కర మాల ఉఠాఈ 1 (ప్రేమ బిబస పహిరాఇ న జాఈ ॥ 3 ॥ 
సోహత జను జుగ జలజ సనాలా Shir సభీత దేత జయమాలా ॥ ' 
'గావహిం SH అవలోకి సహేలీ | సియ( జయమాల రామ ఉర మేలి ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


సౌందర్యరాసులమధ్య  మహాసొందర్యరాశిగా సీతాదేవి తనసఖులమధ్య మిక్కిలి శ్లోకి 
ఆమెకరకమలములయందలి 'జయమాల' విశ్వవిజయశోభలను వెదజల్లెను. ఆమెశరీరము సిగ్గుతోఒదిగియున్నన్స 
మనసు పరమానందభరితమైయుండెను. ఆమె మనో౭_నురాగములను ఎవరును పసిగట్టలేకపోయిరి. శ్రీరామ 
సమీపించి, ఆయన ఆందచందములకు ముగ్గురాలై, చిత్రించిన బొమ్మవలె నిశ్చలముగా నిలిచిపోమెన్స, 
ఆమెతన్మయస్థితిని గమనించిన ఒక నెచ్చెలి “శ్రీరామచంద్రునకు నీమనోహరజయమాలను వేయుము”- yy 
పలికెను. ఆ మాటలు విని సీతాదేవి తన చేతులతో జయమాలను ఎత్తెను. (ప్రేమవివశయె ఆయన కంఠసీమయందు 
వేయలేకపోయెను. రెండు కమలములు తమ కాండములపై నిలబడి, చంద్రునకు జంకుతో జయమాలను 
సమర్పించుచున్నట్టు సీతాదేవి కరకమలములయందు జయమాల అలరారెను. కనులకు విందొనర్చు ఈ 


మనోజ్జదృశ్యమును గాంచి, చెలులు మజల గానముచేసిరి. వెంటనే సీతాదేవి జయ (వర) మాలను శ్రీరాముని 
కంఠమున అలంకరించెను. (చౌ॥ 1-4) 


సో. రఘుబర ఉర జయమాల, GD దేవ బరిసహి( సుమన । 
SMB సకల భుఆల, జను బిలోకి WD కుముదగన ॥ 264 ॥ 


శ్రీరాముని కంఠసీమయందు జయ(వర) మాలను జూచి, దేవతలు పుష్ప వృష్టినిగురిపించిరి. 
సూర్యోదయమున కలువలవలె రాజులముఖముల్లెలను ముడుచుకొని పోయినవి. (సోః 264) 


చౌ-పుర అరు బ్యోమ బాజనే బాజే | ఖల భఎ మలిన సాధు సబ రాజే ॥ 
సుర కిన్నర నర నాగ మునీసా। జయ జయ జయ కహి దేహి(అసీసా ॥ 1 ॥ 
నాచహి( MSI బిబుధ బధూటీ(। బార బార కుసుమాంజలి ఛూటీ( il 
జహ( తహ DS బేదధుని కరహీ( 1 బందీ బిరిదావలి ఉచ్చరహీ(॥ 2 ॥ 
మహి పాతాల నాక జసు బ్యాపా 1 రామ బరీ సియ భంజెఉ చాపా ॥ 
కరహి( ఆరతీ పుర నర నారీ 1 దేహి. నిఛావరి DS బిసారీ ॥ 3 ॥ 
సోహతి పీయ రామ కై S51 ఛబి సింగారు మనహు( ఎక లోరీ ॥ 
సఖీ. కహహి( ప్రభుపద గహు సీతా | కరతి న చరన పరస అతి భీతా ॥ 4 ॥ 


నగరమునందును. నభమునందును వాద్యములు (మోగినవి. దుష్టులు ఉదాసీనులైరి. సాధుజనులు 
సంతోషించిరి. సురకిన్నర నరనాగ మునీశ్వరులు “జయము జయము” అని ఆశీర్వదించిరి. దివ్యాంగనలు పాటలు 
పాడుచు నాట్యములు చేయుచుండిరి. వారిదోసిళ్లనుండి పూవులు భూమికి జారుచుండెను. బ్రాహ్మణులవేదఘోషలు 
సర్వత్ర వినిపించుచుండెను. వందిమాగధులు బిరుదావళులను ఉచ్చరించుచుండిరి. శ్రీరాముడు శివధనుర్భంగము 
గావించి, సీతను వరించెనను శుభవార్త స్వర్గ మర్త్య పాతాళ లోకములయందు క్షణములో వ్యాపించెను. నగరట్రజలు 
మంగళహారతులను ఇచ్చుచుండిరి. వారు తమశక్తికిమించిన కానుకలను సమర్పించుచుండిరి. శ్రీసీతారాములజంం 
సౌందర్యశృంగారములు ఒకేచోట మూర్తీభవించినట్టు మనోహరముగా ఉండెను. సఖులు “సీతా! నీ లో , 
ప్రణమిల్లుము”- అని పలికిరి. కాని సీతాదేవి ఆయన పాదములను తాకుటకు భయపడెను. (su 1- 


దో-గాతమ తియ గతి సురతి కరి, నహింపరసతి పగ సాని | 
మన DI రఘుబంసమని, పీతి అలౌకిక జాని 0.265" 


Bhuvan Vani Trust, Lucknow agi 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 


205 


గౌతమ పత్నియగు అహల్య గతిని స్మరించి, సీతాదేవి తనపతి పాదములను చేతులతో తాకుటకు 


వెనుకాడెను. ఈ అలౌకిక (ప్రేమనుగాంచి, శ్రీరాముడు తనలో తాను నవ్వుకొనెను. 


చౌ-తబ సియ BD భూప అభిలాషే | 
ఉరి ఉఠి పహిరి సనాహ అభాగే | 
లేహు ఛడాఇ సీయ కహ కోఊ । 
తోరే(ధనుషు చాడ నహి సరఈ | 
జౌ బిదేహు కఛు కరై సహాఈ | 
సాధు భూప బోలే సుని బానీ। 


బలు ప్రతాపు బీరతా బడాఈ । 


(దో॥ 265) 


కూర కపూత మూఢ మన మాఖే ॥ 
arc తహ గాల బజావన లాగే ॥ 1 ॥ 
ధరి బాధహు నృప బాలక దోఊ ॥ 
జీవత హమహి Sead కో బరఈ ॥ 2 ॥ 
జీతహు సమర సహిత దొడి భాఈ ॥ 
రాజసమాజహి లాజ లజానీ ॥3॥ 


నాక పినాకహి సంగ సిధాఈ i 


dq సూరతా కి అబ కహు( PSs 1 అసి బుధి తౌ బిధి ముహ( మసి rte ॥4&॥ 


సీతాదేవిని జూచిన రాజన్యులకు ఆమెపై మోహము అధికమాయెను. దుష్టులు, మూర్చులు ఐన రాజులు 
క్రుద్దులైరి. ఆ భాగ్యహీనులు కవచములను ధరించి, బీరములను పలుక సాగిరి. వారిలో ఒకడు ఇట్లు పలుక సాగెను. 
_ “సీతను బలవంతముగా ఎత్తుకొనిపోయెదము. ఆ రాకుమారులను ఇద్దజిని బంధించెదము. ధనుర్భంగమాత్రమున 
పని పూర్తిగాలేదు. మేము (బ్రతికియుండగా రాకుమారిని ఎవరు పెండ్లియాడెదరో చూచెదముగాక.” మటీయొకడిట్లు 
మాటాడెను. మాకు వ్యతిరేకముగా “జనకరాజు వారికి సాయపడినచో వారితోపాటు ఆయననుగూడ యుద్ధమున 


ఓడించెదము. వారి (ప్రగల్భ వచనములను విని” 


సిగ్గునకే సిగ్గగుచున్నది. అరే ఓ మూర్భులారా! మీ బలపరా(క్రమములు, 
మజల మీకు వీరత్వము (క్రొత్తగా పుట్టుకొని వచ్చినదా? మీలో ఇట్టి దుష్టత్వము ఉన్నందులకే 


ముఖములను నల్లగా మాద్చినాడు. 


సజ్జనులైన కొందణు రాజులు ఇట్టనిరి. “ఈ మూర్భులను జూచి, 


గౌరవ ప్రతిష్టలు ధనుస్సుతోనే పోయినవి. 
విధాత మీ 
(చౌ॥ 1-4) 


దో-దేఖహు రామహి నయన భరి, తజి ఇరిషా మదు కోహు | 
లఖన రోషు సావకు ప్రబల, జాని సలభ జని హోహు ॥ 266 ॥ 
ఈర్ష్య, గర్వము, (క్రోధములను వదలి, శ్రీరామచంద్రుని కనులపండువుగా చూడుడు. లక్ష్మణుని SPAS 


శలభములు కావద్దు. 


చౌ- బైనతేయ బలి జిమి చహ కాగూ । 
జిమి చహ కుసల అకారన కోహీ 1 
SH లోలుప కల కీరతి చహఈ | 
హరిపద బిముఖ పరమ గతి చాహా | 
కోలాహలు. సుని సీయ సకానీ। 
రాముసుభాయంచలే గురు పొహీ6 | 


Bhuvan Vani Trust, Lucknow 


(దో॥ 266) 


Boo ససు Wer నాగ అరి భాగూ ॥ 

సబ సంపదా Wer సివద్రోహీ niu. 
అకలంకతా కి కామీ లహఈ ॥ 
తస HAAS Por నరనావో ॥ 2 ॥ 
సఖీ. omg గఈ6 జహం రానీ ॥ 

సయ సనేహు. బరనత SS SPEC 1 3 ॥ 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri (| 


206 శ్రీ రామచరిత మానసము 


———— EEE 
TIS సహిత సోచబస సీయా 1 అబ He బిధిహి కాహ కరనీయా 1 
భూప OSS సుని ఇత ఉత తకహీ(। లఖను రామ డర బోలి న సకహీ( ॥ 4 ॥ 


గరుత్మంతున SYS ఆహారమును కాకి కోరినట్టు సింహము యొక్క ఆహారమును Lode, 
ఆశించినట్లు, అకారణకోపిష్టి సుఖశాంతులకు అజ్టులుసాచినట్టు, శివవైరి సమస్తసంపదలను కాంక్షించినట్లు, 
లోభులు, దురాశాపరులు కీర్తికైప్రాకులాడినట్టు, కాముకుడైనవాడు నిష్కళంకత్వమును వాంఛించినట్లు, 
శ్రీహరిపాదపద్మములయెడ విముఖులైనవారు మోక్షమునకై కాంక్షపడినట్లు, ఓ రాజులారా! సీతాదేవిని మీర 
కోరుకొనుట వ్యర్థము. “ఈ కోలాహలమును అంతయు విని సీతాదేవి భయపడెను. సఖులామెను అక్కడినుండి 
రాణికడకు తీసికొనిపోయిరి. శ్రీరాముడు సీతాదేవిని మనస్సులో మెచ్చుకొనుచు తనసహజగమనముతో 
గురువునొద్దకు వచ్చెను. “విధాత ఏమి చేయనున్నాడో?” అని సీత్రాదేవియు, రాణులును కలవరపడిరి. రాజుల 
మాటలు విని, లక్ష్మణుడు ఇటునటు చూచుచుండెను. కాని శ్రీరామునకు Seo ఊరకుండెను. (చౌ॥ 1-4) 


దో-అరున నయన భృకుటీ కుటిల, చితవత నృపన్హ సకోప । 
మనహు( మత్త గజగన నిరఖి, సింఘకిసోరహి చోప ॥ 267 ॥ 


లక్ష్మణునికన్నులు ఎజ్జబారెను. భ్రుకుటి ముడిపడెను. సింహకిశోరము ఏనుగుల గుంపును జాచి 
లంఘించుటకు ఆరాటపడుచున్నట్టు లక్ష్మణుడు 'క్రుద్దుడై ఆ DPSS రాజుల వైపు జూచెను. (దో॥ 267) 


పరశురాముని ఆగమునము 


చౌ-ఖరభరు GD బికల పుర నారీ(। సబ మిలి దేహి మహీపన్హ Sc ॥ 
Br అవసర సుని HS ధను Homi ఆయడ భృగుకుల కమల పతంగా ॥1॥ 
BD మహీప సకల సకుచానే we todo జను లవా లుకానే ॥ 
గౌరి సరీర భూతి భల భ్రాజా । wo బిసాల త్రిపుండ బిరాజా ॥ 2 ॥ 
సీస జటా ససిబదను సుహావా | రిసబస కఛుక oS హో ఆవా ॥ 

భృకుటీ కుటిల నయన రిస రాతే | సహజహు( చితవత నునహు( OFT ॥ 3 ॥ 

బృషభ SoG ఉర బాహు బిసాలా mt wa మాల మృగఛాలా ॥ 

కటి మునిబసన తూన దుఖ wOc1 ధను సర కర కుఠారు కల కారే ॥ 4 ॥ 


ఈ గందరగోళమును గాంచి, (స్రీలందణును వ్యాకులపడి, రాజులను దూషింపసాగిరి. అదే సమయమున 
భృగువంశజుడైన పరశురాముడు శివధనుర్భంగధ్వానమును విని, అచటికి ఏతెంచెను. ఆయనను చూడగనే THO 
అందణును గడగడ. వణకసాగిరి. ఆకసమున డేగను చూడగానే లావుకపిట్టలు భయముతో CASO 
పరశురాముని _గాంచినంతనే రాజులెల్లరును భీతచిత్తులై GALI. ఆయనగౌరవర్లశరీరముపై భస్మము! 
లలాటముపై త్రిపుండ్రములు శోభిల్లు చుండెను. శిరమున జటాజాటమును గల్లియుండెను. సుందరముఖచంద్రుడు 
కోపమున కొంచెము ఎజ్జబారియుండెను. కనుబొమలు ముడివడియుండెను. కన్నులు క్రో వు 
ఎణుపెక్కియుండెను. చూచువారికి ఆయన సహజదృష్టియు 'కోధమునే (ప్రకటించుచుండెను. భుజము 


Bhuvan Vani Trust, Lucknow ati 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 207 


వృషభమూపురములవలె బలిష్టములై సమున్నతములై ఒప్పుచుండెను. బొమ్ము విశాలముగా, బాహువులు పొడవుగా 
ఉండెను. ఆయన యజ్ఞోపవీతమును, రుద్రాక్షమాలను, జింకచర్మమును ధరించియుండెను. వల్కలధారియై, 
చేతులలో ధనుర్భాణములను, రెండు తూణీరములను, భుజమున గం[డ్రగొడ్డలిని కలిగియుండెను. (Tu 1-4) 


దో-సాంత బేషు కరనీ కఠిన, బరని న జాఇ సరూప । 
ధరి మునితను జను బీర రసు, ఆయజ జహ సబ భూప ॥ 268 ॥ 


అతడు మునివేషధారియెనను ఆయనకృత్యములన్నియును చెప్పలేనంత కఠోరముగా ఉండెను. వీరరసము 
ముని రూపమును OO), రాజుల మధ్యకు వచ్చినదా యనునట్టుండెను. (దో॥ 268) 


చౌ- దేఖత భృగుపతి Bw కరాలా। ad సకల భయ బికల Hee ॥ 
పితు సమేత కహి కహి నిజ నామా । లగే కరన సబ దండ ప్రనామా ॥1॥ 
Bin సుభాయ( చితవహి( హితు జానీ 1 సో జానఇ జను ఆఇ ఖుటానీ ॥ 
జనక బహోరి ఆఇ సీరు నావా। సీయ బొలాఇ ప్రనాము కరావా ॥ 2 ॥ 
ఆసిష OQ. సఖీ. హరషానీ(। నిజ సమాజ లై గఈ( సయానీ( ॥ 
బిస్వామిత్రు మిలే YO ఆఈ | పద సరోజ మేలే SS భాఈ ॥ 3 ॥ 
రాము లఖను దసరథ కే ఢోటా 1 SQ, అసీస దేఖి భల Ser ॥ 
రామహి చితఇ రహే థకి లోచన 1 రూప అపార మార మద మోచన ॥ 4 ॥ 


పరశురాముని భయంకరాకారమునుగాంచి, రాజులెల్లరును వికలమనస్కులై భయముతో లేచినిలబడిరి. తమ 
పేర్లను, కులగోత్రములతో సహా చెప్పుకొని, దండప్రణామములనాచరించిరి. పరశురాముడు ఎవ్వరినైనను 
సహజముగా చూచినను తమకు ఇక 'నూకలు BOSS’ అని అందజును భావించుచుండిరి. జనకుడు ఆయనకు 
ప్రణమిల్లి, సీతాదేవిని పిలిచి, ఆమెతో నమస్కరింప జేసెను. పరశురాముడు ఆమెను ఆశీర్వదించెను. చెలులు 
మిగుల హర్షించి, ఆమెను తమతో పాటు లోనికి దీసికొని పోయిరి. పిమ్మట విశ్వామిత్రుడు రామలక్ష్మణులచే ఆయన 
పాదములకు (ప్రణమిల్లజేసెను. పిమ్మట “వీరు దశరథ మహారాజు పుత్రులు, రామలక్ష్మణులు”- అని తెలిపెను. ఆ 
సుందరరాకుమారులజంటను జూచి, పరశురాముడు వారినాశీర్వదించెను. మన్మథుని సౌందర్యమునే అధః 
కరించుశ్రీరామునిఅద్భుతమైన సౌందర్యమును పరశురాముడు రెప్పలార్చక చూచెను. (Su 1-4) 


దో-బహురి DSS DH సన, కహహు కాహ అతి DS 1 
పూఛత జాని అజాన జిమి, బ్యాపెఉ కోపు సరీర ॥ 269 ॥ 


పరశురాముడు ఒక పర్యాయము అందటిని కలయజాూచి, తనకేమియు తెలియనట్టు “ఈ జనసమూహము 


ఇచటికి చేరుటకు కారణమేమి?” అని జనకుని అడిగెను. ఇట్లు ప్రశ్నించుచునే ఆతడు కోపోద్రిక్తుడాయెను. 
j (దో॥ 269) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


208 శీ రామచరిత మానసము 


ea 


చౌ-సమాచార కహి జనక సునాఏ । BW SIS మహీప సబ wo ॥ 
సునత DSS ఫిరి ONS నిహారే 1 GE చాపఖండ మహి డారే॥1॥ 
అతి రిస బోలే బచన కరోరా। కహు జడ జనక ధనుషకై తోరా ॥ 
BA Gard మూఢ న త wars ఉలటడ(మహి జహ(లహీ తవ రాజూ ॥ 2 ॥ 
అతి Kt ఉతరు దేత నృపు నాహీ(1 కుటిల భూప హరషే మన మాహీ( ॥ 
సుర ముని నాగ నగర నర నారీ | సోచహి( సకల GH ఉర భారీ ॥ 3 ॥ 
మన పఛితాతి సీయ మహతారీ 08 అబ స(వరీ బాత బిగారీ ॥ 
భృగుపతి కర సుభాజఉ సుని సీతా 1 అరధ నిమేష కలప సమ బీతా ॥ 4 ॥ 


రాజాలందణును అక్కడ సమావేశమై నకారణమును జనకుడు ఆయనకు తెలిపెను. జనకుని 
(ప్రత్యుత్తరమును వినుచునే నేలపై బడియున్న శివధనుస్సుముక్కలను గాంచెను. కట్టలు తెంచుకొనిన కోపముతో 
పరశురాముడు కఠోర వచనములను బలికెను. “ఓ మూర్ధజనకుడా! ధనుస్సును విరిచినదెవరో తెలుపుము. వెంటనే 
అతనిని చూపుము. లేనిచో నీరాజ్యమును అస్తవ్యస్తముగావించెదను. భయకారణముగ జనకుడు అందులకు 
(ప్రత్యుత్తరమునీయలేదు. దీనిని చూచుచున్న కుటిలురైన రాజులు మిక్కిలి సంతోషించిరి. దేవతలు, మునులు, 
నాగులు, పురజనులు కలతచెందిరి. అందజి హృదయములలో భయాందోళనలు అలముకొనెను. “అయ్యో! 
పూర్తియైన కార్యమును విధాత చెడగొట్టు చున్నాడే” అని సీతాదేవితల్లి విచార పడెను. పరశురాముని 
'క్రోధస్వభావమునుజుచి సీతాదేవి క్షణమొక యుగముగా భావించెను. (su 1-4) 


దో-సభయ OSE లోగ సబ, జాని జానకీ HOI 
హృదయ న హరషు బిషాదు Soo, బోలే శ్రీరఘుబీరు ॥ 270 ॥ 


జనులెల్లరును భయభ్రాంతులగుటను, సీతాదేవి భీతిల్లుటను గాంచియు శ్రీరాముడు హర్షశోకాది 
వికారములకు ఏ మాత్రము లోనుగాకుండ పరశురామునితో ఇట్లు పలికెను. (దో॥ 270) 


మాసపారాయణము-తొమి gos విరామము 


చౌ- నాథ సంభుధను భంజనిహారా 1 హోఇహి కెఉ ఎక దాస తుమ్హారా ॥ 
ఆయసు కాహ Sore కిన మోహీ | సుని రిసాఇ బోలే ముని కోహీ ॥1॥ 
సేవకు సో జొ కరై సెవకాఈ । అరి SOD కరి కరిఅ లరాఈ ॥ 
సునహు రామ జెహిం సివధను తోరా | సహసబాహు సమ సో రిపు మోరా ॥ 2 ॥ 
సో Doms బిహాఇ సమాజా। న త మారే జైహహి( సబ రాజా ॥ 
సుని ముని బచన లఖన ముసుకానే 1 బోలే పరసుధరహి అపమానే ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
బాలకాండము 209 
ర వనన ననన ననా 

నుకీ తోరి రి 9 ౪ 
బహు ధనుహి( SOc లరికాఈ6 1 కబహు( న అసి రిస కీని గొసాఈ( ॥ 
ఎహి ధను పర మమతా కహి హేతూ | సుని రిసాఇ కహ భృగుకులకేతూ n4u 

“స్వామీ! ఎవరో మీ దాసుడే ఈ శివధనుస్సును విజీచి ఉండవచ్చును. మీ ఆజ్ఞను నాకు తెల్పుడు.” 
ఈమాటలకు పరశురాముడు ఇంకను కోపోద్రిక్తుడాయెను. సేవకుని పని “సేవ చేయుట మాత్రమే. కనుక రామా! 
వినుము. నాకు విరుద్ధముగా ఈ శివధనువును విజిచినవాడు సహస్ర బాహువువలె నాకు శత్రువు. ఈ 
సమూహమునుండి అతనిని బయటికి రానిమ్ము. లేనిచో ఈ రాజులందణును నిహతులగుదురు.” ముని 
బెదరింపులను వినగానే లక్ష్మణుడు నిరాదరమును ప్రకటించుచిజునవ్వుతో ఇట్లనెను. “స్వామీ! నా బాల్యమున నేను 
అనేకచాపములను విిచితిని. కానీ మీరు ఎప్పుడును కోపగింపలేదు. ఈ చాపముపైననే మీకింత ్రీతియేల?” ఈ 
మాటలు వినగానే భార్గవ రాముడు పట్టరాని కోపముతో ఇట్టు పలికెను. (Fu 1-4) 


దో-రే నృప బాలక కాల బస, బోలత తొహి న సంభార | 
ధనుహీ సమ తిపురారి ధను, DAS సకల సంసార ॥ 271 ॥ 


“ఓరి! రాకుమారా! నీకు చావుమూడినది. నీవేమి పల్కుచుంటివో నీకు తెలియుటలేదు. లోక (ప్రశస్తమైన ఈ 
శివధనుస్సును ఇతర ధనుస్సులతో పోల్చుట తగునా?” (దో॥ 271) 


చౌ- లఖన కహా. హంసి హమరే( జానా 1 సునహు దేవ సబ ధనుష సమానా ॥ 

కా ఛతి లాభు జూన ధను తోరే(। దేఖా రామ నయన కే SOc ॥ 1 ॥ 

ఛుఅత టూట రఘుపతిహు న దోసూ | ముని బిను కాజ కరిఅ కత రోసూ ॥ 

బోలే చితఇ పరసు కీ ఓరా। రే సఠ సునెహి సుభాఉ న మోరా ॥ 2॥ 

బాలకు బోలి aide నహి తోహీ | కేవల ముని జడ జానహి మోహీ ॥ 

బాల బ్రహ్మచారీ అతి కోహీ | బిస్వ DAS ఛత్రియకుల ద్రోహీ 13॥ 

భుజబల భూమి భూప బిను కీన్హీ | బిపుల బార మహిదేవన్ల 69, ॥ 

సహసబాహు భుజ ఛేదనిహారా | పరసు DSS మహీపకుమారా ॥ 4 ॥ 

లక్ష్మణుడు నవ్వి ఇట్లనెను. “మునీశ్వరా! వినుడు. మా దృష్టిలో చాపములన్నియును సమానమే. తుప్పుపట్టిన 
ఈపాతచాపమును. వియుచుటవలన -కలుగునష్టమేమి? శ్రీరామచంద్రుడు, దానిని. క్రొత్త చాపమని భావించి 
యుండెను. కొని ఆతడు దానిని తాకినంతనే అది విజిగినది. ఇందులో శ్రీరాముని దోషము ఏ మాత్రమూ లేదు. 
మీరు వ్యర్థముగా ఏల కోపగించెదరు”- పరశురాముడు తన గం[డ్రగొడ్డలీవైపు ఒకసారిచూచి పలికెను. “అరే! దుష్టుడా 
నీక నా స్వభావమునుగూర్చి తెలియదు. నీవు బాలుడవుగావున నిన్ను చంపదలచుకొనలేదు. మూర్భుడా! నన్ను 
కేవలము ఒక మునిగా భావించితివా? నేను ఆజన్మ (బ్రహ్మచారిని. కోపిష్టిని, నేను క్షత్రియులకు విరోధినని 


లోకవిదితము. నా బాహుబలముచే పెక్కు పర్యాయములు పృథ్విని క్షత్రియరహితముగా జేసి, దానిని బ్రాహ్మలు 


దానము చేసితిని, ఓరాకుమారా! నా పరశువును జూడుము. దీనితో సహ(్రబాహుభుజములను నజికివేసితిని. - 
(Su 1-4) 


Bhuvan Vani Trust, Lucknow : ast “a 


[1352] qo ఇం Alo (a1) 8 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


210 శ్రీ రామచరిత మానసము 


దో-మాతు పితహి జని సోచబస, కరసి మహీసకిసోర | 
KOS, 3 HS Sow, పరసు మోర అతి ఘోర ॥ 272 ॥ 


రాజకుమారా! నీ తల్లిదండ్రులను పుత్రశోకమునకు గురిచేయ వద్దు. నా పరశువు చాల భయంకరమైనది. 
దాని భయమునకు గర్భస్థ శిశువులు గూడ మృతులైరి. (దో॥ 272) 


చౌ- బిహసి లఖను బోలే మృదు బానీ। అహో Sods మహా భటమానీ ॥ 
పుని పుని మోహి దెఖావ కుఠారూ | చహత ఉడావన ఫూంకి పహారూ ॥ 1 ॥ 
ఇహా( కుమ్హడబతియా కొఉ నాహీ(। జే తరజనీ దేఖి మరి జాహీ ॥ 
దేఖి. కుఠారు సరాసన బానా | మై(కఛు కహా సహిత అభిమానా ॥ 2 ॥ 
భృగుసుత సముయీిపనేఉ బిలోకీ 1 జో Soo కహహు సహఉ రిస రోకీ ॥ 
సుర మహిసుర హరిజన అరు గాఈ । హమరే( కుల 9S పర న సురాఈ ॥ 3 ॥ 
aGc పాపు అపకీరతి హారే(। మారతహూ( పా పరిఅ HSS ॥ 
కోటి OS సమ బచను తుమ్హారా । బ్యర్థ ధరహు ధను బాన SOO ॥ 4& ॥ 


లక్ష్మణుడు హసన్ముఖుడై మృదుమధురముగా ఇట్లు పలికెను, “ఆహా! ఈ మునీశ్వరుడు తానొక అసాధారణ 
యోధుడనని భావించుకొనుచున్నాడు. మాటిమాటికిని తనగొడ్డలిని చూపించుచున్నాడు. బహుశా 'ఉఫ్‌' అని ఊది 
పర్వతమును సైతము ఎగురగొట్టదలచుకొనినాడేమో? చూపుడు(ద్రేలిని చూపగనే వాడిపోవుటకు ఇక్కడ 
గుమ్మడిపూవు లేదు. మీ కరములయందు గొడ్డలిని, ధనుర్చాణములను చూచిన పిమ్మటనే నేను కొంచెము 
అభిమానముతో మాట్టాడితిని. మీరు భృగువంశజులని (గ్రహించి, మీ యజ్ఞోపవీతమును జూచి, కోపమును . 
నిగ్రహించుకొని, మీ మాటలను సహించితిని. మా వంశము వారెవ్వరును దేవతలు బ్రాహ్మణులు గోవులు, శ్రీహరి 
భక్తులు మొదలగు వారిపై తమ (ప్రతాపమును చూపరు. ఏలనన వారిని చంపినచో మహాపాపము, వారితో ఓడినచో 
అపకీర్తి (ప్రాప్తించును. మీరు మమ్ముకొట్టినను తిట్టినను మేము మీకు పాదాభివందనమునే చేయుదుము. మీ 
ప్రతిమాటయు కోటిఅశనిపాతములతో సమానము. (అతికఠోరము.) ఇక పరశువును గాని, ధనుర్భాణములనుగాని 
మీరు ధరింపవలసిన అవసరమేలేదు. (చౌ॥ 1-4) 


దో-జో బిలోకి అనుచిత Verdc, ఛమహు మహాముని ధీర । 
సుని సరోష భృగుబంసమని, బోలే గిరా KOO ॥ 273 ॥ 
“ఓ ధీరమునీ! పరశువుమున్నగు మీ ఆయుధములనుజాచి నేనేమైనా అనుచిత వచనములను పలికినచో 
నన్ను క్షమింపుడు.” ఈ మాటలను విని, పరశురాముడు (క్రుద్దుడై గంభీరముగా ఇట్లనెను. (దో॥ 273) 
చౌ- SHS సునహు మంద యహు wot 1 కుటిల కాలబస నిజ కుల ఘాలకు ॥ 
భాను బంస OS కలంకూ 1 నిపట నిరంకుస అబుధ అసంకూ ॥ 1 ॥ 
కాల కవలు హోఇహి ఛన మాహీ(। కహడి( పుకారి భోరి మొహి నాహీ(॥ 
తుమ్మ హటకహు జౌ( చహహు ఉబారా | కహి ప్రతాపు బలు రోషు హమారా ॥ 2 ॥ 
[ 1352 ] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 211 


————————— 


లఖన SPS ముని సుజసు తుమ్హారా chair అఛత కో బరనై పారా ॥ 

అపనే ము(హ తుమ్మ ఆపని కరనీ | బార అనేక భాంతి బహు బరనీ ॥3॥ 
నహి సంతోషు త HI Soo కహహూ 1 జని రిస రోకి దుసహ దుఖ సహహూ ॥ 
బీరబ్రతీ తుమ్మ ధీర అభోభా। గారీ ds న పావహు సోభా॥ sn 


“ఓ విశామిత్రా! వినుము. ఈ బాలుడు మిక్కిలి మందుడు, కుటిలుడు మజీయు ఆత్మఘాతకుడేగాక, 
వంశనాశకుడుగూడ అగుచున్నాడు. సూర్యవంశమను పూర్ణ్షచంద్రునకు ఇతడొక కళంకము. ఉద్దండుడు, మూర్భుడు, 
ఏ మాత్రమూ భయభక్తులు లేనివాడు. ఇప్పుటికిప్పుడే ఇతనిని యముని కడకు పంపగలను. వాస్తవముగా నేను ఉన్న 
మాటనే చెప్పుచున్నాను. తరువాత ఎవ్వరూ నన్ను నిందింపరాదు. మీరు అతనిని రక్షింపదలచినచో నాబల 
పరా(క్రమములను, కోపమును గూర్చి ఆతనికి చెప్పి, అతని దూకుడును అరికట్టండి.”- Seve లక్ష్మణుడు ఇట్లనెను. 
“ఓ మునీశ్వరా! మీ కీర్తిని మీరే పాగడుకొనుచుండగా ఇతరులతో పనియేమి? మీఘనకార్యములనుగూర్చి మీ 
నోటిద్వారా DH, SPY మీరేవల్లెవేసితిరి. ఇంకా తృప్తి లేనిచో మరికొన్నింటిని వల్లెవేయుడు. మీ కోపమును ఆపుకొన 
వద్దు. దానిని పూర్తిగా వెళ్లగ్రక్కుడు. లేనిచో దానిని భరించుట మీకు కష్టము కావచ్చును. మీరు వీరులు, ధీరులు 
క్షోభరహితులు. కావున మీరు ఈ విధముగా దూషించుట సముచితముగాదు. (Su 1-4) 


దో-సూర సమర SOD కరహి6 కహి న జనావహి( ఆపు | 
బిద్యమాన రన సాల రిపు, కాయర కథహి( ప్రతాపు ॥ 274 ॥ 


వీరులైనవారు యుద్దములో. తమశౌర్యమును జూపెదరు. తమ బలపరా(క్రమములను గూర్చి తామే 
చెప్పికొనరు. శత్రువునెదుట పేరికివాడుమాత్రమే తనప్రతాపమును గూర్చి ్రగల్భములను పలుకుచుండును. 
(దో॥ 274) 


చౌ- తుమ్మ తౌ కాలు హాంక జను లావా। బార బార Boor లాగి బొలావా ॥ 
సునత లఖన కే బచన కలోరా। పరసు సుధారి ధరెఉ కర ఘోరా ॥ 1 ॥ 
అబ జని దేఇ దోసు మొహి లోగూ । కటుబాదీ బాలకు బధజోగూ ॥ 
బాల DSS బహుత Boe WP అబ యహు మరనిహార భా పాచా ॥2॥ 
PHY కహా ఛమిఅ అపరాధూ। బాల దోష గున గనహి( న సాధూ ॥ 
ఖర కుఠార Ge అకరున కోహీ | esc అపరాధీ గురుద్రోహీ 13 ॥ 
ఉతర BS ఛోడఉ( బిను మారే(। కేవల FE ho తుమ్హారే ॥ 
న త ఎహి కాటి కుఠార కలోరే। గురహి GOS హోతెఉ( శ్రను థోరే( ॥ 4 ॥ 


ఓ మునీశ్వరా! మాటిమాటికి నా Fes యముని ఎలుగెత్తి పిలుచు చున్నారు... లక్ష్మణుని ఈ 
కఠోరవచనములను విని, పరశురాముడు పదునైన తన గం[డ్రగొడ్డలిని, ఎత్తి చేతిలోనికి తీసికొని పలికెను. “ఎవ్వరూ 
నన్ను నిందింపవలదు. పరుషములాడు ఈ బాలుడు వధార్హుడు. బాలుడని భావించియే, వీనిని ఇంతవజకును 
క్షమించితిని. కాని నిజముగా ఇతడు ఇంతకుముందే చంపబడవలసినవాడు.”- విశ్వామిత్రుడు పలికెను. “ఈతని 
అపరాధమును Lowe, ఏలనన సజ్జనులు బాలుర గుణదోషములను పట్టించుకొనరు.''. పరశురాముడు 


[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


212 శ్రీ రామచరిత మానసము 


పలికెను.” నాకుఠారము మిక్కిలి పదునైనది. నేను దయారహితుడను, SQ, ఈ గురుద్రోహి, అపరాధి, 
నాయెదుటనే యుండి నన్ను ఎదిరించు చున్నాడు. ఐనప్పటికిని మీమీది గౌరవముతో నేను ఇతనిని ఇంతవణకును 
ఉపేక్షించుచువచ్చితిని. విశ్వామిత్రా! కేవలము మీమీది (ప్రేమతో మాత్రమే ఇతనిని వదలివేయుచు ఉంటిని. లేనిచో 
ఈ గొడ్డలితో ఈతనిని నటికి, నా గురు బుణమును అవలీలగా తీర్చుకొని యుండెడివాడను.”  (చౌ॥ 1-4) 


దో- గాధిసూను కహ హృదయ( Hed, మునిహి హరిఅరఇ సూరు । 
అయమయ gt న ఊఫఖమయ, అజహు( న arty warty ॥ 275 ॥ 


విశ్వామి(త్రుడు మనస్సులోనే నవ్వుకొని ఇట్టు తలపోసెను. “ఈ మునికి ఎచ్చటనూ తనకు తిరుగేలేనట్లు 
కనిపించుచున్నది. అనగా క్షత్రియులను అందజినీ జయించియుండుటవలన రామలక్ష్మణులను గూడ సాధారణ 
క్షత్రియులుగా భావించుచున్నాడు. ఈ సోదరులు ఇనుపఖడ్గములు. (చప్పరించుటకు) ఇక్షు ఖండములు గారు. 
ముని ఇంకను వీరిప్రభావమును (గ్రహింపకపోవుట విచారకరము. (దో॥ 275) 


చౌ- కహెఉ లఖన ముని సీలు తుమ్హారా SF Sorc జాన DOT సంసారా ॥ 
మాతా పితహి GON భవ నీకే(। గుర రిను రహా సోచు బడజీ కే(॥1॥ 
సో జను హమరెహి మాథే కాఢా । దిన చలి గఏ బ్యాజ బడ బాధా ॥ 
అబ ఆనిఅ బ్యవహరిఆ బోలీ। తురత దేఉ( మై BO HH ॥ 2 ॥ 
సుని కటు బచన కుఠార సుధారా। హాయ హాయ సబ సభా పుకారా ॥ 
భృగుబర పరసు దెఖావహు మోహీ 1 బిప్ర బిచారి బచఉ( నృపద్రోహీ ॥ 3 ॥ 
మిలే న కబహు( సుభట రన MG 1 ద్విజదేవతా ఘరహి కే బాఢే ॥ 
అనుచిత కహి సబ లోగ పుకారే | రఘుపతి సయనహి( ops నెవారే ॥ 4 ॥ 


లక్ష్మణుడు. పలికెను. “ఓ మునీశ్వరా! మీ శీలమును ఎవరెరుగరు? అది లోకప్రసిద్దము. 
మాతాపితరులబుణమును బాగుగా తీర్చితివి. ఇంక గురువుగారిబుణము తీర్చవలసియున్నది. అందులకే నీవు 
విచారించుచుంటివేమో? బహుశా ఆ బుణము మా ద్వారా తీరవలసియున్నదేమో? చాలా దినములు గడిచినవి. 
వడ్డీకూడా ఎంతో పెటీగియుండవచ్చును. ఎవరినైనా ఒక మహాగణకుని పిల్చుకొని రండు. ఇప్పుడే ముల్లెవిప్పి, నేను 
ఆ బుణమును పూర్తిగా తీర్చగలను.”- లక్ష్మణుని పరుషవాక్యములను విని, పరశు రాముడు తన గొడ్డలిని పైకెత్తెను. 
సభలో హాహాకారములు చెలరేగెను. He లక్ష్మణుడు పలికెను. “ఓ పరశురామా! మీరు నాపై గొడ్డలిని ఎత్తితిరి. 
నృపద్రోహీ! బ్రాహ్మాణుడవైనందున నీవు (బ్రతికిపోయితివి. నీవు ఇంత వజకును సరియెనయోధునిచేతిలో పడలేదు. 
ఓ భూసురుడా! నీ గృహమునందే నీవు గొప్ప వాడవు.” ఈ మాటలను విని, యందలును “అనుచితము 
అనుచితము” అని పలుకుచు లేచిరి. అపుడు శ్రీరాముడు 'ఊరకుండుము' అని లక్ష్మణునకు సంజ్ఞ చేసెను. 

(చ॥ 1-4) 


దో= లఖన ఉతర. ఆహుతి సరిస, భృగుబర కోపు కృసాను । 
బఢత BD జల సమ బచన, బోలే రఘుకులభాను ॥ 276 ॥ 
[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 213 


ననన ననన ననన 


లక్ష్మణుని మాటలు ఆజ్యములై పరశురాముని SPAY ప్రజ్బలింపజేసినవి. దానిని చల్లార్చుటకు జలము 
వంటి చల్లని మాటలను శ్రీరాముడు పలికెను. (దో॥ 276) 


చౌ- నాథ కరహు బాలక పర ఛోహూ 1 సూధ దూధముఖ కరిఅ న కోహూ ॥ 
జౌ పై ప్రభు Gera కఛు జానా । తౌకి బరాబరి కరత అయానా ॥1॥ 
జాం OOS కఛు అచగరి SOIC గుర ded మాతు మోద మన భరహీ( ॥ 
కరిఅ కృపా సిసు సేవక జానీ । తుమ్హ సను bo ధీర ముని గ్యానీ ॥ 2 ॥ 
రామ బచన సుని కఛుక జుడానే 1 కహి కఛు లఖను బహురి ముసుకానే ॥ 
హంత GD నఖ సిఖ రిస బ్యాపీ 1 రామ SS భ్రాతా బడ పాపీ ॥ 31 
గౌర సరీర స్యామ మన మాహీ6 | కాలకూటముఖ పయముఖ నాహీ( ॥ 
సహజ టేఢ అనుహరఇ న తోహీ | నీచు మీచు సమ దేఖ న మోహీ ॥ 4 ॥ 


“ప్రభూ! ఈ బాలునిపై దయజూపుడు. ఈ పసివానిపై (క్రోధము వలదు. మీ ప్రతాపమునుగూర్చి ఏమాత్రము 
ఎటీంగియున్నను ఈ విధముగా మిమ్ము ఎదిరించి యుండెడివాడుకాడు. పిల్లలు చేసినఅల్లరికి తల్లిదండ్రులు, 
గురువులు మనస్సులలో సంతోషపడెదరు. ఇతనిని బాలునిగా, మీ సేవకునిగా భావింపుడు. కృపజూపుడు. మీరు 
సమదర్శనులు, సుశీలురు, ధీరులు, మనులు, జ్ఞానులు. - శ్రీరామచంద్రుని వచనములను విని, పరశురాముడు 
చల్లబడుచుండగా లక్ష్మణుడు ఏదోయని నవ్వెను. అతడు నవ్వగానే పరశురాముడు నఖశిఖ పర్యంతము కోపముతో 
ఊగిపోవుచు ఇట్టు పల్కెను. “ఓ రామా! నీ తమ్ముడు మహాపాపి. శరీరము ఎజ్జగా నున్నను ఈతని మనస్సు నల్లనిది. 
ఈతడు పసివాడుగాడు విషనాగు. స్వాభావికముగనే ఇతడు వక్రబుద్ధి. నిన్ను అనుసరింపడు (నీవలె సుశీలుడు 
గాడు). ఈ అధముడు నన్ను మృత్యుదేవతగా ఎజుంగడు.” (Su 1-4) 


దో- లఖన కహెఉ హణి సునహు ముని, క్రోధు పాప కర మూల | 
జెహి బస జన అనుచిత కరహిం చరహి( బిస్వ ప్రతికూల ॥ 277 ॥ 


లక్ష్మణుడు నవ్వి ఇట్లనెను. “ఓ మునీశ్వరా! వినుము. కోపమే పాపాలకు మూలము. దానికిలోనైన వాడు 
దుష్కర్మలను ఆచరించును. అతడు లోకమునకు కీడునే తలపెట్టును. (దో॥ 277) 


చౌ-మై( తుమ్హార అనుచర మునిరాయా 1 పరిహరి కోపు కరిఅ అబ దాయా ॥ 
టూట చాప నహి జురిహి రిసానే । BO హోఇహి( పాయ పిరానే ॥ 1 ॥ 
జౌ. అతి ప్రియ తౌ Ow ఉపాఈ | జోరిఅ కొఉ బడ గునీ బొలాఈ ॥ 
బోలత లఖనహి( జనకు డెరాహీ(। మష్ట కరహు అనుచిత భల నాహీ( ॥ 2 ॥ 
థర థర కాంపహి పుర నర నారీ | ఛోట కుమార ఖోట బడ భారీ ॥ 
భృగుపతి సుని సుని నిరభయ బానీ | రిస తన జరఇ హోఇ బల హానీ ॥3 ॥ 
బోలే రామహి దేఇ నిహోరా। బచఉ' బిచారి బంధు లఘు తోరా ॥ 
మను మలీన తను సుందర Thc 1 OA రస భరా కనక ఘటు Focu 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


214 శ్రీ రామచరిత మానసము 


ఓ మునిరాజా! నేను మీ సేవకుడను. కోపమును పరిత్యజించి, నాపై దయజూపుడు. కోపమువలన 
విజీగినధనస్సు అతకదు. నిలబడియున్నందున మీ కాళ్లకు నొప్పులు పుట్టియుండవచ్చును. కూర్చుండుడు, ఈ 
ధనుస్సు మీకు అంతగా ప్రియమైనచో ఒక నిపుణుని పిలిపించి, అతికింపజేయుడు.” లక్ష్మణుని ఈమాటలకు 
భీతిల్లిన జనకమహారాజు “దయచేసి వాగ్వివాదములను ఆపండి. హద్దులు dene ఉచితముగాదు.”- అనెను. 
పురప్రజలు గడగడలాడ సాగిరి. “ఈ చిన్నవాడు నిజముగా మిక్కిలి అల్లరివాడు” అనియనుకొనిరి. లక్ష్మణుని 
నిర్భయవాక్యములను విని, పరశురాముడు (క్రోధాగ్నితో మండిపోవుచుండెను. ఆయనశక్తి క్షీణించుచుండెను. 
శ్రీరామునిపై దయజూపుచున్నట్టుగా అతడు పలికెను. “ఇతడు నీ తమ్ముడు గాబట్టి వదిలి వేయుచున్నాను. ఈతని 
శరీరము మాత్రము అందమైనది. కాని మనస్సు మలినమైనది. ఇతడు విషముతో నిండిన బంగారుపాత్రవంటివాడు. 
(పయోముఖ విషకుంభము)”. (చౌ॥ 1-4) 


దో- సుని లఛిమన DED బహురి, నయన SOS రామ 1 
గుర సమీప ASS సకుచి, పరిహరి oD బామ ॥ 278 ॥ 


ఈ మాటలు విని లక్ష్మణుడు మజల నవ్వెను. అపుడు శ్రీరామచంద్రుడు అతనిని కనుసన్నలతో వారించెను. 
లక్ష్మణుడు సంకోచముతో తనవ్యంగ్యధోరణినిమాని, గురు సమీపమునకు చేరెను. (దో॥ 278) 


చౌ- అతి బినీత మృదు సీతల బానీ। బోలే రాము జోరి జుగ పానీ ॥ 
సునహు నాధ తుమ్మ సహజ సుజానా 1 బాలక బచను కరిఅ నహి( కానా ॥ 1 ॥ 
బరరై బాలకు ఏకు సుభాఊ 1 ఇన్లహి న సంత బిదూషహి( కాడ ॥ 
తెహి( wc కఛు కాజ బిగారా | అపరాధి Soc నాథ తుమ్హారా n2u 
కృపా కోపు బధు బధబ గొసాఈ(। మో పర కరిఅ దాస కీ rac ॥ 
కహిఅ బేగి జెహి DO రిస జాఈ। మునినాయక సాల కరౌ. ఉపాఈ ॥ 3 ॥ 
కహ ముని రామ జాఇరిస కసే 1 అజహు( అనుజ తవ చితన అనైసే( i 
ఎహి Se కంఠ కుఠారు న దీనా! తౌ మై(కాహ కోపు కరి కీన్హా॥ 4 ॥ 


శ్రీరామచంద్రుడు చేతులుజోడించి, అత్యంతవినయముతో శీతలమధుర వచనములను పల్కెను. “ప్రభూ! 
వినుడు. మీరు సహజముగానే జ్ఞానులు. బాలుని వచనములను పట్టించుకొనకుడు. కందురీగల స్వభావము, 
బాలకుల స్వభావము ఒకటియే (కందురీగ సహజముగా ఎవ్వరికినీ హాని చేయదు. కాని తన జోలికి వచ్చిన వారిని 
మాత్రము కుట్టును. పిల్లల స్వభావము కూడ అట్టిదే.) సజ్జనులు వారిని దోషులుగా పరిగణింపరు. అపరాధము 
చేసినవాడను నేను. లక్ష్మణుడు మీకు ఎట్టి హానియు చేయలేదు. స్వామీ! నేను మీ సేవకుడను. కృప, (క్రోధము, వధ, 
బంధనము- వీటిలో ఏ శిక్షనైనను నాకు విధింపుడు. మీ కోపమును తొలగు ఉపాయమును చెప్పుడు. దానిని నేను 
ఆచరించెదను.” ముని సమాధానమును ఇచ్చెను. “రామా! నా కోపము ఎట్టు చల్లారును? నీ తమ్ముడు ఇంకను నా 
వైపు వ్యంగ్య దృష్టితోడనే చూచుచున్నాడు. అతని శిరస్సును ఛేదింపనిదే నా కోపము ఎట్టు చల్హారును? (Tu 1-4) 


దో- గర్భ ప్రవహి( GINS GSO, సుని కుఠార గతి ఘోర। 
పరసు అభత దేఖఉ( dod, BS భూపకిసోర ॥ 279 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 215 


ae 


నా గొడ్డలిచేసినఘోరమై నకృత్యములనుగూర్చి విన్నంతమా(త్రముననే క్షత్రియ(స్తీలకు గర్భస్రావమగును. 
అట్టిగొడ్డలి ఉండికూడ శత్రువైన ఈరాకుమారుడు జీవించియుండుటను చూడవలసి వచ్చుచున్నది. (దో॥ 279) 


చౌ- బహఇ న హాథు Sarg రిస ఛాతీ 1 భా MT కుంఠిత నృపఘాతీ ॥ 
భయజ బామ బిధి ఫిరెఉ సుభాఊ । మోరే హృదయ కృపా కసీ కాడ ॥1॥ 
ఆజు దయా దుఖు దుసహ సహావా | సుని సౌమిత్రి బిహసి సిరు నావా ॥ 
బాడి కృపా మూరతి అనుకూలా 1 Sod బచన రురత జను పూలా ॥ 2 ॥ 
Pe పై కృపాం BOI Sad గాతా | క్రోధ భఏ( తను op బిధాతా ॥ 
Sm జనక హరి బాలకు ఏహూ | క్రీన్ల చహత జడ జమపుర గేహూ ॥ 3 ॥ 
BA కరహు కిన was, ఓటా 1 దేఖత ఛోట Heo నృప SEP ॥ 
బిహసే లఖను కహా మన మాహీ(। మూదే( ఆధి కతహు కొడి నాహీ( ॥ 4 ॥ 


నాహృదయము కోపముతోనిండియున్నను చేయి కదలుటలేదు. అయ్యో! అసంఖ్యాకులైన రాజులను 
వధించిన ఈ గొడ్డలి మొద్దుబాజీపోయినది. విధి నాకు వ్యతిరేకమైనది. నా స్వభావము మాటీనది. లేనిచో నా 
హృదయములో ఇతరులపై కృప యెప్పుడుండెను? నేడు ఈ దయ నాలో దుస్సహదుఃఖమును కలిగించుచున్నది”- 
ఈమాటలు వినగానే లక్ష్మణుడు తలవంచుకొని, చిునవ్వుతో ఇట్లనెను. “మీ కృపా వీచికలు మీ ఆకారమునకు 
తగినట్టే యున్నవి. మీ వచనములు చెట్లనుండి రాలు పూలవలెనున్నవి. ఓ మునీశ్వరా! కృప జూపినప్పుడుగూడ మీ 
శరీరము దహించుకొనిపోయినచో (క్రోధమునకు వశమైనప్పుడు మీ తనువును ఆ విధాతయే రక్షింపవలెను.” 
పరశురాముడు పల్కెను. "జనకా! మూర్చుడైన ఈ బాలుడు అర్థములేని పట్టుదలతో యమపురిలో తననివాసమును 
ఏర్పజచుకొనదలచినట్టున్నాడు. వెంటనే ఇతనిని నాయెదుటనుండి ఏల తొలగింపవు? చూచుటకు ఇతడు చాల 
చిన్నవాడు. కాని మిక్కిలి తుంటరి.” లక్ష్మణుడు నవ్వుచు తనలో అనుకొనెను. “కనులు మూసికొన్నచో ఏమియు 
కనబడదు గదా!” (Su 1-4) 


దో- పరసురాము తబ రామ ప్రతి, బోలే ఉర అతి క్రోధు! 
సంభు సరాసను తోరి సఠ, SSH హమార ప్రబోధు ॥ 280 ॥ 


కోపోద్రిక్తుడైన పరశురాముడు శ్రీరాముని వైపునకు Sed, ఇట్టునుడివెను. “ఓ శఠుడా! శివధనుస్సును 
వితీచినది చాలక తిరిగి నాకే జ్ఞానోపదేశమును చేయుచున్నావా?” (దో॥ 280) 


చౌ- బంధు కహఇ కటు సమ్మత Hc 1 తూ ఛల బినయ కరసి కర జోరే( ॥ 
కరు పరితోషు మోర సంగ్రామా 1 నాహి( త ఛాడ కహాఉబ రామా ॥ 1 ॥ 
ఛలు తజి కరహి సమరు సివద్రోహీ | బంధు సహిత న త మారఉ( తోహీ ॥ 
భృగుపతి బకహి( కుఠార SOIC | మన ముసుకాహి( రాము సిర నావీ(॥ 2 ॥ 
గునహ లఖన కర హమ పర రోషూ | కతహు( సుధాఇహు తే బడ దోషూ ॥ 
Bs. జాని సబ బందఇ కాహూ। as చంద్రమహి గ్రసఇ న రాహూ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


216 శ్రీ రామచరిత మానసము 


రామ SWS రిస తజిఅ మునీసా । కర కుఠారు ఆగే యహ సీసా ॥ 
జెహి( రిస జాఇ కరిఅ dg స్వామీ | మొహి జాని ఆపన అనుగామీ ॥ 4 ॥ 


నీ సమ్మతితోడనే నీ తమ్ముడు దురుసుగా మాట్టాడుచున్నాడు. నీవేమో చేతులు జోడించి, 
నక్కవినయములను ్రదర్శించుచున్నావు. నాతో యుద్ధముచేసి, నన్ను తృప్తిపజచుము. లేదా 'రాముడు' అను 
పేరును నీవు త్యజింపుము. ఓ శివద్రోహీ! నీ కపటమును మాని, నాతో యుద్ధమునకు రమ్ము. లేనిచో నీ 
సోదరునితోగూడ నిన్ను వధింతును.” ఈ విధముగా పరశురాముడు తనకుఠారమును ఎత్తుచు మితిమీటీ 
మాట్లాడుచుండెను. శ్రీరాముడు శిరస్సువంచి, దరహాసముతో తనలో తాను gay తలపోయసాగెను. “లక్ష్మణుడు 
తప్పు చేయగా ఈయన నన్ను కోపగించుచున్నాడేమి? ఒక్కొక్కప్పుడు మెత్తదనముగూడ గొప్ప దోషమేయగును. . 
అప్పుడప్పుడు వ(క్రబుద్దిని సాధారణముగా అందజూ గౌరవించు చుందురు. వంకరగా ఉన్న చంద్రుని (నెలవంక) 
జోలికి రాహువు గూడ పోడుగదా!” పిమ్మట శ్రీరాముడు పరశురామునితో ఇట్లనెను. “మునీశ్వరా! కోపమును వీడుడు. 
మీ చేతిలో గొడ్డలియున్నది. ఎదురుగా నాతల యున్నది. మీ కోపము చల్లారుటకు తగినట్టు చేయుడు. నేను మీ 
దాసుడను. (చౌ॥ 1-4) 


దో- ప్రభుహి సేవకహి సమరు కస, తజహు బిప్రబర రోసు | 
బేషు DS*Sc కహెసి కఛు, బాలకహూ నహి దోసు ॥ 281 ॥ 


స్వామి సేవకులమధ్య యుద్దము ఎట్టు సంభవించును? ఓ బ్రాహ్మణోత్తమా! (క్రోధమును వీడుడు. మీ 
వీరోచితవేషమునుబట్టి ఈ బాలుడు ఏమేమో అన్నాడు. ఆలోచించినచో ఇందు అతనిదోషముకూడా ఏమియు 
కన్ఫట్టదు. (బ్రాహ్మాణవేషముతో వచ్చినచో మీకు ఈ బాధలు కలిగియుండెడివి కావు.) (దో॥ 281) 


చౌ-దేఖి కుఠార బాన ధను ధారీ | భై లరికహి రిస బీరు బిచారీ ॥ 
నాము జాన పై తువ్నహి న చీన్హా। బంస సుభాయ(ఉతరు Barc దీన్హా 111 
జౌ తుమ్మ బౌతెహు ముని కీ నాఈ( 1 పద రజ సీర సిసు ధరత MPSA ॥ 
ఛమహు SPS అనజానత కేరీ। చహిఅ OS ఉర కృపా ఘనేరీ ॥ 2 ॥ 
హమహి తుమ్హహి సరిబరి కసి నాథా । కహహు న కహా( చరన కహ మాథా ॥ 
రామ మాత్ర లఘు నామ హమారా | పరసు సహిత బడ నామ తొహారా ॥ 3 ॥ 
దేవ ఏకు గును ధనుష హమారే. నవ గున పరమ పునీత తుమ్లూరే( ॥ 
సబ ప్రకార హమ తుమ్మ సన హారే 1 ఛమహు DG అపరాధ హమారే ॥ 4 ॥ 


కుఠారమును, ధనుర్భాణములను ధరించినమిమ్ముజాచి, వీరుడనికొని, అతడు ఇట్లు పలికియుండవచ్చును. 
మీ పేరును మాత్రము ఇదివరలో విన్నాడు. కాని మీ స్వరూపమును గుర్తింపలేదు. తనవంశమునకు తగినరీతిలో 
అతడు మీకు సమాధానమును ఇచ్చియున్నాడు. ఒకవేళ మీరు మునివేషధారియె వచ్చియున్నచో స్వామీ! ఈ బాలుడు 
మీపాదధూళిని తనశిరస్సుపై ఉంచుకొనెడి వాడు. తెలియకచేసినతప్పును మన్నింపగలరు. బ్రాహ్మణ హృదయము 
కృపతో నిండియుండవలెను గదా! (ప్రభూ! మీకును నాకును సామ్యము ఎక్కడ? చెప్పండి. శిరస్సు ఎక్కడ? 
పాదములు. ఎక్కడ? 'రాముడు' అను చిన్న పేరునాది. మీపేరో? పరశువుతో గూడిన రాముడు. పెద్దది. 


Sigs Te Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 217 


ననన SSS 
బ్రాహ్మణోత్తమా! నా యొద్ద ఒకే ఒక గుణము (అల్లైత్రాడు) Ko ధనుస్సుగలదు: మీలో పరమ పవిత్రములైన 
తొమ్మిది గుణములు గలవు. 


శమో దమస్తపశ్ళౌచం క్షాంతిరార్డవ మేవ చ | 

జ్ఞానం, విజ్ఞాన మాస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావజమ్‌ ॥ గీత - 18-52 

శమ, దమ, తప, శౌచములు, క్షాంతి, ఆర్జవము, జ్ఞాన, విజ్ఞాన, ఆస్తికత్వములు - 

అనునవి (బ్రాహ్మణుల సహజగుణములు. 

మేము అన్ని విధముల మా ఓటమిని అంగీకరించెదము. బ్రాహ్మణోత్తమా! మా అపరాధములను క్షమింపుడు. 
(చౌ॥ 1-4) 


దో-బార బార ముని బిప్రబర, కహా రాను సన రామ 1 
బోలె భృగుపతి సరుష హసి, తహూ( బంధు సమ బామ ॥ 282 ॥ 


శ్రీరాముడు పదే పదే పరశురాముని మునీశ్వరా! (బ్రాహ్మణోత్తమా! అనుచు సంబోధించెను. దానికి 
భార్గవరాముడు కుపితుడై “నీవును నీ తమ్ముని వలె కపటివి”- అనియనెను. (దో॥ 282) 


చౌ- నిపటహి( ద్విజ కరి జానహి మోహీ 1 మై( జస బిప్ర సునావడ( తోహీ ॥ 
చాప స్రువా సర ఆహుతి జానూ | కోపు మోర అతి ఘోర కృసానూ ॥ 1 ॥ 
సమిధి సేన చతురంగ సుహాఈ 1 నుహా మహీప భఏ పసు ఆఈ ॥ 
మై ఎహి6పరసు కాటి బలి దీన్హే | సమర జగ్య జప కోటిన్హ $3. 2m 
మోర (ప్రభాఉ DAS నహి STc 1 బోలసి 266 DS కే భోరేం॥ 
భంజెఉ చాపు దాపు బడ బాఢా | అహమితి మనహు( 83 జగు రాధా ॥ 3 ॥ 
రామ కహా ముని కహహు బిచారీ 1 రిస అతి బడి లఘు చూక హమారీ ॥ 
ఛుఅతహి( టూట పినాక పురానా 1 Boe Sor హేతు STC అభిమానా ॥ 4 ॥ 


“నీవు నన్ను కేవలము ఒక సాధారణ(బ్రాహ్మణునిగా భావించుచున్నావు. నేను ఎటువంటి బ్రాహ్మణుడనో 
తెలిపెదను. నాధనుస్సు 'స్రువము' బాణములు ఆజ్యములు. నా కోపము మండుచున్న అగ్ని. చతురంగ బలములు 
సమిధలు, మహారాజులు బలిపశువులు. వారిని ఈ గొడ్డలితోడనే నటికి బలిగావించితిని. ఇట్టి రణయజ్ఞములను 
అసంఖ్యాకముగా చేసితిని. నా ప్రభావము నీకు తెలియదు. అందువలననే నీవు నన్ను సామాన్య (బ్రాహ్మణునిగా 
తలంచి అవహేళన చేయుచున్నావు. 'ధనుస్సు 98980’ అని మిక్కిలి మిడిసిపడుచున్నావు. విశ్వమునే జయించిన 
వానివలె మురిసిపోవుచున్నావు.”- శ్రీరామచంద్రుడు (ప్రత్యుత్తరము నిచ్చెను. “మునీశ్వరా! నెమ్మదిగా ఆలోచిరపుడు. 
మీకోపమేమొ చాలా గొప్పది. నా అపరాధము మిక్కిలి చిన్నది. ధనుస్సేమో కటికిప్రాతది. తాకియు తాకకముందే 
ISA పోయినది. నేను ఏకారణమున గర్వపడెదను? (Sn 1-4) 


దో- జౌ( హమ నిదరహి( బిప్ర బది, సత్య సునహు భృగునాథ | 
తౌఅస కో జగ సుభటు జెహి, భయ బస నావహి( మాథ ॥ 283 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


218 శ్రీ రామచరిత మానసము 


ఓ భృగు నాథా! బ్రాహ్మాణుడవని నిన్ను నిరాదరణ చేసినట్టుగా మీరు భావించియున్నచో సత్యమును 
వచించెదను, వినుడు. మేము భయముతో తలవంచవలసిన వీరుడు ప్రపంచమున ఎవడు కలడో తెలుపుడు. 
(దో॥ 283) 


చౌ- దేవ దనుజ భూపతి భట నానా | సమబల అధిక హోడఉ బలవానా ॥ 
He SS హమహి పచారై కోఊ 1 లరహి(సుఖేన కాలు కిన హోఊ ॥ 1 ॥ 
ఛత్రియ తను ధరి సమర సకానా। కుల కలంకు తెహి PSG ఆనా ॥ 
కహఉ( సుభాఉ న కులహి ప్రసంసీ 1 కాలహు LW న రన రఘుబంసీ ॥ 2 ॥ 
బిప్రబంస కై అసి ప్రభుతాఈ | అభయ హోఇ జో తున్తుహి Goss ॥ 
సుని మృదు గూఢ బచన రఘుపతి కే | ఉఘరే పటల పరసుధర మతి కే ॥ 3 ॥ 
రామ రమాపతి కర ధను లేహూ। Bosse WH మోర సందేహూ ॥ 
BS చాపు ఆపుహి( చలి గయఊ 1 పరసురాను మన బిసమయ భయడ ॥ 4 ॥ 


దేవతలలోగాని, రాక్షసులలోగాని, మహారాజులలోగాని ఏ వీరుడైనను మాతో సమానుడుగాని, లేక మమ్ము 
మించినవాడుగాని మాతో తలపడుటకు సిద్దమైనచో అతడు యముడైనను సరే సంతోషముతో వానిని మేము 
ఎదుర్కొన గలము. ఏ క్షత్రియుడైనను యుద్దమునకు వెజుచినచో తన వంశమునకే అతడు మచ్చతెచ్చినవాడగును. 
రఘువంశములో జన్మించినవాడెవ్వడును యుద్దమున యమునికైనను భయపడడు. ఇది వాస్తవము, పొగడ్త గాదు. 
ఎవ్వరికిని భయపడనివాడుగూడ మీకు భయపడును. విప్రవంశ మహిమయే అట్టిది.” రఘురాముని కోమలమైన, 
నిగూఢమైన పల్కులను విని, పరశురామునిబుద్దిని గప్పివేసిన తెర తొలగిపోయినది. వెంటనే అతడు ఇట్లు పలికెను. 
“ఓ రామా! లక్ష్మీపతి యొక్క ఈ ధనుస్సును చేతబట్టి సంధింపుము. నా సందేహము తీరిపోవును.” అని 
అందించుచుండగనే ధనుస్సు స్వయముగా శ్రీరాముని చేతులలోనికి పోయెను. (ధనుస్సుతో పాటు విష్ణు 
సంబంధతేజస్సు కూడా పరశురాముని నుండి శ్రీరాముని చేరెను.) పరశురామునకు అత్యంతము 
సం(భ్రమాశ్చర్యములు గలిగెను. (చౌ॥ 1-4) 


దో-జానా రామ ప్రభాఉ తబ, పులక HIS గాత । 
జోరి పాని బోలే బచన, హృదయ న ప్రేము అమాత ॥ 284 ॥ 


అప్పుడు శ్రీరామునిలోకోత్తరమహిమను పరశురాముడు గుర్తించెను. అతడు పులకిత గాత్రుడయ్యెను. 


మనస్సు ఆనందముతో పొంగిపోయెను. హృదయమున ఉద్రేకమును ఆపుకొన లేకపోయెను. చేతులు జోడించి 
యిట్లు స్తుతింపసాగెను. (దో॥ 284) 


చౌ- జయ రఘుబంస బనజ బన భానూ | గహన' దనుజ కుల దహన కృసానూ ॥ 
జయ సుర DS ధేను హితకారీ 1 జయ మద మోహ Ship భ్రమ హారీ ॥ 1 ॥ 
బినయ సీల కరునా గున సాగర 1 జయతి బచన రచనా అతి నాగర ॥ 
సేవక సుఖద సుభగ సబ అంగా | జయ సరీర ఛబి కోటి అనంగా ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 219 


eee nnn TDD Dr rr SS rrr తనా 
కరౌ. కాహ ముఖ ఏక ప్రసంసా 1 జయ మహేస మన మానస హంసా ॥ 
అనుచిత బహుత కహెడి( అగ్యాతా | ఛమహు ఛమామందిర దొడి భ్రాతా ॥ 3 ॥ 
కహి జయ జయ జయ రఘుకులకేతూ 1 భృగుపతి గఏ బనహి తప హేతూ ॥ 
అపభయ కుటిల మహీప డెరానే 1 జహ( తహ( కాయర గవ(హి( SOS ॥ 4 ॥ 


“రఘువంశమనెడి కమలవనమునకు సూర్యుడా! దైత్యకులమనెడి అడవిని Mey) అగ్నిదేవుడా! నీకు జయము. 
దేవ బ్రాహ్మణగోగణార్తి హరణా! నీకు జయము. మదమోహ (క్రోధ (భ్రమలను తొలగించువాడా! నీకు జయము. 
వినయ శీల! కృపాగుణసాగరా! మృదు మధుర వచనరచనాధురంధరా! నీకు జయము. ఆశ్రితజనమందారా! 
మనోహరాంగా! కోటిమన్మథసుందరాకారా! నీకు జయము. మీ అపారకృపామహిమలను ఒక్కనోట నేనెట్లు 
ప్రశంసింపగలను? నీవు మహాదేవుని మానససరోవరమున విహరించు హంసవు. నీకు జయము. నేను అజ్ఞానముచే 
అనుచితములైన అనేకవాక్యములను పలికితిని. సోదరులైన మీరిద్దజును క్షమానిధానములు. నన్ను మన్నింపుడు. ఓ 
రఘుకులతిలకా! శ్రీరామచం[ద్రా! నీకు జయము.” అని పల్కుచు భార్గవరాముడు తపోవనమున వెళ్లిపోయెను. ఇది 
గమనించి దుష్టులైన రాజులు మేము శ్రీరాముని అవమాన పటచితిమి. అతడు మాపై (ప్రతీకారమును 
తీర్చుకొనునేమో?”- అని భయపడి ఎక్కడి వారక్కడ గుట్టుచప్పుడుగాకుండ పాజిపోయిరి. (చౌ॥ 1-4) 


దో- 355, AQe దుందుభి, ప్రభు పర బరషహి( పూల | 
హరషే పుర నర నారి సబ, మిటీ మోహమయ సూల ॥ 285 ॥ 


దేవతలు దుందుభులను (మోగించిరి, పుష్ప వృష్టిని గురిపించిరి. మిథిలాపురమునందలి (ప్రజలు 
సంతోషించిరి. వారిమోహజనితబాధ తొలగిపోయెను. (దో॥ 285) ' 


చౌ-అతి గహగహే wad was సబహి( మనోహర మంగల సాజే ॥ 
ards జూథ మిలి సుముఖి సునయనీ(। కరహి( గాన కల కోకిలబయనీ( ॥ 1 ॥ 
సుఖు బిదేహ కర బరని న జాఈ । జన్మదరిద్ర మనహు నిధి పాఈ ॥ 
బిగత ors Ba సీయ సుఖారీ | “జను బిధు ఉదయ చకోరకుమారీ ॥ 2 ॥ 
జనక కీన్హ కౌసికహి ్రనామా । ప్రభు ప్రసాద ధను భంజె రామా ॥ 
మొహి కృతకృత్య as దుహు( saci అబ జో ఉచిత సొ కహి గొసాఈ( ॥ 3 ॥ 
“కహ ముని సును నరనాథ ప్రబీనా । రహా బిబాహు చాప ఆధీనా ॥ 


టూటతహీ( ధను భయణ బిబాహూ । సుర నర నాగ బిదిత సబ కాహూ ॥ 4 ॥ 


నగరమున నగారాలు (మైోగింపబడెను. మనోహరవస్తువులు ప్రదర్శింపబడెను. సుముఖులు, సునయనలు 
తమతమ కోకిలకంఠములతో సామూహికముగా కమ్మనిగీతములను గానముచేసిరి.' జనకమహారాజుసంతోషమునకు 
అవధులు లేకుండెను. ఆయనకు -గర్భదరి[ద్రునకు నిధులు దొరకినంత సంతోషము కలిగెను. సీతాదేవి భయము 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


220 శ్రీ రామచరిత మానసము 


వీడి, చంద్రునిజాచిన చకోరమువలె సంతసించెను. జనకమహారాజు విశ్వామిత్రునకు నమస్కరించి, ఇట్లు వచించెను, 
“మీ ఆశీర్వాదమువలననే శ్రీరామచంద్రుడు శివధనుర్భంగము గావించినాడు. ఈ సోదరులిద్దజును నన్ను 
కృతార్జునిగాజేసిరి. స్వామీ! మీరు ఉచితమని భావించినదానినే చేయుడు.” విశ్వామిత్రుడు పల్కెను. “ఇ 
రాజశిరోమణీ! వినుము. వివాహము ధనుర్భంగముపై ఆధారపడెను. కావున ధనుర్భంగమైనప్పుడే వివాహము ఐనది, 
దేవతలు, నాగులు, మానవులు అందజును ఈ విషయమును ఎజుగుదురు. (చౌ॥ 1-4) 


దో- తదపి జాఇ తుమ్మ కరహు అబ, జథా wos బ్యవహారు 1 
బూర DS కులబ్బద్ద గుర, BS DOS ఆచారు ॥ 286 ॥ 


ఐనప్పటికిని నీవు మీవంశమర్యాదననుసరించి, (బ్రాహ్మణులను, కులవృద్దులను, మీ గురువర్యులగు 
శతానందులవారిని సంప్రదించి, వేదోక్తముగా ఆవివాహ మహోత్సవమును జరిపింపుము. (దో॥ 286) 


జనకుడు దూతలద్వారా దశరథుని ఆహ్వానించుట 


చౌ- దూత అవధపుర పఠవహు జాఈ 1 ఆనహి( Sa దసరధహి బొలాఈ ॥ 
ముదిత రాజ కహి భలెహి( కృపాలా | పఠఏ దూత SO తెహి కాలా ॥1॥ 
బహురి మహాజన సకల బొలాఏ। wg dog సాదర సిర నాఏ ॥ 
హాట బాట మందిర సురబాసా ! నగరు సంవారహు చారిహు( పాసా॥ 2 ॥ 
హరషి చలే నిజ నిజ గృహ eds HO పరిచారక బోలి పఠాఏ ॥ 
రచహు బిచిత్ర AHS బనాఈ | సిర ధరి బచన చలే సచు PSs ॥ 3 ॥ 
పఠఏ బోలి గునీ OS నానా। BAGS DG కుసల సుజానా ॥ 
బిధిహి బంది By, $35 అరంభా। DUS కనక కదలి కే ఖంభా ॥ 4 ॥ 


దశరథమహారాజును (సపరివారముగా) ఆహ్వానించి, ఇక్కడికి తీసికొనివచ్చుటకై అయోధ్యకు దూతలను 
పంపుము.” జనక మహారాజు ప్రసన్నవదనుడై “ఓ కృపాళూ! చాల మంచిది” అని పలికి, వెంటనే దూతలను 
అయోధ్యకు పంపను. తరువాత ఆహ్వానితులైన పురప్రముఖులు వచ్చి, సాదరముగా మహారాజునకు నమస్కరించిరి. 
“అంగడులు, వీధులు, భవనములు, దేవాలయములు, నగరము యొక్క నలువైపులను అలంకరింపుడు” అని 
వారినాజ్ఞాపించెను. వారు సంతోషముతో తమగృహములకు వెళ్లి పోయిరి. తనసేవకులను పిలిచి, అతడు “ఒక 
మనోహరమండపమును. అత్యద్భుతముగా నిర్మింపచేసి అలంకరింపుడు.” అని ఆజ్జ్ఞయిచ్చెను. వారు నమ్రతతో 
ఆయనజఆజ్ఞను జౌదలదాల్సిరి. వారు మండపనిర్మాణ శిల్పులను పిలిపించిరి. ఆ శిల్పులు బ్రహ్మదేవుని పూజించి, 
తమ పనులను ప్రారంభించిరి. మొదట బంగారు అరటి స్తంభములను సిద్దపజచిరి. (చౌ॥ 1-4) 


బో-హరిత HIS కే పత్ర ఫల, పదుమరాగ కే పూల । 
రచనా OD DIG అతి, మను బిరంచి కర భూల ॥ 287 ॥ 


పచ్చలుపొదిగినపండ్డు, ఆకులతో, పద్మరాగ ఖచితమైన పూవులతో ఆ మండపము శోభిల్లుచుండెను. దాని 
రచనా వైచిత్రిని గాంచి విరించియు (బ్రహ్మయు) చకితుడాయెను. (దో॥ 287) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 221 


____sss___ 


చౌ- BS హరిత మనిమయ సబ Shi సరల సపరబ పరహి( Sorc OF ॥ 
కనక కలిత అహిబేలి బనాఈ । of నహి పరఇ సపరన సుహాఈ ॥ 1 ॥ 
తెహి కే రచిపచి బంధ బనాఏ DS AS ముకుతా దామ సుహాఏ ॥ 
మానిక మరకత కులిస పిరోజా । చీరి కోరి పచి రచే సరోజా॥ 2 ॥ 
కిఏ భృంగ బహురంగ బిహంగా । గుంజహి( కూజహీ( పవన ప్రసంగా ॥ 
సుర ప్రతిమా ఖంభన గడి కాడీ.।; మంగల ద్రబ్య OX సబ ఠాడీ.॥ 3 ॥ 
BSc భాంతి అనేక పురాఈ(। సింధుర మనిమయ సహజ సుహాఈ( ॥ 


ముడులుగల సాధారణమైన వెదురులు పచ్చలతోడనే సిద్దపఅచబడినవి. వాటిని చూచిన వారు అవి 
నిజముగా వెదురులేయని అందజునుతలంచుచుండిరి. బంగారు తీగలతో గూడియున్న తమలపాకులను జూచి, అవి 
నిజమైన తమలపాకులని భ్రమపడుచుండిరి. ఈ లతలను ఒక దానితో మజియొకదానిని పెన వైచి మరకతములను, 
పచ్చలను వజ్రములను చీల్చి, వేర్వేణు ఆకారములలో కోసి Deny, ఆకుపచ్చ, తెలుపు, పసుపురంగుల 
కమలములను సిద్దపణచిరి. వాటిపై తుమ్మెదలను, వేర్వేటు పక్షులనుగూడ చెక్కిరి. గాలికి కదలినప్పుడు అవి 
రుంకారములను, కిలకిలారావములను చేయుచున్నవా? అనునట్టుండెను. ప్రాంగణమునందలిస్తంభముల పై 
దేవతామూర్తులను శుభప్రదములైన వస్తువులతో చెక్కిరి. ముంగిళ్లలో అనేకరీతులచదరపుముగ్గులను వేసి, వాటి 
మధ్య గజముత్యములను బజచిరి. (Su 1-4) 


దో- సౌరభ పల్లవ సుభగ సురి, కిని నీలమని కోరి । 
సూను బౌర మరకత BONS, లసత పాటమయ డోరి ॥ 288 ॥ 


వారు అద్భుతమైన మామిడిఆకులను మణులతోను బంగారు, పచ్చలు పొదిగిన మామిడి పువ్వులను 
పట్టుదారములతో (వ్రేలాడునట్టు అమర్చిరి. (దో॥ 288) 


చౌ-రచే రుచిర బర బందనివారే | మనహు( మనోభవ( ఫంద స(వారే ॥ 
మంగల కలస అనేక బనాఏ | ధ్వజ పతాక పట చమర సుహాఏ ॥1॥ 
దీప మనోహర మనిమయ నానా । జాఇ న బరని బిచిత్ర బితానా ॥ 
Rec మండప దులహిని బైదేహీ 1 సో బరనై అసి మతి SO కేహీ॥ 2 ॥ 
దూలహు రాము రూప గున సాగర 1 సో బితాను తిహు( లోక ఉజాగర ॥ 
జనక భవన కై Sor Bhi గృహ గృహ ప్రతి పుర Ge తైపీ ॥ 3 ॥ 
జెహి( తెరహుతి By సమయ నిహారీ | తెహి లఘు లగహి( భువన దస చారీ ॥ 
జో సంపదా నీచ గృహ సోహా । సో బిలోకి సురనాయక మోహో ॥ క ॥ 


అందమై నద్వారతోరణములను మన్మథుడే నిర్మించినాడాయన్నట్టు ఏర్పజచిరి. అంద్లు మంగళకలశములు, 
సుందరధ్వజపతాకములు, మనోజ్ఞములైనతెరలు, చూడముచ్చటగొల్పు చామరములు అలంకరింపబడినవి. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


222 శ్రీ రామచరిత మానసము 


మణిఖచితములైన పెక్కుదీపములతో దేదీప్యమానముగానున్న ఆ మండపవైభవము వర్లనాతీతము, 
జగన్మోహనాకారులైన సీతారాములు సర్వాలంకారములతో నవవధూవరులై కూర్చొనుటకు నిర్మింపబడుచున్న ఆ 
మండపశోభలను ఎవ్వరును వర్లింపజాలరు. అది ముల్లోకములను మురిపింపజేయునదిగా ఉన్నది. జనక 
మహారాజుప్రాసాదముల వలెనే నగరములోని ఇతరహర్మ్యములు గూడ వివిధాలంకారములతో మియుమిట్టు 
గొల్పుచుండెను. రాజధానియగు మిథిలానగర శోభలముందు పదునాలుగులోకములశోభలుగూడ వెలవెలబోవు 
చుండెను. ఆ నగరమునందలి సాధారణపారుల గృహాలంకార వైభవములు ఇంద్రునకును అసూయను 
కల్గించుచుండెను. (Fu 1-4) 


దో- బసఇ నగర జెహి( లచ్చి కరి, కపట నారి బర బేషు 1 
BI పుర కై Boy కహత, సకుచహి( సారద సేషు ॥ 289 ॥ 


PPOs BIG మానవకాంత(సీత)గా అవతరించి, నివసించు ఆ నగరశోభలను వర్ణించుటకు ఆ శారదా 
దేవికిగాని, ఈ ఆదిశేషునకు గాని, సాధ్యముగాకుండెను. (దో॥ 289) 


చౌ- పహుచే దూత రామ పుర పావన 1 WTR నగర బిలోకి సుహావన ॥ 

భూప ద్వార BS ఖబరి జనాఈ 1 దసరథ నృప సుని లిఏ బొలాఈ ॥ 1 ॥ 
కరి ప్రనాము తిన్హ FB 4) 1 ముదిత మహీప ఆపు ఉరి OQ 1 
బారి DSSS బాంచత పాతీ। పులక గాత ఆఈ భరి ఛాతీ ॥ 2 ॥ 
రాము OMS. ఉర కర బర చీఠీ। రహి Kd కహత న ఖాటీ మీరీ ॥ 
పుని ధరి ధీర పత్రికా బాంచీ। హరషీ సభా బాత సుని ScD ॥ 3 ॥ 
Bod రహే Sie WG పాఈ। ఆఏ భరతు సహిత హిత భాఈ ॥ 
పూఛత అతి సనేహ( సకుచాఈ PS కహా( Se PH ఆఈ ॥ 4॥ 


జనకునిదూతలు అయోధ్యాపట్టణమును చేరిరి. వారు ఆ నగరశోభలను గాంచి, మిక్కిలి సంతసించిరి. 
రాజభవనద్వారముకడ నిల్చి, రాజునకు తమరాకను BOO. రాజు వారిని లోనికి రప్పించెను. వారు (ప్రభువునకు 
నమస్కరించి, ఆహ్వానపత్రికను అందించిరి. రాజు ప్రసన్నచిత్తుడై, స్వయముగా ఆ ఉత్తరమును అందుకొనెను. దానిని 
చదువుచున్నప్పుడు ఆయననేత్రములు ఆనందాశ్రువులతో నిండెను. తనువు పులకరించెను. హృదయము 
సంతోషముతో _ నిండెను. _కోసలపతి హృదయములో శ్రీరామ లక్ష్మణులుండిం. _ చేతులలో 
శుభాహ్వానపత్రికయుండెను. (ప్రేమాధిక్యముతో దానిని చూచుచున్న ఆ దశరథునికంఠము మూగపోయెను. తిన్నగా 
ఆతడు మనస్సును కుదుటబజచుకొని, ఉత్తరమును చదివి, వినిపించెను. ఆ శుభవార్తలను విని, సభాసదులు 
ఆనందమును" పట్టలేక పోయిరి. భరతుడు తన ప్రియ సోదరుడైన శత్రుఘ్నునితోడను, ఇతర మిత్రులతోడను 
ఆడుకొనుచుండెను. ఈ వార్త తెలియగనే పరుగెత్తికొని వచ్చి, (ప్రేమతో, సంకోచముతో “నాన్న గారూ! ఈ 
యుత్తరము ఎక్కడినుండి వచ్చినది?” అనియడిగెను. (చౌ॥ 1-4) 


దో- కుసల ప్రానప్రియ బంధు దొఉ, అహహి( కహహు కెహి( దేస | 
సుని సనేహ సానే ads, బాచీ బహురి నరేస ॥ 290 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 223 


“ప్రాణములకంటెను ప్రియమైన నా సోదరులు ఇద్దజును కుశలమా? వారు ఏ దేశములో ఉన్నారు? 
తెలుపుడు.” ఈ (ప్రేమపూరితవచనములను విని, రాజు ఆ ఉత్తరమును seo చదివి వినిపించెను. (దో॥ 290) 


చౌ-సుని PO పులకే SS భ్రాతా | అధిక సనేహు సమాత న గాతా ॥ 
ప్రీతి పునీత భరత కై GH సకల సభాం సుఖు లహెడి బిసేషీ ॥ 1 ॥ 
తబ నృప దూత నికట BOC మధుర మనోహర బచన ఉచారే ॥ 
భైయా కహహు కుసల GS బారే | తుము నీకే. నిజ నయన నిహారే ॥ 2 ॥ 
స్యామల గౌర ధరే. ధను భాథా । బయ కిసోర కౌసిక ముని సాథా ॥ 
పహిచానహు తుమ్మ కహహు సుభాఊ | ప్రేమ Dad HA Ha కహరాఊ ॥ 3 ॥ 
జా దిన Sc ముని గఏ లవాఈ । తబ Sc ఆజు సాంచి HH పాఈ ॥ 
కహహు బిదేహ కవన DO జానే | సుని ప్రియ బచన దూత ముసుకొోనే ॥ 4 ॥ 


ఆ ఉత్తరములోని విషయములనన్నింటిని విని, సోదరులివురును పులకితగాత్రులైరి. వారి ఆనందములకు 
అవధులు లేకుండెను. భరతునిపవిత్రప్రేమను తెలిసికొని, సదస్యులెల్లరును ఆనందపరవశులైరి. రాజు దూతలను 
తన యొద్ద కూర్చుండ బెట్టుకొని, వారితో “మిత్రులారా! నా గారాల బిడ్డలిద్దణును కుశలమా? వారిని మీరు 
స్వయముగా చూచియుంటిరా?” అని మృదుమధురముగా నడిగెను. “వారు శ్యామల గౌరవర్గులు, 
ధనుర్భాణములను ధరించియున్నవారు, కిశోరావస్థలో ఉన్నవారు, విశ్వామిత్రునితో పాటు ఉన్నారు. మీరు వారిని 
గుర్తించియున్నచో వారిని గూర్చి తెలుపుడు.” ఇట్లు రాజు ప్రేమ పూర్వకముగా పదే పదే వారిని అడిగెను. 
“విశ్వామిత్రుడు వారిని తనవెంట తీసికొని వెళ్లిన పిమ్మట నేడే వారిక్షేమసమాచారములు మాకు తెలిసినవి. జనకుడు 
వారిని ఎట్టు గుర్తించెను? తెల్పుడు.” దశరథుని ఈ ప్రియవచనములను విని, దూతలు దరహాసముతో 
'ప్రేమపూర్వకముగా! ఇట్టు పలికిరి. (Su 1-4) 


దో-సునహు మహీపతి ముకుట మని, తుమ్మ సమ ధన్య న కోడి | 
రాము ops జిన్హ కే తనయ, బిస్వ బిభూషన SS un 291 ॥ 


ఓ రాజకులశిరోరత్నమా! వినుడు. విశ్వమునకే అలంకారప్రాయులైన రామలక్ష్మణులను కుమారులనుగా 
పొందిన మీవంటి భాగ్యశాలురు ఈలోకములో ఎవ్వరునూలేరు. (దో॥ 291) 


చౌ-పూఛన జోగు న తనయ తుమ్హారే 1 పురుషసింఘ తిహు పుర ఉజిఆరే ॥ 
25 కే జస ప్రతాప కేం ఆగే! ససి HOS రబి సీతల లాగే ॥1॥ 
తిన్న కహ( కహిఅ నాథ కిమి చీన్హే । Bde రబి కి దీప కర లీన్హే ॥ 
సీయ స్వయంబర భూప అనేకా। సమిటే సుభట ఏక Sc ఏకా ॥ 2 ॥ 
సంభు సరాసను'కాహు(న టారా । HS సకల DS బరిఆరా ॥ 
తీని 'లోక మహ జే భటమానీ। సభకై సకతి Som ధను భానీ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


224 శ్రీ రామచరిత మానసము 


సకఇ SOQ సరాసుర మేరూ 1 Fs హీయ( హారి గయడ కరి ఫేరూ ॥ 
జెహి(. కౌతుక సినసైలు ఉఠావా 1 KS Sy సభాం Hoga పావా॥ 4& ॥ 


పురుష సింహులును, విశ్వజ్యోతులును ఐన మీ కుమారులను గూర్చి అడుగనేల? వారికీర్తిశోభల ముందు 
చంద్రుడు వెలవెల బోవును. వారి ప్రతాపముముందు సూర్యుడు చల్లబడును. ప్రభూ! వారిని ఎట్టు గుర్తించితిరి? అని 
మీరు మమ్ము అడుగుచున్నారు. సూర్యుని జూచుటకు దివిటీ అవసరమా? సీతాస్వయంవరమునకు 
పెక్కుమందిరాజన్యులు విచ్చేసిరి. వారిలో ఒకరినిమించినవీరుడు మణి యొకడు. కాని వారిలో ఎవ్వరును 
శివధనుస్సును కదిలింపలేక పోయిరి. ముల్లోకములలో వీరులమని విజ్జవీగువారిఅభిమానములను శివధనుస్సు 
నిర్వీర్యముగావించెను. మేరుపర్వతమును ఎత్తిన బాణాసురుడును శివధనుస్సు ముందు తన ఓటమిని అంగీకరించి, 
దానికి ప్రదక్షిణమొనర్చి, వెడలి పోయెను. కైలాసమును ఎత్తిన రావణాసురుడుకూడా ఆ సభలో పరాజితుడాయెను. 
(చౌ॥ 1-4) 


దో- తహా( రామ రఘుబంసమని, సునిఅ మహా మహిపాల । 
HORS చాప ప్రయాస బిను, Sao గజ పంకజ నాల ॥ 292 ॥ 


మహారాజా! వినుడు. “ఆ సమయమున రఘుకులమణియగు శ్రీరాముడు అవలీలగా ఆ శివధనుస్సును 
ఏనుగు తామరతూడునువలె విజిచివేసెను. (దో॥ 292) 


చౌ- సుని సరోష భృగునాయకు eds బహుత భాంతి BS అభి దెఖాఏ ॥ 
BD రామ బలు నిజ ధను దీన్హా కరి బహు బినయ గవను బన కీన్హా ॥ 1 ॥ 
రాజన రాము అతులబల Boe 1 తేజ IGS లఖను పుని Boe Il 
కంపహి( భూప బిలోకత జాకే(। BQ గజ హరి కిసోర కే తాకే॥ 2 ॥ 
దేవ GD తవ బాలక దోఊ | అబ న ఆథి తర ఆవత కోఊ ॥ 
దూత బచన రచనా ప్రియ wh 1 పేమ ప్రతాప బీర రస పాగీ ॥3॥ 
సభా సమేత రాజ అనురాగే। దూతన్హ GS నిఛావరి లాగే ॥ 
కహి అనీతి తే మూదహీ కానా | ధరము బిచారి సబహి( సుఖు మానా ॥ 4 ॥ 


అపూర్వమైన ధనుర్భంగటంకారమును విని, పరశురాముడు (క్రోధముతో మిథిలకు విచ్చేసి, అనేక విధముల 
నిష్టురోక్తులాడెను. కడకు శ్రీరామచంద్రుని శక్తిసామర్థ్యములను దెలిసికొని, తనవిష్ణు ధనుస్సును గూడ ఆయనకు 
ఇచ్చివేసి, వినమ్రుడై తపోవనమునకు వెళ్లి పోయెను. శ్రీరాముడు అతులిత బలధాముడైనట్టే లక్ష్మణుడును మహా 
తేజస్సంపన్నుడు. ఆతని యొక్క తీవ్రములైన చూపులకు MSGS రాజులు సింహకిశోరముచే 
చూడబడినఏనుగులవలె భయకంపితులైరి. మీ కుమారులను ఒక్కసారి చూచినంతమాత్రముననే వారు మాకనులలో 
శాశ్యతముగ నిలిచి పోయిరి. ఆ కనులలో ఇతరుల స్ఫురణకు చోటులేదు. వారి సౌందర్య తేజఃప్రతాపములముందు 
ఎవ్వరును PHO.” (ప్రేమ, ప్రతాపము, వీర రసములతో నిండిన ఆ దూతల పల్కులను విని, సభాసదులెల్లరును 
ఆనందించిరి. వారితోపాటు దశరథుడును ఆనందమగ్నుడై వారికి పెక్కు కానుకలను సమర్పింపబోయెను. వారు 
మాత్రము “ఇది యుచితముగాదు, ధర్మవిరుద్దము” అనుచు అందులకు తమ వైముఖ్యమును ప్రకటించిరి. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 225 


(కన్యాపక్షమువారు కానుకలను స్వీరించుట సముచితము కాదుగదా!) వారి సౌశీల్యమును ధర్మవచనములను అచటి 
వారెల్లరును పొగడిరి. (చౌ॥ 1-4) 


దో-తబ SO భూప బసిష్ట Sow, OQ పత్రికా జాఇ | 
కథా సునాఈ గురహి సబ, సాదర దూత బొలాఇ ॥ 293 ॥ 


పిదప రాజు తమగురువైన వసిష్టులవారి కడకేగి, ఆయనకు ఆహ్యానప(త్రమును స్వయముగా సమర్పించెను. 
పిమ్మట దూతలను సాదరముగా పిలిపించెను. వారు భక్తి (శ్రద్దలతో గురువుగారికి సమస్త విషయములను వివరించిరి. 
(దూతల ద్వారా వినిపించుటలో రెండు ప్రత్యేకతలున్నవి. (1)తననుగూర్చిగాని, తన పుత్రులను గూర్చి గాని తాను 
స్వయముగా తెల్పుట పద్దతి గాదు. (2) తన పుత్రులైన రామలక్ష్మణుల ప్రతాపములను గూర్చి మజియొక సారి విని, 
ఆనందించుటకు ఆయనకు అవకాశము కలుగును.) (దో॥ 293) 


చౌ- సుని బోలే గుర అతి సుఖు పాఈ | పున్య పురుష కహు( మహి సుఖ ఛాఈ ॥ 
జిమి సరితా సాగర మహు( జాహీ(। జద్యపి తాహి కామనా నాహీ6॥ 1 ॥ 
తిమి సుఖ సంపతి బినహి( SVC | ధరమసీల సహి( జాహి. సుభాఏం ॥ 
తుమ్మ గుర DS ధేను సుర సేబీ। తసి పునీత కౌసల్యా దేబీ॥ 2 ॥ 
సుకృతీ తుమ్మ సమాన జగ మాహీ(। భయడి న హై కొడ హోనెఉ నాహీ( ॥ 
తుమ్మ తే అధిక పున్య బడ కాక్రే(। రాజన రామ సరిస సుత Sc ॥ 3 ॥ 
బీర బినీత ధరమ బత ధారీ | గున సాగర బర బాలక చారీ ॥ 
oso, కహు( SB) కాల కల్యానా | సజహు బరాత బజాఇ నిసానా ॥ 4 ॥ 


ఈ శుభసమాచారములకు సంతుష్టుడై వసిష్టుడు ఇట్లనెను. “పుణ్యపురుషులను ఎల్లెడలను సౌఖ్యమే 
వెన్నంటినడచుచుండును. సముద్రము కోరకున్నను నదులన్నియును ఆ సము[ద్రమునే చేరును. అట్టే 
సుఖసంపదలుగూడ ధర్మాత్ములయొద్దకు అయాచితముగనేవచ్చిచేరును. నీవలెనే కౌసల్యా దేవియు దేవతలకును, 
గురువులకును, (బ్రాహ్మణులకును, గోవులకును భక్తితో సేవలు చేయును. ఆమె పవిత్రకార్యాచరణము 
ప్రశంసావహము. నీతో సమానుడైన పుణ్యాత్ముడు ఈ జగత్తులో 'న భూతో న భవిష్యతి, రాజా! రామునివంటి 
పుత్రునిగన్న నీకంటెను పుణ్యపురుషుడెవడుండును? నీ నలుగురు కుమారులును వీరులు, వినయ శీలురు, 
ధర్మవ్రతులు, సద్గుణసముద్రులు, ఉత్తములు. నీకెల్లప్పుడును శుభమే జరుగును. కావున దుందుభి నాదములతో 
వివాహ(ప్రయాణములకు శీఘ్రముగా సిద్ధమగుము. ణ (చౌ॥ 1-4) 


దో-చలహు BA సుని గుర బచన, భలెహి( నాథ సిరు నాఇ | 
భూపతి గవనే భవన తబ, దూతన్ల బాసు Garg ॥ 294 ॥ 


శీఘ్రముగా బయలుదేజుము. “అను వసిష్టుని ఆదేశమును విని, దశరథుడు “ప్రభూ! అట్టే కానిండు” అని 
పలికి, నమస్కరించి, దూతలకు విడిదిని ఏర్పజచి, నిజ మందిరమునకు GEA. (దో॥ 294) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


226 శ్రీ రామచరిత మానసము 


చౌ-రాజా Sao రనివాస బొలాఈ। జనక పత్రికా బాచి సునాఈ ॥ 

సుని సందేసు సకల హరషానీ(। అపర కథా సబ భూప బఖానీ6 ॥ 1 ॥ 

ప్రేమ ప్రపుల్లిత రాజహి( రానీ । మనహు( సిఖిని సుని బారిద బానీ ॥ 

ముదిత అసీస దేహి( గుర నారీ(। అతి ఆనంద మగన మహతారీ( ॥ 2 ॥ 

SINC పరస్పర అతి ప్రియ పాతీ | హృదయం omg జుడానహి( ఛాతీ ॥ 

రామ లఖన కై కీరతి కరనీ । బారహి( బార భూపబర బరనీ ॥ 3 ॥ 

ముని ప్రసాదు కహి ద్వార సీధాఏ | TOS, తబ మహిదేవ బొలాఏ ॥ 

AD దాన ఆనంద సమేతా 1 చలే బిప్రబర ఆసిష దేతా॥4॥ 

దశరథుడు రాణులనందజేిని పిలిచి, జనకుని ఉత్తరమును చదివివినిపించెను. వారందజును ఆ శుభవార్తకు 
అమితానందమునందిరి. తాను దూతలద్యారా విన్న విషయములను అన్నింటిని రాజు స్వయముగా వారికి తెలిపెను. 
మేఘగర్జనలకు నెమళ్లవలె రాణులెల్లరు పరమానందభరితలైరి. గురుపత్ని, పెద్దముత్తైదువలు అందటును 
ఆశీర్వచనములను పలికిరి. Sme అత్యంతము ఆనందించిరి. వారు అత్యంతప్రియమైన ఆ ఉత్తరమును 
ఒకరితరువాత మజియొకరు తీసికొని, దానిని తమ హృదయములకు హత్తుకొని ప్రశాంతతను బొందిరి. ఇతరులచే 
ప్రశంసింపబడిన రామలక్ష్మణులకీర్తి ప్రతాపములను రాజుశ్రేష్ణుడైన దశరథుడును పదే పదే మెచ్చుకొనెను. 


“ఇదియంతయు మునీశ్యరుల కృప”- అనిపలుకుచు తన మందిరమునకు వెళ్లెను. రాణులు (బ్రాహ్మణులకు 
ఆనందముతో అనేక దానములనొసంగిరి. వారు ఆశీర్వదించి వెళ్లిరి. (చౌ॥ 1-4) 


సో- జాచక OD హతశారి, దీని నిఛావరి కోటి 241 
చిరు జీవహు. సుత చారి, చక్రబర్తి దసరళత్ణ కే ॥ 295 ॥ 


పిమ్మట రాణులు అర్జులకు (వస్త్రములు మొదలగు) అనేక విధములైన కానుకలను ఇచ్చిరి. “దశరథ 
మహారాజుగారి నలుగురు కుమారులును కలకాలము వర్డిల్లుదురుగాక” - (సో; 295) 


చౌ-కహత చలే పహిరే( పట నానా । WHR WS గహగహే నిసానా ॥ 
సమాచార సబ SKS పాఏ। లాగే ఘర ఘర హోన బధాఏ OL 
భువన చారి దస Hor ఉఛాహూ | జనకసుతా రఘుబీర బిఆహూ ॥ 
సుని సుభ కథా లోగ అనురాగే 1 మగ గృహ గలీ( సంవారన లాగే ॥ 2 ॥ 
జద్యపి .అవధ సదైవ సుహావని। రామ పురీ మంగలమయ పావని ॥ 
తదపి ప్రీతి కై ప్రీతి సుహాఈ । మంగల రచనా రచీ బనాఈ ॥ 3 ॥ 
ధ్వజ పతాక పట చామర చారూ 1 ఛావా పరమ DOG బజారూ ॥ 
కనక కలస SOS మనిజాలా 1 హరద దూబ దధి అచ్చత మాలా ॥ 4 ॥ 


అనిపలుకుచు వారు నానావిధములైన నూతన వస్త్రములను ధరించి, ఆనందముతో వెడలిపోయిరి. నగారాలు 
BrASD. ఈ శుభవార్త జనులందటీలో వ్యాపింపగనే ఇంటింటా పండుగవాతావరణము విలసిల్లైను. శ్రీ సీతారాముల 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 227 
ననన ననన ననన 


వివాహవార్త చతుర్ణశభువనములయందును ఆనందోత్సాహములను వెల్టివిరియ జేసెను. (ప్రజలు 
(ప్రేమ్మార్టహృదయములతో తమగృహములను, పురవీధులను అలంకరింప సాగిరి. _శ్రీరాముని 
పవిత్రజన్మస్థానమగుటచే సహజముగనే మనోహరమైన అయోధ్యను (ప్రజలు ప్రీతితో ఇంకను అందముగా 
అలంకరించిరి. పురవీధులు, అంగడులు, ధ్వజపతాకములతో, తోరణములతో, తెరలతో, మనోహరములైన 
చామరములతో అలరారెను. బంగారుకలశములతో విజయద్యారములతో, మణులతోరణములతో పసుపు; పెటుగు, 
అక్షతలు, గరిక, పూలమాలలతో గృహములు అలంకరింపబడెను. (చౌ॥ 1-4) 


దో-మంగలమయ నిజ నిజ భవన, SNS రచే బనాఇ | 
DAc సీంచీ. చతురసమ, DSc చారు పురాఇ॥ 296 ॥ 


ఈ విధముగా పౌరులందజును తమతమ ఇండ్లను మంగళకరముగా అలంకరించిరి. వీధులన్నింటను 
ప్రాంగణములయందును, లోగిళ్లలోను, చతురసమ (చందనము, కేసరి, కస్తూరి, కర్పూరము) సుగంధ 
ద్రవ్యములతో కలయంపి చల్లబడెను. ద్వారములన్నియు అందముగా అలంకరింప బడెను. రంగవల్లులు తీర్చబడెను. 

౧ ౧ 
(దో॥ 296) 


చౌ- జహ తహ జూథ జూథ మిలి భామిని 1 సజి నవ సప్త సకల దుతి దామిని ॥ 
బిధుబదనీ( మృగ PSS లోచని 1 నిజసరూప రతి మాను బిమోచని ॥ 1 ॥ 
గావహి. మంగల మంజుల బానీ(। సుని కలరవ కలకంఠి లజానీ( ॥ 
భూప భవన కిమి wg బఖానా । బిస్వ బిమోహన రచెజఉ బితానా ॥ 2 ॥ 
మంగల ద్రబ్య మనోహర నానా 1 రాజత బాజత బిపుల నిసానా ॥ 
కతహుం DOS బందీ ఉచ్చరహీ( 1 కతహు( బేద ధుని భూసుర కరహీ( ॥ 3 ॥ 
గావహి* సుందరి మంగల గీతా। లై లై నాము రాము అరు సీత్రా ॥ 
బహుత ఉఛాహు భవను అతి థోరా । మానహు( ఉమగి చలా చహు ఓరా 4 ॥ 


విద్యుల్లతలవలె ప్రకాశించుచంద్రముఖులు, హరిణేక్షణలు, అందమున రతీదేవిని మించినయువతీ లలామలు 
గుంపులు గూడి పదునాటు విధములగు అలంకరణములను చేసికొని, మంజుల మనోహర స్వరములతో 
మంగళగీతములను ఆలపించుచుండిరి. వారి మధురస్వరములు కోయిలలను గూడ తలవంచుకొనునట్టు 
చేయుచుండెను. రాజ భవనములరామణీయకములను  వర్లించుటకెవరితరము? అచట విశ్వమునే 
ముగ్ధ్రమోహనముగావించు సుందర మండపము ఏర్పజచబడినది. మంగళకరములైన వస్తువులు ప్రదర్శింపబడెను. 
నగారాలు (మోగింపబడెను. వందిమాగధులు బిరుదావళులను పలుకుచుండిరి. (బ్రాహ్మణులు వేదములను 
పఠించుచుండిరి. రూపవతులైన స్త్రీలు సీతారాముల పేర్లతో మంగళ గీతములను గానముచేయుచుండిరి. భవనము 
DYE ఉత్సాహము అధికమై నలుదిశల పొంగి ప్రవహించు చుండెను. ' (చౌ॥ 1-4) 


దో-సోభా దసరథ భవన కళ, కో SD బరనై పార । 
asic సకల సుర సీస మని, రామ OF అవతార ॥ 297 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


228 శ్రీ రామచరిత మానసము 


సమస్తదేవతాశిరోమణియైన శ్రీరాముడు అవతరించిన ఆ దశరథమహారాజుభవనవైభిఎమును ఏ కవి 
వర్షింపగలడు? (దో॥ 297) 


దశరథుడు సపరివారముగా పెండ్లికి తరలుట 


చౌ- భూప భరత WI OD బొలాఈ । హయ గయ స్యందన సాజహు జాఈ ॥ 
చలహు BA రఘుబీర బరాతా | సునత పులక పూరే దొడ భ్రాతా ॥ 1॥ 
భరత సకల సాహనీ బొలాఏ । ఆయసు 65 ముదిత ఉఠి ధాఏ ॥ 
రచి రుచి జీన తురగ తిన్ల సాజే । బరన బరన బర బాజి బిరాజే ॥ 2 ॥ 
సుభగ సకల సుఠి చంచల కరనీ | అయ ఇవ జరత GOS పగ ధరనీ ॥ 
నానా జాతి న జాహి బఖానే | నిదరి పవను జను చహత ఉడానే ॥ 3 ॥ 
BS సబ ఛయల BD అసవారా । భరత సరిస బయ రాజకుమారా ॥ 
సబ సుందర సబ భూషనధారీ । కర సర చాప తూన కటి భారీ ॥ 4&॥ 


దశరథమహారాజు భరతుని పిలిచి “నీవు వెళ్లి గుజ్జములను, ఏనుగులను, రథములను అలంకరింప 
జేయుము. శీఘ్రముగా శ్రీరామునివివాహమునకు ఊరేంగిపుగా వెళ్లవలెను.” అని ఆజ్ఞాపించెను. భరతశత్రుఘ్నులు 
ఇరువురును పులకితగా(త్రులైరి. భరతుడు అశృశాలలఅధ్యక్షులను పిలిపించి, వారికి తగుసూచనలను ఇచ్చెను. వారు 
ప్రసన్నులై వెంటనే వెళ్లి, అంధములొలుకు జీనులతో గుజ్జములను అలంకరించిరి. వివిధ వర్లములతో ఆ 
హయములు శోభిల్లుచుండెను. .గుజ్జములన్నియును అతిసుందరములైనవి. శీఘ్రగమనములు గలవి. కాలుచున్న 
ఇనుముపై నడచుచున్నవా యనునట్లు అవి భూమిపై వెళ్ళుచుండెను. వేర్వేటుజాతులకుచెందిన ఆ యశ్వములు 
వాయువేగమునుమించి పరుగిడగలవు. భరతునకు సమవయస్కులైన రాకుమారులు ఆ గుజ్జములను 


అధిరోహించిరి. వారు నానా విధభూషణాలంకృతులై, ధనుర్చాణములను చేతబట్టి, నడుములకు తూణరములను 
ధరించి శోభిల్లుచుండిరి. (చౌ॥ 1-4) 


దో-ఛరే ఛబీలే Yoho సబ, సూర సుజాన నబీన । 
జుగ పదచర అసవార ప్రతి, జే అసికలా ప్రబీన ॥ 298 ॥ 


వారందటును నవయువకులు, చతురులు, యుద్దనిపుణులు. (ప్రతిరౌతు(ప్రక్కన కత్తి యుద్దములో ఆరితేటీన 
పాదచారులు ఇద్దటేసి యుండిరి. (దో॥ 298) 


చౌ-బాదేం D656 బీర రన WS 1 ISD భఏ HS బాహెర os ॥ 
O87 చతుర GOK NS నానా | హరషహిం సుని సుని పనవ నిసానా ॥ 1 ॥ 

రథ PEAS DIGS బనాఏ । ధ్వజ పతాక మని భూషన od ॥ 
చవర చారు కింకిని ధుని కరహీ(। భాను జాన సోభా అపహరహీ( ॥ 2 ॥ 

సావ(కరన అగనిత హయ హోతే 1 FOS, రథన్హ BIOS, జోతే ॥ 
సుందర సకల అలంకృత సోహే। AS ip బిలోకత ముని మనమోహే ॥ 3. ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 229 


జే జల చలహి6 థలహి కీ Bec 1 టాప న బూడ BK అధికాఈ. ॥ 
అస్త సస్త్ర సబు సాజు బనాఈ । రథీ సారథిన్హ OD బొలాఈ ॥ sn 


రణధీరులు, వీరులు గుజ్జములనెక్కి నగరమువెలుపల నిలిచిరి. కుశలురైన రౌతులు తమ హయములను 
వివిధగమనరీతులలో నడిపించిరి. డోలు, నగారాలమోతలను విని సంతసించిరి. రథసారథులు 
ధ్వజపతాకములతోను, మణులతోను, భూషణములతోను రథములను అలంకరించిరి. ఛత్రచామరములతోడను, 
గంటలతోడను సమలంకృతములైన ఆ రథములు సూర్యరథమును మించి (ప్రకాశించుచుండెను. యజ్ఞవేదికనుండి 
ఆవిర్భవించిన అసంఖ్యాకములైన శ్యామకర్లశో భితములైన దివ్యాశ్వములు ఆ రథములకు కట్టబడెను. వాటి 
రూపరేఖావిలాసములు మునీశ్వరులమనసులనుగూడ దోచుకొనుచుండెను. అవి నేలమీదవలెనే నీటిమీదగూడ 
వేగముగా సాగిపోగలవు. అవి నీటిపై పరుగులుదీయునపుడు వేగకారణముగా వాటి గిట్టలుగూడ తడువవు. 
రథములను అస్త్రశస్త్రములతో అమర్శిన పిదప సారథులు రథికులను పిలిచిరి. (Su 1-4) 


దో-చడి SS రథ బాహెర నగర, లాగీ జురన word | 
హోత సగున సుందర సబహి, జో జెహి కారజ జాత ॥ 299 ॥ 


రథికులు రథములను అధిరోహించి, పెండ్డియూరేగింపునకై నగరమువెలుపల గుమిగూడిరి. అందటికిని 
శుభశకునములే ఎదురగుచుండెను. (దో॥ 299) 


చౌ- కలిత కరిబరన్హి పరీ. అంబారీ(। కహి న జాహి జెహి భాంతి సధారీ( ॥ 
చలే మత్త గజ ఘంట బిరాజీ। మనహుం సుభగ సావన ఘన రాజీ ॥ 1 ॥ 
బాహన అపర అనేక బిధానా | సిబికా సుభగ సుఖాసన జానా ॥ 
BS SE చలే బిప్రబర బృందా 1 జను తను ధరే సకల GB Yor ॥ 2 ॥ 
మాగధ సూత బంది గునగాయక 1 చలే జాన చఢి జో జెహి లాయక ॥ 
బేసర ఊ(ట బృషభ బహు జాతీ | చలే బస్తు భరి అగనిత భాతీ ॥ 3 ॥ 
S85 SO చలే కహారా। బిబిధ బస్తు కో బరనై పారా ॥ 
చలే సకల సేవక సముదాఈ | నిజ నిజ సాజు సమాజు బనాఈ ॥ 4 ॥ 


సమున్నతములైన _ భద్రగజములపై . అందమైనఅంబారీలు అమర్చబడెను. మదపుటేనుగులు 
ఘంటానాదములతో వీనులవిందుగావించుచు (శ్రావణమేఘములవలె కదలుచుండెను. పల్లకీలు, చిన్న చిన్న 
రథములు మొదలగు వాహనములలో వేదమూర్తులైన (బ్రాహ్మణులు ప్రయాణమైరి. వందిమాగధులు, సూతులు 
భట్రాజులు తగు వాహనముల నెక్కిరి. వివిధ వస్తువులను ఒంటెలపై, ఎడ్డపై కంచరగాడిదలపై వేసిరి. పాదచారులు 
మటీకొన్నివస్తువులను మోయుచు ముందుకు సాగుచుండిరి. సేవకులందజును తమతమపరికరములను తీసికొని 
గుంపులు గుంపులుగా నడుచుచుండిరి. (చౌ॥ 1-4) 


దో-సబ Sc ఉర నిర్భర హరషు, పూరిత పులక సరీర। 
కబహి6 GDB నయన భరి, రాము ops SS బీర ॥ 300 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


230 శ్రీ రామచరిత మానసము 


అవన a_i 


అందజిీహృదయములును అపారమైనఆనందముతో నిండియుండెను. వారితనువులు పులకరించెను. 
శ్రీరామలక్ష్మణులను కన్నులార ఎపుడు కాంచగలము? అని అందణును ఉవ్విళ్లూరుచుండిరి (దో॥ 300) 


చౌ- గరజహి6 గజ ఘంటా ధుని ఘోరా | రథ రవ wed హింస చహు ఓరా ॥ 
నిదరి ఘనహి ఘుర్‌మ్మరహి( నిసానా 1 నిజ SOR కఛు wae న కానా ॥1॥ 
మహా HY భూపతి కే ద్వారే. 1 రజ హొఇ జాఇ పషాన పబారే6 ॥ 
చడీ అటారిన్హ Batre నారీ. Oc ఆరతీ మంగల థారీ.॥ 2 ॥ 
గావహిం గీత మనోహర నానా । అతి ఆనందు న wg బఖానా i 
తబ సుమంత్ర దుఇ స్యందన సాజీ | HS రబి హయ నిందక బాజీ ॥ 3 ॥ 
దొఉ రథ రుచిర భూప పహి( ఆనే 1 నహి సారద పహి( జాహి. బఖానే ॥ 
రాజ సమాజు ఏక రథ సాజా। దూసర తేజ పుంజ అతి భ్రాజా ॥ 4 ii 


ఏనుగులఘీంకారములు, వాటిఘంటారవములు, రథచ(క్రములసవ్వడులు, గుజ్జముల సకిలింపులు, నగారాల 
మోతలు- ఇవి యన్నియు మేఘగర్జనలనుగూడ మించిపోయెను. ఒకరి మాటలు మటియొకరికి వినబడకుండెను. 
దశరథ మహారాజాభవనముముందజ ఇసుకవేస్తే రాలనంతగా జనులు గుమిగూడి యుండిరి. (స్రీలు 
అట్టాలికలపైనుండి హారతి" పళ్లెములను చేబూని, ఊరేగింపునకై ఎదురు చూచుచుండిరి. మణీయు వారు 
మనోజ్ఞముగా పాటలు పాడుచుండిరి. వారియానందమునకు అవధియే లేకుండెను. దశరథునకు మిక్కిలి 
ఆంతరంగికుడైన సుమం(త్రుడు వేగములో సూర్యరథాశ్వములను గూడ మించునట్టి గుజ్జములను aay, రెండు 
రథములను సిద్దపజచెను. ఆ సుందరరథములను రాజుకడకు తీసికొని వచ్చెను. ఆ రథముల యొక్క 
అందచందములు ఏ వర్ణనాతీతములు. ఒక రథములో రాజుగారి సంబారములు ఉంచబడెను. మజియొక రథము తేజః 
పుంజమై శోభాయమానముగా ఉండెను. (చౌ॥ 1-4) 


దో- తెహి( రథ రుచిర బసిష్ట కహు(, హరషి చఢాఇ నరేసు |. 
ఆపు SSE స్యందన సుమిరి, హర గుర గౌరి గనేసు ॥ 301 ॥ 


ఈ సుందరరథముపై రాజు తమకులగురువైన వసిష్టుని హర్షముతో ఆసీనుని జేసెను. పిమ్మట శివుని, తన 
గురువగు వసిష్టుని, గౌరీగణేశులను మనస్సులో ధ్యానించి, దశరథుడు మజియొక రథముపై నెక్కెను. (దో॥ 301) 


చౌ- సహిత OH సోహ నృప Toei సురగుర సంగ పురందర Fac ॥ 
కరి కుల రీతి బేద బిధి రాఊ । GD సబహి సబ భాంతి బనాడఊ ॥1॥ 
'సుమిరి రాము గుర ఆయసు పొాఈ । చలే మహీపతి సంఖ బజాఈ ॥ 
హరషే బిబుధ DSS బరాతా । బరషహి( సుమన సుమంగల దాతా ॥ 2 ॥ 
భయ కొలాహల హయ గయ గాజే | Sys బరాత wad wa ॥ 
సుర నర నారి సుమంగల గాఈం। సరస రాగ భాజహి( సహనాఈ6 ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 231 
ననన ననన ననన 
ఘంట ఘంటి ధుని బరని న merc 1 సరవ కరహి పాలక ఫహరాహీ( ॥ 
SWIC బిదూషక కౌతుక నానా! హాస కుసల కల WS సుజానా ॥ 4 ॥ 
సురగురువగు బృహస్పతితోగూడిన ఇంద్రునివలె దశరథుడు వసిష్టునితోగూడి _ఒప్పాటెను. 
వంశానుగతములైన వేదోక్తవిధులన్నియును నెజవేర్చబడెను. woes ప్రయాణమునకవసరమైన సామగ్రితో 
బయలుదేణిరి.. దశరథమహారాజు శ్రీరామచంద్రుని తలంచుకొనుచు వసిష్ట నిఆజ్ఞలతో శంఖారావములతో 
ముందునకు సాగెను. ఈ BOG యూరేగింపును జూచి, దేవతలుగూడ ప్రసన్నులైరి. తమశుభాశీస్సులతో, 
పూలవానలను కురిపించిరి. అశ్వహేషలతో, గజఫీంకృతులతో, వాద్యఘోషలతో భూమ్యాకాశములు 
మాణు(మోగుచుండెను. ఆకాశమున దేవాంగనలును, పుడమిపై మానవభామినులును మంగళగీతములను 
మధురముగా ఆలపించుచుండిరి. మంగళవాద్యములు 'మోగుచుండెను. చిజుగంటల సవ్వడులు, 
మహాఘంటానాదములు మిళలితములై మిన్ను ముట్టెను. కొందజు పాదచారులు గాలిలోనికెగిరి, పెక్కువిధములగు 
నృత్యవిన్యాసములను గావించిరి. విదూషకులు హాస్యోక్తులను పలుకుచుండిరి. Soden వినోద గీతములను గానము 
చేయుచుండిరి. (చౌ॥ 1-4) 


దో-తురగ నచావహి( HS బర, అకని మృదంగ నిసాన 1 
నాగర నట చితవహి. చకిత, డగహి6 న తాల బ(ధాన ॥ 302 ॥ 


స్ఫుర[ద్రూపులైన రాజకుమారులు మృదంగాదివాద్యములలయలకు అనుగుణముగా గుజ్జములతో 
నాట్యవిన్యాసములు చేయించిరి. ఏ మాత్రమూ తాళగతులుతప్పని వాటినృత్యభంగిమలను గాంచి నర్తకులు 
ఆశ్చర్యపడిరి. (దో॥ 302) 


చౌ-బనఇ న బరనత బనీ బరాతా | హోహి( సగున సుందర సుభదాతా ॥ 
చారా చాషు బామ దిసి లేఈ। మనహు సకల మంగల కహి దేఈ ॥ 1 ॥ 
దాహిన కాగ సుఖేత సుహావా। నకుల దరసు సబ కాహూ( పొవా ॥ 
సానుకూల బహ (BLS బయారీ 1 సఘట సబాల ఆవ బర నారీ॥2॥ 
లోవా OO దరసు దెఖావా | సురభీ సనముఖ సిసుహి పిఆవా ॥ 
మృగమాలా HS దాహిని ఆఈ । మంగల గన జను దీన్ని దెఖాఈ ॥ 3 ॥ 
ఛేమకరీ కహ ఛేము Doi స్యామా బామ సుతరు పర దేఖీ ॥ 
సనముఖ ఆయి దధి అరు మీనా | కర పుస్తక దుఇ OG ప్రబీనా॥ 4 ॥ 


పెండ్లి ఊరేగింపువైభవము వర్లింపనలవిగానిది. అన్నియు శుభశకునములే కలుగుచుండెను. నీలకంఠపక్షి 
ఆహారమునుగొని ఎడమవైపునుండి ఎగురుచు పోవుచుండెను. కుడివైపునగల షంటపొలాలలో కాకి, ముంగిస 
కనబడెను. శీతలమందసుగంధిలవాయువులు అనుకూలముగా వీచుచుండెను. ముత్తైదువలు బుజములపై 
నిండుకుండలతోడను, చంకనపసిపిల్లలతోడను ఎదురైరి. ఒక నక్క పెక్కుపర్యాయములు కనబడెను. తనదూడకు 
పాలిచ్చుచున్న ఆవు కనబడెను. జింకలగుంపు ఎడమనుండి కుడివైపునకు SON. శుభసూచకముగా 
ఒకతెల్లనిపాలపిట్ట కనవచ్చెను. చెట్టు పైనొకశ్యామపక్షి గోచరమయ్యెను. ఒకడు పెజుగును చేతులలో పట్టుకొని 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


232 శ్రీ రామచరిత మానసము 


ఎదురుగా వచ్చెను. సరోవరమున ఎగురుచున్న చేపలు కనవచ్చెను. విద్వాంసులైన ఇద్దణు (బ్రాహ్మణులు తమ 
చేతులలో పుస్తకములను ఉంచుకొని ఎదురైరి. (చౌ॥ 1-4) 


దో- మంగలమయ కల్యానమయ, అభిమత ఫల దాతార । 
జను సబ సాచే హోన హిత, భఏ సగున ఎక బార ॥ 303 ॥ 


మంగళమయములు, కల్యాణప్రదములు, వాంఛితఫలదాయకములు ఐన శకునములు కొల్లలుగా 
పొడసూపెను. (దో॥ 303) 


చౌ- మంగల సగున సుగమ సబ తాకే. SS బ్రహ్మ సుందర సుత జాకే( ॥ 
రామ OS బరు దులహిని సీతా | సమధీ దసరథు జనకు How ॥ 1 ॥ 
సుని అస బ్యాహు సగున సబ నాచే! అబ 33 DOD హమ BSB ॥ 
ఎహి 2 కీన్ల బరాత పయానా 1 హయ గయ గాజహి( హనే నిసానా ॥ 2 ॥ 
ఆవత జాని భానుకుల కేతూ 1 సరితని జనక బ(ధాఏ సేతూ ॥ 
Ds DS బర బాస wads సురపుర సరిస సంపదా ఛాఏ ॥ 3 ॥ 
అసన సయన బర బసన సుహాఏ 1 పావహి(సబ నిజ నిజ మన భాఏ ॥ 
నిత నూతన సుఖ OD అనుకూలే 1 సకల బరాతిన్ల మందిర భూలే ॥ 4 ॥ 


సగుణబ్రహ్మయేకుమారుడుగాగల _దశరథునకు శకునములన్నియును శుభప్రదములేయగును. 
సీతారాములు వధూవరులుగా, _దశరథజనకులు వియ్యంకులుగాగల _ వివహమహోత్సవమునందు 
శుభశకునములన్నియును నాట్యములు సేయుచు బ్రహ్మ తమజన్మలను సఫలమొనర్చెనని ఘోషించినవి. ఈ 
విధముగా గుజ్జములసకిలింపులు, ఏనుగుల బృంహితములు, నగారాల ఢాంకారములు మొదలగు వాటి మధ్య ఆ 
ఊరేగింపు పురోగమించుచుండెను. సూర్యవంశ శ్రేష్టుడైన దశరథుడు వచ్చుచున్నాడని విని జనకుడు దారిలోని 
నదులన్నింటిపైనను వంతెనలను నిర్మింపజేసెను. త్రోవలో విడిదికి సురలోక భవనములను (క్రిందుపజచు 
విశ్రాంతిగృహమఘులను ఏర్పాటుచేసెను. అందు వరునిపక్షమువారికి మనోవాంఛితములైన భోజనపదార్థములను, 
పరుపులను, వస్త్రములను సమకూర్చెను. తమ మనోనుకూలములైన నూతనసుఖసౌకర్యములను జూచి, ఆ 
పెండ్లివారు తమఇండ్లనుగూడ మజచి పోవుచుండిరి. (చౌ॥ 1-4) 


దో-ఆవత జాని బరాత బర, సుని గహగహే నిసాన । 


సజి గజ రథ పదచర తురగ, లేన చలే అగవాన ॥ 304 ॥ 


నగారాల(మోతలు చెవినబడగానే వరునిపక్షమువారిఊరేగింపు నగరమును సమీపించు చున్నదని తెలిసికొని, 
వారిస్వాగతసత్కారములకై జనకుని పరివారములు రథగజతురగ పదాతులతో బయలుదేటెను. (Su 304) 


(మాసపారాయణము-పదియవ విరామము) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 233 


పెండ్రివారికి స్వాగత మర్యాదలు' 


చౌ-కనక కలస భరి SHS థారా భాజన లలిత అనేక SPO ॥ 
భరే సుధాసమ సబ పకవానే। నానా భాంతి న జాహి( బఖానే ॥1॥ 
ఫల అనేక బర బస్తు సుహాఈ(। హరషి భేట హిత భూప పరాఈ(॥ 
భూషన బసన మహామని నానా! ఖగ మృగ హయ గయ బహుబిధి జానా ॥ 2 ॥ 
మంగల సగున సుగంధ సుహాఏ | బహుత భాతి మహిపాల పఠాఏ ॥ 
దధి చిఉరా ఉపహార అపారా। భరి భరి NS చలే కహారా ॥3 ॥ 
అగవానన్హ జబ OD బరాతా । ఉర ఆనందు పులక భర mar ॥ 
దేఖి బనావ సహిత అగవానా । ముదిత బరాతిన్ల హనే IPH ॥ 4 ॥ 


పాలు, పానకము, నీరు చల్లని పానీయములు మొదలగువాటితో నింపిన బంగారుపాత్రలు, నానా విధములైన 
అమృతతుల్యములైన పక్యాన్నములతో నిండిన పళ్లెములు, వివిధములైన ఫలములు, అందమైనవస్తువులు జనకుడు 
సంతోషముతో వారి ఆతిథ్యమునకై సమకూర్చెను. ఆభరణములను, వస్త్రములను, అమూల్యరత్నములను, పక్షులను, 
ఏనుగులను, జింకలను, గుజ్జములను, అనేక వాహనములను, సుంగధమంగళద్రవ్యములను, శుభశకునములుగా 
భావింపబడు పెక్కువస్తువులను జనకమహారాజు వారికి పంపెను. సేవకులు పెటుగులు, అటుకులు, 
అసంఖ్యాకములైన ఉపాహారములను కావళ్లలో వరుసలుగట్టి మోసికొనివచ్చిరి. ఆహ్యానసంఘసభ్యులు ఆ 
ఊరేగింపును గాంచి, అపరిమితానందము నొందిరి. వారి శరీరములు రోమాంచితములాయెను. వారిని చూచి, 
వరునిపక్షమువారు సంతోషముతో నగారాలను మోగించిరి. (చౌ॥ 1-4) 


దో- హరషి పరసపర MOS హిత, కఛుక చలే బగమేల । 
జను ఆనంద సముద్ర tog, Mos బిహాఇ సుబేల ॥ 305 ॥ 


ఇరుపక్షములనుండి కొందు సంతోషమును పట్టలేక ఎదుటివారిని కలిసికొనుటకు పరుగులు దీసిరి.. 


రెండుపక్షములవారును, రెండు ఆనంద సము([ద్రములు తమహద్దులను దాటి కలియుచున్నవాయనునట్టు కలిసిరి. 
(దో॥ 305) 


చౌ- బరషి సుమన సుర సుందరి గావహి( 1 ముదిత దేవ దుందుభీ( బజావహి( ॥ 
బస్తు సకల రాఖీ. నృప ఆగే(। బినయ కీని తిన్హ అతి అనురాగ ॥ 1 ॥ 
ప్రేమ సమేత రాయ సబులీన్హా। భై బకసీస జాచకన్సి Om ॥ 
కరి పూజా మాన్యతా బడాఈ | జనవాసే కహు( చలే లవాఈ ॥ 2 ॥ 
బసన DOG పాండే పరహీ(। దేఖి ధనదు ధన ముదు పరిహరహీ( ॥ 
అతి సుందర AGS జనవాసా | aire సబ Sve సబ భాంతి HIP ॥ 3 ॥ 
జానీ సియం బరాత పుర ఆఈ । కభు నిజ మహిమా ప్రగటి జనాఈ ॥ 
హృదయ( సుమిరి సబ సిద్ధి బొలాఈ(। భూప పహునఈ కరన పఠాఈ( ॥ 4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


234 శీ రామచరిత మానసము 


mmm 


సురసుందరీమణులు పుష్పవృష్టిని గురిపించుచు పాటలు పాడిరి. దేవతలు ఆనందముతో దుందుభులు 
మోగించిరి. ఆహ్యానసంఘమువారు తాము తెచ్చిన వస్తువులనన్నింటిని దశరథుని ముందుంచి మిక్కిలి ప్రేమతో 
సమర్పించిరి. రాజు వాటిని సాదరముగా స్వీకరించి, తనప్రజలకు కానుకలుగా ఇచ్చెను, అర్హులకు పంచెను. పిదప 
ఆహ్యానసంఘసభ్యులు గౌరవాదరములతో వారిని సన్మానించి, వారికై ఏర్పాటు చేయబడిన విడుదులలో వారిని 
ప్రవేశపెట్టిరి. మగ పెండ్లివారు. నడుచుటకు క్రింద పజచబడిన వస్త్రములశోభలను చూచి కుబేరుడుగూడ 
తనధనగర్వమును విడిచి పెట్టెను. వారికి ఏర్పజచబడిన విడిదిగృహములు సుందరములై సకలవసతులను 
కలిగియుండెను. మగపెండ్లివారు మిథిలానగరమునకు వచ్చినట్లు తెలియగనే సీతాదేవి తనమహిమలను కొన్నింటిని 
చూపెను. ఆమె తన సిద్దులను స్మరించి, వాటిని దశరథుని స్వాగతమునకై పంపెను. (చౌ॥ 1-4) 


దో-సిధి సబ సియ ఆయసు అకని, గఈ( జహా( జనవాస। 
DY సంపదా సకల సుఖ, సురపుర భోగ బిలాస ॥ 306 ॥ 


ఆ సిద్దులు సీతాదేవి ఆజ్ఞలను అనుసరించి, విడిది గృహములయందు వారికి వా నా 
సమకూర్చెను. (దో॥ 306) 


చౌ-నిజ నిజ బాస బిలోకి బరాతీ | సుర సుఖ సకల సులభ సబ భాలీ ॥ 
బిభవ భేద కఛు కోఉ న mars సకల జనక కర కరహి( బఖానా ॥ 1 ॥ 
సియ మహిమా రఘునాయక జానీ | హరషే హృదయం హేతు పహిచానీ ॥ 
పిత్రు ఆగమను సునత దొఉ భాఈ | హృదయ! న అతి ఆనందు అమాశఈ ॥ 2 ॥ 
సకుచన్హ కహి న సకత గురు పాహీ(। పేతు దరసన లాలచు మన మాహీ( ॥ 
DIDS బినయ బడి Bhi ఉపజా ఉర సంతోషు బిసేషీ ॥ 3 ॥ 
హరషి బంధు FS హృదయ లగాఏ 1 పులక అంగ అంబక జల ఛాఏ ॥ 
చలే జహా దసరథు జనవాసే। మనహు( సరోబర SBS పిఆసే ॥ 4॥ 


వరపక్షమువారు తమబసలలో కోరుకొనినసుఖములను అన్నింటిని . సులభముగా పొందిరి. ఈ 
ఐశ్వర్యరహస్యము ఎవ్వరికిని అంతుపట్టలేదు. అందణును జనకుని (ప్రశంసించిరి. ఇది సీతాదేవి మహిమయని 
శ్రీరామునికి మాత్రమే తెలియును. ఆమె (ప్రగాఢ(ప్రేమకు అతడు సంతసించెను. తమ తండ్రిరాక తెలియగానే 
రామలక్ష్మణులు ఇరువురును పట్టరాని ఆనందముతో అచట నిలువలేకపోయిరి. తండ్రిని చూడవలెనను 
కోరికయున్నను గురువును అడుగుటకు వెనుకాడిరి. వారి వినయవిధేయతలకు విశ్వామిత్రుడు 
మిక్కిలిసంతసించెను. ఆనందముతో అతడు ఆ ఇరువురిని ఆలింగనముచేసికొనెను. అతనిశరీరము పులకించెను. 
కన్నుల నీరునిండెను. వారు దశరథునిఅతిథిగృహమునకు వెళ్లిరి. దప్పిగొన్నవానికడకు సరస్సే నడిచివచ్చినట్లాయెను. 

(చౌ॥ 1-4) 


దో- భూప OSS జబహి( ముని, ఆవత WSS, సమేత | 
ఉరే హరషి సుఖసింధు మహు(, చలే ధాహ సీ లేత ॥ 307 ॥ 


రామలక్ష్మణులతోగూడి వచ్చుచున్నవిశ్వామిత్రుని జాచి, దశరథ మహారాజు మిక్కిలి TYE, వారిని 
కలియుటకు ఎదురేగెను. శ్రీరామకల్యాణశుభవార్తలవలనను, జనకుడు జరిపించిన అతిథి సత్కారముల 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 235 


కారణమునను ఆనంద సముద్రమున మునిగి తేలుచున్న దశరథుడు ఆ ఆనంద పారవశ్యము నుండి బయట 
పడుటకు రామలక్ష్మణులదర్భనము ఒక ఆలంబనమయ్యెను. (దో॥ 307) 


చౌ- మునిహి దండవత SH మహీసా 1 బార బార పద రజ ధరి సీసా ॥ 

Poy mg OD ఉర లాఈ । కహి అసీస పూఛీ కుసలాఈ ॥1॥ 

పుని దండవత కరత దొఉ భాఈ 1 దేఖి నృపతి ఉర సుఖు న సమాఈ ॥ 

సుత హీయ( org దుసహ దుఖ మేటే 1 మృతక సరీర GS జను భే(టే ॥ 2 ॥ 

పుని బసిష్ట పద సిర BS నాఏ | ప్రేమ ముదిత మునిబర ఉర లాఏ ॥ 

బిప్ర బృంద బందే Comoe భాఈ(। మనభావతీ ede పాఈ(॥ 3 ॥ 

భరత సహానుజ కీన్హ ప్రనామా । OO ఉఠాఇ లాఇ ఉర రామా ॥ 

హర్ష లఖన GD దొఉ భ్రాతా | మిలే ప్రేమ పరిపూరిత Mar ॥ 4॥ 

దశరథుడు విశ్వామిత్రునకు సాష్టాంగ ప్రణామములను ఆచరించి, ఆయన పాదధూళిని శిరమున దాల్చెను. 
మునీశ్వరుడు ఆయనను కౌగిలించుకొని, ఆశీర్వదించి, కుశలప్రశ్నలు వేసెను. రామలక్ష్మణులిద్దజును తనకు 
దండప్రణామములాచరింపగా దశరథుడు తన హృదయమున పట్టరాని ఆనందమును అనుభోవించెను. 
ఆయిరువురిని హృదయమునకు హత్తుకొని గాడాలింగన సుఖానందములను పొందెను. ఇన్నాళ్లవియోగ బాధ 
ఒక్కసారిగా తొలగిపోయెను. పోయినప్రాణము తిరిగి వచ్చినంతసుఖమును అనుభవించెను. పిదపరామలక్ష్మణులు 
వసిష్టునకు పాదాభివందనమాచరించిరి. ఆ మునిశ్రేష్టుడు వారిని ఆలింగనముచేసికొని, ఆశీర్వదించెను. పిదప 
వారిరువురును (బ్రాహ్మణులకు నమస్కరించిరి. వారు “అభీష్ట సిద్ధిరస్తు” అని ఆ యిరువురిని ఆశీర్వదించిరి. 
భరతుడు తనతమ్ముడైన శత్రుఘ్నునితో గూడి వచ్చి, శ్రీరామునకు నమస్కరించెను. అతడు వారినోలీపి 


తనఅక్కునజేర్చుకొనెను. సోదరులిద్దజీని గాంచి, భరతునకు (ప్రణమిల్లి, లక్ష్మణుడు అత్యంతానందముతో వారిని 
ఆలింగనము చేసికొనెను. | _ 7 (Pu 1-4) 


దో-పురజన పరిజన జాతిజన, జాచక మంత్రీ wd 
మిలే జథాబిధి సబహి ప్రభు, పరమ కృపాల DNS ॥ 308 ॥ 


పరమ కృపాళువు, వినయశీలియుఐన శ్రీరామచంద్రుడు పురజనులను, పరిజనులను, బంధువులను, 
మంత్రులను, మిత్రులను vote) యథావిధిగా లోకమర్యాదననుసరించి పరామర్శించెను. (దో॥ 308) 


చౌ-రామహి SH nod wm): ప్రీతి కీ రీతి న జాతి బఖానీ ॥ 
ప సమీప సోహహి( సుత చారీ । జను ధన ధరమాదిక తనుధారీ ॥ 1 ॥ 
సుతన్న సమేత దసరథహి దేఖీ । ముదిత నగర నర నారి బిసేషీ ॥ 
సుమన బరిసి సుర హనహి6 నిసానా । నాకనటీ( నాచహి6 కరి గానా ॥ 2 ॥ 
సతానంద అరు DS సచిన గన 1 మాగధ సూత బిదుష బందీజన ॥ 


సహిత బరాత OFS సనమానా। ఆయసు మాగి ఫిరే అగవానా ॥ 3 ॥ 


లో 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


236 శ్రీ రామచరిత మానసము 

ప్రథమ బరాత లగన Bc ఆఈ | తాతే( పుర ప్రమోదు అధికాఈః il 

బ్రహ్మానందు లోగ సబ meine 1 బఢహు( దినస నిసి OO సన కహహీ( ॥ 4 ॥ 

శ్రీరామచంద్రుని జూచినంతనే అయోధ్యావాసులవిరహాగ్ని ఒక్కసారిగా చల్చారెను. అప్పటి. వారి 
'ప్రేమానందములు వర్లనాతీతములు. దశరథ మహారాజుసమీపముననున్న ఆ నలుగురు సోదరులును మూర్తీభవించిన 
చతుర్విధపురుషార్థముల (ధర్మార్జకామమోక్షముల) వలె FOS. పుత్రులతోగూడియున్న దశరథునిజూచి 
మిథిలానగరవాసులు పరమానందమును అనుభవించిరి. దేవతలు పూవులను వర్షించిరి. దుందుభులను (మోగించరి. 
దివ్యాగంనలు గీతములను ఆలపించుచు నృత్యములను దేసిరి. ఆహ్యానసంఘసభ్యులైన గురువు శతానందుడు, 
ఇతర(బ్రాహ్మణులు, మంత్రులు, మాగధులు, సూతులు, విద్యాంసులు, స్తుతిపాఠకులు మొదలగు వారందణును 
దశరథునకును, వరపక్షము వారందతికిని యథోచిత స్వాగత సత్కారములను ఆచరించి, వారి యాజ్ఞనుగొని 
వెనుకకు మజలిపోయిరి. వివాహమహోత్సవమునకై మగపెండ్లివారు ముందుగా వచ్చినారని తెలియగనే 
నగరమునందంతటను ఆనందము వెల్లివిరిసెను. జనులెల్లరును (బ్రహ్మానందమును అనుభవించిరి. 
దివారాత్రములను దీర్హములుగా జేయుమని వారు విధిని ప్రార్థించిరి. (చౌ॥ 1-4) 


దో-రాము సీయ సోభా అవధి, సుకృత అవధి దొఉ రాజ | 
aire తహ పురజన కహహి( అస, మిలి నర నారి సమాజ ॥ 309 ॥ 


నగరములోని స్రీ పురుషులందజును గుంపులుగూడి తమలో తాము ఇట్లనుకొనసాగిరి. “సతారాములు 
సౌందర్యమునకు సీమలు. దశరథజనకమహారాజులు పుణ్యమునకు పరాకాష్ట్థలు. అర్జాత్‌ సీత్రారాములవంటి సౌందర్య 
మూర్తులులేరు. జనక దశరథులవంటి పుణ్యపురుషులునూలేరు. (దో॥ 309) 


చౌ-జనక సుకృత మూరతి బైదేహీ 1 దసరథ సుకృత రాము ధరె( దేహీ ॥ 
ఇన్హ సమ కాహు( న సివ అవరాధే 1 కాహు( న ఇన్హ సమాన ఫల లాధే॥1॥ 
ఇన్హ సమ కొడ న భయణ జగ మాహీ( | హై నహి( కతహూ( 36 నాహీ( ॥ 
హమ సబ సకల సుకృత కై రాసీ | భఎ జగ జనమి జనకపుర బాసీ ॥ 2 ॥ 
as జానకీ రామ ఛబి దేఖీ। కో సుకృతీ హమ సరిస బిసేషీ ॥ 
పుని Gan రఘుబీర బిఆహూ So భలీ బిధి లోచన లాహూ ॥ 3 ॥ 
క్రహహి( పరసపర కోకిలబయనీ6 1 ఎహి బిఆహ( బడ లాభు సునయనీ( ॥ 
aac భాగ DO బాత బనాఈ । నయన అతిథి హొఇహహి( PG భాఈ ॥ 4& ॥ 


దశరథునిపుణ్యము శ్రీరాముడుగా మూర్తీభవించినది. జనకునిపుణ్యఫలముగా జానకి అవతరించినది. ఈ 
ఇరువురివలె ఆ పరమశివుని మటెవ్వరును ఆరాధింపలేదు. ఫలముగూడ మణీయెవ్వరును సాందలేదు. వీరికి 
సమానులైన పుణ్యమూర్తులు 'న భూతో న భవిష్యతి. మనముకూడ అనేకజన్మలలో చేసికొనిన పుణ్యఫలముగా ఈ 
జనకమహారాజురాజ్యములో జన్మించితిమి. శ్రీ సీతారాముల అలౌకిసౌందర్యమును కనులార చూడ గల్లిన 
పుణ్యాత్ములు మన SOB ఈ లోకములో. ఎవరున్నారు? ఇప్పుడు & సీతారాముల వివాహమహోత్సవమును 
తిలకించి, నేత్రములున్న ఫలమును పొందెదము.” కోకిలకంఠస్వరముగల (స్త్రీలు తమలో తాము ఇట్లనుకొనిరి. “ఓ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 237 


తరుణులారా! ఈ వివాహమువలన మనకెంతో లాభము. మనఅదృష్టమువలన విధాత మనకు ఈ అవకాశమును 
గల్గించినాడు. సోదరులిద్దణు తజచుగా మనకు అతిథులుగా వచ్చెదరు. మనకు నేత్రానందమును కూర్చెదరు. 
+ (చౌ॥ 1-4) 


దో-బారహి(౬ బార సనేహ బస, జనక బొలాఉబ సీయ । 
లేన ఆఇహహి( బంధు Pa, కోటి కామ కమనీయ ॥ 310 ॥ 


వాత్సల్యముతో జనకుడు మాటిమాటికి సీతాదేవిని అయోధ్యనుండి ఇచటికి పిలుచుకొని వచ్చును. 
కోటిమన్మథాకారులైన ఈ సోదరులు ఆమెను మజల తీసికొని పోవుటకు ఇచటికి వచ్చెదరు. (దో॥ 310) 


చౌ- DOS భాంతి హోఇహి పహునాఈ | ప్రియ న కాహి అస సాసుర మాఈ ॥ 
తబ తబ రామ లఖనహి నిహారీ 1 హొఇహహి( సబ పుర లోగ సుఖారీ ॥ 1 ॥ 
సఖి జస రామ లఖన కర జోటా 1 తైసెఇ భూప సంగ దుఇ Ser ॥ 
స్యామ గౌర సబ అంగ సుహాఏ 1 తే సబ కహహి( దేథఖి జే ఆఏ ॥2॥ 
కహా ఏక మై ఆజు నిహారే। జను బిరంచి నిజ హాథ సారే ॥ 
భరతు రామహీ కీ అనుహారీ 1 సహసా of న సకహి( నర నారీ ॥ 3 ॥ 
లఖను సత్రుసూదను ఎకరూపా 1 నఖ సిఖ తే సబ అంగ అనూపా ॥ 
మన భావహి( ముఖ బరనిన జాహీ( | ఉపమా కహు( త్రిభువన కొడ నాహీం॥ 4& ॥ 


ఇక్కడ మనము అన్ని విధములుగా వారికి అతిథ్యము ఇచ్చెదము. ఇట్టి మామగారిఇల్లు ఎవరికి 
ఇష్టముఉండదు? వారు వచ్చినప్పుడెల్ల వారిని దర్శించి, మనము ధన్యజీవులముగావచ్చును. ఓ సఖీ! 
దశరథునితోపాటు మణి యొక రాజకుమారుల జంట కూడ వచ్చినది. వారును రామలక్ష్మణుల జంటవలె 
సుందరాకారులు. ఒకరు నీలముగా HGS గౌరవర్లముతో ఉన్నారు. వారిని జూచినవారందణును అట్టే 
చెప్పుచున్నారు.” ఒక యువతి ఇట్లు పల్కెను. “నేను నేడే వారిని జూచినాను. బ్రహ్మ స్వయముగా తన కరములతో 
ప్రత్యేకముగా వారిని సృష్టించినాడా యనునట్లు వారు మిక్కిలి మనోహరముగా ఉన్నారు. భరతుడైతే పూర్తిగా 
శ్రీరామునివలెనే ఉన్నాడు. వారిని హఠాత్తుగా చూచినవారు ఎవ్వరునూ వారిని గుర్తింపలేరు. లక్ష్మణశత్రుఘ్నులు ఒకే 
పోలికలుగలిగియున్నారు. ఇద్దణును ఆపాదమస్తకము నిరుపమానసౌందర్యమూర్తులు. వారిని గాంచినపుడు 
కలిగెడిఆత్మానందము వర్లింపనలవిగానిది. ముల్లోకములలో వారికి సాటియైనవారు లేనేలేరు. (చౌ॥ 1-4) 


ఛం-ఉపసమా న HS కహ దాస తులసీ కతహు( కబి కోబిద కహై( | 
బల బినయ బిద్యా do Bar సింధు ఇన సే ఎఇ అహై(॥ 
పుర నారి సకల పసారి అంచల DAW బచన సునానహీ( | 
బ్యాహిఅహు( TOE భాఇ ఎహి( పుర హమ సుమంగల గావహీ(॥ 


(తులసీదాసు చెప్పుచున్నాడు) “వారికి ఎవ్వరును సాటిరారు” అని కవులు, పండితులు. పాగడుచున్నారు. 
బలము, వినయము, శీలము, విద్య అందము- మూర్తీభవించినట్టున్నారు. వారికి వారేసాటి. మిథిలాపుర(స్త్రీలు తమ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


238 శ్రీ రామచరిత మానసము 


ae 


కొంగులు పట్టుకొని IPSS ఇట్లు వేడుకొనుచుండిరి. “ఈ నలుగురి వివాహములు ఇచ్చటనే జరుగవలయును, 
మేమందరము మంగళ గీతములను పాడెదము." (Son) 


సో- కహహి( పరస్పర నారి, బారి DSSS పులక తన । 
సఖి సబు కరబ పురారి, పున్య పయోనిధి భూప దొడి ॥ 311 ॥ 


చెమర్చిన కన్నులతో, పులకించిన దేహములతో [Hoodessd తమలో తాము ఇట్టనుకొనిరి. సఖీ! 
త్రిపురారియైన ఆపరమశివుడు మన కోరికలను తప్పక ఈడేర్చును. ఏలనన ఈ రాజులు ఇరువురును పుణ్యాతు a. 
ఇంతమంది మనోరథమును భగవంతుడు తప్పక సఫలమొనర్చును. అనగా ఈ నలుగురి వివో”ములు ఇక్కడనే 
జరిగి తీరును. (సోః; 311) 


& సీశ్రారాముల, భరతాదుల కళ్యాణ మహోత్సవములు 


చౌ- ఎహి DO సకల మనోరథ కరహీ( 1 ఆనంద ఉమగి ఉమగి ఉర భరహీ( ॥ 
జే నృప సీయ స్వయంబర ఆఏ 1 BD బంధు సబ BS సుఖ సాఏ॥1॥ 
కహత రామ జసు DSS బిసాలా | నిజ నిజ HSS గఏ మహిపాలా ॥ 
గఏ బీతి కఛు దిన AW WB | ప్రముదిత పురజన సకల బరాతీ ॥ 2 ॥ 
మంగల మూల ONS దిను ఆవా | హిమ రితు అగహను మాసు సుహావా ॥ 
గ్రహ తిథి నఖతు జోగు బర wir లగన సోధి OO కీన్ల బిచారూ ॥ 3 ॥ 
పరై దీన్ని నారద సన సోఈ। గనీ జనక శే గనకన్హ జోఈ ॥ 
సునీ సకల SS, యహ బాతా 1 కహహి( జోతిషీ ఆహి( బిధాతా ॥ 4 ॥ 


ఈ విధముగా పుర'స్త్రీలు (ప్రార్థించుచుండిరి. వారి హృదయములయందు ఆనందము వెల్లి విరియుచుండెను. 
సీతాదేవి స్వయంవరమునకు పెక్కుమంది రాజన్యులును వచ్చియుండిరి. వారు ఆ నలుగురు సోదరులను జూచి 
సంతసించిరి. శ్రీరాముని నిర్మలఘనకీర్తిని పొగడుచు వారు తమ గృహములకు చేరిరి. ఇట్లు చాలా దినములు 
గడిచినవి. పురజనులు, వరపక్షము వారు ఆనందముగా ఉండిరి. శుభప్రదమైన ఆ వివాహ ముహూర్తసమయము రానే 
వచ్చెను. అది మార్గశీర్ష మాసము, సమంత బుతు (ప్రారంభ సమయము. (బ్రహ్మదేవుడు సరియైన 
తిథివారనక్షత్ర[గ్రహయోగములను పరిశీలించి, సుముహూర్త కాలమును నిర్ణయించి, నారదుని వెంట పంపెను. 

' జనకుని సంస్థాన జ్యోతిష పండితులుగూడ అదే ముహూర్తమును నిర్లయించియుండిరి. ఇదివిన్న జనులు “మన 


జ్యోతిషులు గూడ (బ్రహ్మయంతటి వారు” అనిరి. (su 1-4) 
దో-దేనుధూరి బేలా బిమల, సకల సుమంగల మూల | 
DOS, Sw DOS సన, జాని సగున అనుకూల ॥ 312 ॥ 


మిక్కిలి శుభప్రదమైన గోధూళిసమయమున మంచి. శకునములను. జూచి, (బ్రాహ్మణులు జనకునకు 
సందేశమును పంపిరి. (దో॥ 312) 


Bhuvan Vani Trust, Lucknow 


NER రాానాతకానానతంయాలా- 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 


సతానంద తబ సచివ బొలాఏ 1 
సంఖ నిసాన SNS బహు wes 
సుభగ సుఆసిని mss గీతా | 
లేన చలే సాదర MP భాతీ । 
కోసలపతి కర దేఖి సమాజూ । 
Sood సమడఉ అబ ధారిఅ పాఊ । 


చా- ఉపరోహితహి SWS నరనాహా 1 అబ బిలంబ కర కొరను కాహా ॥ 


మంగల సకల సాజి సబ ల్యాఏ ॥ 1 ॥ 
మంగల కలస సగున సుభ సాజే ॥ 
కరహి( BS ధుని బిప్ర పునీతా ॥ 2 ॥ 
గఏ జహా జనవాస బరాతీ ॥ 
అతి లఘు లాగ తిన్లహి సురరాజూ ॥3॥ 
యహ సుని పరా నిసానహి( ఘాడ ॥ 


239 


గురహి పూఛి కరి కుల బిధి రాజా | చలే సంగ ముని సాధు సమాజా ॥ 4 ॥ 


జనకమహారాజు తనకులగురువైన శతానందుని జూచి “ఇక విలంబమేల? అనెను. శతానందుడు మంత్రులను 
బిలిచెను. వారు మంగళద్రవ్యములతో విచ్చేసిరి. శంఖములు, నగారాలు, EH, ఇతర వాద్యములు మోగింపబడినవి. 
మంగళ కలశములు, శుభశకునములను సూచించువస్తువులు అలంకరింప బడెను. సువాసినులు గీతములను 
గానముచేసిరి. బ్రాహ్మణులు వేదములను పఠించిరి. ఈ విధముగ జనులందణును సాదరముగా మగపెండ్డి 
వారువిడిసిన గృహములకు వెళ్లి, వారిని ఆహ్వానించుటకు తరలిరి. అయోధ్యాపతియగుద శరథునిఐశ్వర్యమును 
జూచినవారికి దేవేంద్రుడును చిన్నవాడుగానే తోచును. వారు సవినయముగా దశరథునితో ఇట్టు పలికిరి. 
“శుభముహూర్తము సమీపించినది, దయతో _ విచ్చేయుడు”- వెంటనే 'మోగెను. 
గురువగువసిష్టునిఅభి ప్రాయమునడిగితెలిసికొని, వంశాచార కార్యములను యథావిధిగా నిర్వర్తించి, దశరథమహారాజు 
మునులతో సాధువులతో సపరివారముగా బయలు దేటెను. (Su 1-4) 


నగారాలు 


దో-భాగ్య OSS అవధేస కర, SD దేవ బ్రహ్మాది 
లగే సరాహన సహస ముఖ, జాని జనమ నిజ బాది ॥ 313 ॥ 


బ్రహ్మాది దేవతలు దశరథమహారాజు భాగ్య వైభవములను జూచి, ఆయనను వేనోళ్ల పొగడుటయే గాక, అట్టి 
భాగ్యమునకు నోచుకొనని తమ జన్మలు వ్యర్థములని భావించిరి. (దో॥ 313) 


చౌ-'సురన్హ సుమంగల అవసరు జానా । బరషహి( సుమన బజాఇ నిసానా ॥ 
సిన బ్రహ్మాదిక బిబుధ బరూథా i Se బిమానన్హి నానా జూథా ॥ 11 


ప్రేమ పులక తన హృదయ ఉఛాహూ | 
BD జనకపురు సుర అనురాగే 1 
చితవహి(.చకిత బిచిత్ర బితానా । 
నగర నారి నర రూప నిధానా 1 
తిన్లహి BD సబ సుర సురనారీ(। 


DOW భయ ఆచరజు బిసేషీ 


చలే బిలోకన రామ బిఆహూ ॥ 
నిజ నిజ లోక సబహి( లఘు లాగే ॥ 2 ॥ 
రచనా సకల అలౌకిక నానా ॥ 
సుఘర సుధరమ సుసీల సుజానా ॥ 3 ॥ 
భఏ నఖత జను బిధు ఉజిఆరీ( ॥ 
నిజ కరనీ కఛు కతహు(న దేఖీ ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


240 శ్రీ రామచరిత మానసము 


క 


ఆ సుముహూర్తము మిక్కిలి మంగళకరమైనదని తెలిసికొని, దేవతలు కుసుమ వృష్టి గురిపించిరి, 


దుందుభులను (మోగించిరి. బ్రహ్మ, శంకరుడు మొదలగు దేవతలు శ్రీ సీతారాముల వివాహ మహోత్సవమును 


తిలకించుటకై పరమోత్సాహముతో తమతమ విమానములపై Wo ఏతెంచిరి. ఆ 
నగరవైభవమునుగాంచినదేవతలు తమలోకములను అత్యల్పమైనవిగా తలంచిరి. అద్భుతమైన మండపమును 
ఇతరవివిధ- అలౌకికశిల్బములను జూచి, వారు చకితులైరి. నగరములోని (స్తీ పురుషులు సుందరులు, 
సాష్టవకాయులు, ధర్మాత్ములు, సచ్చీలురు, జ్ఞానులు. వారిముందు దేవతలు, దివ్యాంగనలు వెన్నెలలో చిన్న చిన్న 
నక్షత్రములవలె కనబడిరి. తనరచనను ఒక్కదానిని గూడ చూడకయే (బ్రహ్మ మిక్కిలి ఆశ్చర్యచకితుడాయెను. 


(చౌ॥ 1-4) 


దో-సివ6 సమురూఏ దేవ సబ, జని ఆచరజ భులాహు | 
హృదయ బిచారహు దీర ధరి, సియ రఘుబీర Dus ॥ 314 ॥ 


అపుడు పరమేశ్వరుడు దేవతలతో పలికెను. “మీరు ఆశ్చర్యపడవలదు. ప్రశాంతముగా ఆలోచింపుడు. ఇది 
సామాన్యుల వివాహముగాదు. శ్రీ సీతారాముల పరిణయము. (దో॥ 314) 


చౌ- 25, కర నాము లేత జగ మాహీ(। సకల అమంగల మూల నసాహీ( ॥ 
కరతల Src పదారథ చారీ | BQ సియ రాము కహెడ కామారీ ॥ 1 ॥ 
ఎహి బిధి సంభు సురన్హ సమురూవా 1 పుని ఆగే(బర బసహ చలావా ॥ 
దేవన్హ BH దసరథు జాతా! మహామోద మన పులకిత గాతా ॥ 2 ॥ 
సాధు సమాజ సంగ మహిదేవా 1 జను తను ధరే( కరహి( సుఖ సేవా ॥ 
సోహత సాథ WSK సుత చారీ । జను అపబరగ సకల తనుధారీ ॥ 3 ॥ 
మరకత కనక బరన బర S61 SD 5S భై ప్రీతి న థోరీ ॥ 
పుని రామహి బిలోకి హియ( హరషే। నృపహి సరాహి సుమన By బరషే ॥ 4 ॥ 


వారినామోచ్చారణమాత్రమున అమంగళములన్నియును సమూలముగా రూపుమాయును. మటియు 
చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. వారే సీతారాములు.” అని కామారి యగు పరమశివుడు అమరులకు తెలిపి, 
తనవాహనమైన నందీశ్వరుని ముందునకు నడిపెను. అమితానందముతో పులకిత గాత్రుడైన దశరథుడు 
జనకునిభవనమువైపునకు వెళ్ళుటను దేవతలు చూచిరి. అతనితో గూడి సమస్త సుఖములు ఆకృతిదాల్చినట్టు 
సాధువులు, బ్రాహ్మణులు వెంటనడచుచుండిరి. తోడుగా నలుగురు కుమారులును మూర్తీభవించిన మోక్షము 
(సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము) వలె శోభిల్లుచుండిరి. మరకతసువర్షచ్భాయలుగల 
శెండుజుటలనుజావి, దేవతలు మహదానందమును పొందిరి. శ్రీరాముని గాంచి మిక్కిలి ఆనందించిరి. దశరథ 
మహారాజును పొగడుచు పూవులను వర్షించిరి. (చౌ॥ 1-4) 


దో-రామ రూపు నఖ dp సుభగ, బారహి( బార నిహారి | 
పులక గాత లోచన సజల, ఉమా సమేత పురారి ॥ 315 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 241 


a —oe—EE rem 


నఖశిఖసర్యంతము శ్రీరాముని అపూర్వరూపసౌందర్యమునుగాంచి ఉమామహేశ్వరులు హర్షవిహ్యలులైరి. 
వారికన్నులలో ఆనందా(శ్రువులు నిండెను. (దో॥ 315) 


చౌ-కేకి కంఠ HB స్యామల vor 1 తడిత DIGS బసన సురంగా ॥ 
బ్యాహ బిభూషన ODS బనాఏ | మంగల సబ సబ భాంతి సుహాఏ ॥ 1 ॥ 
సరద బిమల బిధు బదను సుహావన 1 నయన నవల రాజీవ లజావన ॥ 
సకల అలౌకిక సుందరతాఈ | కహి న wg మనహీ(మనభాఈ ॥ 2 ॥ 
బంధు మనోహర సోహహి(సంగా। జాత నచావత చపల తురంగా॥ 
రాజకుఅ(ర బర బాబి దెఖావహి(। బంస ప్రసంసక బిరిద సునావహి( ॥ 3 ॥ 
Rip తురంగ పర రాము బిరాజే । గతి ASS ఖగనాయకు లాజే ॥ 
కహి Sg సబ భాంతి సుహావా | we బేషు జను కామ బనావా ॥ 4 ॥ 


శ్రీరామునితనుచ్చాయలునె మలికంఠశోభలతో ప్రకాశించుచుండెను. విద్యుల్లతలనుమించి 
శోభాయమానములగు వస్ర్రములును, వివిధములగు ఆభరణములును ఆయన అవయవములపై మిక్కిలి 
శోభించుచుండెను. శరత్వూర్లిమ నాటి నిర్మల చంద్రుని అధఃకరించు ముఖశోభలు, అప్పుడే. వికసించిన 
కెందామరలను (త్రోసిరాజను కనులకాంతులుగల ఆయనలలౌకిక సౌందర్యము మిక్కిలి మనోజ్ఞము, వర్లనాతీతము. 
శ్రీరామునితోబాటు మనోహరులైన ఆయనతమ్ములు గుజ్జములతో విన్యాసములుచేయించుచు నడిపించుచుండిరి. 
వందిమాగధులు స్తోత్రపాఠములు సాగించుచుండిరి. శ్రీరాముడు అధిరోహించిన గుజ్జమునుజూచి గురుత్మంతుడే 
సిగ్గపడుచుండెను. మన్మథుడే ఆ అశ్యాకృతి దాల్చినాడా అనునట్టు దాని అందచందములు అద్భుతావహముగా 
ఉండెను. (చౌ॥ 1-4) 


ఛం-జను బాజి బేసు బనాఇ మనసిజు రామ హిత అతి సోహఈ | 
ఆపనే(బయ బల రూప గున గతి సకల భువన బిమోహఈ ॥ 
జగమగత జీను BOS జోతి సుమోతి మని మానిక లగే | 
క్రింకిని లలామ లగాము లలిత బిలోకి సుర నర ముని on ॥ 


మన్మథుడు శ్రీరాముని గుజ్జముగా మాటి, మిక్కిలిశోభిల్లుచుండెను. దానియౌవనము, బలము, రూపము, 
గమనము, గుణములకు సమస్తలోకములును మోహవశమైనవి. అందమైన ముత్యములు, మణులు, మాణిక్యములు 
పొదిగిన దానిజీను కన్నులకు మిరుమిట్లు గొల్పుచుండెను. దానికళ్లెమునకు కట్టినగంటలరవములు దేవతలను, 
మానవులను, మునులనుగూడ మోహింపజేయునవిగా ఉండెను. (Son) 


దో-ప్రభు మనసహి( లయలీన మను, Sos బాజి ఛబి పావ । 
భూషిత ఉడగన తడిత ఘను, జను బర బరహి నచావ ॥ 316 ॥ 


నక్షత్రములతోడను, విద్యుల్లతలతో డను భాసించు మేఘములను జూచి, నెమళ్ళు నాట్యము చేసినట్లు 
శ్రీరాముని ఇచ్చానుసారము ఆ హయము మనోజ్ఞపదవిన్యాసములతో నడచుచుండెను. ‘Si 316) 


[1352] Wo Wo Alo (AGT) 9 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


242 శ్రీ రామచరిత మానసము 


a oa_ea_wwwwwwwwe a oS 


చౌ-జెహి( బర బాజి రాము అసవారా | తెహి PISS న బరనై పారా ॥ 
సంకరు రామ రూప అనురాగే 1 నయన పంచదస అతి ప్రియ లాగే ॥ 1 ॥ 
హరి హిత సహిత రాము జబ జోహీ 1 రమా సమేత రమాపతి మోహే ॥ 
నిరఖి రామ SD DO హరషానే 1 ఆఠఇ నయన జాని పఛితానే ॥ 2 ॥ 
సుర సేనప ఉర బహుత ఉఛాహూ । బిధి తే డేవఢ లోచన లాహూ ॥ 
రామహి DSH సురేస సుజానా । గౌతమ శ్రాపు పరమ హిత మానా ॥ 3 ॥ 
దేవ సకల సురపతిహి సిహాహీ(। ఆజు పురందర సమ SS నాహీ( ॥ 
ముదిత దేవగన రామహి దేఖీ। నృపసమాజ దుహు( హరషు బిసేషీ ॥ 4 ॥ 


శ్రీరాముడధిరోహించినగుజ్జము యొక్క అతిలోకవైభవములను వాగ్దేవియు. వర్ణింపజాలదు. శ్రీరాముని 
అందచందములను గాంచిన పదునైదు కన్నులుగల పంచముఖ పరమేశ్వరుడు తనధన్యతను తానే 
అభినందించుకొనెను. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికూడ శ్రీరాముని సౌందర్యమునకు ముగ్గులైరి. చతుర్ముఖుడైన బ్రహ్మ 
శ్రీరామునిలావణ్యలాలిత్యములకు మిక్కిలి హర్షితుడాయెను. కాని తనకు ఎనిమిది కన్నులు మా(త్రమే యున్నందున 
తనివిదీరగాంచలేక విచారపడెను. దేవసేనాపతియైన షణ్ముఖుడు తాను భాగ్యశాలినని యనుకొనెను. ఏలనన 
'బ్రహ్మదేవునికంటె ఒకటిన్నర రెట్లు (పన్నెండు) కన్నులు కలిగియున్నందున తాను శ్రీరాముని వైభవమును 
తృప్తికరముగా దర్శింపగల్లెను. ఇంద్రుడు తనవేయికన్నులతో శ్రీరామచంద్రుని తనివిదీరజూచి, గౌతమమునిశాపము 
తనపాలిటివరమైనట్టు మిక్కిలి సంబరపడెను. దేవతలందజును ఆపురందరునిజూచి అసూయపడసాగిరి. 
అతనియంతటి ధన్యుడెవ్వడునులేడనియనుకొనసాగిరి. శ్రీరాముని జూచి దేవతలెల్లరును ప్రసన్నచిత్తులైరి. 
జనకదశరథ మహారాజుల పరివారముల హృదయములలో ఆనందము వెల్లి విరిసెను. (చౌ॥ 1-4) 


ఛం-అతి హరషు రాజసమాజ దుహు దిసి దుందుభీ( బాజహి( ఘనీ 1 
బరషహి( సుమన సుర హరషి కహి జయ జయతి జయ రఘుకులమనీ ॥ 
ఎహి భాంతి జాని బరాత ఆవత బాజనే బహు బాజహీ6 ॥ 
రానీ సుఆసిని బోలి పరిఛని హేతు మంగల సాజహీ( | 


ఇరుపక్షములవారు ఆనందోత్సాహములతో నిండియుండిరి. నగారాలు మోగుచుండెను. 'రఘుకులమణికి 
జయము జయము' అనుచు దేవతలు కుసుమ వర్షమును గురిపించిరి. ఈ విధముగా పెండ్లి కుమారుని ఊరేగింపు 
సమీపింపగా అనేకవాద్యములు మనోజ్ఞములై Err. సీతాదేవి యొక్క మాతృమూర్తి సునయనాదేవి 
ముత్తెదువలతోగూడి వరపూజకై మంగళద్రవ్యములను సిద్దము చేయించెను. (ఛం॥) 


-- దో-సజి ఆరతీ అనేక బిధి, మంగల సకల స(వారి | 
చలీ ముదిత పరిఛని కరన, గజగామిని బర నారి ॥ 317 ॥ 


అందములొలుకు గజగామినులు అనేకవిధములైన హారతిపళ్లెములను, మంగళద్రవ్యములను తీసికొని 
వరపూజకై(ద్వార మర్యాదలకై) వెళ్లిరి. , (Su 317) 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 243 


——————————————————— 2222222222 


చౌ- బిధుబదనీ( సబ సబ మృగలోచని | సబ నిజ తన JO రతి మదు మోచని ॥ 

పహిరే+ బరన BOS బర చీరా | సకల బిభూషన సజే( సరీరా ॥ 1 1 

సకల సుమంగల అంగ బనాఏ6 | కరహి( గాన కలకంఠి లజాఏ(॥ 

కంకన కింకిని నూపుర బాజహి(। చాలి బిలోకి కామ గజ లాజహి( ॥ 2 ॥ 

బాజహీ( బాజనె DOS ప్రకారా। నభ అరు నగర సుమంగలచారా ॥ 

సచీ సారదా రమా భవానీ। జే సురతియ సుచి సహజ సయానీ ॥ 3 ॥ 

కపట నారి బర BA బనాఈ 1 మిలీ. సకల రనివాసహి( జాఈ ॥ 

కరహి( గాన కల మంగల బానీ6| WR బిబస సబ కాహు( న జానీ(॥ 4 ॥ 

ఆ స్రీలందణును చంద్రముఖులు, మృగనయనలు. వారితనుశోభలు రతీదేవి సౌందర్యవైభవమును 
తిరస్కరించుచుండెను. వారు చిత్రవిచిత్రవర్లములుగల వ(స్తాభరణములను ధరించి యుండిరి. పరిమళ 
ద్రవ్యములను అలందుకొనిరి. కోకిలల కంఠస్వరములతో గీతములను గానముచేయుచుండిరి. గాజుల 
గలగలలతోడను, ఒడ్డాణమునకును, నూపురములకుగల చిజుగజ్జెలసవ్వడులతోడను వారు నడచుచుండగా 
మన్మథునిఏనుగుగూడ సిగ్గుతో తలవంచుకొనుచుండెను. వివిధసంగీతవాద్యములగోస్టి కొనసాగుచుండెను. 
నభమునందును, నగరమునందును ఆశీర్వచనగీతములు ఆలపింపబడెను. శచీ దేవియు, లక్ష్మీ సరస్వతీ 
పార్వతులును, ఇతర దివ్యాంగనలును మాబువేషములతో రాణివాసములలో జేరి, మధురస్వరములతో 


మంగళగీతములను పాడుచుండిరి. అక్కడనున్నవారు (ప్రేమలోనిమగ్నులై యున్నందున ఆ క్రొత్తగా వచ్చినవారిని 
ఎవ్వరూ గుర్తింపనేలేదు. (చౌ॥ 1-4) 


ఛం-కో జాన కెహి ఆనంద బస సబ బ్రహ్మ బర పరిఛన చలీ | 
కల గాన మధుర నిసాన బరషహి( సుమన. సుర సోభా భలీ-॥ . 
ఆనందకందు DSS దూలహు సకల హియ( హరషిత భఈ। . 
అంభోజ అంబక అంబు ఉనుగి సుఅంగ పులకానలి ఛఈ ॥. 


ఎవరుఎవరిని గుర్తింపగలరు? అందజును ఆనందపరవశులే. నిర్లుణ|బ్రహ్మ అవతారమైన శ్రీరామచం'ద్రుడే 
సాక్షాత్తుగా పెండ్లికుమారుడు. ఆయన 'వరపూజ'కు అందజును తరలివచ్చిరి. మనోహర - గీతములతో, 
మధురదుందుభినాదములతో, దేవతాపుష్పవృష్టులతో అంతయు కోలాహలముగా ఉండెను. ఆనంద కందుడైన'ల 
పెండ్లి కుమారుని గాంచి, ప్రీలెల్లరు హర్షోల్లసితలైరి. వారినేత్రకమలములు చెమర్చినవి. వారి సుందర తనువులు 
పులకించినవి. (Son) 


er oe ee ee డా 
1) కం=జలమును, ద=దదాతి=ఇచ్చునది, ఇతికందః=నీటిని _ ఇచ్చునది, మేఫుము. 08 రాముడు 
ఆనందకందుడు. మేఘము నీటినివలె శ్రీరాముడు లోకములకు అయాచితముగ, సమృద్దిగ ఆనందమును 
పంచియిచ్చువాడు. ఈ రామచరిత మానసము నందు కృపాకంద, సుఖ కంద, కరుణాకంద, మొదలగు 

. రీతులలో శ్రీ తులసీదాస మహాకవి కంద శబ్దమును సందర్భ శుద్దితో చక్కగా ప్రయోగించెను. 


[ 1352 ] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


242 శ్రీ రామచరిత మానసము 


eee ees wwe = OSS 


చౌ- జెహి( బర బాజి రాము అసవారా 1 తెహి PISS న బరనై పారా ॥ 
సంకరు రామ రూప అనురాగే 1 నయన పంచదస అతి ప్రియ లాగే ॥ 1 ॥ 
హరి హిత సహిత రాము జబ జోహే | రమా సమేత రమాపతి మోహే ॥ 
నిరఖి రామ SD DO హరషానే 1 ఆఠఇ నయన జాని పఛితానే ॥ 2 ॥ 
సుర DSS ఉర బహుత ఉఛాహూ । బిధి తే డేవఢ లోచన లాహూ ॥ 
రామహి చితవ సురేస సుజానా । గౌతమ WH పరమ హిత మానా ॥ 3 ॥ 
దేవ సకల సురపతిహి సిహాహీ(। ఆజు పురందర సమ SS TEPC ॥ 
ముదిత దేవగన రామహి దేఖీ। నృపసమాజ దుహు( హరషు బిసేషీ ॥ 4 ॥ 


శ్రీరాముడధిరోహించినగుజ్జము యొక్క అతిలోకవైభవములను వాగ్దేవియు. వర్లింపజాలదు. శ్రీరాముని 
అందచందములను గాంచిన పదునైదు కన్నులుగల పంచముఖ పరమేశ్వరుడు తనధన్యతను తానే 
అభినందించుకొనెను. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికూడ శ్రీరాముని సౌందర్యమునకు ముగ్దులైరి. చతుర్ముఖుడైన బ్రహ్మ 
శ్రీరామునిలావణ్యలాలిత్యములకు మిక్కిలి హర్షితుడాయెను. కాని తనకు ఎనిమిది కన్నులు మాత్రమే యున్నందున 
తనివిదీరగాంచలేక విచారపడెను. దేవసేనాపతిమైన షణ్ముఖుడు తాను భాగ్యశాలినని యనుకొనెను. ఏలనన 
'బ్రహ్మదేవునికంటె ఒకటిన్నర Sey (పన్నెండు) కన్నులు కలిగియున్నందున తాను శ్రీరాముని వైభవమును 
తృప్తికరముగా దర్శింపగల్లెను. ఇంద్రుడు తనవేయికన్నులతో శ్రీరామచంద్రుని తనివిదీరజూచి, గౌతమమునిశాపము 
తనపాలిటివరమైనట్టు మిక్కిలి సంబరపడెను. దేవతలందజును ఆపురందరునిజూచి అసూయపడసాగిరి. 
అతనియంతటి ధన్యుడెవ్వడునులేడనియనుకొనసాగిరి. శ్రీరాముని జూచి దేవతలెల్లరును ప్రసన్నచిత్తులైరి. 
జనకదశరథ మహారాజుల పరివారముల హృదయములలో ఆనందము వెల్లివిరిసెను. (చౌ॥ 1-4) 


ఛం-అతి హరషు రాజసమాజ దుహు దిసి దుందుభీ( బాజహి( ఘనీ 1 
బరషహీ( సుమన సుర హరషి కహి జయ జయతి జయ రఘుకులమనీ ॥ 
ఎహి భాంతి జాని బరాత GSS బాజనే బహు బాజహీ( ॥ 
రానీ సుఆసీని బోలి పరిఛని హేతు మంగల సాజహీ(। 


ఇరుపక్షములవారు ఆనందోత్సాహములతో నిండియుండిరి. నగారాలు మోగుచుండెను. 'రఘుకులమణికి 
జయము జయము' అనుచు దేవతలు కుసుమ వర్షమును గురిపించిరి. ఈ విధముగా పెండ్లి కుమారుని ఊరేగింపు 
సమీపింపగా అనేకవాద్యములు మనోజ్ఞములై (మోగెను. సీతాదేవి యొక్క మాతృమూర్తి సునయనాదేవి 
ముత్తైదువలతోగూడి వరపూజకై మంగళద్రవ్యములను సిద్ధము చేయించెను. (ఛం) 


. - దో-సజి ఆరతీ అనేక 18, మంగల సకల సంవారి | 
SOc ముదిత పరిఛని కరన, గజగామిని బర నారి ॥ 317 ॥ 


అందములొలుకు గజగామినులు అనేకవిధములైన హారతిపళ్లెములను, మంగళద్రవ్యములను తీసికొని 
వరపూజకై(ద్వార మర్యాదలకై) వెళ్లిరి. , (6 317) 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 243 


____s__ 


చౌ- బిధుబదనీ( సబ సబ మృగలోచని 1 సబ నిజ తన GO రతి మదు మోచని ॥ 
పహిరే( బరన బరన బర చీరా | సకల బిభూషన Sac సరీరా ॥ 11 
సకల సుమంగల అంగ బనాఏ(। కరహి గాన కలకంఠి లజాఏ6 ॥ 


కంకన కింకిని నూపుర బాజహి(1। చాలి బిలోకి కామ గజ లాజహిం॥ 2 ॥ 


9 


బాజహి( బాజనె DOS ప్రకారా। నభ అరు నగర సుమంగలచారా ॥ 
48 సారదా రమా భవానీ 1 జే సురతియ సుచి సహజ సయానీ ॥ 3 ॥ 
కపట నారి బర BR బనాఈ 1 మిలి. సకల రనివాసహి( జాఈ ti 
కరహి€ గాన కల మంగల 2rdci WSS బిబస సబ కాహు( న POC ॥ 4 ॥ 


ఆ (స్త్రీలందజును చంద్రముఖులు, మృగనయనలు. వారితనుశోభలు రతీదేవి సౌందర్యవైభవమును 
తిరస్కరించుచుండెను. వారు చిత్రవిచిత్రవర్షములుగల వస్రాభరణములను ధరించి యుండిరి. పరిమళ. 
ద్రవ్యములను అలందుకొనిరి. కోకిలల కంఠస్వరములతో గీతములను గానముచేయుచుండిరి. గాజుల 
గలగలలతోడను, ఒడ్డాణమునకును, నూపురములకుగల చిజుగజ్జెలసవ్వడులతోడను వారు నడచుచుండగా 
మన్మథునిఏనుగుగూడ సిగ్గుతో తలవంచుకొనుచుండెను. వివిధసంగీతవాద్యములగోస్టి కొనసాగుచుండెను. 
నభమునందును, నగరమునందును ఆశీర్వచనగీతములు ఆలపింపబడెను. శచీ దేవియు, లక్ష్మీ సరస్వతీ 
పార్వతులును, ఇతర దివ్యాంగనలును మాణువేషములతో రాణివాసములలో జేరి, మధురస్వరములతో 
మంగళగీతములను పాడుచుండిరి. అక్కడనున్నవారు (ప్రేమలోనిమగ్నులై యున్నందున ఆ (క్రొత్తగా వచ్చినవారిని 
ఎవ్వరూ గుర్తింపనేలేదు. (చౌ॥ 1-4) 


ఛం-కో జాన Bp ఆనంద బస సబ బ్రహ్మ బర పరిఛన చలీ | 
కల గాన మధుర నిసాన బరషహి( సుమన. సుర సోభా భలీ॥ .. 
ఆనందకందు బిలోకి దూలహు సకల హియ( హరషిత Hoel . 
అంభోజ అంబక అంబు ఉమగి సుఅంగ పులకానలి Hoe ॥ 


ఎవరుఎవరిని గుర్తింపగలరు? అందణును ఆనందపరవశులే. నిర్గుణబ్రహ్మ అవతారమైన శ్రీరామచంద్రుడే 
సాక్షాత్తుగా పెండ్లికుమారుడు. ఆయన 'వరపూజ'కు అందజును తరలివచ్చిరి. మనోహర - గీతములతో, 
మధురదుందుభినాదములతో, దేవతాపుష్పవృష్ణులతో అంతయు కోలాహలముగా ఉండెను. ఆనంద కందుడైన) 
పెండ్లి కుమారుని గాంచి, స్త్రీలెల్లరు హర్షోల్లసితలైరి. వారినేత్రకమలములు చెమర్చినవి. వారి సుందర తనువులు 
పులకించినవి. (Son) 
కనక nen కయ్‌ సక న ents oh Set Ee 
1) కం=జలమును, ద=దదాతి=ఇచ్చునది, ఇతికందః:=నీటిని ఇచ్చునది, మేఫుము. అట్లే రాముడు 
ఆనందకందుడు. మేఘము నీటినివలె శ్రీరాముడు లోకములకు అయాచితముగ, సమృద్దిగ ఆనందమును 
పంచియిచ్చువాడు. ఈ రామచరిత మానసము నందు కృపాకంద, సుఖ కంద, కరుణాకంద, మొదలగు 

. రీతులలో శ్రీ తులసీదాస మహాకవి కంద శబ్దమును సందర్భ శుద్ధితో చక్కగా ప్రయోగించెను. 


[1352 ] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


244 శ్రీ రామచరిత మానసము 


దో-జో సుఖు భా సియ మాతు మన, దేఖి రామ బర బేషు। 
సోన సకహి( కహి కలప సత, సహస సారదా సేషు ॥ 318 ॥ 


సీత్రాదేవిజననియైన సునయనాదేవి వరునిరూపములోనున్న శ్రీరామునిగాంచినప్పుడు పొందిన ఆనందమును 
వేలకొలది సరస్వతులు, ఆదిశేషులు నూజు కల్పములలోగూడ వర్ణింప జాలరు. (దో॥ 318) 


చౌ- నయన నీరు హటి మంగల జానీ | పరిఛని కరహి( ముదిత మన రానీ ॥ 
BS బిహిత అరు కుల ఆచారూ । §5 భలీ బిధి సబ బ్యవహారూ ॥1॥ 
పంచ సబద ధుని మంగల గానా । పట పా(వడే పరహి( బిధి నానా ॥ 
కరి ఆరతీ అరఘు తిన్ల దీన్హా । రామ గమను మండప తబ కీన్హా ॥ 2 ॥ 
దసరథు సహిత సమాజ OOS: ASS బిలోకి లోకపతి లాజే ॥ 
సమయ సమయ (సుర బరషహి( Sper | Bod పఢహి( మహిసుర అనుకూలా ॥ 3 ॥ 
నభ అరు నగర కొలాహల హోఈ । ఆపని పర కఛు సునఇ న కోఈ ॥ 
DIP DE రాము మండపహి( ఆఏ | అరఘు దేఇ ఆసన బైఠాఏ ॥ 4 ॥ 


మంగళకరసమయముగావున కనులనుండి వచ్చు ఆనందా(శ్రువులను ఆపుకొని, రాణి (ప్రసన్న చిత్తముతో 
ద్వార సమీపమున 'వరపూజ' చేసెను. రాణి వేదోక్తముగా వంశాచారవ్యవహారములను చక్కగా పాటించి, నడిపెను. 
ఐదు.రకములైన సంగీత వాద్యములు, (తంత్రీ, తాళ, నగారా, రుంరు, తురహి) ఐదు విధములైన ధ్వనులు (వేద, 
వంది, జయ, శంఖ, గీత ధ్వనులు) వినిపింపబడెను. నడచుదారిలో వివిధవర్లములుగల వస్త్రములు పఅచబడెను. 
రాణి శ్రీరామునకు మంగళహారతిని ఇచ్చి, అర్జ్యమును సమర్పించెను. శ్రీరామచంద్రుడు మండపములో ప్రవేశించెను. 
దశరథుడు తనపరివారములతో సభలో ఆసీనుడయ్యెను. ఆతని ఐశ్వర్యమును జూచి, దిక్సాలురును అసూయపడిరి. 
అప్పుడప్పుడు దేవతలు పుష్పవర్షములను కురిపించుచునేయుండిరి. (బ్రాహ్మణోత్తములు సందర్భాను సారము 
శాంతిపాఠములను కావించుచునే యుండిరి. ఆకాశమునందును, నగరమునందును, జరుగుచున్న కోలాహలముల 


మధ్య ఒకరి మాటలు మజియొకరికి విన్సింపకుండెను. మండపమున ప్రవేశించిన శ్రీరామునకు అర్హ్యమునిచ్చి, 
సముచితాసనముపై సుఖాసీనుని జేసిరి. (చౌ॥ 1-4) 


ఛం-బైఠారి ఆసన ఆరతీ కరి నిరఖి బరు సుఖు పావహీ6 । 
మని బసన భూషన భూరి వారహి( నారి మంగల గావహీ(॥ 
బ్రహ్మాది సురబర బిప్ర Ba బనాఇ కౌతుక దేఖహీ( । 
అవలోకి రఘుకుల కనుల రబి SO సుఫల జీవన లేఖహీ( ॥ 


పెండ్లి కుమారుని సుఖాసీనుని గావించి, హారతులనిచ్చి, స్త్రీలు సంతోషతరంగితలైరి. మణులు, వస్త్రములు, 
ఆభరణములు పుష్కలముగా సమర్పించి, మంగళ గీతములను పాడిరి. బ్రహ్మాది దేవతలు (బ్రాహ్మణ వేషములలో 
వచ్చి, Ga మహోత్సవములను కనులారగాంచిరి. రఘుకులకమలమునకు సూర్యుడైన శ్రీరాముని యొక్క 
సౌందర్యమును జూచి, వారు. తమ జన్మలు సార్ధకమైనవని భావించిరి. (ఛం॥) 


[171352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 245 


దో-నాఊ బారీ భాట నట, రామ నిఛావరి పాఇ। 
ముదిత అసీసహి( నాఇ సీర, హరషు న హృదయ సమాఇ ॥ 319 ॥ 


మంగళవాద్యములవారు, దివిటీలవారు, భట్రాజులు, నటులు శ్రీరామునిపక్షమువారినుండి అమూల్యములైన 
కానులకను పొందిరి. వారి హృదయములలో హర్షోల్లాసములు పొంగిపారలెను. పిదప వారు ఆనందముతో 
ఆశీర్వదించిరి. (దో॥ 319) 


చౌ- మిలే జనకు దసరథు అతి ప్రీతీ(। కరి BOS లౌకిక సబ రీతీ(॥ 
మిలత మహా SS రాజ బిరాజే । ఉపమా ఖోజి ఖోజి కబి లాజే ॥1॥ 
లహీ న కతహు( హారి హియ( మానీ | ఇన్హ సమ ఎఇ ఉపమా ఉర ఆనీ ॥ 
సామధ SD దేవ అనురాగే। సుమన బరషి జసు PSS లాగే ॥ 2 ॥ 
జగు బిరంచి ఉపజావా జబ Sci దేఖే HS బ్యాహ బహు తబ తే( ॥ 
సకల భాంతి సమ సాజు సమాజూ । సమ సమధీ OP హమ ఆజూ ॥ 3 ॥ 
దేవ గిరా సుని సుందర సాంచీ। ప్రీతి అలౌకిక దుహు దిసి మాచీ ॥ 
Bes పాంవడే అరఘు సుహాఏ 1 సాదర జనకు మండపహి( ల్యాఏ ॥ 4 ॥ 


BOS, లౌకికవిధులన్నియు ముగిసినపిమ్మట జనకుడు దశరథుడు (ప్రేమానురాగములతో పరస్పరము 
ఆలింగనముచేసికొనిరి. వారి ఆలింగనానందానుభవములను వర్ణించుటకు కవులు ఉపమానములను వెదకసాగిరి, 
ఎట్టి ఉపమానములును లభ్యములు కానందున వారికివారేసాటియని SHON. ఈ వియ్యంకుల సమాగమమును 
జూచి, దేవతలు ఆనందముతో పుష్పములను వర్షించి, వారి కీర్తిని కొనియాడిరి. వారు ఇంకను ఇట్టు పలికిరి- “(బ్రహ్మ 
సృష్టి ప్రారంభమైనప్పటినుండి ఇంతవణకును పెక్కువివాహములను చూచితిమి, వింటిమి. కాని అన్నివిధములుగా 
వైభవోపేతమైన వివాహమును, అనుకూలురైనవియ్యంకులను నేడే చూచుచున్నాము." దేవతలమధురములైన 
సత్యవచనములను విని, ఇరుపక్షముల వారును, అలౌకికసుఖానందములను పొందిరి. మనోహరములైన 
అమూల్యవస్త్రములపై నడిపించుచు అర్హ్యములనొసగి జనకమహారాజు దశరథుని సకలరాజమర్యాదలతో 
మండపమునకు పిలుచుకొని వచ్చెను. (చౌ॥ 1-4) 


ఛం-మండపు బిలోకి బిచిత్ర రచనా! రుచిరతా( ముని మన హరే 1 


నిజ పాని జనక సుజాన సబ కహు( ఆని సింఘాసన ధరే ॥ 


కుల ఇష్ట సరిస బసిష్ట పూజే బినయ. కరి ఆసిష లహీ 1 


కౌసికహి పూజత పరమ ప్రీతో కి రీతి FS పరై కహీ ॥ 

ఆ మండపరచనాసౌందర్యములు మునులమనస్సులనుగూడ దోచెను. సజ్జన శిరోమణియైన జనకుడు 
స్వయముగా అందల్లీకిని ఆసనములను అమర్చెను. ఆయన తనకులదైవముతో సమానమగువసిష్టుని పూజించెను. 
ఆయనకు నమస్కరించి, అతడు ఆశీస్సులను అందుకొనెను. విశ్వామిత్రుని పూజించువేళ అతడు (ప్రకటించిన 
భక్తివిశ్వాసములు అపూర్వములు. (Sou) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


246 శ్రీ రామచరిత మానసము 


దో-బామదేవ GOS రిషయ, పూజే ముదిత మహీస । 
82 దిబ్య ఆసన Saar, సబ సన లహీ అసీస ॥ 320 ॥ 
వామదేవుడు మొదలగు బుషులను సగౌరవముగా ఆసీనులనుగావించి, జనకుడు వారిని భక్తి (శ్రద్దలతో 
పూజించి, వారి ఆశీస్సులను పొందెను. (దో॥ 320) 


చౌ-బహురి కీన్హి కోసలపతి పూజా । జాని ఈస సమ భాఉ న దూజా ॥ 
క్రీన్ని జోరి కర బినయ బడాఈ । కహి నిజ భాగ్య బిభవ బహుతాఈ ॥ 1 ॥ 
పూజే భూపతి సకల బరాతీ। సమధీ సమ సాదర సబ భాంతీ ॥ 
ఆసన ఉచిత OD సబ Sew కహౌ(కాహ ముఖ ఏక ఉఛాహూ ॥ 2 ॥ 
సకల బరాత జనక సనమానీ | దాన మాన DSB బర బానీ ॥ 
DO హరి హరు దిసిపతి దినరాఊ | జే జానహి( రఘుబీర Werden 3 ॥ 
కపట DS బర BA బనాఏ(। కౌతుక దేఖహి( అతి సచు పాఏం ॥ 
పూజే జనక దేవ సమ జానే(। OD సుఆసన బిను పహిచానే. ॥ 4 ॥ 


పిమ్మట జనకుడు దశరథుని పరమశివునిగా భావించి పూజించెను. చేతులు జోడించి, వినయముతో ప్రార్థన 
చేసి, తన యదృష్టమునకు మురిసిపోయెను. అతడు మగపెండ్లివారిని అందటిని దశరథునితో సమానముగా 
గౌరవించి, వారిని ఉచితాసములపై కూర్చుండజేసెను. ఆయన ఉత్సాహమునుగూర్చి తులసీదాసు తన ఒక్కనోటితో 
ఎట్టు వర్లింపగలడు. జనకుడు వారినందటిని దానములతో బహుమానములతో వినయముతో సద్వచనములతో 
గౌరవించెను. (బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, దిక్సాలురు, సూర్యుడు రఘునాథుని ప్రభావమును ఎజుంగుదురు. వారు 
(బ్రాహ్మణవేషములలోవచ్చి, కూర్చొని అత్యుత్సాహముతో ఆ వివాహమహోత్సవమును తిలకించిరి. జనకుడువారిని 
గుర్తింపకున్నను వారిని దేవతలుగా భావించి, ఉన్నతాసనములపై కూర్చుండ బెట్టెను. (చౌ॥ 1-4) 


ఛం-పహిచాన కో కెహి జాన సబహి అపాన సుధి భోరీ భఈ ॥ 
ఆనందకందు DSS దూలహు ఉభయ దిసి ఆనందనుఈ ॥ 
సుర OF రామ సుజాన పూజే మానసిక ఆసన డఏ॥ 
అవలోకి సీలు సుభా ప్రభు కో బిబుధ మన ప్రముదిత భఏ ॥ 


(ప్రతి వ్యక్తియు తననుతానే మఅచిపోయిన ఆ శుభవేళ ఎవరు ఎవరిని గుర్తించెదరు. ఆనంద. కందుడైన 
వరుని జూచి, అందణును ఆనంద పరవశులైరి. ISS శ్రీరామచంద్రుడు దేవతలను గుర్తించి మానసపూజలను 
అందించి, తనహృదయమునండే వారికి పీఠముల నిచ్చెను. ప్రభువు సౌశీల్యమునకు వారు మిక్కిలి ప్రసన్నులైరి. 


(Son) 


దో-రామచంద్ర ముఖ చంద్ర ఛబి, లోచన చారు చకోర । 
కరత పాన సాదర సకల, ప్రేము ప్రమోదు నథోర॥ 321 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము _ 247 


————————————————— 


అందటీ సుందరనేత్రచకోరములు అపూర్వమైన వర్లనాతీతమైన శ్రీరామముఖచంద్ర శోభాచంద్రికలను 
త్రాగు చుండెను. వారి (ప్రేమానురాగములు నిరుపమానములు. (దో॥ 321) 


చౌ-సమజ DSS బసిష్ట బొలాఏ । సాదర సతానందు సుని ఆఏ ॥ 
BA కుఅరి అబ ఆనహు జాఈ । చలే ముదిత ముని ఆయసు సాఈ ॥ 1 ॥ 
రానీ సుని ఉపరోహిత బానీ 1 ప్రముదిత HOS సమేత సయానీ ॥ 
DS బధూ కులబ్బద్ద బొలాఈ(। కరి కుల రీతి సుమంగల PSs ॥ 2 ॥ 
నారి BA జే సుర బర బామా। సకల సుభాయ సుందరీ స్యామా ॥ 
తిన్హహి దేఖి సుఖు పావహి( నారీ 1 DS పహిచాని ప్రనహు తే ప్యారీ. ॥ 3 ॥ 
బార బార సనమానహి. రానీ॥ ఉమా రమా సారద సమ జానీ ॥ 
కీయ సవారి సమాజు బనాఈ । ముదిత మండపహి( చలీ(లవాఈ ॥ 41. 


వివాహశుభస మయము సమీపించినది. వసిష్టుడు శతానందుని బిలిచి “వెళ్లి పెండ్తికుమార్తెను తీసికొనిరండు” 
అని పల్కెను. బుషిఆజ్ఞానుసారము అతడు వెళ్లెను. పురోహితునిసందేశమును విని, రాణి, . ఆమెసఖులు 
ప్రసన్నచిత్తలైరి. బ్రాహ్మణోత్తమ [స్త్రీలను తమకులమువారైన పెద్దముత్తైదువలను కోరగా వారు మంగళగీతములను 
ఆలపించుచు వంశసంప్రదాయములను నడిపిరి. దేవభామినులు షోడశవర్షప్రాయమానవయువతులుగా అచటికి 
విచ్చేసిరి. రాణివాస స్త్రీలు వారిని గుర్తింపకున్నను గౌరవించిరి. వారిని ఉమా రమా శారదలతో సమానముగా భావించి, 
రాణి వారికి పదేపదే గౌరవ మర్యాదలను నెరపెను. రాణివాస స్త్రీలు సీతాదేవిని చక్కగా అలంకరించి, ఆమెచుట్టును 
వలయాకారమున నిలిచి, ఆనందముతో మండపమునకు తీసికొని వచ్చిరి. (చౌ॥ 1-4) 


ఛం-చలి ల్యాఇ ఫీత్రహి సఖీ. సాదర సజి సుమంగల భామినీ( | 
నవసప్త సాజే( సుందరీ. సబ మత్త కుంజర MAW ॥ 
కల గాన సుని ముని ధ్యాన త్యాగహి( కాను కోకిల లాజహీ( | 
మంజీర నూపుర కలిత కంకన తాల గతి బర బాజహీ(॥ 


మంగళకరమైనద్రవ్యములను తీసికొని, అంతఃపురస్త్రీలు, సఖులు ఆమెను మండపమునకు తోడ్కొనివచ్చిరి. 
వారందటును పదునాజువిధములుగా అలంకరించుకొని మదగజగమనములతో వచ్చిరి. వారిమధుర 
గానములలోబడి, బుషులు తమ ధ్యానములనే విస్మరించిరి, మదనునికోయిలలు సిగ్గుపడెను. వారి 
కటిభూషణములు, నూపురములు, కరకంకణములు వారి పాటలతాళములకు వంత పలుకు చుండెను. (Son) 


దో- సోహతి బనితా బృంద మహు౦ సహజ సుహావని సీయ | 
ఛబి లలనా గన మధ్య జను, సుషమా తియ కమనీయ ॥ 322 ॥ 
సుందరీమణులమధ్య సీతాదేవి మూర్తీభవించిన సౌందర్యరాశిగా శోభిల్లు చుండెను. (దో॥ 322) 


చౌ- సియ సుందరతా బరని న జాఈ | లఘు మతి బహుత మనోహరతాఈ ॥ 
ఆవత. దీఖి బరాతిన్హ సీతా । రూప రాసి సబ భాంతి పునీతా ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


248 శ్రీ రామచరిత మానసము 


సబహి మనహి( మన SD ప్రనామా 1 GH రాము JI పూరనకామా ॥ 
POR దసరథ WSS, సమేతా । కహి న జాఇ ఉర ఆనందు జేతా॥2॥ 
సుర ప్రనాము కరి బరిసహి( ఫూలా | ముని అసీస ధుని మంగల మూలా ॥ 
గాన OS కొలాహలు భారీ। ప్రేమ ప్రమోద మగన నర నారీ ॥3॥ 
ఎహి DO సీయ మండసహి( ఆఈ । ప్రముదిత Pod పఢహి( మునిరాఈ ॥ 
తెహి అవసర కర బిధి బ్యవహారూ | దుహు( కులగుర సబ కీన్హ అచారూ ॥ 4 ॥ 


సీతాదే విసౌందర్యవైభవములను వర్ణించుటకు నాబుద్దిబలము చాలదు. ఆమె నడచి వచ్చుచుండగా చూచిన 
మగపెండ్లివారు ఒకతేజఃపుజము కదలివచ్చుచున్నట్లు భావించిరి. వారందణును మనస్సులలోనే ఆమెకు |ప్రణతులు 
చెల్లించిరి. రాముని జూచి, అందజును పూర్ణకాములైరి. (కృతార్జులైరి)ి దశరథుడు _ పుత్రులతోపాటు 
అపరిమితానందమును అనుభవించెను. దేవతలు నమస్సుమాంజలులర్పించిరి. మునులు శుభాశీస్సులనందించిరి. 
వనితామణులగీతములు, నగారాల [మోతలు గొప్ప కోలాహలమును సృష్టించెను. అందజును 
పరమానందభరితులైరి. ఈ విధముగా సీతాదేవి మండపమున (ప్రవేశించెను. మునీశ్వరులు ప్రమోదముతో 
శాంతిమం('త్రములను పరించిరి. కుల గురువులైన వసిష్ట శతానందులు ఉభయవంశాచారములను అనుసరించి, 
కార్యక్రమములను నడిపిరి. (చౌ॥ 1-4) 


ఛం-ఆచారు కరి గుర గౌరి గనపతి ముదిత బిప్ర పుజావహీ( | 
సుర ప్రగటి పూజా లేహి( దేహి అసీస అతి సుఖు సానహీ( ॥ 
మధుపర్క woke (das జో Bip సమయ ముని మన మహు( were | 
భరె కనక SHS కలస సో తబ లిఎహి( పరిచారక రహై(॥ 1 ॥ 
కుల రీతి ప్రీతి సమేత A కహి GS సబు సాదర కియో 1 
ఎహి భాంతి దేన పుజాఇ సీతహి సుభగ సింఘాసను దియో ॥ 
సియ రామ అనలోకని పరసపర ప్రేము కాహు న లఖి పరై। 
మన బుద్ది బర బానీ అగోచర ప్రగట కబి కైసే కరై॥ 2 ॥ 
వంశ ae పాటించి, గురువులు (బ్రాహ్మణులద్వారా గౌరీగణేశులపూజలు చేయించిరి. 
దేవతలు వారిపూజలను స్వయముగా స్వీకరించి, ఆనందించిరి, జకీజ్టపిరకి మధుపర్కములను, వంటకములను, 
మధుర పానీయములను అవసరసమయములలో అందించుటకు సేవకులు పళ్లెములతోడను, పాత్రలతోడను 
సంసిద్దముగానుండిరి. సూర్యుడు స్వయముగా తన వంశాచారములను గుర్తు చేయుచుండెను. వారు వాటిని 
సాదరముగా పాటించుచుండిరి. ఈ విధముగా బ్రాహ్మణులు శ్రీరామునిచే దేవతలపూజలను చేయించిరి. పిమ్మట 
మునులు సీతాదేవిని సుందర సింహాసనమున కూర్చుండబెట్టిరి. శ్రీ సీతారాములు పరస్పరము చూచుకొనినప్పటి 
వారిసనాతన (పేమభావములు ఎవరిబుద్ధికిని అందకుండెను. మైన Seni బుద్ది, వాక్కులకుగూడ అవి 
అతీతములైనవి. ఇంక కవి యెట్లు వర్ణింపగలడు. (శ్రీసీతారాముల పరస్పర (ప్రేమ చేతనము. బుద్ధి జడము. చేతన 


తత్త్వమును చేతనమే గ్రహింపగలదు. దానిని జడమైన బుద్దియెట్లు పప “యతోవాచో 2568 
అ(ప్రాష్యమనసాసహ” అని గదా! శ్రుతి ప్రమాణము.) (Son 1-2) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 249 


దో- హోమ సమయ తను ధరి అనలు, అతి సుఖ ఆహుతి లేహి( 1 
DS BA ధరి BS సబ, కహి బిబాహ OO Sorc u 323 ॥ 


హోమసమయమున అగ్నిదేవుడు స్వయముగావచ్చి ఆహుతులను ప్రత్యక్షముగా స్వీకరించుచుండెను. 
వేదములు (బ్రాహ్మణవేషములను POSH), వివాహవిధులను తెలుపుచుండెను. (దో॥ 323) 


చౌ- జనక సాటమహిషీ జగ జానీ! సీయ మాతు కిమి జాఇ awa ॥ 
సుజసు సుకృత సుఖ సుందరతాఈ । సబ సమేటి బిధి రచీ బనాఈ ॥1॥ 
సమజ జాని మునిబరన్హ బొలాఈ(1। సునత సుఆసిని సాదర ల్యాఈ( ॥ 
జనక బామ దిసి సోహ సునయనా। హిమగిరి సంగ an జను మయనా ॥ 2 ॥ 
కనక కలస నుని SHS రూరే। సుచి సుగంధ మంగల జల HS ॥ 
నిజ కర ముదిత రాయ! అరు రానీ | ధరే రామ కే ఆగే ఆనీ॥3॥ 
. పఢహి( BS ముని మంగల బానీ 1 గగన సుమన ర్ఫురి అవసరు జానీ ॥ 
బరు బిలోకి దంపతి అనురాగే। పాయ పునీత పభఖారన లాగే ॥ 4॥ 


జనకునిపట్టమహిషియు, సీతాదేవిజననియునైన సునయనాదేవివైభవమును ఎవరు వర్లింపగలరు? కీర్తిని, 
సుకృతమును, సుఖసొందర్యములను కలబోసి, బ్రహ్మ ఆమెను సృష్టించెను. సుముహూర్తమును తెలిసికొని, మునులు 
ఆమెను పిలిచిరి. సువాసినులు ఆమెను వెంటబెట్టుకొని వచ్చిరి. హిమవంతుని (ప్రక్కన మేనాదేవి యున్నట్లు 
జనకునివామభాగమున సునయనాదేవి శోభిల్లుచుండెను. రాజు, రాణి స్వహస్తములతో పవిత్రసుగంధిల 
' మంగళజలములతో నిండియున్న సువర్షకలశములను, మణి ఖచితములైన పళ్లెరములను తెచ్చి, ప్రసన్నచిత్తములతో 
వాటిని శ్రీరాముని ముందుంచిరి. బుషులు (శ్రావ్యకంఠస్వరములతో వేదమం(త్రములను పఠించుచుండగా, 
ఆకసమునుండి పుష్పవృష్టి గురియుచుండగా ఆ రాజదంపతులు అనురాగముతో వరుని జూచుచు ఆయన 
పావనచరణములను sono.) (చౌ॥ 1-4) 


ఛం-లాగే పఖారన పాయ పంకజ ప్రేమ తన పులకావలీ 1 
నభ నగర గాన నిసాన జయ ధుని ఉమగి జను చహు( దిసిచలీ ॥ 


ర ee యము 


1. (బ్రహ్మకడిగిన పాదము, (బ్రహ్మము తానైన పాదము ॥ బ్రహ్మ ॥ 
చెలగి వసుధగొలిచినదీపాదము, బలితలమోపిన పాదము 
తలకక గగనము దన్నిన పాదము, బలరిపుగాచిన పాదము ॥ బ్రహ్మ ॥ 
కామిని పాపము కడిగిన పాదము, పాముతలనిడిన పాదము 
(ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము, పామిడి తురగపు పాదము ॥ బ్రహ్మ ॥ 


పరమ యోగులకు పరిపరివిధముల వరమొసగెడునీపాదము . 
తిరు వేంకటగిరి తిరమని చూపిన పరమపదమునీపాదము ॥ బ్రహ్మ ॥ (అన్నమాచార్య) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


250 శ్రీ రామచరిత మానసము 


కపాల ననన నన ననన నన. 


జే పద సరోజ మనోజ అరి ఉర సర సదైన బిరాజహీ(।! 
జే SYS సుమిరత బిమలతా మన సకల కలి మల భాజహీ( ॥ 1 ॥ 
జే పరసి మునిబనితా లహీ గతి రహీ జో పాతకమ-ఈ । 
మకరందు BSF సంభు సిర సుచితా అవధి సుర బరనఈ ॥ 
కరి మధుప మన ముని Shas జే dq అభిమత గతి OF 1 
తే పద పభారత భాగ్యభాజను జనకు జయ జయ సబ కహై(॥ 2 ॥ 
బర కుఅ(రి కరతల SO సాఖోచారు TS కులగుర కరై( 1 
భయొ పానిగహను బిలోకి బిధి సుర మనుజ ముని ఆనంద We ॥ 
సుఖమూల దూలహు OD దంపతి పులక తన హులస్యో హియో । 
కరి లోక బేద బిధాను కన్యాదాను నృపభూషన కియో॥3॥ 
హీమనంత జిమి గిరిజా మహేసహి హరిహి శ్రీ సాగర దఈ 1 
తిమి జనక రామహి సియ సమరపీ బిస్వ కల కీరతి నఈ ॥ 
క్యో(కరై బినయ బిదేహు కియో బిదేహు మూరతి సా(వరీ ॥ 
కరి హోము బిధిబత mod జోరీ హోన omic భారీ ॥ 4 ॥ 


శ్రీరామునిచరణములను కడుగుచుండగా వారు పులకిత గా(త్రులైరి. ఆకాశమునను నగరమునను 
గీతములు, నగారాల మోతలు, జయ జయ ధ్యానములు దశదిశల మాజుమోగెను. ఆ పాదపద్మములు 
అత్యంతపవిత్రములు. అవి కామారియెన పరమశివునిహృదయమున సర్వదా విరాజిల్లునవి, స్మరించినంత 
మాత్రముననే మనస్సులను నిర్మలమొనర్చునవి, కలియుగపాపతాపములను పాజుద్రోలునవి, గౌతమపత్నిఅహల్యకు 
తనధూళిస్పర్శచే శాపవిముక్తిని కల్గించి, మోక్షమును ప్రసాదించినవి, శివుని శిరమున విలసిల్లు పవిత్ర గంగకు జన్మ 
స్థానమైనవి, శ్రీరామచరణకమల మకరందరసమే గంగ. ఆ గంగ దేవతలచే పవిత్రతకు పరాకాష్టగా భావింప 
బడినిది. మునుల, యోగుల మనస్సులనెడి తుమ్మెదలచే సర్వదా సేవింపబడుచు వారికి అభీష్టగతులను 
(ప్రసాదించునట్టివి ఆ రామచరణములు. అట్టి శ్రీరామ పవిత్రచరణములను కడిగినజనకుడు నిజముగా 
మహాభాగ్యశాలి. అందజును ఆ జనకునకు 'జేజేలు' పలికిరి. కుల గురువులు ఇద్దజును వధూవరులచేతులను కలిపి, 
వారి'ప్రవరలను (గోత్రనామములను) ప్రవచించిరి. పాణిగ్రహణ మహోత్సవమును తిలకించి, బ్రహ్మాదిదేవతలు, 
విశ్యామిత్రాదిమహామునులు, పురజనులు పరమానందభరితులైరి. సకల సుఖనిధానమైన వరునిగని 
రాజదంపతులతనువులు ఆనందపరవశములైనవి. ఈ విధముగా రాజుశ్రేష్టుడైన జనకమహారాజు వేదోక్తముగా 
లోకాచార రీతిననుసరించి, కన్యాదానమును గావించెను. హిమవంతుడు పార్వతీదేవిని పరమశివునకు 
అర్పించినట్టును, సముద్రుడు లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువునకు సమర్పించినట్లును, జనకమహారాజు సీతాదేవిని 
శ్రీరామచందద్రునకు _ సమర్పించి, లోక _ విఖ్యాతుడయ్యెను. జనకుని ఈ _ మహోన్నతవినూతనకీర్తి 
(ప్రపంచమునందంటను వ్యాపించెను. శ్యామసుందరుడైన శ్రీరాముడు _ విదేహరాజును _ నిజముగా 
విదేహుని(తన్మయుని)గా జేసెను. అట్టి స్థితిలో జనకుడు శ్రీరామునకు విన్నపమును ఎట్టు చేసికొనగలడు? 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 251 


ss 


ఆనూతనవధూవరులు విధ్యుక్తముగా హోమములను నిర్వహించిరి. వేదపండితులైన పురోహితులు బ్రహ్మముడులు 
(వారి వస్త్రపుటంచులను ముడి) వేయగా వారు AS ప్రదక్షిణములు గావించిరి. (Son 1-4) 


దో-జయ ధుని బందీ BS ధుని, మంగల గాన నిసాన 1 
సుని హరషహి( బరషహి( Dads, సురతరు సుమన సుజాన ॥ 324 ॥ 


జయ జయ ధ్వనులను, వందిమాగధులధ్వనులను, వేదఫకోషలను, మంగళగీతములను, 
దుందుభినాదములను- ఈ పంచధ్వనులను విని, దేవతలు మిక్కిలి సంతసించి, కల్పవృక్ష 'ప్రసూనములను 
అనవరతము కురిపించిరి. . (దో॥ 324) 


చా- Hecd> Sod కల భావంరి దేహీ(।; నయన లాభు సబ సాదర లేహీ6 ॥ 

wg న బరని మనోహర జోరీ | జో ఉపమా కఛు కహౌ( సా Sh ॥1॥ 

రామ సీయ సుందర (ప్రతిఛాహీ(। జగమగాత మని ఖంభన మాహీ( ॥ 

మనహు( మదన రతి ధరి బహు రూపా | దేఖత రామ బిఆహు అనూపా ॥ 2 ॥ 

దరస లాలసా సకుచ న థోరీ । ప్రగటత దురత బహోరి బహోరీ ॥ 

S మగన సబ దేఖనిహారే। జనక సమాన అపాన DIS ॥ 3 ॥ 

ప్రముదిత మునిన్హ భాంవరీ. ఫేరీ(। నేగసహిత సబ రీతి నిబేరీ(॥ 

రామ సీయ సిర సేందుర దేహీ(। Bay కహి న జాతి DO కేహీం॥ 4 ॥ 

అరున పరాగ జలజు భరి నీకే. ససిహి భూషఅహి లోభ అమీ కే ॥ 

బహురి బసిష్ట దీన్ని అనుసాసన । బరు దులహిని BS ఎక ఆసన ॥5॥ 

చూచు వారికి కన్నుల పండువుగా. సీతారాములు అగ్నికి (ప్రదక్షిణములను ఆచరించుచుండిరి. ఆ 
మనోహరమైన జంటను వర్లించుటకు ఏ ఉపమానములుగూడ చాలవు, నిరుపమానమైన, అపూర్వమైన ఈ 
వివాహమహోత్సవమును జూచుటకు రతీ మన్మథులు పెక్కు రూపములలో వచ్చియున్నారా యనునట్టుగా 
స్తంభములపై పొదగబడిన మణులలో ఆ సీతారాముల ప్రతిరూపములు (ప్రకాళించెను. రతీమన్మథులు సీతారాముల 
అందచందములను గాంచుటకై గల తమ అభిలాషను ఒకసారి వెల్లడించుచు, మటీయొక సారి సిగ్గుచే 
సంకోచించుచున్నారా? అనునట్టు, ఆ మణిఖచిత స్తంభములలో అవి మాటిమాటికి (ప్రకటితములగుచుండెను. 
Dato దాగుకొనుచుండెను. సదస్యులుగూడ జనకునివలెనే ఆనందములో తమనుతాము మజచిపోయిరి. 
మునీశ్యరుల ఆదేశానుసారము సీతారాములు అగ్నికి ప్రదక్షిణములు గావించిరి. సకలకార్యములను నిర్వర్తించి, 
ఎల్లరకును బహుమతులను సమర్పించిరి. శ్రీరాముడు సీతాదేవినుదుట కుంకుమను దిద్దిన దృశ్యము 
నయనానందకరము. ఆ- దర్శనానందము అనుభవైక వేద్యము, వర్లనాతీతము. శ్రీరాముడు తన కరకమలమునందు 
సిందూరమనెడి పుప్పొడిని బాగుగా నింపుకొని, ఆమె అనురాగామృతమును పొందుటకై సీతాదేవి ముఖచంద్రుని 


అలంకరించెను. (Bra అహి అనగా భూషితుని చేయుచున్నది-) (కమలము జలమునందుండును. జలము 
లేనప్పుడు అది ముడుచుకొని పోవును. అమృతపానము చేసినచో అది ఎన్నడును ముడుచుకొని పోదు- కావున అది 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
252 శ్రీ రామచరిత మానసము 


అమృతమును ఆసించుచున్నది- చంద్రుడు అమృత కిరణుడు గదా!) శ్రీసీతారాముల (ప్రేమ సనాతనమైనది. కాని 
లౌకిక రీతిలో ఇప్పుడు వారు పరస్పరము మిత్రులు. TH యీప్రేమను దృఢపబచుటకై శ్రీరాముడు 
తనకరకమలమునందు సిందూరమును చేర్చుకొని సీతాదేవి ముఖచంద్రుని అలంకరించెను. వసిష్టుని ఆజ్ఞతో ఆ 
నవవధూవరులు ఒకే ఆసనమునలంకరించిరి. (Su 1-5) 


ఛం-బైఠే బరాసన రాము జానకి ముదిత మన దసరథు భఏ 1 
తను పులక YI పుని దేఖి అపనే( సుకృత సురతరు ఫల నని ॥ 
భరి భువన రహా ఉఛాహు రామ బిబాహు భా సబహీ( కహా । 
Bp భాతి బరని సీరాత రసనా ఏక యహు మంగలు మహా ॥1॥ 
తబ జనక Pq బసిష్ట ఆయసు బ్యాహ సాజ స(వారి కై | 
మాండవీ శ్రుతకీరతి ఉరమిలా Hud లఈ( హారి కై ॥ 
కుసకేతు కన్యా ప్రథమ జో గున do సుఖ సోభానుఈ | 
సబ రీతి ప్రీతి సమేత కరి సో బ్యాహి నృప భరతహి దఈ ॥ 2 ॥ 
జానకీ లఘు భగినీ సకల సుందరి సిరోనుని జాని కై । 
సో తనయ దీన్నీ బ్యాహి లఖనహి సకల AG సనమాని కై ॥ 
జెహి నాము (శ్రుతకీరతి సులోచని సుముఖి సబ గున ఆగరీ । 
సో దఈ రిపుసూదనహి భూపతి రూప bo ఉజాగరీ ॥ 3 ॥ 
అనురూప బర దులహిని పరస్పర of సకుచ హియ( హరషహీ( 1 
సబ ముదిత సుందరతా సరాహహి( సుమన సుర గన బరషహీ(॥ 
సుందరీ( సుందర బరన్హ సహ సబ ఏక మండప రాజహీ( | 
జను జీవ ఉర చారిఉ అవస్థా బిభున సహిత బిరాజహీ( ॥ 4 ॥ 


DSTA Solow ఒకే ఆసనముపై కూర్చొనియుండుట చూచి దశరథునిమనస్సు ఉప్పాంగెను. సుకృత 
మనెడి కల్పవృక్షము (క్రొత్త ఫలములను అందించుచున్నట్లు ఆయన శరీరము మాటిమాటికిని రోమాంచమాయెను. 
“శ్రీసీతారాముల వివాహము. 'జయ'ప్రదముగా జరిగినది.” అని చతుర్దశ భువనములలోని వారందణును మిక్కిలి 
ఆనందముతో ఎలుగెత్తి చాటిరి. “ఈ వివాహ మహోత్సవము మహామంగళకరము- నాచిన్ని నాలుక దీనిని ఎట్టు 
వర్లింపగలదు? వసిష్టుని ఆదేశముమేరకు జనక మహారాజు వివాహమునకు అవసరములగు సామగగ్రులను అన్నింటిని 
సమకూర్చి, మాండవి, శ్రుతకీర్తి ఊర్మిళ, అను రాకుమార్తెలను పిలిపించెను. జనకరాజు తనతమ్ముడైన కుశధ్వజుని 
పెద్దకూతురు, గుణ శీలసుఖసౌందర్యముల ఖనియైన 'మాండవి'ని 'భరతు'నకు ఇచ్చి మిక్కిలి (ప్రేమానురాగములతో 
యథా విధిగా వివాహము జరిపించెను. పిమ్మట సీతాదేవి చెల్లెలు, సౌందర్యరాశియగు 'ఊర్మిళను 'లక్ష్మణు'నకిచ్చి, 

పెండ్లి చేసెను. పిదప సులోచన, సుముఖి సుగుణరూపశీలసంపన్నయగు 'శ్రుతకీర్తిియను కన్యను “శత్రుఘ్ను'నకు 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 253 


ఇచ్చి, పాణిగ్రహణము కావించెను. వధూవరులజంటలు ఒకరినొకరు చూచుకొనుచు మనస్సులలో ఆనందించిరి. 
బయటికి మాత్రము సిగ్గుదొంతరలలో మునిగిపోయిరి. ఈ నవదంపతులను గాంచి, దేవతలు సంతోషముతో 
పుష్పవృష్టిని గురిపించిరి. అందమైన నవవధూవరులజంటలు ఒకేమండపమున శోభిల్లు చుండగా సదస్యులెల్లరును 
పరమానందభరితులైరి. వారు జీవునియొక్క జా(గ్రత్‌-స్వప్ష-సుషుప్రి-తురీయ, అను నాల్గు అవస్థలు తమ 
అధిపతులైన IF తైజస (ప్రాజ్ఞ (బ్రహ్మలతో కూడి నట్టుండిరి. (ఛం॥ 1-4) 


దో- ముదిత అవధపతి సకల సుత, బధున్హ సమేత నిహారి 1 
జను పాఏ మహిపాల మని, క్రియన్హ సహిత ఫల చారి ॥ 325 ॥ 


అయోధ్యాధీశుడైన దశరథ మహారాజు తన కుమారులను కోడండ్లను జూచి, (క్రియా సహితముగా (యజ్ఞ, 
శ్రద్దా, యోగ, జ్ఞాన క్రియలు) చతుర్విధపురుషార్హ (ధర్మార్థ కామ మోక్ష)ములను పొందినట్లు భావించెను. 
(దో॥ 325) 


చౌ- జసి రఘుబీర బ్యాహ DO బరనీ 1 సకల కు(అర బ్యాహే తెహి( కరనీ ॥ 
కహి న జాఇ కఛు దాఇజ భూరీ | రహా కనక మని మండపు పూరీ ॥1॥ 
కంబల బసన DIG పటోరే। భాతి భాంతి బహు మోల న GO ॥ 
గజ రథ తురగ దాస అరు ops 1 ధేను అలంకృత కామదుహాసీ ॥ 2 ॥ 
బస్తు అనేక కరిఅ కిమి లేఖా। కహి న జాఇ జానహి( AS దేఖా ॥ 
లోకపాల అవలోకి సిహానే। os, అవధపతి సబు సుఖు మానే ॥ 3 ॥ 
దీన్ల జాచకన్హి జో జెహి భావా! ఉబరా సో జనవాసెహి( wa ॥ 
తబ కర జోరి జనకు మృదు బానీ | బోలే -సబ బరాత సనమానీ ॥ 4॥ 


సీతారాములవివాహమువలెనే తక్కినరాజకుమారులవివాహములుగూడా జరుపబడినవి. వరులకిచ్చిన 
కట్నకానుకలతో, బంగారముతో, మణులతో మండపము నిండిపోయినది. శాలువలు, కంబళములు, వస్త్రములు, 
రంగురంగుల పట్టుబట్టలు, ఏనుగులు, రథములు, గుజ్జములు దాసదాసీ జనములు, కామధేనువుతో సమానమైన 
గోవులు, ఇంకను అనేక వస్తువులు విరివిగా ఒసంగబడెను. వాటిని జూచి దిక్సాలురే అసూయపడిరి. దశరథుడు 
వానినన్నింటిని అంగీకరించి, wos వారు వారు కోరినరీతిగా దానము చేసెను. మిగిలినవస్తువులు విడుదులకు 
చేరెను. వచ్చిన చుట్టముల నందటిని గౌరవించిన పిదప జనకుడు చేతులు జోడించి మృదుమధురవచనములతో 
తృప్తి పజచెను. (చౌ॥ 1-4) 


ఛం-సనమాని సకల బరాత ఆదర దాన బినయ బడాఇ కై | 
ప్రముదిత మహాముని బృంద బందే పూజి ప్రేమ omg కై ॥ 
> Pg GS మనాఇ సబ సన కహత కర సంపుట కీఏ(। 
సుర సాధు చాహత భాఉ సింధు కి తోష జల అంజలి దిఏ(॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


254 శ్రీ రామచరిత మానసము 


కర చోరి జనకు బహోరి బంధు సమేత కోసలరాయ Hci 
బోలే మనోహర బయన సాని సనేహ bo సుభాయ Meu 
సంబంధ రాజన రావనరే( హను బడే అబ సబ OO భఏ 1 
ఎహి రాజ సాజ సమేత సేవక జానిబే బిను KS లఏ॥ 2 ॥ 
ఏ దారికా పరిచారికా కరి POD కరునా నఈ। 
అపరాధు ఛమిబో బోలి Sv బహుత హొం ఢీట్యో కఈ ॥ 
పుని భానుకులభూషన సకల సనమాన నిధి సమధీ $91 
కహి జాతి నహి( బినతీ పరస్పర ప్రేమ పరిపూరన హిఏ ॥ 3 ॥ 
బృందారకా. గన సుమన బరిసహి( రాజ జనవాసెహి చలే | 
దుందుభీ జయ ధుని బేద ధుని నభ నగర కౌతూహల భలే ॥ 
తబ సఖీ. మంగల గాన కరత మునీస ఆయసు rg కై | 
దూలహ దులహినిన్ల సహిత సుందరి చలీ( కొహబర ల్యాఇ కై ॥ 4 ॥ 


వరపక్షమువారినందణిని దానములతో, విన్నపములతో, ప్రశంసలతో సగౌరవముగా సత్కరించెను. పిమ్మట 
జనకమహారాజు మునీశ్వరులను పూజించెను. వారికి మహదానందముతో సాదరముగా నివాళులర్సించెను. SOTA, 
నతమస్తకుడై, భూసురులకును విన్నవించెను. వారందతికిని అంజలిఘటించి “దేవతలు సజ్జనులు భావమునే 
(గ్రహింతురు. ఒక దోసెడు నీటితో సముద్రుని తృప్తి పజచగలమా? అని వచించెను. పిమ్మట జనకమహారాజు, 
అతనితమ్ముడైన కుశధ్వజుడు చేతులు జోడించి, దశరథునితో ఇట్లు పలికిరి. “రాజా! మీతో వియ్యమందుటవలన 
అన్నివిధములుగా మా గౌరవము ఇనుమడించినది. ఈ రాజ్యములతోగూడ మమ్ములను నిశ్శుల్కసేవకులుగా 
భావింపుడు. ఈ బాలికలను మీ సేవికలుగా తలంచి, దయా దృష్టితో వారి ఆలనపాలనలు చూడుడు. మా 
అపరాధములను క్షమింపుడు. మిమ్ము ఇంత దూరము రప్పించి, (శ్రమ పెట్టితిమి”- రఘుకుల రత్నమైన దశరథుడు 
తన వియ్యంకులను గొప్పగా గౌరవించెను. వారి పరస్పర గౌరవ (ప్రేమలు వర్లనాతీతములు. ఆ ఉభయులును 
పరస్పరాలింగనములతో ఆనందించుచుండగా దేవతలు పూలవాన కురిపించి, దుందుభులను (మ్రోగించిరి. రాజు 
తనవిడిదికి చేరెను. జయ జయ ధ్యానములు, వేద ఘోషలు సాగుచునే యుండెను. భూనభోంతరిక్షములయందు 
కోలాహలములు కొనసాగుచునేయుండెను. మునీశ్వరులఆజ్ఞలనుబడసి సుందరీమణులు మంగళ గీతములను 
పాడుచు తమకులదేవతలను ఆరాధించుటకై వధూవరులను పూజాగృహమునకు తీసికొని వచ్చిరి. (ఛం॥ 1-4) 


దో- QI పుని రామహి చితవ సియ, సకుచతి మను సకుచై న । 
PSS మనోహర మీన SO, (పేమ పిఆసే నైన ॥ 326 ॥ 


సీతాదేవి మాటిమాటీకిని శ్రీరాముని జూచును, సిగ్గుపడును. కాని మనస్సులో మాత్రము సంకోచింపక పదే 
పదే చూడ నిచ్చగించును. ప్రేమపిపాసగల ఆమెకనులు అందమైన 'చేపల సింగారములను అధఃకరించుచుండెను. 
ఇ (దో॥ 326) 


మాసపారాయణము- పదకొండవ విరామము 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 255 


చౌ- స్యామ సరీరు సుబాయ( సుహావన 1 Sar కోటి మనోజ లజావన ॥ 
జావక జాత పద కమల సుహాఏ 1 ముని మన మధుప రహత 2h ఛాఏ ॥ 1 ॥ 
పీత పునీత మనోహర ధోతీ । హరతి బాల రబి దామిని జోతీ ॥ 
కల కింకిని కటి సూత్ర మనోహర । బాహు బిసాల బిభూషన సుందర ॥ 2 ॥ 
పీత జనేఉ మహాఛబి దేఈ। కర ముద్రికా చోరి చితు లేఈ ॥ 
Birds బ్యాహ సాజ సబ సాజే।; ఉర ఆయత ఉరభూషన రాజే ॥ 3 ॥ 
పిఅర  ఉపరనా కాఖాసోతీ 1 దుహు(ఆ(చరన్సి లగే మని మోతీ ॥ 
నయన కమల కల కుండల కానా | బదను సకల 'సౌందర్ద నిధానా a2 I 
సుందర భృకుటి మనోహర నాసా । భాల Bok రుచిరతా నివాసా ॥ 
సోహత మౌరు మనోహర మాథే | మంగలమయ ముకుతా మని గాధే ॥ 5 ॥ 


శ్రీరామచంద్రుడు నీలమేఫుశ్యాముడు, సహజసుందరుడు. కోటిమన్మథాకారుడు, మునుల 
మనస్సులనెడితుమ్మెదలనుఆకర్షించు ఆయనపాదపద్మములు లత్తుకతోగూడి మిక్కిలి మనోజ్ఞముగా ఉండెను. 
పవిత్రమై మనోహరమైన ఆయన పట్టుపీతాంబరశోభలు (ప్రాతఃకాలసూర్యుని, విద్యుల్లతలమెజుపులను 
మించిప్రకాశించుచుండెను. నడుమున మొలనూలుగజ్జెలకలరవములు ఆహ్హాదకరముగా నుండెను. 
విశాలభుజములభూషణములు, సర్వమనోజ్ఞయజ్ఞొపవీతము చూచువారికి మానసోల్హాసమును గూర్చుచుండెను. 
చేతుల [ద్రేళ్లఅంగుళీయకములు రమ్‌ణీయములై యుండెను. వివాహాలంకారశోభలతో శ్రీరాముడు మిగుల 


౧ 


ఆకర్షణీయముగానుండెను. విశాలవక్షఃస్థలమున ఆభరణములు ఆహ్లాదకరముగా ఉండెను. భుజములపై వల్లెవాటుగా 
ధరింపబడిన పచ్చని ఉత్తరీయాంచలముల యందు పొదగబడిన ముత్యాల మణుల కాంతులు మిజుమిట్లు 
గొలుపుచుండెను. "కమలములవంటి నేత్రములు, చెవుల (వ్రేలాడు కుండలములు, సౌందర్యఖనియైన ముఖము, 
అందమైన కనుబొమలు, మనోహరమైన నాసిక, లలాటమున శోభలకు ఆకరమైన తిలకము, శిరమున ముత్యములు 
మణులు పొదిగినకలికితురాయి (పెండ్లికుమారుని తలపాగ) అత్యంత శోభావహములై యుండెను. (Tu 1-5) 
ఛం-గాధే మహామని SPS మంజుల అంగ సబ చిత చోరహీ( | 

పుర నారి సుర సుందరీ( బరహి బిలోకి సబ తిన తోరహీ( ॥ 

మని బసన భూషన వారి ఆరతి Linc మంగల. గావహీ(। 

సుర సుమన బరిసహి. సూత మాగధ బంది సుజసు సునావహీ(॥ 1 ॥ 

కొహబరహి( ఆనే Has కుఅ(రి Lunds సుఖ పాఇ కై! 

అతి ప్రీతి లౌకిక రీతి లాగీ. కరన మంగల గాఇ క్రై 

లహకౌరి గౌరి సిఖావ రామహి సీయ సన సారద కహై(। 

రనివాసు హాస బిలాస రస బస జన్మ కో ఫలు సబ లహై(॥ 2 ॥ 

నిజ సాని మని మహు GDB మూరతి సురూపనిధాన కీ । 

చాలతి న భుజబల్లీ బిలోకని బిరహ భయ. బస జానకీ ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


256 శ్రీ రామచరిత మానసము 


కౌతుక బినోద ప్రమోదు ప్రేము న జాఇ కహి జానహి( అలీ( | 
బర Sead సుందర సకల సఖీ. omg జనవాసెహి చలీం॥ 3 ॥ 
తెహి సమయ సునిఅ అసీస జహ( తహ( నగర నభ ఆనందు మహా । 
చిరు జిఅహు( జోరీ( చారు చార్యో ముదిత మన సబహీ( కహా ॥ 
జోగీంద్ర సిద్ద మునీస దేవ బిలోకి ప్రభు దుందుభి హనీ । 
చలె హరషి బరషి ప్రసూన నిజ నిజ లోక జయ జయ జయ భనీ ॥ 4 ॥ 


మంజులమకుటమున అమూల్యములైన మణులు పొదగబడినవి. శ్రీరాముని ప్రత్యంగ లావణ్యలాలిత్యములు 
అందజి మనస్సులను దోచుకొనుచుండెను. Soho, దివ్యాంగనలు వరునకు దిష్టి దీయుచుండిరి. వారు 
మణులను, “one భూషణములను కానుకలుగా సమర్పించి, మంగళ గీతములను పాడుచు 
హారతులనిచ్చిరి.!) దేవతలు పూలవానలను గురిపించిరి. వందిమాగధులు, సూతులు శ్రీరాముని కీర్తిని 
గానముచేసిరి. ముత్తైదువలు నాలుగువధూవరులజంటలను కులదేవతాగృహములకు దీసికొని వచ్చిరి. అతిప్రీతితో 
మంగళ గీతములను గానము చేయుచు లౌకికకృత్యములను నెరవేర్చిరి. పార్వతీదేవి శ్రీరాముని చేతను, సరస్వతీదేవి 
సీతాదేవిచేతను బువ్వంబంతి చేయించిరి. రాణివాసము రాసవిలాసములలో మునిగితేలుచుండెను. 
సీతారాములదర్శనమున తమజన్మలు సఫలములైనట్టు అందును తలంచిరి. జానకీదేవి తనకంకణమణులలో 
(ప్రతిఫలించిన శ్రీరామునిరూపములను జూచుచు, తనచూపులను (ప్రక్కకు మజల్పదు. చేతులను కదల్పదు. ఆ 
సమయమునందలి వినోదహాసవిలాసములు, (ప్రేమానురాగములు వర్లనాతీతములు. అవి సఖులకే తెలియును. వారు 
వధూవరులను విడిదిగృహములకు తీసికొనివచ్చిరి. ఆసమయమున నగరమునందును, ఆకాశమునందును సర్వత్ర 
ఆశీర్యాదవచనములు వినబడెను. అంతటను ఆనందమే నిండియుండెను. అందణును |ప్రసన్నచిత్తులై “నాలుగు 
జంటల వారును చిరంజీవులై విలసిల్లుదురుగాక” అని ఆశీర్వదించిరి. దేవతలు, మునీశ్వరులు, సిద్దులు, యోగులు 


శ్రీరామచంద్రుని జూచి, దుందుభులను (మోగించుచు, పుష్పములను వర్షించుచు జయ జయ నాదములను 
పలుకుచు ఆనందముతో స్వస్థలములకు వెళ్లిరి. (son 1-4) 


దో- సహిత బధూటిన్హ Mod సబ, తబ ఆన పితు పాస । 
సోభా మంగల మోద భరి, ఉమగెడి జను జనవాస ॥ 327 ॥ 


పిదప నలుగురు రాకుమారులును తమ తమ వధువులతో గూడి తండ్రిగారికడకు వచ్చిరి. విడిది గృహములు 
సౌందర్య శోభానందములతో నిండి పోయెను. (దో॥ 327) 


చౌ- పుని జెననార భఈ బహు భా(తీ SD జనక బొలాఇ బరాతీ ॥ 
పరత పాంవడే బసన అనూపా। సుతన్హ సమేత గనన కియొ భూసా ॥1॥ 


RR. త క క 


1. సీతాకల్యాణ వైభోగమే, రామకల్యాణవైభోగమే. 


పవనజస్తుతిపాత్ర పావన చరిత్ర, రవిసోమ వరనేత్ర రమణీయగాత్ర ॥ సీతా ॥ 
నిగమాగమ విహార నిరుపమ శరీర, నగధరాఘవిదార నతలోకాధార ॥ సీతా ॥ 


పరమేశనుతగీత భవజలధిపోత, తరణికుల సంజాత త్యాగరాజనుత ॥ సీతా ॥ (త్యాగరాజ) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 257 


ననన ననన ననన 


సాదర సబకే పాయ wedi జధథాజోగు S45 Boda 
ధోఏి జనక అవధపతి చరనా | సీలు సనేహు జాఇ నహి(బరనా ॥ 2 ॥ 
బహురి రామ పద పంకజ SD 1 జే హర హృదయ కమల మహు( గోఏ ॥ 
BIG భాఇ రామ సమ జానీ! GN WIS జనక నిజ పానీ ॥3॥ 
ఆసన ఉచిత సబహి నృప దీన్నే! బోలి సూపకారీ సబ On 
సాదర లగే సరన పనవారే। కనక కీల మని పాన సారే ॥ క ॥ 


రుచికరములైన వివిధపక్వాన్నములతో విందు ఏర్పాటుచేయబడెను. జనకుడు వరపక్షమువారినందటేని 
అహ్వానించెను. దశరథుడు పుత్రులతో తనపరివారములతోగూడి విందు నారగింపబోయెను. అమూల్యవస్త్రములు 
మార్గమున పజఅచబడెను. పాద (ప్రక్షాళనానంతరము అందణును యథోచితాసనములపై ఆసీనులైరి. జనకుడు 
స్వయముగా దశరథునికాళ్లుకడిగెను. వారిస్నేహ సౌశీల్యములు ప్రశంసనీయములు. పిమ్మట పరమశివుడు సర్వదా 
తనహృదయమున నిలుపుకొను శ్రీరామచరణములను జనకుడు కడిగెను. మిగిలిన ముగ్గురు సోదరులనుగూడ 
శ్రీరామునివలెనే భావించి, వారిపాదములనుగూడ కడిగెను. జనకుడు వారిని యోగ్యములైనఆసనములపై 
సుఖాసీనులను గావించి, వడ్డించు వారిని రప్పించెను. మణులుపొదిగిన బంగారుతీగలతో కుట్టిన విస్తళ్లను వేయసాగిరి. 
(చౌ॥ 1-4) 


దో-సూపోదన సురభీ BOB, సుందర స్వాదు పునీత । 
ఛన మహు సబ కే పరుసి గే, చతుర సుఆర బినీత ॥ 328 ॥ 
నేర్పరులైన వంటవారు రుచికరములైన అన్నము, పప్పు, ఆవు నేయి క్షణములో వడ్డించిరి. _(దో॥ 328) 


చౌ-పంచ కవల కరి BSS లాగే। గారి గాన సుని అతి అనురాగ ॥ 
భాంతి అనేక పరే పకవానే । సుధా సరిస Sorc జాహి( బఖానే ॥ 1 ॥ 
పరుసన లగే సుఆర సుజానా | బింజన DDS నామ కో జానా ॥ 
చారి భాంతి భోజన OO గాఈ | ఏక ఏక DG బరనిన జాఈ ॥ 2 ॥ 
ఛరస రుచిర బింజన బహు జాతీ | ఏక ఏక రస అగనిత భాతీ ॥ 
జేవ(త దేహి మధుర ధుని గారీ | లై లై నాన పురుష అరు నారీ ॥ 3 ॥ 
సమయ సుహావని గారి బిరాజా 1 MSS రాడ సుని సహిత సమాజా ॥ 
ఎహి £8 సబహీ( భోజను fee) ఆదర సహిత ఆచమను దీన్హా ॥ క ॥ 


మొదటి ఐదుకబళములను (ప్రాణాహుతులను) మందత్రయుక్తముగా స్వీకరించి, అందును భోజనమునకు 
ఉప'క్రమించిరి. వ్యంగ్యములైన వరుస (సరసాలాపములతో గూడిన) పాటలను (ప్రసన్న చిత్తములతో వినిరి. 
“అపూర్వములైన అమృతతుల్యములైన వివిధపక్వాన్నములు వడ్డింపబడినవి. కుశలురైన వంటవారు విచిత్రములైన 
స్వాదువ్యంజనములను, చతుర్విధ భోజన పదార్థములను (భక్ష్య భోజ్య చోష్య లేహ్యములను) వడ్డించిరి. 


Bhuvan Vani Trust, Lucknow 4 


a 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


258 శ్రీ రామచరిత మానసము 


వ్యంజనములు షడ్రసోపేతములై స్వాదిష్టములాయెను. ఒక్కొక్క రుచికి పలురకముల వంటకములుండెన్న, 
భోజనసమయమున వనితామణులు ఇతరస్త్రీ పురుషులనుగూర్చి పేరుపేరున మధురముగా వ్యంగ్యహాస్యగీతములను 
పాడిరి. సందర్భోచితముగా రక్తి కట్టించు ఆ హాస్యము ఆనంద దాయకమాయెను. వాటిని విని, దశరథ మహారాజు 
తన పరివారముతో గూడ వినోదింప సాగెను. భోజనానంతరము సాదరముగా హస్త (ప్రక్షాళన గావింపబడెను. 


(చౌ॥ 1-4) 


దో- దేఇ పాన పూజే జనక, దసరథు సహిత సమాజ । 
జనవాసెహి గననే ముదిత, సకల భూప సిరతాజ ॥ 329 ॥ 


జనకుడు దశరథునకును, ఆయన పరివారములకును తాంబూలములను ఇచ్చి, oS Des సత్కారములను 
గావించెను. రాజశిరోమణియైన దశరథుడు సంతుష్టుడై సకలమర్యాదలతో తనవిడిది గృహమునకు చేరెను. 


(6°: 329) 


చౌ- నిత నూతన మంగల HS మాహీ( 1 నిమిష సరిస దిన జామిని జాహీ( ॥ 
బడే. భోర భూపతిమని PN PSS గున గన WSS లాగే ॥1॥ 
BD SoS బర బధున్హ సమేతా । కిమికహి జాత మోదు మన జేతా ॥ 
ప్రాతక్రియా కరి గే గురు పాహీ(। మహాప్రమోదు ప్రేము మన మాహీ( ॥ 2 ॥ 
కరి ప్రనాము పూజా కర జోరీ । బోలే గిరా అమిఅ(జను బోరీ ॥ 
తుమ్హరీ కృపాం సునహు మునిరాజా | భయణఉ( ఆజు Goce HOS కాజా ॥ 3 ॥ 
అబ సబ బిప్ర బొలాఇ గొసాఈ(। దేహు ధేను సబ భా(తి బనాఈ( ॥ 
సుని గుర కరి మహిపాల బడాఈ | HA పఠఏ ముని బృంద బొలాఈ ॥ 4 ॥ 


మిథిలానగరమున (ప్రతిదినము మంగళోత్సవములు నిత్య నూతనముగా జరుగుచునే యుండెను. కావున 
దివారాత్రములు క్షణములో గడిచిపోవుచుండెను. ఒకనాడు దశరథుడు (ప్రాతఃకాలముననే మేల్కొనెను. 
సూతులతనిగుణగణములను (ప్రశంసించిరి. తన నలుగురు కుమారులను, కోడండ్లను జూచి, దశరథుని మనస్సు 
ఆనందముతో పొంగిపోవుచుండెను. ఆయన తనప్రాతఃకాల కృత్యములను ముగించుకొని, వసిష్టునియొద్దకు వెళ్లెను. 
దశరథుని హృదయము. (ప్రేమానందములతో నిండియుండెను. అతడు వసిష్టుని పూజించి, చేతులు జోడించి, 
నమస్కరించుచు అమృతమయవచనములతో ఇట్లు పలికెను. “మునీశ్వరా! మీదయవలన నేటికి నాకోరికలన్నియు 
తీరినవి. స్వామీ! (బ్రాహ్మణులను పిల్చి, చక్కగా అలంకరింపబడినగోవులను వారికి దానముగా ఇప్పింపుడు”- ఈ 
మాటలకు వసిష్టుడు రాజును మెచ్చుకొని, ముని బృందమును పిలిపించెను. (చౌ॥ 1-4) 


దో-బామదేడ అరు దేవరిషి, బాలమీకి werd 
ఆన మునిబర నికర తబ, కౌసికాది తపసాలి ॥ 330 ॥ 


వామదేవుడు, నారద మహర్షి, వాల్మీకి, జాబాలి, విశ్వామిత్రుడు మొదలగు తపోనిధులైన ముని (శ్రేష్టులు వచ్చిరి. 
(దో॥.330) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 259 


——————————————————— డడ 


చౌ- దండ Bars సబహి నృప Shi పూజి SHH బరాసన దీన్నే ॥ 

చారి లచ్చ బర ధేను మగాఈ 1 కామసురభి సమ do సుహాఈ( 11 ॥ 

సబ DO సకల అలంకృత కీన్లీ.! ముదిత మహిప మహిదేవన్హ దీనీ. ॥ 

కరత బినయ బహు OO నరనాహూ 1 లహెఉ( ve జగ జీవన లాహూ ॥ 2 ॥ 

apg అసీస మహీసు అనందా । లిఏ బోలి పుని జాచక బృందా ॥ 

కనక బసన మని హయ గయ స్యందన 1 GO బూయి రుచి రబికులనందన ॥ 3 ॥ 

చలే పఢత MSS గున గాథా 1 జయ జయ జయ దినకర కుల నాథా ॥ 

ఎహి DA రామ Daw ఉఛాహూ 1 సకఇ న బరని సహస ముఖ జాహూ u 4 it 

రాజు వారికి దండప్రణామములాచరించి, భక్తిశ్రద్దలతో పూజించి, వారిని సుఖాసీనులను గావించెను. 
క్రామధేనువుతో సమానములగు నాలుగు లక్షల ఉత్తమగోవులను తెప్పించెను. వాటిని బాగుగా అలంకరించి, పూజించి, 
బ్రాహ్మణులకు దానమిచ్చెను. ఈ విధముగా తన జీవితము సార్థకమైనదని వారికి సవినయముగ తెలుపుకొనెను. 
బ్రాహ్మణుల ఆశీర్వాదములనందుకొని, ఆతడు ్రసన్నచిత్తుడాయెను. అర్జులకు వారి వారి అర్హతలను అనుసరించి, 
బంగారములను వస్త్రములను మణులను గుజ్జములను ఏనుగులను రథములను దానము చేసెను. వారు 
ఆయనగుణములను కీర్తించుచు 'జయ ado’ ధ్యానములతో ఇండ్లకు చేరిరి. ఈ విధముగా శ్రీరామచంద్రుని 
వివహమహోత్సవము తక్కిన సోదరుల పాణిగ్రహణోత్సవములు ముగిసినవి. ఆ వైభవమును వేయిపడగల 
ఆదిశేషుడు గూడ వర్లింపజాలడు. (చౌ॥ 1-4) 


దో- బార బార POY SON, సీసు నాఇ కహ రాజ । 
యహ సబు సుఖు మునిరాజ తవ, కృపా కటాచ్చ పసాడ ॥ 331 ॥ 


దశరథుడు మాటిమాటికిని విశ్వామిత్రునకు నమస్కరించి, “ఈ ఆనందమంతయు మీ కృపాకటాక్ష 
(ప్రసాదమే”- అని పలికెను. (దో॥ 331) 


అయోధ్యకు పెండ్రినారి ప్రయాణములు 


చౌ- జనక సనేహు సీలు కరతూతీ | నృపు సబ భాంతి సరాహ బిభూతీ ॥ 
దిన G8 బిదా అవధపతి మాగా | రాఖహి( జనకు సహిత అనురాగా ॥1॥ 
నిత నూతన ఆదరు అధికాఈ । దిన ప్రతి సహస భాతి పహునాఈ ॥ 
నిత నవ నగర అనంద ఉఛాహూ 1 దసరథ గవను సాహాఇ న కాహూ ॥2॥ 
బహుత దివస DS ఎహి whi జను సనేహ రజు oG బరాతీ ॥ 
Phy సతానంద తబ జాఈ । "కహా బిదేహ నృపహి సమురూఈ ॥ 3 ॥ 
అబ దసరథ కహ ఆయసు దేహూ 1 జద్యపి ఛాడి న -సకహు సనేహూ ॥ 
భలెహి నాథ కహి సచివ బొలాఏ 1 కహి జయ జీవ సీస తిన్స నాఏ ॥ 4 ॥ 


దశరథమహారాజు జనకునిస్నేహసౌశీల్యములను, ఐశ్వర్యప్రాభవములను, సకలగౌరవ మర్యాదలను, 
అనేకవిధముల 'ప్రశంసించెను. ఆయన (ప్రతిదినము తాము గృహోన్ముఖులగుటకు అనుజ్జను ప్రార్థించుచుండెను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


260 శ్రీ రామచరిత మానసము 

కాని జనకుడు వారిని (ప్రేమతో నిలుపుచుండెను. ఆదరసత్కారములు నిత్యనూతనముగా వర్దిల్లుచుండెను, 
అనేకవిధములుగా అతిథిమర్యాదలతో వినోదప్రదర్శనములు సాగిపోవుచుండెను. నగరములో నవనవోన్మేషముగా 
ఆనందోత్సాహములు వెల్లివిరియుచుండెను. దశరథునిఅయోధ్యాప్రయాణములకు మిథిలావాసులు ఎవ్వరును 
సుముఖులుగా లేకుండిరి. ఈ విధముగా పెండ్లి వారు మిథిలానగరజనుల (ప్రేమపాశములలో బంధింపబడి, 
- పెక్కుదినములు గడిపిరి. పిదప విశ్వామిత్రుడు, శతానందుడు జనకుని యొద్దకుజని ఇట్టు సూచన చేసిరి. “మీరు 
మీ బంధు (ప్రేమకారణమున దశరథ మహారాజు అయోధ్యవెళ్లుటకు ఆమోదింపలేకున్నను ప్రయాణములకు దయతో 
అనుజ్ఞఇయ్యవలెను.” జనకుడు “ప్రభూ! అట్టే కానిండు” అని పలికి మంత్రులను పిలిపించెను. వారువచ్చి 
“మహారాజునకు జయము జయము” అని యనుచు నతశిరస్కులైరి. (చౌ॥ 1-4) 


దో- అవధనాథు చాహత చలన, భీతర కరహు జనాజ | 
భఏ (ప్రేమబస సచివ సుని, DS సభాసద ores ॥ 332 ॥ 

జనకుడు పలికెను. “అయోధ్యాపతి తిరుగుప్రయాణములకు త్వరపడుచున్నాడని రాణివాసమునకు 
తెల్పుడు.” ఇది వినగానే మంత్రులు, (బ్రాహ్మణులు, సభాసదులు, రాజుగారును 'ప్రేమవిహ్వలులైరి. _ (దో॥ 332) 
చౌ- పురబాసీ సుని SOW బరాతా। బూరుత బికల పరస్పర బాతా ॥ 

సత్య గవను సుని సబ బిలఖానే 1 మనహు( సారు సరసిజ సకుచానే ॥ 1 ॥ 

జహ( జహ( ఆవత బసే బరాతీ | తహ తహ సిద్ద చలా బహు భాతీ ॥ 

DOS భాంతి మేవా పకవానా | భోజన Ser న జాఇ.బభానా ॥ 2 ॥ 

భరి భరి బసహ( అపార కహారా 1 పఠఈ( జనక అనేక సుసారా ॥ 

తురగ లాఖ రథ సహస SOP 1 సకల సారే నఖ అరు సీసా ॥ 3 ॥ 

మత్త సహస దస సింధుర సాజే । Sir GD దిసికుంజర లాజే ॥ 

కనక బసన మని భరి భరి జానా । మహిషీ. ధేను బస్తు బిధి నానా ॥ 4 


పెండ్లివారి తిరుగుప్రయాణవార్త వినగానే మిథిలావాసులు “ఇది నిజమా?” అని ఆశ్చర్యముతో పరస్పరము 
ప్రస్తావించు కొనిరి. అతిథులు వెళ్లిపోవుచున్నారని వారిముఖములు సంధ్యాకాలకమలములవలె వెలవెలబోయెను. 
అయోధ్యనుండి మిథిలకు వచ్చునప్పుడు పెండ్లి వారు బసచేసినప్రదేశములకు వారి తిరుగు ప్రయాణములకుగూడ 
ముందుగనే ఆహార పదార్థములు చేర్చబడినవి. పెక్కువిధములగు పండ్లు, పక్వాన్నములు, భోజనసామగగ్రులు, 
బండ్లపైనను, కావడులద్వారాను జనకునిచే పంపబడెను. అలంకృతములైన ఒకలక్ష గుజ్జములు, 25 వేల రథములు 
వారి వెంట వంపబడెను. దిగ్గజములనుగూడ మించునట్టి పదివేల మదపుటేనుగులను సాలంకారముగా పంపెను. 


బండ్లమీద బంగారములను, వస్త్రములను, రత్నములను,!) చూడియావులను, పాడియావులను, మణియు అనేక 

(ప్రకారములైన కానుకలను పంపించెను. (చౌ॥ 1-4) 

ie ee Ne uh i 

1) మూలమున మహిషీ గణమును (గేదెలను) ఇచ్చినట్టు గలదు. కాని ఒక మహారాజు తామస గుణము గల 
గేదెలను ఇచ్చుట సంప్రదాయము గాదు. PHS స్వభావము గల గోవులను దానము చేయుటయే 
సంప్రదాయము- కావున మూలమునగల 'మహిషీ అను పదమును చూడియావులు అనియు, 'ధేను' అను 
పదమును పాడియావులు అనియు అనువదించుట జరిగినది. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 261 


దో-దాఇజ అమిత న సకిఅ కహి, OS, బిదేహ( బహోరి । 
జో అవలోకత లోకపతి, లోక సంపదా థోరి ॥333॥ 


జనకుడు బహూకరించిన అపరిమితములైన _ఉపాయనములముందు తమసంపదలు అత్యల్పములని 
దిక్సాలురు భావించిరి. (దో॥ 333) 


చౌ- సబు సమాజు ఎహి భాతి బనాఈ 1 జనక అవధపుర ON పఠాఈ ॥ 
చలిహి బరాత సునత సబ రానీ(। బికల మీనగన జను లఘు పానీ. ॥ 1 ॥ 
పుని పుని Sexy గోద కరి Sorc 1 దేఇ అసీస సిఖావను దేహీ6 ॥ 
హోఎహు సంతత పియహి పిఆరీ | చిరు అహిబాత అసీస హమారీ ॥ 2 ॥ 
సాసు ససుర గుర సేవా కరెహూ 1 పతి రుఖ of ఆయసు అనుసరెహూ ॥ 
అతి సనేహ బస vc సయానీ 1 నారి ధరమ సిఖవహి( మృదు బానీn3॥ 
సాదర సకల కుఅ(రి సమురవూఈ (1 TNS, బార బార ఉర లాఈఈ6 ॥ 
బహురి బహురి భేటహి( మహతారీ( 1 కహహి( బిరంచి Shc కత నారీ. ॥ 4 ॥ 


ఈ విధముగా కానుకలను ఏర్పజచి, వాటిని జనకుడు అయోధ్యకు పంపెను. పెండ్జివారు మజలి 
పోవుచున్నారను వార్త వినగానే రాణులెల్లరును నీరు తక్కువగానున్న మడుగులలోని చేషలవలె గిలగిలలాడిరి. వారు 
మాటి మాటికిని సీతమ్మను గుండెలకు హత్తుకొనుచు ఆశీర్వదించిరి. “నీవు నీ పతికి అత్యంత ప్రీతిపాత్రురాలవు 
అగుదువు. ఆయనతో ఎల్లప్పుడును సుఖజీవనము కలుగుగాక. దీర్భసుమంగళీభవ ఇదియే మాఆశీర్వాదము. నీవు 


అత్తమామలకును, గురువులకును సేవలొ నర్పుము. నీ భర్తమాటను జవదాటకుము”- అని హిత 
వచనములను పలికిరి. చతురలైన సఖీమణులు (ప్రేమతో చొరవలుచూపి, ఆమెకు గృహిణీధర్మములను ఉపదేశించిరి. 
రాణులు నలుగురు వధువులను అక్కునజేర్చుకొనుచు “బ్రహ్మదేవుడు స్త్రీలను ఏల సృష్టించెను.” అనుచు తమ 
విచారమును (ప్రకటించిరి. (చౌ॥ 1-4) 


దో- తెహి అవసర భాఇన్ల సహిత, రాము భానుకుల కేతు | 
చలే జనక మందిర ముదిత, బిదా కరావన శూతు ॥ 334 ॥ 


ఆ సమయమున భానుకులకేతువు (శ్రేష్టుడు) ఐన శ్రీరామచంద్రుడు ప్రసన్నమనస్కుడై తన సోదరులతో 
గూడి, జనకుని యొద్ద సెలవు గైకొనుటకు వచ్చెను. (దో॥ 334) 


చౌ- చారిఉ భాఇ సుభాయ( సుహాఏ 1 నగర నారి నర దేఖన ధాఏ ॥ 
కొడ కహ చలన చహత హహి( ఆజూ | కీన్హ బిదేహ బిదా కర సాజూ ॥1॥ 
లేహు నయన భరి రూప నిహారీ 1 ప్రియ పాహునే భూప సుత చారీ ॥ 
కో జానై కెహి( సుకృత సయానీ । నయన అతిథి కీన్హే బిధి ఆనీ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


262 శీ రామచరిత మానసము 


తత టకుటనుక బటీనక నుక కక లన వరన ననన 


మరనసీలు జిమి పాన DSA 1 సురతరు లహై జనమ కర భూఖా ॥ 
పాన నారకీ హరిపదు జైసీ(। ఇన్హ కర దరసను హను కహ Toe ॥ 3 ॥ 
నిరఖి రామ Ser ఉర ధరహూ 1 నిజ మన ఫని మూరతి మని కరహూ ॥ 
ఎహి DO సబహి నయన ఫలు దేతా 1 గఏ కుఅంర సబ రాజ నికేతా ॥ 4 ॥ 


మిథిలానగరములోని (స్రపురుషులందలును సహజసుందరులైన ఆ సోదరులను జూచుటకు పరుగులు 
ద్రీసిరి. వారిలో ఒకరు “ఈ దినమే వీరు తిరుగు ప్రయాణములు చేయుచున్నారు. అందులకే జనకుడు వారికి 
తగినఏర్పాట్టు కావించినాడు. కావున మనఅతిథులు, 'ప్రేమాస్పదులు, సుందరులు ఐన ఈ నలుగురు 
రాకుమారులను కనులపండువుగా తనివిదీర దర్శింపుడు. వారి సౌందర్యమకరందమును మీనేత్ర చషకములతో 
తృప్తిగా (గ్రోలుడు. సఖీ! ఎవరి పుణ్యఫలముగా విధాత వీరిని ఇక్కడకు గొనివచ్చి, మనకు కనువిందు గావించెనో? 
ఎవరెరుగుదురు? చనిపోవుచున్నవానికి అమృతము లభించినట్టును, జీవిత మంతయు ఆకలితో 
అలమటించుచున్నవానికి కల్పవృక్షముదొరకినట్టును, నరకమునకు పోవుచున్నవానికి పరమపదము ప్రాప్తించినట్టును, 
మనకు వీరిదర్శనభాగ్యము కల్లెను. శ్రీరామచంద్రుని అలౌకికసౌందర్యమును తనవిదీర చూచి సర్పము మణిని 
తనపడగపై భద్రపజచుకొనినట్లు ఆయనరూపమును మీ హృదయములలో పదిలపటచుకొనుడు.” ఈ విధముగా 
అందథికిని నయనానందమును గూర్చుచు రాకుమారులు రాజభవనమునకు చేరిరి. (చౌ! 1-4) 


దో-రూప సింధు సబ బంధు OD, హరషి ఉఠా రనివాసు। 
కరహి( నిఛావరి ఆరతీ, మహా ముదిత మన సాసు ॥ 335 ॥ 


అతిలోకసుందరులైన ఆ రాకుమారులను జూచి రాణివాసమువారందణును హర్షోల్దాసభరితలైరి. 
వధువులతల్లులు కానుకలను వెదజల్లిరి. మంగళహారతులను ఇచ్చిరి. (దో॥ 335) 


చౌ-దేఖి రామ SD అతి అనురాగీ. । ప్రేమబిబస పుని HA పద లాగీ(॥ 
రహీ న లాజ ప్రీతి ఉర ఛాఈ | సహజ సనేహు బరని కిమి జాఈ-॥ 1 ॥ 
eran సహిత aad అన వాఏ | ఛరస అసన అతి హేతు జెవా(ఏ ॥ 
బోలే రాము సుఅవసరు జానీ । do సనేహ సకుచమయ wa ॥ 2 ॥ 
Ors అవధపుర చహత సిధాఏ । బిదా హోన హమ ఇహా( పఠాఏ ॥ 
మాతు ముదిత మన ఆయసు దేహూ | బాలక జాని కరబ నిత Sow ॥ 3 ॥ 
సునత బచన బిలఖెఉ రనివాసూ । బోలి న సకహి( ప్రేమబస సాసూ ॥ 
హృదయం లగాఇ కుఅ(రి సబ dQ) SBS సౌంపి DSO అతి క్రీస్త్రీ u 4 


శ్రీరాముని అద్భుత సౌందర్యమునకు ముగ్గలై (ప్రేమపారవశ్యమున వారు మాటిమాటికిని ఆయన 
పాదములను జంకుగొంకులులేక స్పృశించుచుండిరి. వారిహృదయములు ప్రేమపూర్ణములాయెను. శ్రీరామునకును, 
ఆయన సోదరులకును సుగంధద్రవ్యములను ard, స్నానములు చేయించిరి. పిదప షడ్రసోపేతముగా భోజనము 
చేయించిరి. అది అదనుగాదలచి, శ్రీరామచంద్రుడు స్నేహసౌశీల్య సంకోచయుతవచనములను ఇట్లు పలికెను. “మా 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 263 


oe eee ————————————e—————Eee———— 


తండ్రి గారు అయోధ్యకు వెళ్లగోరు చున్నారు. మీ అనుమతి కొజుకై మమ్ములను ఇచటికి పంపినారు. కావున అమ్మా! 
మమ్ము మీ పిల్లలవలె భావించి, వాత్సల్యముతో మాకు అనుజ్ఞను ఇండు.” ఈ మాటలను వినగానే రాణివాసమువారు 
ఆందోళన పడిరి, అత్తగార్హు మాటలాడజాలక పోయిరి. వారు రాకుమార్తెలను అక్కున జేర్చుకొని, వారిని వారి భర్తలకు 
అప్పగించి ఇట్టనిరి. (చౌ॥ 1-4) 


ఛం-కరి బినయ Dok రామహి సమరపీ జోరి కర Ha YI కహై | 
బలి dc తాత hes తున్న కహు( బిదిత గతి సబ కీ అహై ॥ 
పరివార పురజన మోహి రాజహి ప్రానప్రియ సియ జానిబీ । 
తులసీస సీలు సనేహు లభి నిజ కింకరీ కరి మానిబీ ॥ 


సీతాదేవితల్లి ఆమెను శ్రీరామునకుఅప్పగించి, చేతులు జోడించి (ప్రార్థించుచు ఇట్లనెను. “నాయనా! నీవు 
సజ్జనశిరోమణివి! నేను ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను. సీత నాకును రాజు గారికిని మాత్రమే గాక మా 
బంధువులకును నగరప్రజలకును (ప్రాణములతో సమానము. ఆమెస్నేహసౌశీల్యములను గమనించి, ఓ తులసీ(దాస) 
(ప్రభూ! ఆమెను మీ సేవకురాలిగా భావింపుడు. (ఛం॥) 


సో- Gog, పరిపూరన కాను, జాన సిరోమని భావప్రియ | 
జన గున గాహక రామ, దోష దలన కరునాయతన ॥ 336 ॥ 


రామా! నీవు పూర్ణకాముడవు. జ్ఞానులకు తలమానికము. భావ ప్రియుడవు. భక్తులగుణములనే (గ్రహించి, వారి 
దోషములను రూపుమాపెదవు. కరుణానిధివి. (సోః 336) 


చౌ-అస కహి రహీ SUS గహి రానీ । (పేను పంక జను గిరా సమానీ ॥ 

సుని సనేహసానీ బర బానీ। బహుబిధి రామ సాసు సనమానీ ॥ 1 ॥ 

రామ బిదా మాగత కర జోరీ। కీన్హ ప్రనాము బహోరి బహోరీ ॥ 

Bog అసీస బహురి సిరు నాఈ। MRL సహిత చలే రఘురాఈ ॥ 2 ॥ 

మంజు మధుర మూరతి ఉర ఆనీ | భఈ( సనేహ సిథిల సబ రానీ ॥ 

పుని ధీరజు ధరి కుఅంరి హంకారీ(. 1 బార బార భేటహి( మహతారీ( ॥ 3 ॥ 

సహు(చావహి( ఫీరి మిలహి( బహోరీ | బడీ పరస్పర ప్రీతి న థోరీ ॥ 

WA Wa మిలత OOS, Doms 1 బాల బచ్చ జిమి ధేను లవాఈ ॥ 4 ॥ 

ఈ విధముగా . పలికి ఆమె శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను. ప్రేమోద్వేగముచే ఆమె కంఠము 
మూగబోయెను. ఆమె మౌనము వహించెను. ప్రేమ పూరితమైన ఆమె పల్కులను విని, శ్రీరాముడు చేతులు జోడించి 
నమస్కరించి, అనుజ్ఞకై సగౌరవముగా ఆమెను (ప్రార్థించెను. మాటి మాటికిని ప్రణమిల్లైను. ఆమె ఆశీస్సులను గైకొని, 


రఘు రాముడు నతమస్తకుడై తన తమ్ములతో గూడి ఆమెనుండి సెలవు గైకొనెను. వారి సుందర మధుర' 
మూర్తులను హృదయములలో నిలుపుకొని, రాణులు '్రేమవిహ్యలలైరి. నిబ్బరము వహించి తమ కూలుళ్లను OO), 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


264 శ్రీ రామచరిత మానసము 


EEE 


వారిని పదే పదే అక్కున జేర్చుకొనిరి. వారిని కొంత దూరము సాగనంపిరి. మనస్సు నిలువక రాణులు కొంత 
దూరము వారితో నడిచి తిరిగి వచ్చిరి. కాని (ప్రేమతమకమున మటల వారిని సమీపించి ఆలింగనము చేసికొనిరి. ఇట్లు 
పెక్కు పర్యాయములు రాణులు వారిని అనుగమించిరి. ఎట్టకేలకు దూడలనుండి ఆవులను వేలు చేసినట్టు సఖులు 
వారిని గృహములకు మజలించిరి. (చౌ॥ 1-4) 


దో- ప్రేమబిబస నర నారి సబ, SPS సహిత రనివాసు | 
నూనహుం కీన్హ బిదేహపుర, Store బిరహ( నివాసు॥ 337 ॥ 


మిథిలానగరమునందలి & పురుషులు దాసదాసీలు, రాణివాసమువారు (ప్రేమోద్వేగములకు లోనైరి. 
కరుణరసము, విరహవేదన ఆపురములో మూర్తీభవించినట్టుండెను. (దో॥ 337) 


చౌ-సుక సారికా జానకీ జ్యాఏ । కనక పింజరన్లి రాఖి Seo ॥ 

బ్యాకుల కహహి( కహాం బైదేహీ 1 సుని ధీరజు పరిహరఇ న కేహీ ॥ 1 ॥ 

భఏ బికల ఖగ మృగ ఎహి భా(తీ | మనుజ దసా Toc కహి జాతీ ॥ 

బంధు సమేత జనకు తబ wd ప్రేమ ఉమగి లోచన జల wo 1 2 ॥ 

పీయ  బిలోకి ధీరతా భాగీ॥ రహే కహావత పరమ DOA ॥ 

లీన్హి రాయ ఉర లాఇ జానకీ  మిటీ మహామరజాద mys కీ ॥ 3 ॥ 

సమురూవత సబ సచివ సయానే 1 85 బిచారు న అవసర జానే ॥ 

బారహి( బార సుతా ఉర Paci సజి సుందర పాలకీ. మగాఈ6 ॥ & ॥ 

బంగారు పంజరములలో ఉంచబడి, జానకీదేవికడ మాటలు నేర్చుకొనిన చిలుకలు గోరువంకలు 'వైదేహి 
ఎక్కడ? వైదేహి ఎక్కడ? అని పలుకసాగినవి. ఇది విని, మనశ్శాంతిని ఎవరు కోల్పోరు? పశుపక్ష్యాదులే ఈ విధముగా 
వ్యాకులపడుచున్నప్పుడు ఇక మనుష్యుల సంగతి చెప్పనేల? జనకుడు తన సోదరుడైన కుశధ్వజునితోపాటు అచటికి 
వచ్చెను. (ప్రేమాతిరేకమున ఆతనికన్నులు చెమ్మగిల్లైను. ఆయనను అందయును విరాగి అనుకొందురు. కొని 
భర్తవెంటవెళ్ళుచున్న సీతాదేవిని జూచి, ఆయన ధైర్యము, వైరాగ్యము ఎగిరి పోయెను. బిడ్డను అక్కున జేర్చుకొనెను. 
చూచుచుండగనే (ప్రేమ (ప్రవాహము వజదలుకాగా ఆయనజ్ఞానమనెడిఆనకట్ట బీటలువాటెను. మంత్రులు 


ఆత్మీయులు ఆయనను ఊరడించిరి. అది శోకమునకు సమయముగాదని (గ్రహించి, జనకుడు కుమార్తెలను 
కౌగిలించుకొని, వారికి ధైర్యము చెప్పెను. పల్లకీలను దెప్పించెను. (Su 1-4) 


దో- పేమబిబస పరివారు సబు, జాని సులగన నరేస । 
Sed SPS పాలకిన్ల, సుమిరే సిద్ది గనేస ॥ 338 ॥ 


జనకుని పరివారమంతయు (ప్రేమ వివశమాయెను. శుభముహూర్తమున జనకుడు శ్రీ గణేశుని, సిద్ధి దేవిని 
స్మరించుచు వధువులను పల్లకీలలో కూర్చుండ బెట్టెను. (దో॥ 338) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 265 


చౌ- బహుబిధి భూప సుతా సమురూఈ(। నారిధరము కులరీతి సిఖాఈ(॥ 
దాసీ దాస దిఏ బహుతేరే। సుచి సేవక జే ప్రియ సియ కేరే ॥1॥ 
సీయ చలత బ్యాకుల పురబాసీ 1 హోహి( SIS సుభ మంగల రాసీ ॥ 
భూసుర సచివ సమేత సమాజా । సంగ చలే పహు(చావన రాజా ॥ 2 ॥ 
సమయ బిలోకి బాజనే wd రథ గజ wed బరాతిన్హ సాజే ॥ 
దసరథ DS బోలి సబ OSs దాన మాన పరిపూరన క్రీనే ॥3॥ 
SOS సరోజ ధూరి ధరి సీసా! ముదిత మహీపతి పాఇ అసీసా ॥ 
సుమిరి గజానను కీన్ల పయానా | మంగలమూల సగున భఎ నానా ॥ కీ ॥ 


జనకమహారాజు తనబిడ్డలకు పెక్కువిధముల _ఉపదేశములనిచ్చెను. (ప్రీధర్మములను, వంశ 
సంప్రదాయములను బోధించెను. సీతాదేవికి విశాసపాత్రులైన దాసదాసీజనులను ఆమెతోపాటు పంపెను. సీతాదేవి 
భర్తవెంట అత్తవారింటికి (ప్రయాణమైనప్పుడు నగరవాసులు వ్యాకులపాటునకు లోనైరి. శుభశకునములు 
మంగళకరములైన చిహ్నములు గోచరించెను. బ్రాహ్మణులతో మంత్రులతో, (ప్రజలతో కలిసి, జనకుడు 
కొంతదూరము వారిని అనుగమించెను. బాజాభజంత్రీలు మోగెను. రథగజతురంగములు అలంకరింపబడెను. 
దశరథుడు బ్రాహ్మాణులందటికిని దానములనిచ్చి, వారిని సంతుష్టుల జేసెను. వారి పాదధూళిని శిరమున దాల్చి, 
వారి నుండి ఆశీస్సులనుబొందెను. శ్రీ గణేశుని స్మరించి, ప్రయాణమయ్యెను. మంచి శకునములెదురయ్యెను. 
(Su 1-4) 
దో- సుర ప్రసూన బరషహి( హరషి, కరహి( అపఛరా గాన | 
చలే అవధపతి అవధపుర, ముదిత బజాఇ నిసాన ॥ 339 ॥ 
దేవతలు హర్షముతో పుష్పములను వర్షించిరి. అప్సరసలు పాడిరి, ఆడిరి. నగారాల మోతలు అనుసరింపగా 
దశరథుడు సంతోషముతో అయోధ్యానగరమునకు బయలు దేటెను. (దో॥ 339) 


చౌ-న్ఫప కరి బినయ మహాజన GOs సాదర సకల మాగనే టేరే ॥ 
భూషన బసన బాజి గజ దీన్హే । (soso 32 OG సబ క్రీస్తే nin 
బార బార  బిరిదావలి భాషీ। HE సకల రామహి ఉర రాఖీ ॥ 
బహురి బహురి కోసలపతి కహహీ | జనకు ట్రేమబస ఫిరై న చహహీ( ॥ 2 ॥ 
పుని కహ భూపతి బచన సుహాఏ Hoo మహీస దూరి బడి ఆఏ ॥ 
రాజ బహోరి ఉతరి భఎ TG) (ప్రేమ ప్రబాహ DSS బాఢే ॥ 3 ॥ 
తబ DG బోలే కర జోరీ। బచన సనేహ సుధా( జను బోరీ ॥ 
కరౌ. కవన DO బినయ బనాఈ | మహారాజ మొహి dQ బడాఈ ॥ 4 ॥ 


దశరథుడు (బ్రాహ్మణులను, ప్రముఖులైన పురజనులను, (ప్రజలను అనునయించి, సాదరముగా వెనుకకు 
పంపెను. సంప్రదాయముననుసరించి, వారి వారికి తగినట్లుగా సొమ్ములను, వస్త్రములను, గుజ్జములను, ఏనుగులను 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


266 శ్రీ రామచరిత మానసము 


i ae 


ఇచ్చి అందతీని సంతృప్తి పజచెను. వారు రాజును పదేపదే పొగడుచు, శ్రీరాముని తమహృదయములయందు 
నిలుపుకొని, వెనుకకు మజలిరి. దశరథుడు ఎంతగా చెప్పినను జనకుడు 'ప్రేమవశమున మటలిపోలేకపోయెను. 
పిమ్మట దశరథుడు రథము దిగి, మర్యాదగా ఇట్లనెను. “మహారాజా! మీరు చాలా దూరము వచ్చితిరి. ఇంకనైనను 
మజలిపొండు.”- ఆయన కన్నులలో నీరు నిండెను. అప్పుడు జనకుడు చేతులు జోడించి, ప్రేమామృతవచనములను 
ఇట్టు పలికెను. “మహారాజా! మీరు నాపై అమితగౌరవమును చూపితిరి. ఆ బుణభారమును నేను ఎట్టు తీర్చుకొన 
గలను? (wu 1-4) 


దో- కోసలపతి సమధీ Sad, సనమానే సబ భాలి । 
మిలని పరసపర బినయ అతి, ప్రీతి న హృదయ సమాతి ॥ 340 ॥ 


కోసలాధిపతియైన దశరథుడు తనవియ్యంకుని మిక్కిలి ఆదరించెను. అతినమ(త్రతో వారు 
పరస్పరాలింగనములను కావించుకొనిరి. వారి హృదయములు (ప్రేమతో నిండిపోయెను. (దో॥ 340) 


చౌ- ముని మండలిహి జనక సిరు నావా 1 ఆసిరబాదు సబహి సన పొవా ॥ 
సాదర పుని Bs జామాతా। రూప Se గున నిధి సబ భ్రాతా udu 
చోరి పంకరుహ పాని సుహాఏ । బోలే బచన (eas జను జాఏ ॥ 
రామ SOC కెహి భాంతి ప్రసంసా। ముని మహేస నున మానస హంసా ॥ 2 ॥ 
sine SK SA జెహి oi కోహు మోహు మమతా ముదు త్యాగీ ॥ 
బ్యాపకు బ్రహ్మ అలఖు అబినాసీ 1 చిదానందు నిరగున గునరాసీ ॥ 3 ॥ 
మన సమేత జెహి జాన న బానీ। తరకి న సకహి( సకల అనుమానీ ॥ 
మహిమా నిగము నేతి కహి కహఈ SF తిహు( కాల ఏకరస రహఈ ॥ 4 ॥ 


జనకుడు మునులందతికిని నమస్కరించి, వారినుండి ఆశీస్సులు గైకొనెను. పిమ్మట ఆయన ఆప్యాయతతో 
స్నేహసౌశీల్యగుణోపేతులైన అల్లుండ్లను కౌగిలించు కొనెను. చేతులు జోడించి, ప్రేమ భరితకంఠముతో ఇట్లనెను. “ఓ 
రామా! నేను ఏ విధముగా మిమ్ము కొనియాడగలను? మీరు మునులయొక్కయు మహాదెవుని యొక్కయు 
మనస్సులనెడి సరోవరములయందు సంచరించెడి హంసలు. మీకొజుకు యోగులు కామక్రోధమోహమదములను 
త్యజించి, యోగ సాధన చేయుచుందురు. నీవు సర్వవ్యాపివి, పర(బ్రహ్మవు, అవ్యయుడవు, అగోచరుడవు, చిదానంద 
స్వరూపుడవు, నిర్గుణుడవైనను, గుణనిధివి, అవాజ్మానసగోచరుడవు, తార్కికులహేతువాదములకు అందనివాడవు. 
శేదములు నీ మహిమలను 38 నేతి” అని వర్లించును. (త్రికాలములయందును ఒకే విధముగా ఉండువాడవు. 
నిర్వికారుడువు. (చౌ॥ 1-4) 


దో- నయన బిషయ మో కహు( భయజ, సో సమస్త సుఖ మూల | 
సబఇ లాభు జగ జీవ కహం భఏ( ఈసు అనుకూల ॥ 341 ॥ 


సర్వ సుఖ నిధానమైన మీరు నాకు కనువిందు గావించితిరి. ఈశ్వరానుగ్రహము లభించిన వారికి ఈ 
ప్రపంచమున ప్రాప్తముకానిది ఏదియును ఉండదు. (దో॥ 341) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 


చౌ- సబహి భాంతి మొహి 62, బడాఈ I 


హోహి( సహస దస సారద సేషా। 
మోర భాగ్య TAS గున గాథా । 
మై( కఛు SWS ఏక బల మోరే( 1 
బార బార మాగఉ( కర జోరే(। 
సుని బర బచన (ప్రేమ జను పోషే | 
కరి బర బినయ ససుర సనమానే | 
బినతీ బహురి భరత సన క్షీన్లీ। 


నిజ జన జాని OS, అపనాఈ i 
కరహి( కలప Sx భరి లేఖా ॥ 1 1 
కహి న సిరాహి( సునహు రఘునాథా ॥ 


తుమ రీరుహు సనేహ సుఠి థోరే( ॥ 21. 


మను పరిహరై SOS జని భోరే( ॥ 
పూరనకామ రాము పరితోషే ॥ 3 ॥ 
పితు కౌసిక బసిష్ట సమ జానే ॥ 
మిలి సప్రేము పుని ఆసిష దీనీ 14 ॥ 


267 


మీరు అన్నివిధముల నన్ను ఉన్నతుని జేసితిరి. మీదాసునిగా నన్ను అను(గ్రహించితిరి. పదివేలమంది శారదలు, 
శేషులు కోటి కల్పములలోగూడ నా అదృష్టమును మీ గుణములను గానము చేయుచునే యుందురు. ఐనను 
రఘునాథా! నా ఈ అదృష్టమును, మీ గుణములను BBS గాధలు ఎన్నటికిని సమాప్తము కానేకావు. స్వల్ప (ప్రేమ 
(భక్తి) తోడనే మీరు (ప్రసన్నులయ్యెదరు. ఈ దృఢ విశ్వాసముతో చేతులు జోడించి, మీకు ఒక్కమాటను 
విన్నవించెదను. నా మనస్సు ఒక్కక్షణమైనను మీపాదపద్మములను మటువకుండుగాక” భక్తిభరితములైన 
జనకునివచనములను విని, శ్రీరామచంద్రుడు మిక్కిలి సంతుష్టుడాయెను. వినమ్రభావముతో అతడు 
జనకమహారాజును తన తండ్రిగారితో, గురువు విశ్వామిత్రునితో, కుల గురువు వసిష్టునితో సమానముగా భావించి, 
గౌరవించెను. పిదప జనకుడు భరతునితోగూడ సాదరముగా విన్నవించుకొనెను. (ప్రేమతో కౌగిలించుకొని, ఆయనను 
ఆశీర్వదించెను. (చౌ॥ 1-4) 


దో- మిలే లఖన రిపుసూదనహి, 49, అసీస మహీస । 
భఏ పరసపర (్రేమబస, GO HO నావహిం సీస ॥ 342 ॥ 
అనంతరము జనకరాజు లక్ష్మణుని, శత్రుఘ్నునిగూడ (ప్రేమతో కౌగిలించుకొని, ఆశీస్సులు పలికెను. వారు 
'ప్రేమాధిక్యమున పరస్పరము పదే పదే నతశిరస్కులైరి. (దో॥ 342) 


రఘుపతి చలే సంగ సబ భాఈ ॥ 
SOS రేను సిర నయనన్హ లాఈ ॥ 1 ॥ 
అగము న కఛు ప్రతీతి నున మోరే. ॥ 
కరత నునోరథ సకుచత అహహీ( ॥ 2 ॥ 
సబ సిధి తవ దరసన అనుగామీ ॥ 
ఫిరే మహీసు ఆసిషా పాఈ ॥ 3 ॥ 
ముదిత ఛోట బడ సబ సముదాఈ. ॥ 
Pg నయన ఫలు హోహి( సుఖారీ ॥ 4 ॥ 


చౌ-బార బార కరి బినయ బడాఈ | 
జనక Mer కౌసిక పద జాఈ । 
సును మునీస బర దరసన తోరే(। 
జో సుఖు సుజసు లోకపతి చహహీ | 
సో సుఖు సుజసు సులభ మొహి స్వామీ 1 
క్రీన్ని బినయ HI HI సిరు నాఈ 1 
చలీ words IMPS బజాఈ । 
రామహి నిరఖి గ్రామ నర నారీ । 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


268 శీ రామచరిత మానసము 


al 


కడకు జనకమహారాజునకు పెక్కుపర్యాయములు విన్నవించుకొని శ్రీరామచంద్రుడు తన సోదరులతోగూడి 
బయలు BB, జనకుడు విశ్వామిత్రుని పాదములకు ప్రణమిల్లి, ఆయన పాదధూళిని కన్నులకు అద్దుకొని, 
శిరమున WHS. మజియు ey పలికెను. “మునీశ్వరా! మీ దర్శన భాగ్యమువలన లభ్యముకానిదేదియు లేదు. ఇది 
నా పరిపూర్ణవిశ్వాసము. లోకపాలురుగూడ సంకోచపడుచునే కోరుకొనెడి సుఖసంపదలు, కీర్తిప్రతిష్టలు, ఈనాడు 
నాకు సులభముగా లభ్యమైనవి. ఏలనన సర్వ సిద్దులును మీ దర్శనమునే అనుసరించి యుండును." ఈ విధముగా 
మాటిమాటికిని విన్నవించి, నమస్కరించి, ఆశీస్సులను పొంది, జనకుడు గృహోన్ముఖుడాయెను. నగారాలు 
(మోగుచుండగా Dos వారు బయలుదేజిరి. పిన్నలును, పెద్దలును అందజు సంతసించిరి. మార్గములో వివిధ 
(గ్రామముల'ప్రజలు శ్రీరామచంద్రుని గాంచి SHAS సాఫల్యములకు సంబరపడిరి. (చౌ॥ 1-4) 


దో- బీచ HS బర బాస కరి, మగ లోగన్హ సుఖ దేత | 
అవధ సమీప పునీత దిన, పహుంచీ ఆఇ జనేత ॥ 343 ॥ 


త్రోవలో అచ్చటచ్చట బసచేయుచు ప్రజలను సంతోషపజిచుచు ఒక శుభదినమున పెండ్లివారు అయోధ్యను 
సమీపించిరి. (దో॥ 343) 


Bogart అయోధ్యకు చేరుట - నిత్యనూతనోత్సవములు 


చౌ-హనే DES పనవ బర బాజే BO సంఖ ధుని హయ గయ గాజే ॥ 
రూయి DOS డిండిమీ( సుహాఈ 1 సరస రాగ బాజహి( సహనాఈ ॥ 1 ॥ 
పుర జన ఆవత అకని OO! ముదిత సకల పులకావలి WS ॥ 
నిజ నిజ సుందర BON సారే । హాట బాట చౌహట పుర ద్వారే ॥ 2 ॥ 
KOc సకల అరగజా( సిచాఈ6| జహ( తహ చౌకే( చారు QOS ॥ 
బనా బజారు న జాఇ బఖానా SOS కేతు పతాక బితానా ॥3॥ 
సఫల పూగఫల కదలి రసాలా । రోపే బకుల కదంబ తమాలా ॥ 
లగే సుభగ తరు పరసత ధరనీ 1 మనిమయ ఆలబాల కల కరనీ ॥ 4 ॥ 


నగారాలమోతలు, డోళ్లశబ్దములు, శంఖనాదములు, ఏనుగులఘీంకారములు, గుజ్లముల సకిలింపులు, 
కరతాళధ్వనులు, మృదంగరవములు, మధురరాగములను ఆలపించునాదస్వరములు నో కోలాహలముల 
మధ్యవచ్చెడి పెండ్డివారిని గాంచి, అయోధ్యా నగరవాసులు అత్యంతము హర్షిత్రులైరి. వారితనువులు 
పులకితములయ్యెను. వారు తమఅందమైన గృహములను, వీధులను, అంగళ్లను, కూడళ్లను, నగర ద్యారములను 
కనులపండువుగో అలంకరించిరి. సుగంధ (ద్రవ్యములను గలిపిన కలాపిని వీధులలో చల్లిరి. రంగవల్లులు తీర్చిదిద్దిరి. 
ధజపతాకతోరణములతో నగరమంతయు కోహీయమానమయ్యెను. పండ్లతో బరువెక్కిన పోక, అరటి, మామిడి, 
వకుళ, కదంబ తమాల వృక్షముల వరుసలు కన్నులకింపు గొల్పుచుండెను. వాటి శాఖలు నేలను ముద్దాడుచుండెను. 


వాటి చుట్టును మణులు SOAS అరుగులు (ఆలవాలములు) వింత శోభలను వెలార్చు చుండెను. (చౌ॥ 1-4) 


దో- బిబిధ భాతి మంగల కలస, గృహ గృహ రచే సంవారి | 
సుర బ్రహ్మాది సిహాహిం సబ, రఘుబర పురీ నిహారి ॥ 344 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 269 


ప్రతిగృహమునందును నానావిధమంగళకలశములు అమర్చబడియుండెను. ఆ అయోధ్యా నగర-అలంకార 
శోభలకు ముగ్గులైన (బ్రహ్మాదిదేవతలు దానిని జాచి (ఇట్టి కల్యాణ మహోత్సవము మాలోకమున గూడ జరిగిన ఎంత 
బాగుండును?అని) ఈర్ష్య పడుచునే ప్రశంసించిరి. (దో॥ 344) 


చౌ- భూప భవను BIW అవసర సోహా 1 రచనా దేఖి మదన మను మోహా ॥ 


మంగల సగున మనోహరతాఈ । 
జను ఉఛాహ సబ సహజ సుహాఏ | 
Gas హేతు రామ బైదేహీ | 
ard జూథ MO SOc సుఆసిని । 
సకల సుమంగల Sac ఆరతీ । 
భూపతి భవన కొలాహలు హోఈ । 


రిధి సిధి సుఖ సంపదా సుహాఈ ॥ 1 ॥ 
తను ధరి ధరి దసరథ గృహ ఛాఏ ॥ 
కహహు లాలసా హోహి న కేహీ ॥ 2॥ 
నిజ ఛబి నిదరహి( మదన బిలాసిని ॥ 
గావహి( జను బహు బేష భారతీ ॥ 3 ॥ 
జాఇ న బరని SHS సుఖు సోఈ ॥ 


కౌసల్యాది రామ మహతారీ(। ప్రేమబిబస తన Sar బిసారీ(॥ 4 ॥ 


ఆ సమయమున రాజభవనసౌందర్యవైభవములను గాంచి, మన్మథునిమనస్సు గూడ ఆకర్షితమయ్యెను. 
శుభశకునములు, రామణీయకము, ఐశ్వర్య మహత్యములు, సుఖసంపదలు, ఉత్సాహము ఇవి యన్నియును 
సహజసుందరదేహములను దాల్చి, దశరథుని గృహమున ్రవేశించినట్టుండెను. శ్రీరామచంద్రుని, సీతాదేవిని 
చూచుటకు ఎవరి కన్నులు ఉబలాట పడవు? మన్మథ సతియైన రతీదేవి సౌందర్యమును గూడ తిరస్కరించు 
సుందరీమణులు అచటికి గుంపులు గుంపులుగా వచ్చిరి. అందణును మంగళద్రవ్యములను, హారతులను పట్టుకొని, 
పాటలు పాడుచుండిరి. సరస్వతీదేవియే వీరిరూపములలో వచ్చి, గానముచేయుచున్నట్టుండెను. రాజభవనము 
ఆనందోత్సాహకోలాహలములతో కలకలలాడుచుండెను. ఆసమయసుఖానందములు వర్లనాతీతములు. కౌసల్యాదేవి 
మొదలగు మాతృమూర్తులు (ప్రేమపారవశ్యమున తమనుతాము మటఅచిపోయిరి. (Sn 1-4) 


దో-దిఏ దాన DSS AYe, పూజి గనేస పురారి 1 
ప్రముదిత పరమ దరిద్ర జను, పాఇ పదారథ చారి ॥ 345 ॥ 


గర్భదరిద్రునకు చతుర్విధపురుషార్థఫలములు (ప్రాప్తించినంతగా రాణివాసమువారు అపరిమితానందములను 
పొందిరి. శ్రీ గణేశుని, పరమశివుని పూజించి, వారు బ్రాహ్మణోత్తములకు పుష్కలముగా విశేషదానములను గావించిరి. 
(దో॥ 345) 


చలహి(న చరన సిధిల భఎ గాతా ॥ 
పరిఛని సాజు సజన సబ లాగీ॥1॥ 
మంగల ముదిత సుమిత్రా! సాజే ॥ 
పాన పూగఫల మంగల మూలా॥ 2 ॥ 
మంజుల మంజరి తులసి బిరాజా ॥ 
మదన సకున జను నీడ బనాఏ 03 ॥ 


చౌ- మోద ప్రమోద Das సబ మాతా । 
రామ దరస హిత అతి అనురాగీ( | 
DOS OPS was wa 
హరద దూబ దధి పల్లవ ఫూలా । 
అచ్చత అంకుర లోచన లాజా । 
ఛుహే పురట ఘట సహజ సుహాఏ 1 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


270 శ్రీ రామచరిత మానసము 


SSS 


సగున సుగంధ న జాహి బఖానీ 1 మంగల సకల సజహి( సబ రానీ ॥ 
Dc ఆరతీ. బహుత బిధానా 1 ముదిత కరహి( కల మంగల గానా ॥ 4& ॥ 


మోద ్రమోదవివశలైన రాణులు అత్యంతానందముతో నిశ్చేష్టలై నిలిచి పోయిరి. శ్రీరామచంద్రుని 
దర్శనమునకై ద్వారపూజకై ఆనందోత్సాహములతో మంగళద్రవ్యములను, హారతులను సిద్దపజచింి, 
నానావిధవాద్యములసంగీతగోష్టి సాగుచుండెను. సుమిత్రాదేవి సంతోషముతో పసుపు, దూర్వాగడ్డి, పెజుగు, ఆకులు, 
పుష్పములు, తములపాకులు, వక్కలు, శుభప్రదములైన వ్రేళ్లు, అక్షతలు, బార్లీ మొక్కలు, గోరోజనము, పేలాలు 
తులసిమొక్కలు మొదలగు మంగళ ద్రవ్యములను తీసికొని వచ్చెను. రంగురంగుల సువర్శకలశములు 
మన్మథపక్షులగూళ్లవలెనుండెను. శుభశకునములనిచ్చు సుగంధ ద్రవ్యములు అనేకము తీసికొని రాబడెను. 
రాణులందజును శుభకార్యములయందు నిమగ్నలైరి. నౌనావిధ హారతులతో మధురగానములను చేయసాగిరి. 


(చౌ॥ 1-4) 


దో- కనక PS భరి మంగలన్హి, కమల కరస్హి Odc మాత | 
SOc ముదిత పరిఛని కరన, పులక పల్లవిత గాత 346 ॥ 


బంగారు పళ్లెములలో మంగళకరమైన సుగంధ (ద్రవ్యములను తీసికొని, రాణులు ద్వారపూజకై వచ్చి 
తమకరకమలములతో కుమారులకు మంగళహారతులనిచ్చిరి. హర్దాత్రిరకములతో వారు పులకిత గాత్రలైరి. 
(దో॥ 346) 


చౌ- ధూప ధూమ నభు మేచక భయఊ 1 సావన ఘన ఘమండు జను ఠయడః ॥ 

సురతరు సుమన మాల సుర బరషహి( 1 మనహు( బలాక అవలి మను కరషహి( un Lu 

మంజుల మనిమయ బందనివారే 1 మనహు. POH చాప సంారే ॥ 

ప్రగటహి( దురహి( అటన్న పర భామిని । చారు చపల జను దమకహి( దామిని ॥ 2 ॥ 

దుందుభి ధుని ఘన గరజని ఘోరా | జాచక చాతక దాదుర మోరా॥ 

సుర సుగంధ సుచి బరషహి( బారీ | సుఖీ సకల ససి పుర నర నారీ ॥ 3 ॥ 

సమడి జాని గుర ఆయసు దీన్హా। పుర ప్రబేసు రఘుకులమని కీన్హా ॥ 

సుమిరి సంభు గిరిజా గనరాజా 1 ముదిత మహీపతి సహిత సమాజా ॥ Au 

వారిచ్చిన ధూపధూమములు ఆకాశమున శ్రావణమేఘములను సృష్టించుచుండెను. దేవతలు, ఆకసము 
నుండి కల్ప వృక్ష ప్రసూనములను వర్షింపగా ఆ పుష్ప గుచ్చములవిలసనములు, బలాక (తెల్లని) పక్షుల గుంపులవలె 
ప్రజల (చూచువారి) మనస్సులను దోచుకొనుచుండెను. మణిఖచిత తోరణ కాంతులు ఇం[ద్రధనుశ్ళోభలను 
తలపించుచుండెను. తరుణీమణులు ఇటునటు తిరుగుచుండగా సుందరములై చపలములైన విద్యుల్లతలు 
మెజియుచున్నట్టుండెను. దుందుభులనాదములు మేఘగర్జనలను స్ఫురింపజేయుచుండెను. యాచకులగగ్గోలు, 


చాతకములు, కప్పలు, నెమళ్ల అజపులవలె ఉండెను. దేవతలు పవిత్రసుగంధజలములను కురిపింపగొ 
వరజలములకు పైరుపంటలు కలకలలాడినట్టు నగరవాసులు సంబరపడిరి. శుభముహూర్తమున వసిష్టులవారి 


యె 


ఆజ్ఞతో దశరభమహారాజు తనపరివారములతోగూడి పార్వతీపరమేశ్వరులను, శ్రీ గణేశుని స్మరించుచు 
పరమానందముతో నగరమున ప్రవేశించెను. (au 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 271 


దో- హోహి సగున బరషహి( సుమన, సుర దుందుభీ( బజాఇ | 
బిబుధ బధూ నాచహి( ముదిత, మంజుల మంగల గాఇ ॥ 347 ॥ 


శుభశకునములయ్యెను. దేవతలు దుందుభులు (మోగించిరి. పుష్పవృష్టిని గురిపించిరి. గంధర్వులు గానము 
చేసిరి. దివ్యాంగనలు, మంగళ గీతములను ఆలపించుచు నాట్యములాడిరి. (దో॥ 347) 


చౌ- మాగధ సూత బంది నట నాగర | MSM జసు తిహు లోక ఉజాగర ॥ 
జయ ధుని బిమల BS బర బానీ | దస OS సునిఅ సుమంగల సానీ ॥1॥ 
బిపుల was wad లాగే! నభ సుర నగర లోగ అనురాగే ॥ 
బనే బరాతీ బరని న జాహీ(। మహా ముదిత మన సుఖ న సమాహీ( ॥ 2 ॥ 
పురబాసిన్హ తబ రాయ జొహారే । Gods రామహి HD సుఖారే ॥ 
కరహి( నిఛావరి మనిగన Dorr బారి బిలోచన పులక సరీరా 3 
ఆరతి కరహి( ముదిత పుర నారీ | హరషహి( WWD కుఅ(ర బర చారీ ॥ 
DOS సుభగ ఒహార ఉఘారీ | దేఖి దులహినిన్ల హోహి( సుఖారీ ॥ 4 ॥ 
త్రిలోకవ్యాప్తమైన "దశరథుని యొక్క, శ్రీరామచంద్రుని యొక్క ఉజ్ఞ్యలనిర్మలకీర్తి ప్రతిష్టలను చతురులైన 
వందిమాగధులు, సూతులు, భట్రాజులు, నటులు గానముచేసిరి. జయధ్వనులు, వేదఘోషలు దశదిశల 
.'పతిధ్వనించెను. వివిధవాద్యములగోష్టి జరిగెను. ఆకాశమున దేవతలు, నగరమున (ప్రజలు (ప్రీమపరవశులైరి. 
పెండ్జిఊరేగింపుదృశ్యములకు వారు _పరమానందభరితులైరి. అయోధ్యావాసులు మహారాజునకు 
వందనములనాచరించిరి. శ్రీరామచంద్రుని దర్శింపగనే (ప్రసన్నమనస్కులై మణులను, వస్త్రములను కానుకలుగా 
సమర్పించిరి. వారికన్నులు ఆనందా(శ్రువులతో ఆర్రములాయెను, తనువులు పులకరించెను. పుర స్త్రీలు 
హర్షాత్రిరేకముతో ఆ నలుగురు రాకుమారులకు మంగళహారతులు పట్టిరి. పల్లకీలతెరలను మాటిమాటికిని కొద్దిగా 
Bari వారు నవవధువులను గాంచుచు ముచ్చటపడుచుండిరి. (చౌ॥ 1-4) 


దో-ఎహి DE సబహీ SS somo, ఆఏ రాజదుఆర 1 
ముదిత మాతు పరిఛని కరహిం బధున్హ సమేత కుమార ॥ 348 ॥ 


ఈ విధముగా ఎల్లరకును ఆనందమునుగూర్చుచు నవవధూవరులజంటలు రాజ భవనద్యారములను 
చేరినవి. రాజమాతలు ఆనందముతో వారికి ద్వారపూజలతో స్వాగతమర్యాదలను నెరపిరి. . (దో॥ 348) 


చౌ-కరహి. ఆరతీ బారహి( బారా । ప్రేము ప్రమోదు Ser కో పారా ॥ 
భూషన మని పట నానా జాతీ | కరహి( IPSS అగనిత భాంతీ ॥ 1 ॥ 
బధున్హ సమేత దేఖి సుత చారీ; పరమానంద మగన మహతారీ ॥ 
పుని Wd సీయ రామ ఛబి దేఖీ | ముదిత సఫల జగ జీవన SH ॥ 2 ॥ 
సఖీ. సీయ ముఖ WI పుని చాహీ। గాన కరహి( నిజ సుకృత సరాహీ ॥ 
బరషహి( సుమన ఛనహి( ఛన దేవా। నాచహి( MSc లావహి( సేవా ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శీ రామచరిత మానసము 


cn తళ. moe శోకం. UG ఉవబూ సకల Bes Sc ॥ 
3D మ x 


రహీ రూప అనురాగీ. ॥ 4 | 
SS న బనహి( నిపట లఘు లాగీ(1 ఎకటక | 


వారు వరుసగా హారతులను ఇచ్చిరి. వారి ప్రేమాతిరేకస్టీతిని ఎవ్వరును వర్లింపజాలరు. నానా విధ్వ్య్యా 
కా ను, రత్సములను ఆ శుభసమయమున కానుకలుగా సమర్పించిరి. నవవధువులతోగ్సు 
ఆభరణములను, కో | = జూచి, రాజమాతలు పరమానంద భరితలైరి. శ్రీ సీతారాములను తనివిద్యీ 
వచ్చుచున్న తమ iets bata భావించిరి. సఖులు మాటిమాటికి సీతాదేవిని అదే పనిగా దర్శించు 
ane త. a ea చేసిరి. దేవతలు (ప్రతి క్షణము పూలవర్షములతో, నాట్యములత్రో 
sei తమభక్తి (ప్రపత్తులను (ప్రకటించు కొనుచుండిరి. ఆ ogi జూచి, aio 
ఉపమా దకుచుండెను. కాని ఎ ఉపమానములుగూడ వా 

వారివైభవములను వర్ణించుటకు ఉపమానములను వె hare a 
రూపపౌభాగ్యములతో సరిపోలకుండెను. కావున అనురక్తితో రెప్పవాల్బక వారినే చూడసాగాను, 1 1-4) 


దో-నిగమ నీతి కుల రీతి కరి, అరఘ పా(వడే దేత | 
బధున్న సహిత సుత పరిచి సబ, చలీ లవాఇ NSS ॥ 349 ॥ 
బా 


వేదమార్గవిధానములు, వంశసం(ప్రదాయములు ముగిసినపిమ్మట రాజమాతలు ఆ నవ వధూవరులకు 
గ 
హారతులను, అర్య్యములను ఇచ్చి, నూతన వస్త్రములపై నడిపించుచు ప్రాసాదములోనికి గొనివచ్చిరి. (దో॥ 349) 


చౌ- చారి సింఘాసన సహజ సుహాఏ 1 జను మనోజ నిజ హాథ బనాఏ ॥ 
తిన్న పర Sed Ses బైఠారే । సాదర పాయ పునీత సఖారే ॥1॥ 
ధూప దీప నైబేద బేద 061 పూజే బర దులహిని మంగలనిధి ॥ 
బారహి6 బార ఆరతీ కరహీ(। బ్యజన చారు చామర సిర ఢరహీ6 ॥ 2 ॥ 
బస్తు అనేక DSO హోహీ(। భరీ. ప్రమోద మాతు సబ సోహీ6 ॥ 
పావా పరమ తత్వ జను జోగీ(। అమృతు OWS జను సంతత రోగీ. ॥ 3 ॥ 
జనమ SoS జను పారస సావా। అంధహి లోచన లాభు సుహావా ॥ 
మూక బదన జను POS ఛాఈ | మానహు( సమర సూర జయ సాఈ ॥ 4 |! కి 
“6% లః 
మన్మథశిల్పసౌందర్యములను పుణికిపుచ్చుకొని, సహజశోభలతో అలరారుచున్న సింహాసనమ 
వధూవరులను గూర్చుండబెట్టి, సాదరముగా వారిపవిత్రపాదములను కడిగిరి. పిమ్మట విధ్యకు 
ధూపదీపనైవేద్యములతో పూజాకార్యక్రమములను నిర్వర్తించిరి. రాజమాతలు వారకి హారతులెత్తి విసన oe 
వింజామరలతో విసరుచుండిరి. వారికి అమూల్యములైన ఉపాయనములను సమర్పించిరి. రగ 
మిము న. BYERS అమృతము అబ్బినట్లును, రాణులు మహదానంద wr 
దరిద్రునకు స్పర్శమణి దొరికినట్టు అంధునకు చూపు వచిన 7 వలన వాగ్టాటీ ఈ 
వీరునకు సంగ్రామమున విజయము లభించినటు- ee a 
౧ 


వారు మిక్కిలి ఆనందించిరి. 


దో- ఎహి సుఖ తే సత కోటి గున, పావహి( మాతు అనందు | 
భాఇన్హ సహి 


9 v | 
త బిఆహి ఘర, ఆఏ రఘుకులచందు ॥ 35) (క! 


Bhuvan Vani Trust, Lucknow 


ee ie ee gat en er gm eget a eel Re eg ee el 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 273 


కతన 


లోక రీతి జననీ. కరహి6 బర దులహిని సకుచాహి€ | 
మోదు బినోదు DSS బడ, రాము మనహి( ముసుకాహి(॥ 350 (ఖ) ॥ 


రఘువంశ మణియైన శ్రీరామచంద్రుడు సోదర సహితుడై వివాహ మహోత్సవములను జరుపుకొని, 
అయోధ్యలో అడుగిడిన ఆ శుభసమయమున తల్లులు పై సుఖానందములకు శతకోటి రెట్లు ఆనందమును తనివిదీర 
అనుభవించిరి. ఆ నవవధూవరులు సిగ్గుదొంతరలో మునిగిపోవునట్టుగా రాజమాతలు తమ సంప్రదాయ 
వినోదములను హాస్యప్రసంగములతో నడిపించిరి. శ్రీరాముడు వారి ఆనందోత్సాహములను గమనించి, 
దరహాసముతో మనస్సులోనే సంతసించెను. (దో॥ 350. క,ఖ) 


చా-దేనవ పితర పూజే బిధి నీకీ । పూజీ. సకల బాసనా జీకీ॥ 
సబహి బంది మాగహి( బరదానా 1 Bran, సహిత రామ కల్యానా ॥1॥ 
అంతరహిత సుర ఆసిష Gores ముదిత మాతు అంచల భరి Barc ॥ 
భూపతి బోలి బరాతీ OS 1 జాన బసన మని భూషన దీన్నే 2 ॥ 
ఆయసు పాఇ రాఖి ఉర రామహి | ముదిత గఏ సబ నిజ నిజ ధామహి ॥ 
పుర నర నారి సకల పహిరాఏ 1 ఘర ఘర was లగే బధాఏ ॥3॥ 
జాచక జన జాచహి( Hg జోఈ | ప్రముదిత రాజ దేహి( Hg సోఈ ॥ 
పవక సకల బజనిఆ నానా! పూరన కిఏ దాన సనమానా ॥ క ॥ 
తమ మనోరథములన్నియును నెజవేరినవని రాణులు దేవతలను పితరులను పూజించిరి. శ్రీరామునకును, 
తక్కిన రాకుమారులకును శుభములు కలుగునట్టుగా నమస్కరించుచు వారిని వరములను గోరిరి. అదృశ్య 


౧ 


రూపములతో దేవతలు వారికి ఆకసమునుండియే ఆశీస్సులను పలికిరి. వారు అమితానందముతో 
తమచీరకొంగులుపట్టి ఆశీస్సులను (గ్రహించిరి. పెండ్లికి వచ్చినవారికి అందటీకిని మహారాజు వాహనములను, 
వస్త్రములను, ఆభరణములను, మణులను కానుకలుగా సమర్పించెను. వారు రాజాజ్ఞను గైకొని, ఆనందముతో 
తమతమఇండ్లకు చేరిరి. నగరములోని (స్త్రీ పురుషులందణికిని మహారాజు ఆభరణములను నూతన వస్త్రములను 
పంచెను. ఇంటింటా మంగళ వాద్యములు BAD. పాత్రులైనఅర్జులకు కోరినవస్తువులనెల్ల దానము చేసెను. 
సీవకులకును, మేళములవారికిని, తదితరులకును తృప్తికరముగా బహుమతులను పంచెను. (చౌ॥ 1-4) 


దో- దేహి. అసీస జొహారి సబ, గావహి( గున గన గాథ | 
తబ గుర భూసుర సహిత గృహం గవను క్రీన్ల నరనాథ ॥ 351 ॥ 


వారందణును ఆశీర్వదించుచు నమస్కరించి, దశరథుని కొనియాడుచు 326. పిదప రాజు 
గురువుగారితోడను, ఇతరబ్రాహ్మణులతోడను కలిసి, రాజభవనమున ప్రవేశించెను. (దో॥ 351) 


చౌ-జో బసిష్ట.. అనుసాసన దీనీ లోక బేద బిధి సాదర క్రీస్త్రీ ॥ 
భూసుర OS SH సబ రానీ । సాదర GEc భాగ్య బడ జానీ 1 1 1 


[ 1352 ] Wo ఇం Alo (Ae) 10 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


272 శ్రీ రామచరిత మానసము 


inne 


BQ మనోహర dd SSc1 సారద ఉపమా సకల ఢంఢోరీ( ॥ 

దేత న బనహి( నిపట లఘు rhc: ఎకటక Sorc రూప అనురాగీ( ॥ క ॥ 

వారు వరుసగా హారతులను ఇచ్చిరి. వారి'ప్రేమాతిరేకస్టితిని ఎవ్వరును వర్లింపజాలరు. నానా విధములైన 
ఆభరణములను, వస్త్రములను, రత్నములను ఆ శుభసమయమున కానుకలుగా సమర్పించిరి. నవవధువులతోగూడి 
వచ్చుచున్న తమ నలుగురు పుత్రులను జూచి, రాజమాతలు పరమానంద భరితలైరి. శ్రీ సీత్రారాములను తనివిదీర 
జూచి, వారు తమజన్మలు ధన్యమైనట్టు భావించిరి. సఖులు మాటిమాటికి సీతాదేవిని అదే పనిగా దర్శించుచు 
తమపుణ్య విశేషమును కొనియాడుచు గానము చేసిరి. దేవతలు ప్రతి క్షణము పూలవర్షములతో, నాట్యములతో, 
మధురగానములతో తమభక్తి 'ప్రపత్తులను ప్రకటించు కొనుచుండిరి. ఆ నాలుగుజంటలను జూచి, TAD 
వారివైభవములను వర్ణించుటకు ఉపమానములను వెదకుచుండెను. కాని ఏ ఉపమానములుగూడ వారి 
రూపసౌభాగ్యములతో సరిపోలకుండెను. కావున అనురక్తితో రెప్పవాల్చక వారినే చూడసాగెను. (చౌ॥ 1-4) 


దో-నిగమ నీతి కుల రీతి కరి, అరఘ పాంవడే దేత । 
బధున్హ సహిత సుత పరిఛి సబ, SOc లవాఇ నికేత ॥ 349 ॥ 


వేదమార్గవిధానములు, వంశసం(ప్రదాయములు ముగిసినపిమ్మట రాజమాతలు ఆ నవ వధూవరులకు 
హారతులను, అర్హ్యములను ఇచ్చి, నూతన వస్త్రములపై నడిపించుచు ప్రాసాదములోనికి గొనివచ్చిరి. (దో॥ 349) 


చౌ- చారి సింఘాసన సహజ సుహాఏ 1 జను మనోజ నిజ హాథ బనాఏ ॥ 

తిన్న పర కుఅణి How BoE 1 సాదర పాయ పునీత సఖారే ॥ 1 ॥ 

ధూప దీప నైబేద బేద బిధి। పూజే బర దులహిని మంగలనిధి ॥ 

బారహి. బార ఆరతీ కరహీ(1। బ్యజన చారు చామర సీర ఢరహీ॥2॥ 

బస్తు అనేక నిఛావరి హోహీ(। భరీ. ప్రమోద మాతు సబ సోహీం ॥ 

పావా పరమ తత్వ జను Aci అమృతు లహెఉ జను సంతత రోగీ( n 3 ॥ 

జనమ రంక జను పారస Pari అంధహి లోచన లాభు సుహావా ॥ 

మూక బదన జను DOS ఛాఈ 1 మానహు( సమర సూర జయపొఈ ॥ 4 ॥ 

మన్మథశిల్పసొందర్యములను పుణికిపుచ్చుకొని, సహజశోభలతో అలరారుచున్న సింహాసనములపై 
వధూవరులను గూర్చుండబెట్టి, సాదరముగా వారిపవిత్రపాదములను కడిగిరి. పిమ్మట విధ్యుక్తముగా వారికి 
ధూపదీపనైవేద్యములతో పూజాకార్యక్రమములను నిర్వర్తించిరి. రాజమాతలు వారకి హారతులెత్తి, విసనకట్ణలతో 
వింజామరలతో విసరుచుండిరి. వారికి అమూల్యములైన ఉపాయనములను సమర్పించిరి. యోగులు 
(బ్రహ్మానందమును పొందినట్టును, దీర్హరోగికి అమృతము అబ్బినట్టును, రాణులు మహదానంద భరితలైరి. గర్భ 


దరి(ద్రునకు స్పర్శమణి దొరికినట్టు, అంధునకు చూపు వచ్చినట్టు, మూగవానికి శారదాదేవి వలన వాగ్దాటి అబ్బినట్టు, 
వీరునకు సం(గ్రామమున విజయము లభించినట్లు- వారు మిక్కిలి ఆనందించిరి. (Su 1-4) 


దో- ఎహి సుఖ తే సత కోటి గున, పావహి( మాతు అనందు | 
భాఇన్హ సహిత బిఆహి ఘర, ఆఏ రఘుకులచందు ॥ 350 (క) ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 273 


— ర [కాడా 


లోక రీతి జననీ. కరహి(, బర దులహిని సకుచాహి€ | 
మోదు బినోదు DSS బడ, రాము మనహి( ముసుకాహి(॥ 350 (ఖ) ॥ 


రఘువంశ మణియైన శ్రీరామచంద్రుడు సోదర సహితుడై వివాహ మహోత్సవములను జరుపుకొని, 
అయోధ్యలో అడుగిడిన ఆ శుభసమయమున తల్లులు పై సుఖానందములకు శతకోటి రెట్టు ఆనందమును తనివిదీర 
అనుభవించిరి. ఆ నవవధూవరులు సిగ్గుదొంతరలో మునిగిపోవునట్టుగా రాజమాతలు తమ సంప్రదాయ 
వినోదములను హాస్యప్రసంగములతో నడిపించిరి. శ్రీరాముడు వారి ఆనందోత్సాహములను గమనించి, 
దరహాసముతో మనస్సులోనే సంతసించెను. (దో॥ 350. క,ఖ) 


చా-దేవ పితర పూజే బిధి నీకీ । పూజీ. సకల బాసనా జీకీ॥ 
సబహి బంది మాగహి( బరదానా | Bad, సహిత రామ కల్యానా ॥1॥ 
అంతరహిత సుర ఆసిష దేహీ(॥ ముదిత మాతు అంచల భరి లేహీ( ॥ 
భూపతి బోలి బరాతీ లీన్హే! జాన బసన మని భూషన AS 2 ॥ 
ఆయసు పాఇ రాఖి ఉర రామహి। ముదిత గఏ సబ నిజ నిజ ధామహి ॥ 
పుర నర నారి సకల పహిరాఏ 1 ఘర ఘర బాజన లగే agra ॥ 3 ॥ 
జాచక జన జాచహి( జొఇ జోఈ | ప్రముదిత రాజి దేహి. సొఇ సోఈ ॥ 
ఫీవక సకల బజనిఆ నానా! Yoo క్రిఏ దాన సనమానా ॥ 4 tl 


తమ మనోరథములన్నియును నెజువేరినవని రాణులు దేవతలను పితరులను పూజించిరి. శ్రీరామునకును, 
తక్కిన రాకుమారులకును శుభములు కలుగునట్టుగా నమస్కరించుచు వారిని వరములను గోరిరి. అదృశ్య 
రూపములతో దేవతలు వారికి ఆకసమునుండియే ఆశీస్సులను పలికిరి. వారు అమితానందముతో 
తమచీరకొంగులుపట్టి ఆశీస్సులను (గ్రహించిరి. పెండ్లికి వచ్చినవారికి అందటీకిని మహారాజు వాహనములను, 
వస్త్రములను, ఆభరణములను, మణులను కానుకలుగా సమర్పించెను. వారు రాజాజ్ఞను గైకొని, ఆనందముతో 
తమతమళండ్లకు చేరిరి. నగరములోని (స్త్రీ పురుషులందటికిని మహారాజు ఆభరణములను నూతన వస్త్రములను 
పంచెను. ఇంటింటా మంగళ వాద్యములు మోగెను. పాత్రులైనఅర్భులకు క్రోరినవస్తువులనెల్ల దానము చేసెను. 
సీవకులకును, మేళములవారికిని, తదితరులకును తృప్తికరముగా బహుమతులను పంచెను. (su 1-4) 


దో- దేహి. who జొహారి సబ, MSI గున గన గాథ । 
తబ గుర భూసుర సహిత గృహం గవను క్రీన్ల నరనాథ ॥ 351 ॥ 


వారందబును ఆశీర్వదించుచు నమస్కరించి, దశరథుని కొనియాడుచు వెళ్లిరి. పిదప రాజు 
గురువుగారితోడను, ఇతర|బ్రాహ్మణులతోడను కలిసి, రాజభవనమున (ప్రవేశించెను. (దో॥ 351) 


చౌ-జో ody అనుసాసన 621 లోక బేద OG సాదర కీన్‌ ॥ 
భూసుర భీర BH సబ రానీ! సాదర ఉరీ( భాగ్య బడ జానీ ॥ 1 i 


[ 1352 ] Wo ఇం Alo (1) 10 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


మానసము 
274 శ్రీ రామచరిత 


పాయ పఖారి సకల అన్హవాఏ | పూజీ భలీ బిధి భూప BID 1 
ఆదర 'దాన ప్రేమ పరిపోషే | Bs అసీస చలే మన తోషే ॥ 2 క 
బహు బిధి కీన్హి గాధిసుత పూజా | నాథ మోహి సమ ధన్య న దూజా ॥ 
"Ba ప్రసంసా భూపతి భూరీ! రానిన్హ సహిత OY SM ధూరీ ॥ ౩ ॥ 
భీతర భవన దీన్న బర బాసూ! మన జొగనత రహ SY రనివాసూ ॥ 
పూజే. గుర పద కమల బహోరీ । కీన్హి బనయ ఉర ప్రీతి న థోరీ ॥ 4 ॥ 


వసిష్టుని ఆదేశానుసారము రాజు లోకాచారములను, వైదికవిధులను చక్కగా ఆచరించెను. రాణులు 
(బ్రాహ్మణబృందములను జూచి, తమభాగ్యములను తలచుకొనుచు వారిని సాదరముగా SITIONS. రాజు 
వారిపాదములను కడిగి, స్నానములు చేయించి, పూజించి, భోజనాదికములను జరిపించెను. వా 
(ప్రీమాదరములకును, దానములకును తృప్తి చెందిన విప్రోత్తములు వారిని ఆశీర్వదించి, తమ గృహములకు అరిగిరి, 
దశరథమహారాజు గాధిసుతుడైన విశ్వామిత్రునకు అనేకవిధములగు పూజలొనర్చి “మునీశ్వరా! నేను మిక్కిలి 
ధన్యుడను” అని పలికెను. అతడు మునిని శ్ఞాఘించుచు ఆయన పాదధూళిని తనశిరమున దాల్చెను. రాణులుగూడ 
ఆ పాదధూళిని తమ శిరస్సులపై దాల్ఫిరి. ఆ మహర్షికి రాజభవనమున అందణు సేవలు చేయుటకు అనుగుణముగా 
"రాజు చక్కనినివాసవసతిని ఏర్పజచెను. రాజు మిక్కిలి వినయముతో భక్తితో వసిష్టుని పూజించెను. _ (చౌ॥ 1-4) 


దో- బధున్హ సమేత కుమార సబ, OOS సహిత మహీసు । 
DN పుని బందత గుర చరన, SY అసీస మునీసు ॥ 352 ॥ 
రాజకుమారులు, నవవధువులు, దశరథుడు, రాణులు గురువుగారి పాదములకు పదే పదే (ప్రణమిల్లిరి. వసిష్ట 
మహాముని వారిని ఆశీర్వదించెను. (దో॥ 352) 
చౌ- బినయ కీన్ది ఉర అతి ODOR | 


సుత సంపదా రాఖి సబ ఆగేం॥ 
నేగు SPA మునినాయక లీనా | 
op 


ఆసిరబాదు బహుత O26 దీనా ॥ 1॥ 
ఉర ధరి రామహి సీయ Sher । హరషి కీన గుర గవను నిక్రేతా | 

| బిప్రబధూ సబ భూప బొలాఈం | చైల oes Gras పహిరాఈ( ॥ 2 ॥ 
బహురి బొలాఇ సుఆసిని O91 రుచి బిచారి పహిరావని Adc ॥ 

నే : నేగజోగ సబ లేహీం; రుచి అనురూప భూపమని దేహీ( 13 ॥ 
CRD పాహునే పూజ్య జే జానే! భూపతి భలీ భాంతి సనమానే ॥ 

బరషీ ప్రసూన ప్రసంసి ఉఛాహూ ॥ 4 ॥ 


దేవ. దేఖి రఘుబీర బిబాహూ । 
దశరథుడు తనకుమారులతోగూడ్డి, ఆ Q 
స గ త త పప FAY 9౪ 020 శ 
స్వీకరింపుడేని “ప్రార్థించెను. కాని ఆ మ గంతభక్తిప్రపత్తులతో తనసంపదను వసిష్టుని ము i 


ల 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 275 


———————————— EEE 


వస్రాభరణములను కానుకలుగా ఇచ్చెను. నగరములోని ముత్తెదువలందటికిని వారికిష్టములైన వస్త్రములను 
బహూకరించెను. శుభసమయములకు తగినట్టుగా అందటీకిని బహుమతులనుపంచెను. తనకు ప్రేమాస్పదులు, 
పూజ్యులు ఐన అతిథులందటిని దశరథుడు సన్మానించెను. శ్రీరామునివివాహమహోత్సవమును జూచి, 
దేవతలందజును సంతసించి, పుష్పములను వర్షించిరి. (చౌ॥ 1-4) 


దో- చలే నిసాన బజాఇ సుర, నిజ నిజ పుర సుఖ ag 
కహత పరసపర రామ జసు, ప్రేమ న హృదయ సమాఇ ॥ 353 ॥ 


దుందుభులను (మోగించుచు దేవతలు శ్రీరామునిగుణవైభవములను పరస్పరము తెలుపు కొనుచు, వారిని 
క్రీర్తించుచు తమలోకములకు వెళ్లిరి. శ్రీరామునియెడలగల(ప్రేమతో వారి హృదయములు నిండి పోయెను, (దో॥ 353) 


చౌ- సబ DH సబహి సమది నరనాహూ 1 రహా హృదయ భరి పూరి ఉఛాహూ ॥ 
wore రనివాసు తహా( పగు ధారే | సహిత బహూటిన్హ కుఅ(ర నిహారే ॥ 1 ॥ 
లిన గోద కరి మోద సమేతా। కో కహి సకఇ భయడ సుఖు జేతా ॥ 
బధూ wes గోద Bore 1 బార బార హియ( హరషి దులారీ( ॥ 2 ॥ 
దేఖి సమాజు ముదిత రనివాసూ 1 సబ Sc ఉర అనంద కియొ బాసూ ॥ 
క్రహెడి భూప జిమి భయజ బిబాహూ 1 సుని సుని హరషు హోత సబ కాహూ ॥ 3 ॥ 
జనక రాజ గున సీలు బడాఈ । ప్రీతి రీతి సంపదా సుహాఈ ॥ 
బహుబిధి భూప భాట జిమి బరనీ 1 రానీ( సబ ప్రముదిత సుని కరనీ ॥ 4 ॥ 


అందటికిని అన్నివిధముల సాదరముగా బహుమాన సత్కారములను జరిపి, వారిని ప్రసన్నులుగా జేసిన పిదప 
దశరథుడు హర్లోల్లసితహృదయుడై రాణివాసమునకు చేరెను. అచట రాజకుమారులను వారివధువులను జూచెను. ' 
కుమారులను తనఒడిలో కూర్చుండబెట్టుకొని, అపరిమితానందమును అనుభవించెను. వధువులను వాత్సల్యముతో 
తన యొడిలో కూర్చుండబెట్టుకొని వారిని లాలించెను. ఈ దృశ్యమును గాంచి, రాణివాసమువారు ఎనలేని 
ఆనందమును అనుభవించిరి. వివాహములు జరిగిన తీరును రాణులకు రాజు వివరించిచెప్పెను. అది విని అందణును 
సంతసించిరి. జనకుని గుణశీలస్వభావములను, ఆయన జాన్నత్యమును, (పీమాభిమానములను సంపదలను గూర్చి 
భట్రాజువలెవర్లించి కొనియాడెను. జనకుని ఆదరసత్కారములను సంపూర్ణముగా విని, రాణివాస [స్త్రీలు మిక్కిలి 
సంతసించిరి. (చౌ॥ 1-4) 


దో- సుతన్హ సమేత నహాఇ నృప, బోలి OG గుర గ్యాతి | 
భోజన కీన్ల అనేక బిధి, ఘరీ పంచ గఇ రాతి ॥ 354 ॥ 


రాజు తనపుత్రులతోగూడ స్నానాదుల నొనర్చి, బ్రాహ్మణులను, గురువుగారిని కుటుంబ సభ్యులను పిలిచి, 
విందు భోజనములకు ఏర్పాట్లు చేయించెను. ఈ విధముగా రాత్రి ఐదు గడియలు గడిచెను. (దో॥ 354) 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


274 శ్రీ రామచరిత మానసము 


పాయ పభారి సకల అన్హ్నవాఏ Ye SO DO భూప Ba 1 
ఆదర OS ప్రేమ పరిపోషే | SH అసీస చలే మన SA ॥ 2 ॥ 
"బహు బిధి 8) గాధిసుత పూజా | నాథ మోహి సమ ధన్య న దూజా ॥ 
క్రీన్ని ప్రసంసా భూపతి భూరీ। GDS సహిత OQ పగ Grd ॥ 3 ॥ 
భీతర భవన AS బర బాసూ | మన జొగవత రహ నృపు రనివాసూ॥ 
పూజే. గుర పద కమల బహోరీ । కీన్హి బనయ ఉర ప్రీతి న థోరీ ॥ 4 ॥ 


SYD ఆదేశానుసారము రాజు లోకాచారములను, వైదికవిధులను చక్కగా ఆచరించెను. రాణులు 
(బ్రాహ్మణబృందములను జూచి, తమభాగ్యములను తలచుకొనుచు వారిని సాదరముగా ఆహ్వానించిరి. రాజు 
వారిపాదములను కడిగి, స్నానములు చేయించి, పూజించి, భోజనాదికములను జరిపించెను. వారి 
(ప్రీమాదరములకును, దానములకును తృప్తి చెందిన విప్రోత్తములు వారిని ఆశీర్వదించి, తమ గృహములకు అరిగిరి. 
దశరథమహారాజు గాధిసుతుడైన విశ్వామిత్రునకు అనేకవిధములగు పూజలొనర్చి “మునీశ్వరా! నేను మిక్కిలి 
ధన్యుడను” అని పలికెను. అతడు మునిని శ్లాఘించుచు ఆయన పాదధూళిని తనశిరమున దాల్బెను. రాణులుగూడ 
ఆ పాదధూళిని తమ శిరస్సులపై దాల్ఫిరి. ఆ మహర్షికి రాజభవనమున అందలు సేవలు చేయుటకు అనుగుణముగా 
'రాజా చక్కనినివాసవసతిని ఏర్పజచెను. రాజు మిక్కిలి వినయముతో భక్తితో వసిష్టుని పూజించెను. (Tn 1-4) 


దో- బధున్హ సమేత కుమార సబ, HOS, సహిత మహీసు | 
పుని పుని బందత గుర చరన, దేత అసీస మునీసు ॥ 352 ॥ 


రాజకుమారులు, నవవధువులు, దశరథుడు, రాణులు గురువుగారి పాదములకు పదే పదే (ప్రణమిల్లిరి. వసిష్ట 
మహాముని వారిని ఆశీర్వదించెను. (దో॥ 352) 


చౌ- బినయ క్రీన్హి ఉర అతి అనురాగే(। సుత సంపదా రాఖి సబ ఆగే. ॥ 
నేగు SPA మునినాయక లీన్లా। ఆసిరబాదు బహుత బిధి దీన్హా ॥ 1 ॥ 
ఉర ధరి రామహి సీయ సమేతా | హరషి 85 గుర గవను నికేతా ॥ 
'"బిప్రబధూ సబ భూప బొలాఈ(। Po చారు భూషన పహిరాఈ( ॥ 2 ॥ 
బహురి బొలాఇ సుఆసిని లీన్ట్రీ(1 రుచి బిచారి పహిరావని దీన్టీ( ॥ 
నేగీ నేగజోగ సబ లేహీ(। రుచి అనురూప భూపమని Barc nu 3 ॥ 
... ప్రయ పాహునే పూజ్య జే జానే! భూపతి Fd భాంతి సనమానే ॥ 
BS GH రఘుబీర బిబాహూ । బరషి ప్రసూన ప్రసంసి ఉఛాహూ ॥ 4 ॥ 


దశరథుడు తనకుమారులతోగూడి, అత్యంతభక్తి ప్రపత్తులతో తనసంపదను వసిష్టుని ముందుంచి, 
స్వీకరింపుడేని' (ప్రార్థించెను. కాని ఆ మహాముని సం(ప్రదాయానుసారము పురోహితునిగా పొందదగిన 
కానుకలనుమాత్రము స్వీకరించి, నిండుమనస్సుతో వారిని ఆశీర్వదించెను. పిమ్మట సీతారాముల దివ్యరూపములను 
తనహృదయమున నిలుపుకొని, వసిష్టుడు (ప్రసన్నచిత్తుడై తన నివాసమునకు వెళ్లెను. రాజు బ్రాహ్మణ స్రీలందటికిని 
[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాండము 275 


SS TE 


వ(స్తాభరణములను కానుకలుగా ఇచ్చెను. నగరములోని ముత్తెదువలందటికిని వారికిష్టములైన వస్త్రములను 
బహూకరించెను. శుభసమయములకు తగినట్టుగా అందజికిని పహుమతులనుపంచెను. తనకు (పేమాస్పదులు, 
పూజ్యులు ఐన అతిథులందణిని దశరథుడు సన్మానించెను. శ్రీరామునివివాహమహోత్సవమును జూచి, 
దేవతలందణును సంతసించి, పుష్పములను వర్షించిరి. (చౌ॥ 1-4) 


దో- SS IPS బజాఇ సుర, నిజ నిజ పుర సుఖ పాఇ । 
కహత పరసపర రామ జసు, ప్రేమ న హృదయ సమాఇ ॥ 353 ॥ 


దుందుభులను (మోగించుచు దేవతలు శ్రీరామునిగుణవైభవములను పరస్పరము తెలుపు కొనుచు, వారిని 
శ్రీర్తించుచు తమలోకములకు వెళ్లిరి. శ్రీరామునియెడలగల(ప్రేమతో వారి హృదయములు నిండి పోయెను. (దో॥ 353) 


చౌ- సబ DO సబహి సమది నరనాహూ | రహా హృదయ భరి పూరి ఉఛాహూ ॥ 
జహ? రనివాసు తహా( పగు ధారే। సహిత బహూటిన్హ How 259 ॥ 1 ॥ 
OD గోద కరి మోద సమేతా । కో కహి సకఇ భయజ som జేతా ॥ 
బధూ సగ్రేమ గోద Borde బార బార హియ( హరషీ దులారీ( ॥ 2 ॥ 
BH సమాజు ముదిత రనివాసూ 1 సబ $c ఉర అనంద కియొ బాసూ ॥ 
క్రహెడ భూప జిమి భయణ బిబాహూ | సుని సుని హరషు హోత సబ కాహూ ॥ 3 ॥ 
జనక రాజ గున సీలు బడాఈ । ప్రీతి రీతి సంపదా సుహాఈ ॥ 
బహుబిధి భూప భాట జిమి బరనీ | రానీ(సబ ప్రముదిత సుని కరనీ ॥ 4 ॥ 


అందళటికిని అన్నివిధముల సాదరముగా బహుమాన సత్కారములను జరిపి, వారిని ప్రసన్నులుగా జేసిన పిదప 
దశరథుడు హర్తోల్లసితహృదయుడై రాణివాసమునకు చేరెను. అచట రాజకుమారులను వారివధువులను జాచెను. 
కుమారులను తనఒడిలో కూర్చుండబెట్టుకొని, అపరిమితానందమును అనుభవించెను. వధువులను వాత్సల్యముతో 
తన యొడిలో కూర్చుండబెట్టుకొని వారిని లాలించెను. ఈ దృశ్యమును గాంచి, రాణివాసమువారు ఎనలేని 
ఆనందమును అనుభవించిరి. వివాహములు జరిగిన తీరును రాణులకు రాజు వివరించిచెప్పెను. అది విని అందును 
సంతసించిరి. జనకుని గుణశీలస్వభావములను, ఆయన జొన్నత్యమును, (ప్రేమాభిమానములను సంపదలను గూర్చి 
భ(ట్రాజువలెవర్లించి కొనియాడెను. జనకుని ఆదరసత్కారములను సంపూర్ణముగా విని, రాణివాస (స్రీలు మిక్కిలి 
సంతసించిరి. (చౌ॥ 1-4) 


దో- సుతన్హ సమేత నహాఇ నృప, బోలి AG గుర గ్యాతి | 
భోజన కీన్హ అనేక బిధి, ఘరీ పంచ గఇ రాతి ॥ 354 ॥ 


రాజు తనపుత్రులతోగూడ స్నానాదుల నొనర్చి, బ్రాహ్మణులను, గురువుగారిని కుటుంబ సభ్యులను పిలిచి, 
విందు భోజనములకు ఏర్పాట్లు చేయించెను. ఈ విధముగా రాత్రి ఐదు గడియలు గడిచెను. (దో॥ 354) 
[1352] Sau 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


276 శ్రీ రామచరిత మానసము 


చౌ- మంగలగాన కరహి( బర భామిని | భై సుఖమూల మనోహర జామిని ॥ 
అంచఇ పాన సబ కాహూం పాఏ। BK సుగంధ భూషిత ఛబి ఛాఏ ॥1॥ 
రామహి GH రజాయసు సాఈ 1 నిజ నిజ భవన చలే సిర నాఈ ॥ 
ప్రేము ప్రమోదు బినోదు బడాఈ | సమఉ సమాజు మనోహరతాఈ ॥ 2 ॥ 
కహి న సకహి( సత సారద సేసూ। BS బిరంచి మహేస గనేసూ ॥ 
సో Boe కహౌం కవన DO బరనీ | భూమినాగు సిర ధరఇ కి ధరనీ ॥ 3 ॥ 
నృప సబ భాంతి సబహి సనమానీ। కహి మృదు బచన Serta రానీ ॥ 
బధూ లరికనీ. పర ఘర ఆఈ 1 రాఖెహు నయన పలక కీ నాఈ(॥ క ॥ 


సౌభాగ్యవతులైన సుందరీమణులు మంగళగీతములను పాడుచుండిరి. ఆ రాత్రియంతయు 
సుఖసంతోషములతో గడిచెను. ఆచమనానంతరము రాజు, ఆయన పరివారము తాంబూలచర్వణముల గావించిరి. 
వారు సుగంధపుష్పమాలాలంకృతులైరి. అతిథులు శ్రీరామచంద్రుని తనివిదీర చూచి, నమస్కరించి, సెలవుగైకొని 
తమ నివాసములకు OAS. అప్పటి (ప్రేమానందములు, వినోదములు, మహత్యము, సంపదలు, సౌందర్యములను 
వర్షించుటకు వందల కొలది సరస్వతులకుగాని, శేషులకు గాని, వేదములకుగాని, (బ్రహ్మమహేశ్వరులకు గాని, శ్రీ 
గణేశునకు గాని సాధ్యముగాదు- ఇక నేనెట్లు వర్లింపగలను? ఒక చిన్నపాము సమస్తభూమిభారమును మోయగలదా? 
అందటిని అన్ని విధముల ఆదరించిన పిదప రాజు తనరాణులను DO), ఇట్లు చెప్పెను. “వధువులు చిణుప్రాయముల 
వారు. పుట్టింటి నుండి వేటే ఇంటికి వచ్చిరి. వారిని కంటికి రెప్పలవలె కాపాడుకొనవలయును.” (చౌ॥ 1-4) 


దో- లరికా శ్రమిత ఉనీద బస, సయన కరావహు arg | 
అస కహి గే బిశ్రామగృహం రామ WIS చితు లాఇ॥ 355 ॥ 


- “బాలురు అలిసిపోయిరి. వారిని నిద్ర ఆవహించు చున్నట్టున్నది. వారిని నిద్రబుచ్చుడు.” అని పలికి, రాజు 
తనశయనాగారమునకు బోయెను. అతడు శ్రీరామునే ధ్యానించు చుండెను. (దో॥ 355) 


చౌ-భూప బచన సుని సహజ సుహాఏ 1 జరిత కనక మని Sock CHD ॥ 
సుభగ సురభి పయ ఫేన సమానా 1 కోమల కలిత సుపేతీ నానా ॥ 1 ॥ 
ఉపబరహన బర బరని న జాహీ(। ప్రగ సుగంధ మనిమందిర మాహీ( ॥ 
రతనదిప WoO చారు చందోవా 1 కహత న బనఇ జాన జెహి( జోవా ॥ 2 ॥ 
he రుచిర రచి రాము ఉఠాఏ ప్రేమ సమేత పలంగ పౌఢాఏ ॥ 
అగ్యా పుని పుని భాఇన్హ AQ । నిజ నిజ సేజ సయన BS, a) n3u 
BH స్యామ మృదు మంజుల గాతా 1 కహహి( సట్రేమ బచన సబ మాతా ॥ 
'మూరగ జాత భయావని భారీ। Br బిధి తాత తాడకా మారీ usu 
"సహజ మధురములైన రాజుపలుకులను విని, రాణులు మణిఖచితములైన బంగారు మంచములపై 
పరుపులను, వాటిపై పాలనురుగువంటి తెల్లనివస్త్రములను, మనోజ్ఞములైన మెత్తలను ఏర్పాటు చేయించిరి. 
. [1352] © | 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 277 


i SSS —Ew—em 


మణిమయభవనములను పూలమాలలతో, సుగంధద్రవ్యములతో గుబాళింపజేసిరి. రత్నకాంతులదీపములను, 
వాటిపైగల గుమ్మటములశోభలను వర్లింపనలవిగాదు. చూచినవారికే వాటిసౌందర్యము (గ్రాహ్యమగును. తల్టులు 
పరుపులను అలంకరింపజేసిరి. శ్రీరాముని శయనింపజేసిరి. రాముని అనుమతితో సోదరులు తమతమపాన్సులై 
శయనించిరి. అంతట రాజమాతలు ఆ శ్యామసుందరునితో ఇట్లనిఠి. “నాయనా! అత్యంత భయంకరమైన తాటకను 
త్రోవలో నీవెట్టు చంపితివి? (చౌ॥ 1-4) 


దో- ఘోర నిసాచర బికట భట, సమర గనహి( Sorc కాహు | 
మారే సహిత సహాయ కిమి, ఖల మారీచ సుబాహు ॥ 356 ॥ 


మారీచసుబాహువులనెడి (క్రూరరాక్షసులను, వారి బలములతో పాటు ఎట్టు చంపగలిగితివి? వారు వికట 
యోధులు, యుద్దపటిమగలవారు. (దో॥ 356) 


చౌ- ముని ప్రసాద బలి తాత తువ్దూరీ! ఈస అనేక కరవరే( టారీ ॥ 
మఖ రఖవారీ కరి దుహు( secs గురు ప్రసాద సబ బిద్యా పాఈ(౬|॥1 ॥ 
మునితియ తరీ లగత పగ ధూరీ । కీరతి రహీ భువన భరి పూరీ ॥ 
కమఠ HO పబి కూట కలోరా | నృప సమాజ మహు సివధను తోరా ॥ 2 ॥ 
బిస్వ బిజయ జసు జానకి పాఈ । ఆఏ భవన బ్యాహి సబ భాఈ ॥ 
సకల అమానుష కరమ BSG | కేవల కౌసిక కృపా( సుధారే ॥ 3 ॥ 
ఆజు సుఫల జగ జనము హమారా | BD తాత బిధుబదన తుమ్హారా ॥ 
జే దిన గఏ తువ్నహి బిను BSc 1 తే బిరంచి wd పారహిం SFew 4 ॥ 


నాయనా! విశ్వామిత్రునికృపవలననే పరమేశ్వరుడు నిన్ను అనేక- ఆపదల నుండి కాపాడెను. ఇది మా 
పరమవిశ్వాసము. ఆయన ఆశీర్వాదముతో సకల విద్యలను నేర్చి, ఆయాగసంరక్షణము గావించితివి. నీ 
చరణధూళిసోకగనే అహల్య ముక్తిని పొందెను. నీక్రీర్తి విశమంతయును వ్యాపించినది. మహాకూర్మము వీపువలె, 
వజ్రమువలె, పర్వతశిఖరమువలె కఠినాతికఠినమైన శివధనుస్సును పెక్కుమంది రాజులసమక్షమున నిండుసభలో 
నీవు విరిచితివి. విశ్వవిజేతవని కీర్తిగాంచితివి. జానకిని చేపట్టితివి. సోదరులవివాహములనుగూడ జరిపించి, 
వారితోగూడి ఇంటికి వచ్చితివి. నీ ఘనకార్యములన్నియును అలౌకికములు. . మానవాతీతములు. 
విశ్వామి(త్రునికృపవలననే ఇవి సాధ్యములైనవి. నాయనా! పూర్ణచం[ద్రునిబోలు నీ ముఖశోభలను జూచి మా జన్మలు 
ధన్యములైనవని భావించుచున్నాము. నిన్ను చూడని దినములను మాఆయువులో లెక్కింపరాదని విధాతను 
వేడుకొనుచున్నాము. ఏడ (చౌ॥ 1-4) 


'దో- రామ ప్రతోషీ. మాతు సబ, కహి బినీత బర BS 
సుమిరి Doms గుర. DIS పద,కిఏ నీదబస నైన॥357 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


278 శ్రీ రామచరిత మానసము 


శ్రీరాముడు మిక్కిలివినయముతో మధురవచనములను పలికి, తల్గులకు సంతృప్తి గూర్చెను. పరమశివుని, 
గురుదేవుని, (బ్రాహ్మణోత్తముల పాదములను స్మరించుచు నిదురించెను. (దో॥ 357) 


చౌ- DSc బదన సోహ సుఠి లోనా | నునహు( ety సరసీరుహ సోనా ॥ 
ఘర ఘర కరహిం జాగరన నారీ(। దేహి( పరసపర మంగల గారీ. ॥ 1 ॥ 
పురీ బిరాజతి రాజతి రజనీ । రానీ. కహహి( బిలోకహు సజనీ ॥ 
సుందర బధున్న సాసు లై సోఈ(। GOSS జను సిరమని ఉర గోఈ( ॥ 2 ॥ 
ప్రాత పునీత కాల ప్రభు జాగే । అరునచూడ బర బోలన లాగే ॥ 
"బంది SWAG] గునగన గాఏ। పురజన ద్వార జొహారన ఆఏ॥3॥ 
బంది DS సుర గుర పితు మాతా । gq అసీస ముదిత సబ భ్రాతా ॥ 
BSNS, సాదర బదన నిహారే । భూపతి సంగ ద్వార SM ధారే॥4॥ 


నిద్రలో గూడ శ్రీరామునిముఖము సంధ్యాకాలమున సగము ముకుళించిన ఎజ్జకమలము వలె 
శోభాయమానముగా ఉండెను. స్త్రీలు ప్రతిగృహమునందును జాగరణలు చేసిరి. వారు పరస్పరసరసాలాపములతో 
మంగళగీతములతో ఆ రాత్రి గడిపిరి. రాణులు “సఖులారా! ఈ రాత్రి మిక్కిలి మనోహరముగా ఉన్నది. 
అయోధ్యానగరము శోభాయమానమై విలసిల్లుచున్నది.” అని ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. సర్పములు తమ 
శిరములపై గల మణులను హృదయములలో దాచుకొనినట్టు అత్తలు తమ కోడం[డ్రను చేతులతో పెనవైచుకొని 
నిద్రించిరి. (ప్రాతఃకాలమునందు (బ్రాహ్మముహూర్తముననే శ్రీరామచంద్రుడు నిద్రనుండి మేల్కొనెను. కోళ్లు 
కూయసాగెను. వందిమాగధులు గుణగానము చేసిరి. పౌరులు ఆయనదర్శనమునకై ద్వారముకడ వేచియుండిరి. 
సోదరులు నలుగురును (బ్రాహ్మణులకును, దేవతలకును, గురువులకును, మాతాపితరులకును వందనముల 
నాచరించి, వారి ఆశీర్వాదములను పొంది |ప్రసన్నచిత్తులైరి. ఆసోదరులు తండ్రితోగూడి ప్రజలకు దర్శనమిచ్చుటకై 
' రాజద్వారముకడకువెళ్లుచుండగా తల్లులు మిక్కిలివాత్సల్యముతో వారిముఖములను జూచి, మిగుల సంతసించిరి. 

(చౌ॥ 1-4) 


దో-కీన్హి సాచ సబ సహజ సుచి, సరిత పునీత నహాఇ | 
ప్రాతక్రియా కరి తాత పహిం ఆఏ TOS భాఇ ॥ 358 ॥ 


సహజ పవిత్రులైన ఆ సోదరులు కాలకృత్యములను దీర్చుకొని పవిత్ర సరయూనదీ జలములలో స్నానములు 
చేసిరి. ప్రాతస్పంధ్యావందనమాచరించి, తండ్రి కడకు చేరిరి. (దో॥ 358) 


నవాహ్నిక పారాయణము - మూడవ విరామము 


చౌ-భూప బిలోకి OD ఉరలాఈ। BS హరషి రజాయసు పాఈ ॥ . 
BD) రాము సబ సభా జుడానీ । లోచన లాభ అవధి అనుమానీ ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


బాలకాందము 279 


పుని బసిష్టు ముని కౌసికు ఆఏ। సుభగ ఆసనన్ని ముని Bord ॥ 
సుతన సమేత SPA పద లాగే । నిరఖి రాము HS గుర అనురాగే ॥ 2 ॥ 


పా 

కహహీ( బసిష్టు ధరమ ఇతిహాసా | సునహి( మహీసు సహిత HIP 
ముని మన అగమ గాధిసుత కరనీ 1 ముదిత బసిష్ట బిపుల బిధి.బరనీ ॥ me 
బోలే బామదేఉ సబ సా(చీ । కీరతి కలిత లోక తిహు( మాచీ nf 5 ‘ 
నుని ఆనందు Soba శం కావా? కామ అభివ ఉర అకక ag a An. 


దశరథుడు వారిని చూడగానే. అక్కునజేర్చుకొనెను. ఆయనఅనుజ్ఞతో వారు హర్షితులై సుఖాసీనులైరి. 
సభాసదులందణును శ్రీరామచంద్రుని గాంచి, (సురరక్షకుని జాచుచూడ్కులు చూడ్కులు) అని అనుకొనుచు- 
తమనయనసాఫల్యములను ప్రశంసించుకొనిరి. ఇంతలో వసిష్టుడును, విశ్వామిత్రుడును అచటికి చేరిరి. రోజు వారిని 
సుఖాసీనులను గావించి, తనకుమారులతోపాటు వారికి (ప్రణమిల్లైను. గురువులిద్దణును |. శ్రీరాముని. గాంచి 
హర్షోల్లసితులైరి. వసిష్టుడు ఇతిహాస'ప్రస్తావనలద్వారా పెక్కు ధర్మోపదేశములన్ను... గావించెను. రాజు 
తనరాణులతోగూడి, వాటిని మిక్కిలి (శ్రద్దగా వినెను. మునులకుగూడ (గ్రాహ్యము గాని విశ్వామిత్రుని 
అద్భుతకృత్యములను వసిష్టుడు ఆనందముతో S800 చెప్పెను. వామదేవుడు పలికెను. “వసిష్టుని వచనములు 
అక్షరసత్యములు. విశ్వామిత్రునికీర్తి ముల్లోకముల యందును వ్యాపించినది.” ఈ మాటలు విని, 'అందజును 
ఆనందించిరి. రామలక్ష్మణులు పరమానందభరితులైరి. (చౌ॥ 1-4) 


దో- మంగల మోద ఉఛాహ నిత, జాహి( OSS ఎహి భాతి! 
ఉమగీ అవధ అనంద భరి, అధిక అధిక అధికాతి ॥ 359 ॥ .., 
ఈ విధముగా (ప్రతినిత్యము శుభప్రదములైన సత్కథా(ప్రస్తావనలతో, మోదప్రమోదములనుగూర్చు 


ఉత్సవములతో, దినములు గడచుచుండెను. అయోధ్యానగరము_ ఆహరహము ఆనందప్రవాహములో 
దినదినాభివృద్ధిగా మునిగితేలుచుండెను. ము?! 


చౌ-సుదిన సోధి కల కంకన ఛోరే | మంగల మోద బినోద న థోరే ॥ - __ 
నిత నవ సుఖు సుర SD సిహాహీ(। అవధ జన్మ జాచహి( బిధి పాహీ( ui ॥ 
బిస్వామిత్రు చలన నిత చహహీం। రామ Shi బినయ బస రహహీ( 1 
దిన-దిన సయగున భూపతి భాఊ | దేఖి సరాహ మహామునిరాఊ ॥ 2॥ 2, a 
మాగత OO రాఉ అనురాగే HA సమేత ఠాఢ భే ఆగే ॥ 
నాథ. సకల సంపదా తుమ్హారీ | మై( సేవకు సమేత సుత నారీ ॥ 3 ॥ 
కరబ సదా. లరికన్ల పర ఛోహూ । దరసను Bos రహబ ముని... SPA Fa 
అస కహి OS Bind సుత రానీ 1 పరెఉ SOS ముఖ ఆవ న బానీ.॥ 4 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


280 శ్రీ రామచరిత మానసము 


దీన్ని అసీస OS బహు m1 చలే న ప్రీతి రీతి కహి జాతీ ॥ 
రాము సట్రేమ సంగ సబ gress ఆయసు dg $d పహుచాఈ ॥ 5 ॥ 


ఒక శుభముహూర్తమున వధూవరుల-ఉద్వాహదీక్షాకంకణములు విడువబడెను. ఆసమయమున 
మంగళకరములైన ఆనందోత్సవములు కొనసాగెను. ఉత్సాహభరితములైన ఈ నిత్యనూతన వినోద 
కార్యక్రమములను గాంచి, దేవతలు ఈర్ష్యపడుచునే ప్రశంసల జల్లులు కురిపించిరి. తాము అయోధ్యలో 
జన్మించుటకు ఆ విధాతను వారు తహతహపాటుతో 0906. విశ్వామిత్రుడు తన ఆశ్రమమునకు వెళ్లుటకై 
ప్రతిదినము తొందరపడుచునేయుండెను. కాని శ్రీరాముని వినమైప్రార్థనలకు SHE నిలబడి పోవుచుండెను. 
దినదినమునకు ఇనుమడించుచున్న రాజుగారిభక్తివిశ్వాసములకు ఆయన ముగ్టుడగుచుండెను. ఎట్టకేలకు ఒకనాడు 
విశ్వామిత్రుని అభ్యర్థనను ఆలకించి, రాజు భక్తి పరవశుడై కుమారులను ముందు నిలిపి యిట్టు పలికెను. “ఓ 
మునిప్రవరా! ఈ సంపదయంతయు మీదే. నేను, నా భార్యా పుత్రులు మీ సేవకులమే. ఈ బాలురను 
అనుగ్రహింపుడు. మాకప్పుడప్పుడు మీ దర్శనభాగ్యము కలిగించుచుండుడు” అనంతరము దశరథుడు 
భార్యాపుత్రులతోగూడి విశ్వామిత్రునకు పాదాభివందనముల నాచరించెను. స్నేహవశమున ఆయన నోట 
మాటపెగలలేదు. అప్పటి వారి పరస్పర (ప్రేమాదరములు వర్లనాతీతములు. విశ్వామిత్రుడు పెక్కువిధముల 
వారినాశీర్వదించి, తన ఆశ్రమమునకు వెడలిపోయెను. శ్రీరాముడును, ఆయనసోదరులును కొంతదూరము 
విశ్వామిత్రుని అనుగమించిరి. ఆయన యాజ్ఞతో వెనుకకు మజలిరి. (చౌ॥ 1-5) 


దో- రామ రూపు భూపతి భగతి, బ్యాహు ఉఛాహు అనందు । 
జాత సరాహత మనహి( మన, ముదిత గాధికులచందు ॥ 360 ॥ 
గాధివంశచంద్రుడైన విశ్వామిత్రుడు (ప్రసన్నచిత్తుడై, శ్రీరాముని అలౌకికరూపమును, దశరథునిభక్తి 


విశ్వాసములను, నలుగురు సోదరులవివాహమహోత్సవములను, Gao ఆనందోత్సాహములను మనస్సులో 
కొనియాడుచు వెళ్లెను. (దో॥ 360) 


చౌ- బామదేన రఘుకుల గుర గ్యానీ। బహురి గాధిసుత కథా బఖానీ ॥ 
సుని ముని సుజసు మనహి( మన రాఊ। బరనత ఆపన పున్య ప్రభాఊ ॥1॥ 
బహురే లోగ రజాయసు భయఊ। was సమేత నృపతి గృహ( గయఊ ॥ 
జహ( తహ( రామ బ్యాహు సబు MP 1 సుజసు పునీత లోక తిహు( ఛావా ॥ 2 ॥ 
ఆఏ బ్యాహి రాము ఘర జబ Bei బసళఇ అనంద అవధ సబ తబ Se ॥ 
ప్రభు బిబాహ( జస Hoda ఉఛాహూ | సకహి( న ada గిరా అహినాహూ ॥ 3 ॥ 
కబికుల జీవను సావన జానీ । రామ సీయ జసు మంగల ఖానీ ॥ 
తెహి తే Boe Soo కహా బఖానీ 1 కరన పునీత హేతు నిజ బానీ ॥ క ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 

వామదేవుడు, వసిష్టుడు మఅల విశ్వామిత్రునికథలను వర్షించిచెప్పసాగిరి.. మునిమహత్త్యములను విని, 
దశరథుడు తనభాగ్యమును కొనియాడుకొనెను. orgs (ప్రజలు తమ ఇండ్లకు చేరిరి. రాజు 
తనకుమారులతోపాటు అంతఃపురము లోనికేగెను. (ప్రజలు ్రతిప్రదేశమునందును శ్రీరాముని వివాహ గాధను 
గానము చేయుచుండిరి. ఆయన నిర్మలయశస్సు ముల్లోకములలోను వ్యాపించెను. శ్రీరాముడు సీతాదేవిని 
పెండ్డియాడి అయోధ్యలో అడుగిడినప్పటినుండియు అచట అన్నివిధముల ఆనందము వెల్లివిరియుచుండెను. 
సీతారాముల పాణి[గ్రహణమహోత్సవవైభవములను వాగ్దేవిగాని, ఆదిశేషుడుగాని, మటెవ్వరుగాని సమ(గ్రముగా 
వర్లింపజాలరు. కల్యాణపరంపరకు నెలవైన శ్రీసీతారాములకీర్తి కవులజీవితములను ధన్యము గావించునని విశ్వసించి, 
నా వాణిని పవిత్రమొనర్చుకొనుటకై నేను ఆ గాథలను యథాశక్తి వర్లించితిని. (చౌ॥ 1-4) 


ఛం-నిజ గిరా పావని కరన SOS రామ జసు తులసీ( కహ్యో | 
రఘుబీర చరిత అపార బారిధి పారు కబి కౌనే( లహ్యో ॥ 
SSDS బ్యాహ ఉఛాహ మంగల సుని జె సాదర గావహీ(। 
బైదేహి రాను ప్రసాద తే జన Soyo సుఖు పావహీ( ॥ 
తన వాణిని పునీతమొనర్చుకొనుటకు తులసీదాసు శ్రీరామచంద్రుని కథను వర్ణించెను. కాని ఆ కథ 
ఒకఅపారమహావారిధి. దానిని ఎంతటిమహాకవియు దాటలేడు. శ్రీరాముని పవిత్రయజ్ఞోపవీతధారణమును, 


మంగళ ప్రదకల్యాణమహోత్సవమును భక్తి శ్రద్దలతో వినెడివారు, గానము చేసిడివారు శ్రీజానకీరామచంద్రుల 
అనుగ్రహమునకు పాత్రులై, సుఖ సంపదలలో ఓలలాడుదురు. (Sou) 


సో. సియ రఘుబీర బిబాహు, జే సప్రేమ గావహి(సునహి6 | 
BS కహు( సదా ఉఛాహు, మంగలాయతన రామ జసు ॥ 361 ॥ 
శ్రీ సీతారాములకల్యాణగాధను భక్తిశ్రద్దలతో గానముచేయువారి, వినువారి, జీవితములు ఎల్లప్పుడును 


ఉత్సాహభరితములై ధన్యములగును. శ్రీరామచంద్రుని యశోవైభవగానములు శుభ సుఖనిధానములు. 
(సోః 361) 


మాసపారాయణము - పన్నెండన విరామము 
ఇతి శ్రీమద్రామచరితమానసే సకలకలికలుషవిధ్వంసనే 
(ప్రథమః సోపానః SIPS; 
కలియుగపాసనములను నశింపజేయు శ్రీరామచరితమానసమునందలి బాలకాండము 


—_ 


అను (ప్రథను సోసానము సమాప్తము 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


=N 
అజ 
త్స 


ర 
%y Sy 
క... 


Kevata Ke Bhagya 


oO 
ఆరా 
Ig 
@ 
= 
Cy 
ము 
iC 
<= 
చడ 
గ 

a. 
S&S, 
(©) 
ha 
Cc 
(4) 
Cc 
(ఇ 
cy] 
hen 
ళ్‌ 
oO 
[ys] 
రా 
6. 
he 
= 
[= 
@ 
రా 
© 
£ 
= 
Uy] 
"ఆ 
£ 
ము! 
Cc 
1S 
= 
న 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ గణేశాయ నమః 
శ్రీజానకీవల్లభో విజయతే 


శ్రీరామచరితమానసము 
ద్వితీయ సోపానము 


అయోధ్యాకాండము 


భగనన్నుతి 


జ్ర! యస్యాంకే చ విభాతి భూధరసుతా దేవాపగా మస్తకే 
భాలే బాలవిధుర్గలే చ గరలం యస్యోరసి వ్యాలరాట్‌ | 
Ho cho భూతివిభూషణ: సురవరః సర్వాధిపః సర్వదా 


శర్వః సర్వగతః శివః శశినిభః శ్రీశంకరః పాతు మామ్‌ ॥1॥ 
సర్వేశ్వరుడైన శంకరుని వామాంకమున గిరిరాజసుత పార్వతియు, జటాజూటమున గంగా దేవియు, ఫోలమున 
నెలవంకయు, గళమున గరళము, మెడలో నాగరాజు విలసిల్లుచుందురు. అతడు భస్మవిభూషితుడు. దేవతలలో (శ్రేష్టుడు. 
లయకారకుడు. భక్తులపాపములను రూపుమాపువాడు, సర్వవ్యాపకుడు. కల్యాణ (ప్రదుడు. చంద్రుని వలె శ్వేత కాంతులతో 
విరాజిల్లు చుండువాడు. అట్టి పరమేశ్వరుడు సర్వదా నన్ను రక్షించుచుండుగాక, (1) 


Fu ప్రసన్నతాం యా న గతాభిషేకతస్తథా న Shay ననవాసదుఃఖత: | 
ముఖాంబుజ శ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజులమంగళప్రదా ॥ 2॥ 
రఘువంశమునకు ఆనంద(ప్రదుడైన శ్రీరామచంద్రునియొక్క ముఖకమలశోభ రాజ్యాభిషేక వార్తను విని, 


పెటుగనూలేదు, _ అట్లే వనవాసక్షేశములకు తటుగనూలేదు. సర్వకాలసర్వావస్థ్టలయందును ఒకేరీతిగావిలసిల్లు - 
ఆయనముఖకాంతులు సర్వదా నాకు శుభములను కూర్చుగాక. (2). 


Bhuvan Vani Trust, Lucknow ii 2 J జే 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


284 శ్రీ రామచరిత మానసము 


న నీలాంబుజశ్యామలకో మలాంగం సీశ్రాసమారోపీతవామభాగమ్‌ | 


ప్రాణా మహాసాయకచారుచాపం నమామి రామం రఘువంశనాథమ్‌ ॥ 3 ॥ 


నీలాంబుజమువలె శ్యామలము, అతికోమలముఐన శరీరముగలవాడును, వామాంకమున సీతాదేవితో 
శోభిల్లుచుండువాడును, అమోఘములైన ధనుర్భాణములను చేతబట్టిన వాడును అగు రఘువంశ ప్రభువైన 
శ్రీరామచంద్రునకు నేను నమస్కరించుచున్నాను. (3) 


దో- శ్రీగురు SOS సరోజ రజ, నిజ మను ముకురు సుధారి । 


బరనఉ( రఘుబర బిమల జసు, జో దాయకు ఫల చారి ॥ 


శ్రీ గురుపాదకమలరేణువులచే నామనోదర్నణమును పవిత్రమొనర్చుకొని, ధర్మార్ధ కామమోక్షఫలప్రదాయిని 
యగు శ్రీరామచం ద్రునినిర్మలకీర్తిని వర్లించుచున్నాను. (దోహ) 


యువరాజ పట్టాభిషేక సంకల్పము 


చౌ- జబ Se రాము బ్యాహి ఘర ఆఏ 1 నిత నవ మంగల మోద బధాఏ ॥ 

భువన POSS భూధర భారీ 1 సుకృత మేఘ బరషహి సుఖ బారీ udu 

BH సిధి సంపతి నదీ( సుహాఈ 1 SSA అవధ అంబుధి కహు( ఆఈ- ॥ 

మనిగన పుర నర నారి సుజాతీ 1 సుచి అమోల సుందర సబ భా(తీ ॥ 2 ॥ 

కహి న జాఇ కఛు నగర బిభూతీ 1 జను ఎతనిఅ బిరంచి కరతూతీ ॥ 

సబ DO సబ పుర లోగ సుఖారీ 1 రామచంద ముఖ చందు నిహారీ ॥ 3 ॥ 

ముదిత మాతు సబ సభీ( సహేలీ । ఫలిత DSS మనోరథ BO ॥ 

రామ రూపు గున boo సుభాఊ । ప్రముదిత హో GN సుని రాఊ ॥ 4 ॥ 

శ్రీరామచంద్రుడు వివాహితుడై ఇంటికి చేరినప్పటినుండియు అయోధ్యలో మంగళకరములైన 
ఆనందోత్సవములు నిత్యనూతనముగా జరుగుచునేయుండెను. పదునాలుగు భువనములనెడిపర్వతముల పై 
పుణ్యములనెడుమేఘములు సుఖసంపదలనెడి జలములను వర్షించుచుండెను. నదీనదములు వేగముగా సాగరమును 
జేరునట్టు బుద్ధి సిద్దులు సంపదలు అయోధ్యను జేరెను. కులీనులైనపురజనులు పవిత్రములైన అనర్హరత్నములవలె 
(ప్రకాశించిరి. ఆ నగరవైభవము వర్లనాతీతము. బ్రహ్మదేవునిసృష్టివైశిష్టమునకు అది పరాకాష్ట. అయోధ్యావాసులు 
శ్రీరామచం ద్రునిముఖసౌందర్యశోభలకు ముగ్గులైరి. రాణులు, వారి సఖులు తమమనోరథలతలు పుష్పఫలములతో 


వృద్దిచెందుచుండుట గాంచి ఆనందించిరి. దశరథమహారాజు శ్రీరామచంద్రునిరూపగుణసౌశీల్యస్వ భావములను 
తాను జూచియు, క్షతరుల నుండి వినియు సం౦తుష్టాంతరంగుడాయెను. (చౌపాఈ ॥ 1-4) 


దో--సబ Sc ఉర అభిలాషు అస, కహహి( Hog మహేసు | 
©) ఆప oss warn పద, రామహి దే" నరేసు'॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ee EE 


“మహారాజు తన జీవితకాలములోనే శ్రీరాముని యువరాజుగా చేయవలెను” అనెడి ఒక అభిలాష అందటీ 
హృదయములలో ఉండెను. తమ ఈ ఏకైకమనోరథమును తీర్చుమని వారు పరమశివుని ప్రార్జించుచుండిరి. 
(దో॥ 1) 


చౌ- ఏక సమయ సబ సహిత సమాజా 1 రాజసభా6 రఘురాజు బిరాజా ॥ 
సకల సుకృత మూరతి నరనాహూ 1 రామ సుజసు సుని అతిహి ఉఛాహూ ॥ 1 ॥ 
నృప సబ రహహి( కృపా అభిలాషే( 1 లోకప కరహి( ప్రీతి Sop OBC tt 
త్రిభువన BD కాల జగ మాహీ6 1 భూరిభాగ దసరథ సమ were ॥ 2 ॥ 
మంగలమూల రాము సుత'జాసూ 1 జో కఛు కహిఅ థోర సబు తాసూ ॥ 
రాయ( సుభాయ( ముకురు కర లీన్లా 1 బదను బిలోకి ముకుటు సమ కీన్హా ॥3 ॥ 
శ్రవన సమీప భఏ సిత Sor 1 మనహు( జరఠపను అస ఉపదేసా ॥ 
నృప జుబరాజు రాము కహు( Sinn 1 జీవన జనమ లాహు కిన లేహూ ॥ 4 


ఒకనాడు దశరథమహారాజు తనసభాసదులతో సభయందు విరాజిల్జుచుండెను. సుకృత సద్దుణరాశియగు 
మహారాజు శ్రీరామచంద్రునిసత్కీర్తిని విని, మిక్కిలి సంబరపడు చుండెను. రాజులందలు 'ఆయనలఅను గ్రహమును 
కోఠుకొనుచుండిరి. ఇంద్రాదిదిక్సాలురు ఎల్లరును ఆయనమనోభావములను (గ్రహించి, తదనుగుణముగా ఆయన 
స్నేహమును  అభిలషించుచుండిరి. ముల్లోకములలోను (త్రికాలములయందును దశరథునివంటి భాగ్యశాలి 
ఎవ్వరునులేరు. ఆనందప్రదుడైన దశరథరామునిగూర్చి ఎంత చెప్పినను తక్కువయే. ఒక నాడు రాజు అద్దములో 
తనముఖమును చూచుకొని, కిరీటమునుసరిచేసికొనుచుండెను. చెవుల దగ్గరనున్న తలవెంట్రుకలు తెల్లబడి, 
ఆయనముసలితనమును గుర్తు చేయుచుండెను. “రాజా! రాముని యువరాజుగా చేసి, నీజన్మను 
సార్ధకమొనర్భుకొనుము.” అని అవి సందేశమునిచ్చుచున్నట్టుండెను. wo ois) 


దో- యహ బిచారు ఉర అని నృప, HBS సుఅవసరు సాఇ | 
ప్రేమ Qos తన ముదిత మన, గురహి Hache జాఇ ॥ 2 ॥ 


ఈ ఆలోచనను తనమనస్సున నిలుపుకొని, ఒక శుభదినమున శుభసమయమునందు BHF 
పులకితగాత్రుడై, తనకోర్కెను గురువైన వసిష్టునకు నివేదించెను. (Su 2) 


చౌ- Sig భుఆలు సునిఅ మునినాయక | SD రామ సబ DO సబ. లాయక ॥ 
Sux సచివ సకల పురబాసీ 1 జే హమారె అరి మిత్ర ఉదాసీ ॥ Tn 
సబహి రాము ప్రియ Bir బిధి మోహీ | ప్రభు అసీస జను తను ధరి సోహీ ॥ 
బిప్ర సహిత పరివార గొసాఈ( 1 కరహి( ఛోహు సబ రౌరిహి నాఈ(॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow — 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


286 శ్రీ రామచరిత మానసము 


జే గుర SOS రేను సిర ధరహీ( 1 తే జను సకల బిభన బస కరహీ( 4 
మొహి సమ యహు అనుభయడ న దూజే( 1 Sao పాయఉ( రజ పావని పూజే. ॥ 3 ॥ 
అబ అభిలాషు ఏకు మన మోరే 1 పూజిహి నాథ అనుగ్రహ Seu 
ముని ప్రసన్న Of సహజ సనేహూ 1 కహెఉ NOS రజాయసు దేహూ ॥ క ॥ 


దశరథుడు ఇట్లు పలికెను. “మునీశ్వరా! రాముడు ఇప్పుడు అన్ని విధముల యోగ్యుడు. అతడు నాకు మిక్కిలి 
ప్రియతముడు. అట్టే మంత్రులు, పురజనులు, సేవకులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు మొదలగువారందటికిని 
ప్రీయతముడు. మీ ఆశీర్యాదమే రామునిరూపుదాల్చి, శోభిల్లుచున్నది. (ప్రభూ! (బ్రాహ్మణులందణును మీవలెనే 
అతనిపై (ప్రేమ జూపుచున్నారు. గురుపాదధూళిని శిరమున ధరించువారికి SH స్తెశ్చర్యములును (ప్రాప్తించును. ఈ 
సత్యము నాకు అనుభవసిద్దము- మీచరణపవిత్రధూళిని Foard) నేను అన్నింటీని పొందగలిగితిని. నా మనస్సులో 
ఒకకోరిక గలదు. ప్రభూ! అదియును మీ అను[గ్రహమువలననే పూర్తియగును.” రాజుగారిపుత్రవాత్సల్యమునకును, 
గురుభక్తికిని రామునిపైగల (ప్రేమానురాగములకును ప్రసన్నుడై ముని ఇట్లు పలికెను. “రాజా! నీ అభిలాషను 
దెలుపుము”- (చౌ॥ 1-4) 


దో- రాజన TES నాము జసు, సబ అభిమత దాతార। 


ఫల అనుగామీ మహిప మని, మన అభిలాషు తుమ్హార 13 ॥ 


“ఓ రాజశిరోమణీ! మీ పేరుప్రతిష్టలే సకలమనోరథసాధకములు. మీ అభిలాషలు మనస్సు నుండి బయటికి 
ప్రకటింపబడకముందే వాటిని ఫలములు అనుగమించుచున్నవి. (దో॥ 3) 


చౌ- సబ బిధి గురు ప్రసన్న జియ జానీ | బోలెఉ రాజ రహంసి మృదు బానీ ॥ 
నాథ రాము కరిఅహి( జుబరాజూ 1 Sire కృపా కరి కరిఅ సమాజూ ॥ 1 ॥ 
BRP OSS యహు da ఉఛాహూ 1 లహహి( లోగ సబ లోచన లాహూ ॥ 
ప్రభు ప్రసాద సిన సబఇ నిబాహీ. 1 యహ లాలసా ఏక మన మాహీ6 ॥ 2 ॥ 
HIS BS తను రహఉ కి జాఊ | జెహింన హోఇ పాచే( పఛితాఊ ॥ 
సుని ముని దసరథ బచన సుహాఏ 1 మంగల మోద మూల మన భాఏ ॥ 3 ॥ 
సును నృప జాసు బిముఖ పఛితాహీ( 1 జాసు భజన. బిను జరని న జాహీ ॥ 
భయడ తుమ్హార తనయ సాల స్వామీ 1 రాము పునీత ప్రేమ అనుగామీ ॥ 4 ॥ 


రాజు తనపై గురువునకుగల ్రసన్నభావమును (గ్రహించి, మృదుమధురముగా ఇట్లనెను. “ప్రభూ! 
శ్రీరామచంద్రుని యువరాజుగా చేయవలయును. అవసరమైన ఏర్పాట్లు చేయుటకు అనుజ్ఞ ఇయ్యండి. నా 
జీవితకాలముననే ఈ ఆనందోత్సవము జరుగవలెను. శివుని అనుగ్రహముచే నా కోరికలన్నియు నెరవేరినవి. ఈ 
ఒక్కకోరిక నా మనస్సులోనే మిగిలి పోయినది. ఇది తీరినచో ఈ శరీరము ఉన్నను పోయినను నాకు చింతలేదు. 
దీనిని పూర్తిచేయనిచో నేను పశ్చాత్తాపపడవలసి వచ్చును. మంగళకరములైన ఆనందదాయకములైన 
దశరథునివచనములను విని, వసిష్టుడు మిక్కిలి. సంతసించి, ఇట్టనెను. “రాజా! వినుము. శ్రీరామునకు 


Bhuvan Vani Trust, Lucknow 


287 


కాండము 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


Ry ae 
క 
an 
w 

fo 

2 

సం 
Cat 

5 

8 

Be 

¥B 

a 

గి 

Ye 

A 

(©) 

గ్‌ 

62 

¥2 


విముఖులైనవారు పశ్చాత్తాపపడెదరు. అతనిని సేవిం 


డు యువరాజైనదినమే మంగళకరము. అదే 


ట్టు జరిపింపుడు. శ్రీరాము 


ఏర్పా 


సింపవద్దు. వెంటనే 


దో- BA బిలంబు న కరిఅ నృప, Pao సబుఇ సమాజు । 
సుదిన సుమంగలు తబహి( జబ, రాము హోహి( జుబరాజు ॥ 4& ॥ 


“రాజా! ఆల 


శ్రీరాముడు మీ పవిత్ర ప్రేమానురాగములకు అనుగామియై మీ కుమారునిగా జన్మించినాడు. 
సుదినము"- 


Uy 


(దో॥ 4) 


~ 


4 


a 40 
దలగు మంత్రులను 


మొ; 


ది 


వ 
tow fe oe 
Mos 

Sain 


~ 


La 


ఆ 


J నమస్కరించిరి. రాజు 
నొ ఆ 


> 


> 
ie 
~~ 


“ess 
అము 


= 


నందముగా 


తమై 


Bas. 
టి 


మును. తలపె 
ఆుగుచున్న తీగెకు 


A 

క 

ay 
a 


భూ! మీరు - కలకాలము 


(| 
కార 


an 
mies 


ములను 


న 


అ ee! 


(చౌ॥ 1-4) 


డు 
(దోః 5) 


౨6వ వపిష్టు 


జ 


ఇం) 
ww 


<<..<2 
Se a 


Ds 


rE 
= 


Me 


కువురాజవటా 


చా 


పుడు 


“ i dhn Le, > “చ అర్య “ 
మంత్రులను అదేశించెను. 

: ah CE nv 

గంటి మీరు వెంటనే ఆచరింప 


4 
wo 


a 
£ 


OM 
opie 
rte 3s 


Te. 
Sar 
కు 


పకల పుతిరథ HD ౫ 


డు wh 1 ఆవహు 


శ్‌ 
చౌ th, tatty కహెడ 
ah 
oF 


మంగల వావాక శే ॥ 


> 
ow 


నీ 
+s 

God 
Ci 


కుంగల బస్తు అనేకా | జో జగ జోగు భూప అభిషేకా ॥ 2 ॥ 


బాల పూల ఫల సానా | కహ we i 
tts జపన బహు భారీ | రోను Pb పట అగవిత జాతి ॥ 


AFA 
iho 
one 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


288 శ్రీ రామచరిత మానసము 


BS DAS కహి సకల బిధానా 1 కహెఉ రచహు పుర బిబిధ బితానా ॥ 

సఫల రసాల పూగఫల So 1 రోపహు DBS పుర చహు( పేరా 13 ॥ 

రచహు మంజు మని చౌకే( చారూ 1 కహహు బనావన BA బజారూ ॥ 

పూజహు గనపతి గుర కులదేవా 1 సబ DO కరహు భూమిసుర సేవా ॥ 4 ॥ 

అతిహర్షముతో వసిష్టుడు “సమస్త తీర్థములనుండి జలములను తీసికొని రండు” అని ఆదేశించెను. పిమ్మట 
ఆముని పేరుపేరున అందటికిని ఓషధులను, వేర్లను, పూవులను, పండ్లను, పర్షములను, తాంబూలములను తీసికొని 
రావలసినదిగా ఆజ్ఞాపించెను. చామరములు, అజినములు, అనేకవిధములగు వస్త్రములు, ఉన్ని వస్త్రములు, పట్ట 
బట్టలు, మణులు మున్నగు మంగళ ద్రవ్యములను, ఇంకను రాజ్యాభిషేకమునకు అవసరమగు ఇతర వస్తువులను 
తెమ్మని ఆదేశించెను. వేదోక్తవిధులను అన్నింటిని దెలిపెను. “నగరమును నానావిధములైన మంగళ తోరణములతో 
వితానములతో అలంకరింపుడు. ఫల శోభితములైన మామిడి, అరటి, పోక వృక్షములతో వీథులను అలంకరింపుడు. 
ప్రాంగణములను, అంగళ్లను మనోహరములగు మణులతో అలంకరింపుడు. శ్రీ గణేశుని, గురువులను, 
కులదేవతలను పూజింపుడు. (బ్రాహ్మణులను సేవింపుడు” అని ఆజ్ఞలనిచ్చెను. (చౌ॥ 1-4) 


దో- ధ్వజ పతాక తోరన కలస, సజహు తురగ రథ నాగ । 
సిర ధరి మునిబర బచన సబు, నిజ నిజ కాజహి6 లాగ ॥ 6 ॥ 


ధ్వజపతాకములను, తోరణములను, కలశములను, గుజ్జములను, రథములను, ఏనుగులను అలంకరింపుడు”- 
మునీశ్వరుని ఆజ్ఞలను శిరసావహించి, అందజును తమ తమ విధులలో నిమగ్నులైరి. (దో॥ 6) 


చౌ-జో మునీస Br ఆయసు దీన్హా। సో తెహింకాజు ప్రథమ జను కీన్హా। 
Dio సాధు సుర పూజత రాజా 1 కరత రామ హిత మంగల కాజా ॥ 1 ॥ 
సునత రామ అభిషేక సుహావా 1 బాజ గహాగహ అవధ బధావా ॥ 
రామ సీయ తన సగున జనాఏ 1 ఫరకహి( మంగల అంగ సుహాఏ ॥ 2 ॥ 
పులకి సడ్రేమ పరసపర కహహీ( 1 భరత ఆగమను సూచక అహహీ( ॥ 
భఏ బహుత దిన అతి అవసేరీ 1 సగున ప్రతీతి భేట ప్రియ కేరీ ॥ 3 ॥ 
భరత సరిస ప్రియ కో జగ మాహీ( | ఇహఇ సగున ఫలు దూసర నాహీ( ॥ 
రామహి బంధు సోచ దిన రాతీ 1 wotid కముఠ MSs జెహి భా(తీ ॥ 4 ॥ 
వసిష్టమహర్షిఆజ్ఞలు 'వచ్చియురాకముందే' వారు తమతమ కార్యములను అతి శీఘ్రముగా 
నెజవేర్చుచుండిరి. రాజు దేవతలను, సాధువులను, (బ్రాహ్మణులను పూజించు చుండెను. శ్రీర్థామునిక్షేమమునకై 
వలసినశుభకార్యములను అన్నింటిని పూర్తి చేయించు చుండెను. శ్రీరామచం ద్రునియువరాజపట్టాభిషేకవార్త వినగానే 
అయోధ్యలో జయజయ ధ్యానములు మిన్నంటెను. సీతారాములతనువులపై . శుభశకునములు పొడసూపెను. 
మంగళకరములైన వారిఅంగములు అన్నియును అదరెను. వారు తమలో “Ss శుభశకునములన్నియును భరతుని 
ఆగమనమును సూచించుచున్నవి. ఆతడు తన మేనమామ ఇంటికి వెళ్లి చాలాకాలమాయెను. ఆతనిని చూచుటకు 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


యాయ రయోధానాంగము ౫ 
________ ee | 


మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది. ఇట్టి శకునములు ప్రియతముడైన భరతునిరాకను తెలుపుచున్నవి. ఈ జగత్తులో 
మనకు భరతునికంటె ప్రియమైనవాడు ఎవరు? కావున ఈ శకునములకు అర్థమిదియే.” అని భావించిరి. తాబేలు 
తన (గ్రుడ్లను తటమునందుంచి, తాను నీటిలో ఉండి (గ్రుడ్డనుగూర్చి చింతన చేయుచు, వాటిని రక్షించుచుండును. 
అట్టే శ్రీరాముడు రాత్రింబవళ్లు భరతుని గూర్చియే చింతన చేయుచుండెను. (Su 1-4) 


దో- ఎహి అవసర మంగలు పరమ, సుని Gre రనివాసు 1 
సోభత OD బిధు బఢత జను, బారిధి బీచి బిలాసు ॥ 7 ॥ 
ఆ సమయమున ఈ సమాచారమును విని, రాణివాసపు (స్త్రీలు చం[ద్రునివృద్ధిని జూచి సముద్ర తరంగములు 
పొంగినట్టు అత్యంతానందమును పొందిరి. (దో॥ 7) 


చౌ- ప్రథమ జాఇ AF బచన సునాఏ 1 భూషన బసన భూరి SF పాఏ ॥ 
(ప్రేమ పులకి తన మన అనురాగీ( 1 మంగల కలస Sas సబ లాగీ( ॥ lu 
BSc చారు సుమిత్రా. పూరీ 1 మనిమయ బిబిధ భాంతి అతి రూరీ ॥ 
ఆనంద మగన రామ మహతారీ 1 OD దాన బహు OS హణారీ ॥ 2 ॥ 
పూజీ( గ్రామదేబి సుర నాగా 1 Swe బహోరి ON బలిభాగా ॥ 
Bir DO హోఇ రామ కల్యానూ | దేహు దయా కరి సో బరదానూ ॥3॥ 
గానహి( మంగల కోకిలబయనీ( 1 బిధుబదనీ( మృగసావకనయనీ( ॥ 4 ॥ 


మొదట రాణివాసమునకు వచ్చి, ఈ వార్తను అందజేసినవారికి రాణులు వృస్తాభరణములను ఘనముగా 
బహూకరించిరి. రాణులు (ప్రేమాతిరేకమున పులకితగా(త్రలైరి. వారు మంగళకలశములను అలంకరింపసాగిరి. 
లక్ష్మణుని తల్లియైన సుమిత్రాదేవి మణులతో మిలమిలలాడుచున్న అనేకరంగవల్లులతో |ప్రాంగణములను 
అతిరమణీయముగా అలంకరింపజేసెను. శ్రీరాముని తల్లియగు కౌసల్యాదేవి ఆనందపరవశయై, బ్రాహ్మణులకు 
అనేక దానములను ఇచ్చెను. ఆమె (గ్రామదేవతలను, ఇతరదేవతలను, నాగులను భక్తితో పూజించి, శ్రీరామునకు 
శుభములు SoS వరములనిమ్మని (ప్రార్థించెను. పెక్కుమొక్కుబడులను చెల్లించెను. చంద్రముఖులు, 
హరిణలోచనలైన స్త్రీలు కోకిలకంఠస్వరములతో గీతములను మధురముగా ఆలపించిరి. (చౌ॥ 1-4) 


దో- రామ రాజ అభిషేకు సుని, హియ. హరషే నర నారి । 
లగే సుమంగల సజన సబ, DA అనుకూల బిచారి ॥ 8 ॥ 


పురజనులందరటును శ్రీరామునియు వరాజపట్టాభిషేకవార్తను విని “విధాత మనపక్షమున ఉన్నా"డని తలంచి, 
అత్యంతానందముతో శుభకార్యములను చేయసాగిరి. (దో॥ 8) 


చౌ- తబ నరనాహ( బసిష్టు Ser!) | రామధాను సిఖ SS పఠాఏ ॥ 
గుర ఆగమను సునత రఘునాథా । ద్వార ఆఈ పద నాయడఉమాథా ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


290 శ్రీ రామచరిత మానసము 


లన 


సాదర అరఘ దేఇ ఘర అనే। సోరహ భాంతి పూజి సనమానే 4 

గహే చరన సియ సహిత బహోరీ 1 బోలే రాము కమల కర జోరీ ॥ 2 ॥ 

సేవక సదన స్వామి ఆగమనూ 1 మంగల మూల అమంగల దమనూ ॥ 

తదపి ఉచిత జను బోలి HSS | పఠఇఅ కాజ నాథ అసి నీతీ ॥3॥ 

ప్రభుతా తజి ప్రభు కీన్ల సనేహూ 1 భయజ పునీత ఆజా యహు గేహూ ॥ 

ఆయసు హో సా కరౌ( గొసాఈ( 1 సేవకు లహఇ స్వామి సెవకాఈ( ॥ 4 ॥ 

అపుడు దశరథుడు వసిష్టులవారిని పిలిపించి, తగిన ఉపదేశమును ఇచ్చుటకు ఆయనను శ్రీరాముని 
భవనమునకు పంపెను. గురువుగారిరాకను విని, శ్రీరాముడు ఎదురేగి ఆయన పాదములకు నమస్కరించెను. 
సాదరముగా అర్థ్యపాద్యములనిచ్చి, లోనికి KASH, షోడశోపచారములతో గురుపూజలొనర్చి గౌరవించెను. 
సీతాదేవితోగూడి పాదాభివందనమొనర్చి, అంజలిఘటించి, శ్రీరాముడు పలికెను. “సేవకుని ఇంటికి (ప్రభువు 
విచ్చేయుటవలన సకల శుభములును చేకూరును. వారిరాక అశుభములను పారద్రోలును. ఐనను (ప్రభూ! 
లోకాచారముననుసరించి, సేవకుని మీ యొద్దకు రమ్మని ఆదేశింపవలసి యుండెను. ప్రభూ! మీ గురుతర 
కార్యక్రమములను (ప్రక్కనబెట్టి, మీరు స్వయముగా ఇచటికి విచ్చేసి, మీ వాత్సల్యములను (ప్రసరింపజేయుటచే ఈ 
గృహము పునీతమైనది. స్వామీ! మీ ఆజ్ఞలను నేను తలదాల్తును. స్వామిపరిచర్యలలోనే సేవకునకు మేలు 


చేకూరును”. (చౌ॥ 1-4) 
దో- సుని సనేహ WS బచన, ముని రఘుబరహి ప్రసంస 1 
రామ కస న తున్హ కహహు అస, హంస బంస అవతంస 19 ॥ 


(ప్రేమపూర్ల్ణములైన ఈ వచనములను విని, వసిష్టుడు శ్రీరామచంద్రుని మిక్కిలి ప్రశంసించుచు పలికెను. 
“రామా! సూర్యవంశభూషణుడవైననీవుతప్ప ఇట్టివాక్యములను ఇతరులెవ్వరు పల్కుదురు”? (దో॥ 9) 


చౌ- బరని రామ గున సీలు సుభాఊ 1 బోలే ప్రేమ పులకి మునిరాఊ ॥ 

. భూప సజెఉ అభిషేక సమాజూ 1 చాహత OS తున్హహి జుబరాజూ ॥ 1 ॥ 
రామ కరహు సబ సంజను wari Bc OO కుసల నిబాహై కాజూ ॥ 
గురు bp దేఇ రాయ పహి( గయఊ | రామ హృదయ అస బిసమఉ భయఊ ॥ 2 ॥ 
జనమే ఏక సంగ సబ భాఈ । భోజన సయన SO లరికాఈ ॥ 
కరనబేధ GODS బిఆహా | సంగ సంగ సబ భఏ ఉఛాహా ॥ 3 ॥ 
DDO 20% యహు అనుచిత DSP 1 బంధు బిహాఇ బడెహి అభిషేకూ ॥ 

- ప్రభు సప్రేమ పఛితాని సుహాఈ 1 హరఉ భగత మన కై కుటిలాఈ ॥ 4 ॥ 


వసిష్ట మహర్షి శ్రీరామచం[డ్రునిగుణ శీల స్వభావములను వర్ణించి, పులకిత Ms ఇట్లు పలికెను. “రోమా 
యువరాజపట్టాభిషేకమునకు ఏర్పాట్లు జరుగుచున్నవి. మహారాజు నిన్ను యువరాజుగాచేయదలచినాడు. కావున 
రామా! నేడు నీవు ఉపవాసము, హోమములు మొదలగు విధ్యుక్తములైన సంయమనతపోనిష్టలను పాటింపుము. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 291 


దానివలన విధాత ఈ కార్యమును సఫలమొనర్చును. ఇట్టుపదేశించి, గురువు వసిష్టుడు మహారాజుకడకేగెను. ఈ 
మాటలకు శ్రీరాముడాశ్చర్యచకితుడాయెను. “నేను, నాసోదరులును ఒకేసమయమున జన్మించితిమి. బాల్యమున 
కలిసి తింటిమి, ని(ద్రించితిమి, ఆడుకొంటిమి. కర్లవేధము, ఉపనయనము, వివాహము మున్నగు 
సంస్కారములన్నియును అందటికిని ఒకే సమయమున జరిగినవి. సోదరులందటిని వీడి, పెద్దవానికి ఒక్కనికే 
యువరాజపట్టాభిషేకము చేయుట నిర్మలమైన ఈ సూర్య వంశమున అనుచితకార్యము అనెడి విచికిత్సకు 
లోనయ్యెను. తులసీదాసు పలుకుచున్నాడు. శ్రీరామచం ద్రునినిర్మలప్రేమపూర్ణములై నమనోభావములు 
భక్తులమనస్సులలోనికుటిలత్వమును దూరముచేయుగాక. (చౌ॥ 1-4) 


దో- తెహి OSHS BD లఖన, మగన ప్రేమ ఆనంద | 
సనమానే ప్రియ బచన కహి, రఘుకుల కైరవ చంద ॥ 10 ॥ 


అదేసమయమున (పేమానందమగ్నుడైన లక్ష్మణుడచటికి వచ్చెను. రఘుకుల కుముదమును 
వికసింపజేయుచం(ద్రుడైన శ్రీరాముడు అతనిని ప్రియవచనములతో ఆదరించెను. (దో॥ 10) 


చౌ- బాజహీ6 బాజనె బిబిధ. బిధానా 1 పుర ప్రమోదు Sorc జాఇ బఖానా ॥ 
భరత ఆగమను సకల మనావహి( 1 ఆనహు( BA నయన ఫలు పావహి( ॥ 1 ॥ 
హాట బాట ఘర KOC అథాఈ( 1 కహహి( పరసపర లోగ లొగాఈ( ॥ 
కాలి లగన భలి SOX బారా । పూజిహి బిధి అభిలాషు హమారా ॥ 2 ॥ 
కనక సింఘాసన సీయ సమేతా 1 బైఠహి( రాము హోఇ చిత చేతా ॥ 
సకల కహహి( Sa హోఇహీ కాలీ 1 బిఘన మనావహి( దేవ కుచాలీ ॥ 3 ॥ 
తిన్నహి సాహాఇ న OSH బధావా 1 చోరహి చందిని రాతి న భావా ॥ 
సారద బోలి బినయ సుర కరహీ( 1 బారహి( బార పాయ లై పరహీ(॥ 4 ॥ 


వివిధవాద్యగోష్టులు జరుగుచుండెను. అయోధ్యానగర ప్రజలహర్దాతిరే కస్టితి వర్లనాతీతము. అందటును 
భరతునిఆగమనమును కాంక్షించుచుఉండిరి. “ భరతుడు శీఘ్రముగా వచ్చి, ఈ యుత్సవమును కనువిందుగా 
జూచి, సంతసించును”. అని యనుకొనుచుండిరి. అంగళ్లలో, వీధులలో, ఇండ్లలో, సందులలో, కూడళ్లలో (స్త్రీలు, 
పురుషులు తమలోతాము ఇట్టు మాట్లాడుకొనుచుండిరి. “దేవుడు మాకోర్కెను నెజివేర్చునట్టి ఆ సుముహూర్తము 
రేపు ఎప్పుడు వచ్చును? అప్పుడు స్వర్లసింహాసనముపై పీతాసమేతుడై శ్రీరామచంద్రుడు విరాజిల్లును. 
మామనోరథములు ఈడేరును”. ఇక్కడ అందలును వేడుకలు ఎప్పుడు జరుగును?' అని పలుకుచుండిరి. అక్కడ 
(స్వర్గమున) కుత్సితులైన దేవతలు విఘ్నములు కలుగవచ్చునని భావించుచుండిరి. చోరులు వెన్నెలరాత్రులకు 
ఇష్టపడనట్లు దేవతలు అయోధ్యలోని ఆనందోత్సాహములను జూచి, విచారపడుచుండిరి. దేవతలు సరస్వతీ దేవిని 
ఆవాహనమొనర్చి, ఆమెకు మాటిమాటికిని. పాదాభివందనమొనర్చుచు, వినయముతో ఇట్లు విన్నవించుకొనిరి. 
| | (చౌ॥ 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


292. శ్రీ రామచరిత మానసము 


దేవతల పన్నాగము - మంథర దుర్ఫోధ 


దో- DSO హమారి బిలోకి బడి, మాతు కరిఅ సొఇ Se | 
రాము జాహి( బన రాజు తజి, హోఇ సకల సురకాజు ॥ 11 ॥ 


“అమ్మా! మా ఆపదను జాచి, శ్రీరామచంద్రుడు రాజ్యమును వీడి, అడవులకు వెళ్లునట్టు చేయుము, 
దానివలన దేవతలకార్యము సిద్ధించును. (Su 11) 


చౌ- సుని సుర బినయ GE పఛితాతీ 1 భఇఉ( సరోజ DOS హిమరాతీ ॥ 
దేఖి దేవ WD కహహి( నిహోరీ 1 మాతు తోహి నహి. థోరిఉ ఖోరీ ॥1॥ 
బిసమయ హరష రహిత రఘురాఊ 1 తుమ్మ జానహు సబ రామ ప్రభాఊ ॥ 
జీవ కరమ బస సుఖ దుఖ భాగీ 1 జాఇఅ అవధ దేవ హిత లాగి ॥ 2 ॥ 
బార బార గహి చరన సంకోచీ 1 చలీ DPS బిబుధ మతి పోచీ ॥ 
ఊచ నివాసు DD కరతూతీ । దేఖిన సకహి( పరాఇ బిభూతీ ॥ 3 ॥ 
eho కాజు Dard బహోరీ 1 కరిహహి( చాహ కుసల కబి మోరీ ॥ 


హరషి హృదయ దసరథ పుర ఆఈ 1 జను (గ్రహ దసా దుసహ దుఖదాఈ ॥ &॥ 


దేవతల'ప్రార్థనలను విని, సరస్వతీదేవి మౌనమువహించి, “నేను కమలవనమునకు తుషారపాతమును 
కలిగించు హేమంతరాత్రినైతిని.” అని తనలోతాను విచారపడెను. విచార (గ్రస్తయైన సరస్వతీదేవిని జూచి, దేవతలు 
Seo వినయముతో 'ప్రార్థించిరి.” తల్లీ! ఇందులో మీకు ఏ దోషమూ అంటదు. ఏలనన శ్రీరఘునాథుడు 
హర్షవిషాదరహితుడు. మీరు రామచంద్రునిప్రభావమును ఎయుగుదురు. కర్మవశులైనజీవులు సుఖదుఃఖములకు 
లోనగుదురు. కాని శ్రీరఘునాథుడు జీవుడుకాడు. కావున దేవతలమేలుగోరి మీరు అయోధ్యకుజనుడు". వారు 
పదేపదే ఆమెపాదములను పట్టుకొని, వేడుకొనిరి. ఆమె సంకోచమునకులోనై ఇట్లు తలపోసెను. “దేవతలు 
మిగులలఘుబుద్దులు. వీరి నివాసము గొప్పది. కాని వీరి కృత్యములు అల్నములైనవి. ఇతరులఉన్నతిని జూచి వీరు 
ఓర్చుకొనలేరు.” కాని మజల యోచనచేసి, TAD ఇట్లు అనుకొనెను. “శ్రీరాముడు అడవికి వెళ్లుటవలన రాక్షస 
సంహారము జరుగును. కుశలురైన కవులు నన్నాహ్వానించెదరు. నేను అందథి నాల్కలపైజేరి, శ్రీరాముని చరిత్రమును 
తెలిపెదను. నా (ప్రతిష్ట ఇనుమడించును.” సరస్వతీదేవి ఈ విధముగా భావించి, హర్షముతో జమోధ్యకుజనెను. 
దుస్సహమైన దుఃఖమునుగూర్చునట్టి ఏదో ఒక (గ్రహమువచ్చినట్లాయెను. (చౌ॥ 1-4) 


దో= నాము మంథరా మందమతి, చేరీ కైక కేరి | 


అజస పెటారీ తాహి కరి, గఈ AT మతి ఫేరి॥12॥ 


భరతుని తల్లియైన కైకేయికడ 'మంథర' అను ఒకమందబుద్ది దాసిగానుండెను. సరస్వతీదేవి దాని బుద్దిని 
వక్రీకరించి, దానిని అపకీర్తిపాలుజేయసంకల్పించెను. (దో॥ 12) 


చౌ-:దీఖ మంథరా నగరు బనావా 1 మంజుల మంగల wa బధావా i 
SPB SAS, కాహ ఉఛాహూ 1 రామ తిలకు సుని భా ఉర దాహూ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 293 


కరఇ బిచారు కుబుద్ది కుజాతీ 1 హోఇ అకాజు SSD బిధి రాతీ ॥ 
దేఖి లాగి మధు కుటిల కిరాతీ 1 జిమి గవ( తకళ Tac కహి PO ॥ 2 ॥ 
భరత మాతు పహి( గఇ బిలఖానీ 1 కా OSS హసి కహ హంసి రానీ ॥ 
ఊతరు దేఇ న లేఇ ఉసాసూ । నారి చరిత కరి SQ GSP ॥3॥ 
హ(సి కహ రాని గాలు బడ తోరే( 1 OS లఖన Hp అస మన Brdc ॥ 


తబహు( న So చేరి బడి పాపిని | Hrsg స్వాస కారి జను cdo ॥ 4 ॥ 


మంథర సుందరమైన నగరాలంకారములను జూచి, మంగళకరవాద్యగోష్టులను విని, “విశేషమేమిటి?” అని 
జనులను అడిగెను. శ్రీరామచంద్రుని 'యువరాజపట్టాభిషేక సమాచారము'నుగూర్చి వినగానే ఆమె హృదయము 
అసూయతో నిండిపోయెను. ఆ దుర్చుద్ది మంథర నిమ్నజాతికి చెందిన దాసి. తెల్లవారకముందే ఆ సన్నాహములను 
వమ్ముచేయుట ఎట్టు? అని యోచింపసాగెను. ఒక కుటిలురాలైన భిల్లజాతి స్త్రీ చెట్టకొమ్మకు(్రేలాడు తేనెపట్టును 
దక్కించు కొనుటకై ఆరాట పడునట్లు మంథర వగచెను. ఆమె వెక్కి వెక్కి యేడ్చుచు, భరతునితల్లియెన 
కైకేయికడకు వచ్చెను. “నీ విచారమునకు కారణమేమి?” అని రాణి అడుగగా ఆమె ఏమియు పలుకక ఒక 
పెద్దనిట్టూర్చు వదలెను. స్త్రీలకు సహజమైనరీతిలో ఆమె కన్నీటిని బొటబొటగార్చెను. కైకేయి నవ్వుచు అనెను. “నీవు 
వదరుబోతువు. లక్ష్మణుడు నీకేదో గుణపాఠము చెప్పినాడని నా నమ్మకము.” ఐనను ఆ దుప్పురాలు ఏమియు 
పలుకలేదు. ఒక ఆడుత్రాచు బుసకొట్టుచున్నట్టు AY నిఃశ్వాసములను మాత్రము విడుచుచుండెను. (Ty 1-4) 


దో- సభయ రాని కహ కహసి కిన, కుసల రాము మహిపాలు | 


లఖను భరతు రిపుదమను సుని, భా కుబరీ ఉర సాలు ॥ 13 ॥ 
అప్పుడు రాణి భయపడి పలికెను. “ఓసీ! నీవు మాట్టాడవేమి? శ్రీరాముడు, రాజుగారు, లక్ష్మణ భరత 
శత్రుఘ్నులు కుశలమే గదా!” ఈ మాటలు వినగానే ఆ గూనిదాసహృదయము పరితపించెను. (దో॥ 13) 


చౌ- కత dy Gq హమహి HS మూాఈ 1 గాలు కరబ Sor కర బలు పాఈ ॥ 
రామహి ఛాడి కుసల కెహి war । జేహి జనేసు Og జుబరాజూ uli 
భయ కౌసిలహి బిధి అతి దాహిన 1 దేఖత గరబ రహత ఉర నాహిన ॥ 
దేఖహు కస న జాఈ సబ dar జో అవలోకి మోర మను ఛోభా ॥ 2 ॥ 
పూతు బిదేస న సోచు తుమ్హారే 1 PSS హహు బస నాహు హమారే( ॥ 
నీద బహుత ప్రియ సేజ తురాఈ 1 లఖహు న భూప కపట చతురాఈ ॥ 3 ॥ 
సుని ప్రియ బచన మలిన మను జానీ 1 ర్ఫుకీ రాని అబ రహు అరగానీ ॥ 


HD అస కబహు( కహసి ఘరఫోరీ 1 తబ ధరి జీభ కథఢావఉ( తోరీ ॥ 4 ॥ 


ఆ దాసి పలికెను. “అమ్మా! ఎవరెందుకు నాకు గుణపాఠము నేర్పాలి? నేను ఎవరికి ఎందుకు బెదరవలెను? 
యువరాజపదవిని పొందుచున్నరాముడుతప్ప నేడు ఎవరు సంతోషముతోనున్నారు? దేవుడిప్పుడు, కౌసల్యకు చాల 
అనుకూలుడు? ఆమె గర్వమునకు అవధియే లేకున్నది. నీవే నగరశోభను స్వయముగా ఏల తిలకింపవు? దానిని 
జూచి నా మనస్సు మిక్కిలి క్షోభపడుచున్నది. నీకుమారుడు దేశాంతరమున నున్నాడు. నీకావిషయమై ఏ మాత్రము 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


294 శ్రీ రామచరిత మానసము 


ధ్యాసయే లేదు. నీభర్త నీవశములోనేయున్నట్టు (భ్రమపడుచున్నావు. మెత్తనిపజుపుమీద పండుకొని నిద్రించుటయే 
నీకు మంచిదిగా తోచును, నీభర్త ఎంతటి కపటియో, చతురుడో నీ SWAY.” మంథర యొక్క ఇచ్చకపుమాటలు 
విని, ఆమెమనస్సులోని కల్మషమును (గ్రహించి, కైకేయి ఆమెను మందలించుచు ఇట్లనెను. “చాలించు. నీ 
అధికప్రసంగము. కుటుంబమున తగవులు పెట్టుటలో నీకు నీవే సాటి. Sev ఇట్లు మాట్టాడినచో నీ నాల్కను 
చీలికలు చేసెదను. (చౌ॥ 1-4) 


దో- కానే SS కూబరే, కుటిల కుచాలీ జాని । 
తియ బిసేషి OD చేరి కహి, భరతమాతు ముసుకాని ॥ 14 ॥ 


ఒంటి కంటివాడు, కుంటివాడు, గూనివాడు' వీరు దుష్టులు. అందునా దాసీలైతే ఇంకా దుష్టురాండ్రు.” ఇటు 
చెప్పి, భరతునితల్లి నవ్వెను. (దో॥ 14) 


చౌ- ప్రియబాదిని సిఖ AQac తోహీ 1 సపనెహు( తో పర కోపు న మోహీ ॥ 

సుదిను సుమంగల దాయకు సోఈ 1 తోర కహా HS జెహి దిన హోఈ ॥ 1 ॥ 

BY స్వామి సేవక లఘు భాఈ 1 యహ దినకర కుల రీతి సుహాఈ ॥ 

రామ తిలకు జౌ సా(చెహు( కాలీ 1 దేఉ(ంమాగు మన PSS ఆలీ ॥ 2 ॥ 

కౌసల్యా సమ సబ మహతారీ 1 రామహి సహజ సుభాయ( పిఆరీ ॥ 

మో పర కరహి( సనేహు బిసేషీ । మైం కరి ప్రీతి పరీఛా దేఖీ ॥3॥ 

PC OG జనము దేఇ కరి ఛోహూ 1 హోహు( రాను dod పూత పుతోహూ ॥ 

ప్రాన Te అధిక రాము ప్రియ మోరే. 1 SH కే తిలక Has కస తోరే॥ 4 ॥ 

“ఓ ప్రియంవద మంథరా! ఇదియంతయు నీమేలు కోరియే చెప్పినాను. నీ మీద నాకు స్వప్పములోగూడ 
కోపము ఉండదు. నీవు చెప్పిన విషయము (రామపట్టాభిషేకవిషయము) ఎప్పుడు సత్యమగునో అదియే శుభదినము. 
సోదరులలో పెద్దవాడు రాజ్యమునకు |ప్రభువగుటయు, చిన్నవాడు సేవకుడు అగుటయు సూర్యవంశపు ఆచారము. 
శ్రీరాముడు రేపు యువరాజు ఐనచో నీ మనస్సున ఏ కోరికయున్నను నన్నడుగుము. నేను సంతోషముగా తీర్చెదను. 
కౌసల్యనువలె మమ్ములను అందటిని అతడు (ప్రేమాదరములతో సమానముగా గౌరవించును. అది ఆయనకు 
సహజస్వభావము. అతడు నన్ను అందటీకంటెను అత్యంత ప్రేమతో చూచును. ఆయనకు నామీదగల (ప్రేమను నేను 
చాలాసార్జు పరీక్షించియుంటిని. విధాత నన్ను చల్లగా జూచి, evo నాకు మానవజన్మను ప్రసాదించినచో నాకు 
శ్రీరాముడు కుమారుడూ, సీత కోడలూ కావలెను. శ్రీరాముడు నాకు ప్రాణములకంటెను ఎక్కువ ప్రీతిపాత్రుడు. 
అతని రాజ్యాభిషేకోత్సవము నిన్ను ఎందులకు క్షోభపెట్టుచున్నది? (చౌ॥ 1-4) 


దో- భరత సపథ తొహి సత్య కహు, పరిహరి కపట Gore | 
హరష సమయ బిసమజి కరసి, PON మోహి సునాఉ ॥ 15 ॥ 


భరతునిమీద ఒట్టు. నీవు నీకపట(ప్రవర్తనను మాని, నిజము చెప్పుము. సంతోష పడవలసిన సమయమున 
దుఃఖించుటకుగల కారణమేమి? 1 (దో॥ 15) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 295 


చౌ- Deer బార ఆస సబ పూజీ 1 అబ కఛు కహబ జీభ కరి దూజీ ॥ 

ఫోరై జోగు కపారు అభాగా 1 భలెఉ కహత దుఖ Sadr లాగా ॥1॥ 

క్రహహి( రూరఠి HS బాత బనాఈ 1 తే ప్రియ తువ్నహి కరుఇ Hoe మాఈ ॥ 

హనుహు( కహబి అబ ఠకురసాహాతీ 1 నాహి( త మౌన రహబ దిను రాతీ ॥ 2 ॥ 

కరి కురూప DA పరబస కీన్హా 1 బవా సొ లునిఅ లహిఅ జో దీన్హా i 

కొఉ నృప “ie హమహి కా హానీ | చేరి ఛాడీ అబ హోబ కి రానీ ॥ 3॥ 

జారై జోగు సుభాఉ హమారా 1 అనభల OD న జాఇ తుమ్హారా ॥ 

PBC కఛుక బాత అనుసారీ 1 ఛమిఅ దేబి బడి Sry హమారీ 40 

మంథర పలికెను. “నా ఆశలన్నియు ఒకేసారి పూర్తియైనవి. నేను చెప్పవలసిన మాటలు ఏవైనను 
మిగిలియున్నచో వాటిని మటీయొక నాలుకతో చెప్పవలెను. నా దౌర్భాగ్యమైన తలను పగులగొట్ట వలెను. మీకు 
మంచి మాటలు చెప్పినను అవి దుఃఖమునే కలిగించుచున్నవి. అమ్మా! నిజమును కప్పిపుచ్చి మాట్టాడెడి వాళ్లే మీకు 
ఇష్టులు. నేను చెప్పినది మీకు నచ్చదు. నేటి నుండి నేనుగూడ మీకడ ఇచ్చకపుమాటలనే పలికెదను. లేనిచో 
మౌనముగనే యుండెదను. బ్రహ్మ నన్ను 'కురూపి'గా సృష్టించి, పరాధీననుగా జేసినాడు. ఇందు ఇతరులదోషము ఏ 
మాత్రము లేదు. “చేసికొన్న వారికి చేసికొన్నంత మహాదేవ!” నా కర్మను నేను అనుభవింపవలసినదే. ఎవరు 
యువరాజైన నాకేమి? నేను దాసినిగాక రాణిని కాగలనా? శ్రీరాముడు యువరాజైనచో నీవు కౌసల్యాదేవికి దాసివే 
అగుదువు. రాణిగా ఉందువా? నా స్వభావము కాల్చదగినది. నీకు కలుగబోవు హానిని నేను చూడజాలను. అందులకే 
ఒకటి రెండు మాటలను పలికితిని. నన్ను క్షమింపుము. నాది పొరపాటే” (Su 1-4) 


దో- గూఢ కపట ప్రియ బచన సుని, తీయ అధరబుధి రాని | 
సురమాయా బస బైరినిహి, సుహృద జాని పతిఆని ॥ 16 ॥ 


క్రపటముతో నిండిన ‘Se తీయని మాటలను విని, నిలకడలేనిబుద్దిగల కైకేయి, దేవతల మాయకు వశమై 
శత్రువైన మంథరను స్నేహితురాలుగా విశ్వసించెను. (దో॥ 16) 


చౌ- సాదర HI పుని Bross ఓహీ 1 సబరీ గాన మృగీ జను మోహీ ॥ 
తసి మతి ఫిరీ అహఇ ad భాబీ 1 రహసీ చేరి ఘాత జను ఫాబీ ॥1॥ 
తున్ను పూఛహు Bre కహత డెరాఊ( 1 ధరెహు మోర ఘరఫోరీ Sse ॥ 
సజి ప్రతీతి బహుబిధి KG ఛోలీ 1 అవధ సాఢసాతీ తబ బోలీ॥2॥ 
ప్రియ సియ రాము కహా తుమ్మ రానీ 1 రామహి తుమ్మ ప్రీయ సో HO బానీ ॥ 
రహా ప్రథమ అబ తే దిన DB1 Sioa ఫిరే. రిపు హోహింపిరీతే ॥ 3 ॥ 
భాను కమల కుల పోషనిహారా 1 బిను జల జారి కరఇ PQ Pou 
జరి తుమ్హారి చహ సవతి ఉఖారీ 1 రూధహు కరి ఉపాఉ బర బారీ ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow —— 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


296 శ్రీ రామచరిత మానసము 


నాపని ననన ననన 


కైకేయి మణీ మజీ (ప్రేమతో అడిగెను. భిల్ల స్త్రీ పాటకు జింకవలె ఆమె మంథర యొక్క మచ్చు మాటలకు 
ముగ్టురాలయ్యెను. విధి వైపరీత్యమున ఆమె బుద్ధి మాటిపోయెను. దాసి తన పాచిక PASSO లోలోన 
సంతసించెను. “నీవు అడుగుచున్నను చెప్పుటకు నాకు భయమగు చున్నది. ఏలనన ఇంతకు ముందు నీవు నన్ను 
కుటుంబనాశనివి అని, యుంటివి” ఈ విధముగా అనేకరీతుల తియ్యనిమాటలతో అయోధ్యపాలిటిశనియైనమంథర 
ఆమెవిశ్వాసమును చూరగొనెను. “రాణీ! సీతారాములు నీకు అత్యంతప్రియులని చెప్పియుంటివి. నీవనిన 
. రామునకును ఇష్టమే. ఇది సత్యము. కాని ఆ దినములు గడిచిపోయినవి. కాలము మాటినచో మి(త్రులుగూడ 
శత్రువులే యయ్యెదరు. కమలములు నీటిలోనున్నప్పుడే సూర్యుడు వాటిని పోషించును. నీటి నుండి 
బయటపడినప్పుడు ఆ కమలములే సూర్యకిరణముల వేడికి భస్మమగును. (1) 


నీ సవతి కౌసల్య నిన్ను సమూలముగ నాశనము చేయదలచినది. కావున బాగుగాఆలోచించి, 
ఆమెమార్గమునకు అవరోధములను కలిగించి నిన్ను నీవు రక్షించు కొనుము. (చౌ॥ 1-4) 


దో- తుమ్మహి న సోచు సాహాగ బల, నిజ బస జానహు TG 
మన MOOS ముహ మీఠ నృపు, TAS సరల సుభాజ ॥ 17 ॥ 


నీభర్త ప్రేమలోమునిగి, ఆయనతీయనిమాటలను నమ్మెదవు. నీవు మిక్కిలి అమాయికురాలవు. రాజు నీ 
వశుడని భావించుచున్నావు. ఆయనమనసంతయు విషమే. మాటలు మాత్రమే తియ్యనివి. (దో॥ 17) 


చౌ- చతుర గంభీర రామ మహతారీ 1 బీచు BQ నిజ బాత సంవారీ ॥ 

పఠఏ భరతు భూప ననిఅజరే( 1 రామ మాతు మత జానబ Sade ॥ 1 ॥ 

శృవహి. సకల సవతి మొహి J8c 1 గరబిత భరతమాతు బల Sc 

సాలు HERG కౌసిలహి మాఈ 1 కపట చతుర నహి. హోళి జనాఈ ॥ 2 ॥ 

రాజహి తున్హు పర ధేము బిసేషీ 1 సవతి Boers సకఇ నహి BH ॥ 

రచి ప్రపంచు భూపహి అపనాఈ 1 రామతిలక హిత ONS Gorse ॥ 3 ॥ 

యహ కుల ఉచిత రామ కహు( టీకా 1 సబహి సాహాఇ మోహి సుఠి నీకా ॥ 

ఆగిలి బాత పముయి డరు Brim GS BE ఫిరి సోఫలు ఓహీ॥4॥ 

రామునితల్లి కౌసల్య చతురురాలు. ఆమెమనస్సులోతులు నీ వెజుగవు. ఆమె ప్రతి- అవకాశమును తనకు 
అనుకూలముగా మలచుకొమను. రామునితల్లి సూచనను పాటించి, రాజుగారు భరతుని ఆయన అమ్మమ్మగారి౦టికి 
పంపెను. “రాణులందజును తనకు సేవలు చేయుదురనియు, నీవు మాత్రము చేయవనియు, రాజుగారికి నీయందే 
అనురాగము మెండుగావున నీవు గర్వితమతివనియు, కౌసల్యాదేవి భావించును. అమ్మా నీవు కౌసల్యకు ప్రక్కలో 
1 కమలములు నీటబాసిన, కమలాప్తునిరశ్మి సోకి, కమలిన భంగిన్‌, 

తమ తమనెలవులు దప్పిన, తమ WHS శృత్రులౌట తథ్యము సుమతీ! 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


a 2౫ 


బల్లైమువంటిదానవు. కాని ఆమె మిక్కిలిజాణ. బయటికి ఆమె తనమనోభావములను తెలియనీయదు. రాజుగారికి 
నీమీదగలట్రేమను జూచి, సవతులకు అసూయ. కావున _ రాజుగారిని లోబజచుకొనుటకై 
రామునియువరాజపట్టాభిషేకమునకు శుభముహూర్తమును నిర్ణయింపజేసినది. వంశాచారముననుసరించి 
శ్రీరాముడు యువరాజగుట సమంజనమే. అందజును దీనికి సమ్మతించెదరు. నాకుగూడ ఇష్టమే. కాని రాబోవు 
ఫలితములను ఊహించి చూడగా నాకు భయమగుచున్నది. దైవము దీనిప్రభావమును విపరీతమొనర్చి, ఆ 
దుష్ఫలితములను కౌసల్యయే అనుభవించునట్లు చేయుగాక.” (Su 1-4) 


దో- రచి పచి కోటిక కుటిలపన, [Bh కపట ప్రబోధు । 
కహిసి కథా సత సవతి కై, జెహి OO బాఢ బిరోధు ॥ 18 ॥ 
ఈ విధముగా మంథర పెక్కు కపటకుటిలవచనములను పలికెను. సవతుల గాథలను పెక్కు చెప్పి, కైకేయి 
మనస్సును మార్చి వేసెను. (Su 18) 


చౌ- భావీ బస ప్రతీతి ఉర ఆఈ । పూయ రాని పుని సపథ దెవాఈ ॥ 
కా పూహు తుమ్మ అబహు( న జానా | నీజ హిత అనహిత పసు పహిచానా ॥ 1 ॥ 
భయ సాఖు దిన సజత సమాజూ 1 తున్న పాఈ సుధి మొహి సన ఆజూ ॥ 
ఖాఇఅ పహిరిఅ రాజ తుమ్లారే( 1 సత్య కహే( నహి( దోషు హమారే( ॥ 2 ॥ 
జౌ. అసత్య కఛు కహబ బనాఈ 1 తౌ బిధి దేఇహి హమహి సజాఈ ॥ 
రామహి తిలక కాలి జౌ. భయఊ 1 తున్హు కహు( బిపతి De బిధి బయటఊ ॥ 3 ॥ 
రేఖ ఖచాఈ Sac బలు భాషీ 1 భామిని భఇహు Grd కళ sr) ॥ 
జౌసుత సహిత కరుహు సెనకాఈ 1 తౌ ఘర రహహు న ఆన ఉపాఈ ॥ Au 


విధివైపరీత్యమున కైకేయికి మంథరపై పూర్తివిశ్వాసము కుదురుకొనెను. ఆమె ఒట్టు పెట్టుకొని, మజల 
అడిగెను. అప్పుడు మంథర ఇట్లు పలికెను. “ఇంకను తెలుపవలసినదేమున్నది? ఇప్పటికిని నీకు అవగతము 
కాకపోవుట ఆశ్చర్యకరము. జంతువులుసైతము తమ మంచి చెడ్డలను గుర్తింప గలవు. పదునైదు దినముల 
నుండియు ఏర్పాట్లు జరుగుచునే యున్నవి. నీకు ఈ సమాచారము నేడు నాద్వారా తెలిసినదా? ఆశ్చర్యము! నేను 
నీ ఉప్పు, పులుసు తినుచున్నందున నిజము పలుకుచున్నాను. కల్లబొల్లి మాటలను చెప్పుచున్నచో, దేవుడు నాకు శిక్ష 
విధించును. రాముడు రేపు యువరాజ్యాభిషిక్తుడైనచో ఆ మలుక్షణమునుండియే నీకు కష్టములు (ప్రారంభమగునని 
తెలిసికొనుము. అమ్మా! నేను నూటికి నూలు పాళ్లు గట్టిగా ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నిన్ను పాలలోని ఈగను 
వలె అందలును తీసివేయుదురు. నీవు నీ కొడుకుతోగూడ కౌసల్యకు సేవలు చేసినచోమాత్రమే ఈ ఇంటిలో 
నిలువగలవు. Sea ఉపాయము లేదు. (చౌ॥ 1-4) 


దో- కద్రూ( బినతహి OS, దుఖు, తువ్నహి కౌసిలాం దేబ | 
భరతు DAT సేఇహహి(, ops రామ కే నేబ ॥ 19 ॥ 


Bhuvan Vani Trust, Lucknow ——_— జా 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


298 శ్రీ రామచరిత మానసము 


29 పదక 


కశ్యపుని భార్యయైన కద్రువ తన సవతియైన 'వినత'ను కష్టపెట్టినట్టు కౌసల్య నిన్ను కష్టాలపాలుచేయును, 
భరతుడు చెరసాలపాలగును. లక్ష్మణుడు రామునకు ఆంతరంగికు డగును.” - (Su 19) 


చౌ-కైకయసుతా సునత కటు బానీ 1 కహి న సకఇ కఛు సహమి సుఖానీ ॥ 
తన పసేఉ కదలీ BW కాణీ | కుబరీ( దసన జీభ తబ wd ॥1॥ 
కహి కహి కోటిక కపట కహానీ 1 ధీరజు ధరహు ప్రబోధిసి రానీ ॥ 
Sor కరము ప్రియ లాగి కుచాలీ 1 బకిహి సరాహఇ మాని Sod ॥ 2 ॥ 
సును మంథరా బాత ఫురి తోరీ 1 దహిని ac) నిత ఫరకఇ మోరీ ॥ 
దిన ప్రతి దేఖఉ రాతి కుసపనే 1 Sac న తోహి మోహ బస అపనే ॥ 3 ॥ 
కాహ కరౌ. OD సూధ సుభాఊ | దాహిన బామ న జానఉ(కాఊ ॥ 


మంథర పలికినచేదుమాటలను వినగానే కైకేయిముఖము భీతితో వాడిపోయెను. ఆమె నోట మాటరాలేదు. 
చెమటకు శరీరము తడిసెను. ఆమె ఎండినఅరటిఆకువలె వణకెను. అప్పుడు ఆ గూనిదాసి నాలుకకొలుకు కొనెను. 
(కైకేయి గుండె ఆగిపోయినచో తన పన్నాగము చెల్లదని ఆమెకు భయము వేసెను) తరువాత కపటముముతో 
నిండిన పెక్కు ఉదంతములతో ఆమె రాణిని అనునయించెను. ధైర్యము వహింపుమనెను. కల్లబొల్లి మాటలతో ఆమె 
మనస్సును గట్టి పజచెను. విధి వైపరీత్యమువలన Som మాజిపోయెను. ఆమెకు మంథర తన హితైషిణిగా తోచెను. 


ఠా 


కొంగవంటిమంథరను హంసగా భావించి, ఆమెను (ప్రశంసించెను. కైకేయి ఇట్లు పలికెను. “మంథరా! వినుము. స్‌ు 
చెప్పునదియెంతయు సత్యము. నాకుడికన్నుగూడ ప్రతిదినము అదయణుచున్నది. తబచు నాకు చెడ్డకలలు 


వచ్చుచున్నవి. తెలివితక్కుదాననై వాటిని నీకు చెప్పలేదు. అమాయకురాలను. మంచి చెడులను గమనింపలేక 
పోయితిని. (చౌ॥ 1-4) 


దో- wdc Sod న ఆజు లగి, అనభల SHS కీన్హ 1 
కెహి. అఘ ఏకహి బార మొహి, దైఅ( దుసహ Gogo as, n 200 


నేను ఇంత వణుకు ఎవ్వరికిని బుద్ది పూర్వకముగా అపకారము చేసియుండలేదు. విధి ఈ దుస్థితిని నాకు 
ఎందుకు తెచ్చిపెట్టుచున్నాడో తెలియకున్నది. (దో॥ 20) 


చౌ- నైహర జనము భరబ బరు wie: జిఅత న కరబి సవతి సెవకాఈ ॥ 
అరి బస BS జిఆవత జాహీ 1 మరను నీక తెహి జీవన చాహీ ॥1॥ 
AS బచన కహ బహుబిధి రానీ 1 సుని కుబరీ( తియమాయా రానీ ॥ . 
అస. కస కహహు మాని మన ఊనా 1 op సొహాగు diy, కహు( దినదూనా un 2 0 
జెహి- రాడర అతి అనభల తాకా 1 Fg Par యహు ఫలు పరిసాకా ॥ 
జబ తే( కునుత సునా మై( స్వామిని 1 భూఖ న బాసర నీద న జామిని ॥ 3 ॥ 
పూణెఉ( గునిన్హ రేఖ తిన్హ rg) 1 భరత భుఆల హోహి( యహ FO ॥ 
భామిని కరహు త కహౌ ఉపాఊ 1 హై తుమ్మరీ( సేవా బస రాఊ ॥ క ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 299 

నేను నా పుట్టింటికి వెళ్లి నా శేషజీవితమును అచటనే గడిపెదను. కాని బ్రతికియున్నంత వణకు నేను సవతి 
సేవలుమాత్రము చేయను. బానిసగా పరులవశములో ఉండుటకంటెను చావే నయము.” ఈ విధముగా రాణి 
అనేకదీనవచనములను పలుకగా ఆ HQ తన కపటమును ఇంకను బలము చేసెను. “అమ్మా! నిన్ను నీవు 
హీనపఅచుకొనవలదు. నీ దాంపత్య సుఖజీవితము రెండింతలుగా సాగును. నీకు కీడుతలపెట్టినవారు 
దానిఫలితమును తప్పక అనుభవింతురు. అమ్మా! ఈ దుర్వార్త విన్నక్షణమునుండియు నాకు అన్నమే సయించుట 
లేదు. రాత్రులయందు నిద్రపట్టుట లేదు. నేను జోస్యులను అడుగగా వారు “భరతుడు రాజగుట తథ్యము" అని 
గట్టిగా చెప్పినారు. అమ్మా! నీవు చేయుదునన్నచో నేనొక ఉపాయమును చెప్పెదను. రాజు నీ వశమునందే 
(చౌ॥ 1-4) 


దో- పరఉ( కూప తుఅ బచన పర, సకఉ( పూత పతి త్యాగి | 
కహసి మోర Kom BD బడ, కస న కరబ హిత లాగి ॥ 21 ॥ 


కైక పలికెను. “నీవు బావిలో దూకుమన్నచో దూకుటకైనను నేను సిద్ధము. అవసరమగుచో నా పుత్రుని, 
భర్తను గూడ త్యజింతును. నీవు నా దుఃఖమును తొలగించు మార్గమును చూపినచో నా మేలుకొజకు నేనెందుకు 
చేయను?” (దో॥ 21) 


చౌ-కుబరీ. కరి కబులీ కైకేఈ 1 కపట ఛురీ ఉర పాహన టేఈ ॥ 
omg న రాని నికట దుఖు Thc 1 చరఇ హరిత తిన బలిపసు Foc ॥ 1 ॥ 
సునత బాత మృదు అంత కఠోరీ 1 BB మనహు( మధు మాహుర ఘోరీ ॥ 
కహఇ చేరి సుధి అహఇ కి నాహీ( | స్వామిని కహిహు కథా మొహి సాహీం॥ 2 ॥ 
దుఇ బరదాన భూప సన థాతీ | మాగహు ఆజు జుడావహు ఛాతీ ॥ 
సుతహి రాజు రామహి( బనబాసూ 1 దేహు లేహు సబ సవతి హులాసూ u 3 i 
భూపతి రామ HAS జబ కరఈ 1 తబ మాగెహు Birc బచను న టరఈ ॥ 
హోఇ అకాజు ఆజు నిసి బీతే(। బచను మోర ప్రియ మానెహు జీతే(॥ క ॥ 


gin, ఆ గూనిమంథర కైకేయిని వశపజచుకొని, అనగా ఆమెను బలిపశువునుగా జేసి, కపటమనెడికత్తికి 
తనహృదయమనెడిరాతిపై పదును పెట్టెను. బలిపశువు తనకు రాబోవు ఆపదలను గుర్తింపక గడ్డిని మేసినట్టు కైకేయి 
తనకు ప్రాప్తింపబోవు కళంకమును, వైధవ్యమును గుర్తింపలేక ఆ గూనిదాసిమాటలకు చెవియొగ్గెను. 
మంథరమాటలు (ప్రస్తుతము తియ్యగానున్నను కడకు విషతుల్యములేయగును. ఆమె తేనెలో విషమునుకలిపి 
(PROBS, ఆ దాసి ఇట్లు పలికెను. “అమ్మా! నీవు లోగడ నాకొక కథ చెప్పి యుంటివి. జ్ఞాపకమున్నదా? ఒకసారి 
రాజుగారు నీకు రెరడువరములను ఇచ్చుటకు వాగ్దానము చేసియున్నారు. నేడు ఆ రెండు వరములను కోరుకొని, నీ 
మనస్సును చల్లబజచుకొనుము. భరతునకు రాజ్యమును, రామునకు వనవాసమును కోరుకొనుము. నీ సవతుల 
ఆనందమును పూర్తిగా లాగికొనుము. శ్రీరాముని మీద ఒట్టు పెట్టుకొనిన తరువాతనే ఈ వరములనడుగుము. 


Bhuvan Vani Trust, Lucknow i) _ a 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


300 శ్రీ రామచరిత మానసము 


కరనా హను 


లేనిచో రాజుగారు తన మాటతప్పవచ్చును. ఈ రాత్రి గడిచినచో మనపథకము ఫలింపదు. నా మాటను 
ప్రాణతుల్యముగా భావింపుము.” (చౌ॥ 1-4) 


దో- బడ కుఘాతు కరి పాతకిని, కహెసి కోపగృహ( జాహు। 
కాజు స(వారెహు సజగ Ha, సహసా జని పతిఆహు ॥ 22 ॥ 
ఈ విధముగా పాపాత్మురాలైన ఆ గూనిమంథర కైకేయిని తనదురాలోచనలనెడి కత్తివేటుకు గురిచేసి, 


“ఇప్పుడు నీవు కోపగృహమునకు పొమ్ము. అతి జాగ్రతతో పనిని సాధించుకొనుము. తొందరపడి రాజుగారిని 
విశ్వసింపకుము.”- అని పలికెను. (దో॥ 22 


కైకేయి కోపగ్సృహమునకు ఏగుట-రెండు నరములను కోరుట 


చౌ- కుబరిహి రాని ప్రానప్రియ జానీ 1 బార బార బడి బుద్ది బఖానీ ॥ 

తొహి సమ హిత న మోర SOPOT 1 బే జాత SQ భఇసి అధారా ॥1 ॥ 

జౌం బిధి పురబ మనోరథు కాలీ | SH తోహి Sp పూతరి ఆలీ ॥ 

బహుబిధి చేరిహి ఆదరు'దేఈ । కోపభవన _ గవనీ కైకేఈ ॥2॥ 

బిపతి బీజు బరషా రితు చేరీ । భుఇ( భఇ కుమతి కైకఈ కేరీ ॥ 

పాఇ కపట జలు అంకుర జామా 1 బర దొఉ దల దుఖ ఫల పరినామా ॥ 3 ॥ 

కోప సమాజు సాజి సబు సోఈ 1 రాజు కరత నిజ కుమతి బిగోఈ ॥ 

రాఉర నగర కొలాహలు హోఈ 1 యహ కుచాలి కఛు జాన న కోఈ 4 

కైకేయి మంథరను (ప్రాణప్రియముగా భావించెను. పదే పదే ఆమెను మెచ్చుకొనుచు, “ఈ జగత్తున నీ వలె 
నాహితము గోరెడివారెవరు గలరు? ్రవాహములో కొట్టుకొని పోవుచున్న నాకు ఒక ఆలంబనముగా దొరకితివి. 
విధాత రేపు నా అభిలాషను పూర్తి చేసినచో నేను నిన్ను నాకంటి పాపగా భావించెదను.” అని తనదాసిని మిక్కిలి 
శ్చాఘించుచు. కైకేయి. కోపగృహమునకు పోయెను. మంథర వర్షబుతువు, ఆపదయనెడి బీజము 
కైకేయిబుద్ధియనెడినేలలో నాటబడినది. కపటమనెడి నీటిధారచే తడుపబడి, అది మొలకెత్తినది. ఫలితముగొ 
వరములనేడి రెండు చిగురుటాకులను వేసినది. దుఃఖము దీనిపరిణామఫలము. కోపమును సూచించుటకై 
తగినవేషమునుదాల్చి కైకేయి కోపగృహమున నేలపై పరుండెను. రాజ్యాధికారము కల్షియుండియు దుర్భుద్ది 


కారణముగా ఆమె అన్నింటిని కోల్పోయెను. రాజ భవనము, నగరము ఆనందోత్సాములతో నిండియుండెను. 
ఎవ్వరునూ ఈ కుతం(త్రమును పసిగట్టలేదు. (చౌ॥ 1-4) 


దో- ప్రముదిత పుర నర నారి సబ, సజహి( సుమంగలచార | 
ఎక ప్రబిసహి( ఎక నిర్గమహిం HS భూప దరబార ॥ 23 ॥ 


నగర వాసులైన (స్త్రీ పురుషులెల్లరును అత్యుత్సాహముతో పట్టాభిషేకపు ఏర్పాట్లలో మునిగి తేలుచుండిరి. 
రాజభవనద్యారమున (ప్రజలు గుమిగూడి, లోపలికిని బయటికిని నిరంతరము తిరుగుచుండిరి. (దో॥ 23) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్య్వాకాండము 301 


చౌ- బాల సఖా సుని హియం హరషాహీ( 1 QO దస పాంచ రామ పహి( జాహీ( ॥ 

ప్రభు ఆదరహి. ప్రేము పహిచానీ 1 పూంథహి కుసల ఖేమ మృదు బానీ ॥ 1 ॥ 

ఫిరహి( భవన ప్రియ ఆయసు PSs 1 కరత పరసపర రామ బడాఈ ॥ 

కో రఘుబీర సరిస సంసారా । సీలు సనేహు నిబాహనిహారా ॥ 2 ॥ 

జెహి( జెహి( జోని కరమ బస భ్రమహీ 1 తహ( తహ( ఈసు 3S యహ హమహీ( ॥ 

సేవక హమ స్వామీ సియనాహూ | హోఉ నాత యహ ఓర నిబాహూ ॥ 3 ॥ 

అస అభిలాషు నగర సబ కాహూ । కైకయసుతా హృదయ( అతి దాహూ ॥ 

కోన కుసంగతి పాఇ నసాఈ । రహఇ న నీచ Hac చతురాఈ ॥ క ॥ 

శ్రీరామచంద్రునిచిన్ననాటి స్నేహితులు యువరాజపట్టాభిషేకవార్తను విని, మిక్కిలి సంతుష్ట హృదయులైరి. 
వారు గుంపులుగుంపులుగా శ్రీరామచం[ద్రునికడకు వచ్చిరి. వారి (ప్రేమలను గుర్తించి, శ్రీరాముడు వారిని ఆదరించి, 
మృదుమధురముగా వారిక్షేమసమాచారములను అడిగెను. తమ ప్రియమిత్రుడైన రామచండద్రునినుండి సెలవు గైకొని 
వెళ్లుచు “శ్రీరామునివంటి స్నేహశీలురు ఈ జగత్తున ఎవరుందురు? మా కర్మవశమున ఎవరికడుపున పుట్టినను 
జన్మజన్మలయందును సీతాపతియే మాకు ప్రభువుగను, మేము ఆయనకు సేవకులుగను ఉండునట్లు భగవంతుడు 
మమ్ములను అనుగ్రహించు గాక. ఈ సంబంధము ఎప్పటికిని ఇట్లే నిలిచియుండుగాక”- అని తమలో తాము 
అనుకొనుచుండిరి. నగరములోని (ప్రతివ్యక్తి యొక్క అభిలాషయు ఇదియే. కైకేయహృదయముమాత్రము 
ఈర్భాగ్నితో మండిపోవుచుండెను. దుర్జనసహవాసమువలన చెడిపోనివారెవరు? నీచుల సాంగత్యము వలన వివేకము 
నశించును. (చౌ॥ 1-4) 


దో- సారు సమయ సానంద నృపు, గయజ కైకఈ rita 
గవను DWTS నికట Sch, జను ధరి దేహ సనేహ( ॥ 24 ॥ 


సంధ్యాసమయమున దశరథమహారాజు సంతోషముతో మూర్తీభవించినప్రేమ నిష్టురత్వముకడిము వచ్చినట్టు 
కైకేయిగృహమునకు వచ్చెను. (దో॥ 24) 


చౌ- కోపభవన సుని సకుచెఉ రాజ 1 భయ బస అగహుడ పరఇ న పాఊ ॥ 
సురపతి బసఇ బాహంబల PSC 1 నరపతి సకల రహహి( రుఖ తాకే( ॥ 1 ॥ 
స్తో సుని తియ రిస గయడ సుఖాఈ 1 దేఖహు కామ ప్రతాప బడాఈ ॥ - 
సూల కులిస అసి అంగవనిహారే 1 తే రతినాథ సుమన సర మారే ॥ 20 
సభయ నరేసు ప్రియా హి గయటఊ 1 దేఖి దసా దుఖు HWS భయఊ ॥ 
భూమి సయన పటు మోట పురానా 1 దిఏ డారి తన భూషన నానా ॥ 3 ॥ 
కుమతిహి కసి కుబేషతా ఫాబీ 1 అనఅహివాతు సూచ జను భాబీ ॥ 
జాఈ నికట నృపు కహ మృదు బానీ | ప్రానప్రియా కెహి హేతు రిసానీ ॥ 4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


302 శ్రీ రామచరిత మానసము 

క్రోపభవనముపేరు చెవినిబడినంతనే రాజుగుండె జల్టుమనెను. భూమిపై కాళ్లు నిలుపలేదు. దేవరాజ 
ఇం'ద్రునియంతటివానికి కుడిభుజముగానుండువాడును, రాజులందటికిని తలమానికమైనవాడును అగు 
దశరథమహారాజు ఒక స్రీకోపమునకు వణకిపోయెను. త్రి హలము, వజ్రాయుధము, ఖడ్గముల దాడిని ఎదుర్కొనగల 
ధీరులు సైతము మన్మథునిపూలబాణములతాకిడికి నిల్వజాలరు. మన్మథునిమహిమ, బల(ప్రతాపముల 
(ప్రభావములట్టివి. దశరథుడు భయపడుచు తన ముద్దులభార్యయైన కైకేయికడకు చేరెను. GHB జూచి 
ఆయనకు ఆమితమైనదుఃఖము కలిగెను. ఆ సమయమున కైకేయి తన ఆభరణములను అన్నింటిని తీసివేసి, ఒక 
పాతముతకవస్త్రమును ధరించి, నేలపై పరుండియుండెను. విధాత రాబోవు వైధవ్యమును ముందుగనే 
సూచించుచున్నాడాయనునట్టు ఆమె వేషము కుత్సితపథకములకు తగినట్టే యుండెను. రాజు ఆమెను సమీపించి, 
మృదు మధురముగా “ప్రియా! ఏల అలిగితివి?” అని పల్కెను. (చౌ॥ 1-4) 


So- కెహి హేతు రాని రిసాని పరసత పాని పతిహి నెవారఈ | 
మూనహు( సరోష భుఅంగ భామిని బిషమ భా(తి నిహారఈ ॥ 
SS బాసనా CST దసన బర మరమ ఠాహరు దేఖఈ | 
తులసీ నృపతి భవతబ్యతా బస కామ కౌతుక లేఖఈ ॥ 


“రాణీ! కోపమేల?” అనుచు రాజు ఆమెను చేతితో తాకగానే కైక ఆ చేతిని విదలించి వేసెను. తోకత్రొక్కిన 
ఆడుత్రాచువలె ఆయనవైపు చూచెను. ఆమె రెండుకోరికలే నాలుకలుగా, వరములనెడివి రెండుకోరలుకాగా, 
కాటువేయుటకు అనువైనఆయువుపట్టుకొజకు వెదకుచుండెను. తులసీదాసు చెప్పుచున్నాడు. దశరథరాజు దీనిని 
'ప్రేమపూర్వకసరసముగా భావించెను. | (ఛంద్‌) 


స్రో- బార బార కహ రాజి, సుముఖి సులోచని పికబచని 1 
SUS మోహి Bors, గజగామిని నిజ కోప కర ॥ 25 ॥ 
మహారాజు “ఓ సుముఖీ! సులోచనా! సుభాషిణీ! గజగామినీ! నీ కోపకారణమును తెలుపుము” అని పదే పదే 
పలికెను. (సోరఠ॥ 25) 


చౌ- అనహిత SW ప్రియా కెఇ కీన్హా 1 కెహి దుఇ సిర కహి జము చహ లీన్హా ॥ 
కహు కెహి రంకహి కరౌ నరేసూ 1 కహు కెహి నృపహి నికాసౌ( దేసూ udu 
సకఉ( తోర అరి అమరడి మారీ | కాహ కీట బపురే నర నారీ ॥ 
జానసి మోర Berd బరోరూ 1 మను తవ ఆనన చంద చకోరూ ॥ 2 ॥ 
ప్రియా ప్రాన సుత సరబసు మోరే. 1 పరిజన Ger సకల బస Sc ॥ 
జౌ. కఛు కహౌ( కపటు కరి తోహీ 1 భామిని రామ సపథ సత arin ॥ 3 ॥ 
బిహసి మాగు మనభావతి బాతా 1 భూషన సజహి మనోహర గాతా ॥ 
ఘరీ కుఘరీ సముర్ఫి జియ( దేఖూ 1 BA ప్రియా పరిహరహి కుబేషూ ॥ 4 ॥ 


“ప్రయా! నీకు అపకారమును చేసినవారు ఎవరు? ఎవరి శిరమును ఛేదింపవలెను? యముడు ఎవరిని 
కోరుచున్నాడు? ఏ దరిద్రుని రాజుగా చేయవలెను? ఏ సామంతరాజును దేశబహిష్కృతుని జేయవలెను? నీకు 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ery 8 


శత్రువులు దేవతలైనను సరే వారిని వధించెదను. ఇక మనుష్యులేమిలెక్క? వారు కీటకములతో సమానము. సుందరీ! 
నీవు నా స్వభావమును ఎజుగుదువు. నీముఖచంద్రునకు నేను చకోరమును. ప్రియా! నా ప్రాణములు, పుత్రులు, 
కుటుంబము, (ప్రజలు సర్వస్వము నీ అధీనము. నేనీ మాటలను కపటముతో చెప్పుట లేదు. వందసార్లు రామునిపై 
'ఒట్టు పెట్టి! చెప్పుచున్నాను. ఇది ముమ్మాటికి సత్యము. నీ మనోరథమేమో నిండు మనసుతో తెలుపుము. 
సుందరమైన నీ తనువును ఆభరణములతో అలంకరించుకొనుము. సమయాసమయములను ఎజింగి, ఈ వికృత 
వేషమును త్యజింపుము. 

(చౌ॥ 1-4) 


దో- యహ సుని మన గుని సపథ బడి, బిహసి ఉఠీ మతిమంద । 
భూషన సజతి బిలోకి మృగు, మనహు( కిరాతిని ఫంద ॥ 26 ॥ 


రాజుగారి ఈ మాటలను విని, ఆయనవాగ్గానప్రభావమును మనస్సునదలచి బుద్దిీహీనయైన కైకేయి నవ్వుచూ 
లేచి, ఆభరణములను ధరించెను. జింకను జూచి వేటాడు ఒక కిరాత[స్తీవలె వలపన్నెను. (దో॥ 26) 


చౌ- HD కహ రాజ సుహృద జియ జానీ 1 ప్రేమ Hod మృదు మంజుల బానీ ॥ 
భామిని భయఉ SS మనభావా । ఘర ఘర నగర అనంద బధావా ॥ 1 ॥ 
రామహి GSC కాలి జుబరాజూ 1 సజహి సులోచని మంగల సాజూ ॥ 
దలకి ఉఠెఉ సుని హృదఉ కఠోరూ 1 జను ఛుఇ గయత పాక బరతోరూ ॥ 2 ॥ 
ఐసిఉ SS బిహసి Birc గోఈ । చోర నారి జిమి ప్రగటి న రోఈ ॥ 
లఖహి( న భూప కపట చతురాఈ 1 కోటి కుటిల మని గురూ పఢాఈ ॥ 3 ॥ 
జద్యపి నీతి నిపున నరనాహూ 1 నారిచరిత- జలనిధి అవగాహూ ॥ 
కపట సనేహు బఢాఇ బహోరీ 1 బోలీ బిహసి నయన ముహు మోరీ ॥ 4 ॥ 


కైకేయికోపము తగ్గినదని తలచి, రాజు మోహపరవశుడై మృదుమధురముగా పలికెను. “ఓ భామినీ! నీ 
మనోరథము నెజివేటుచున్నది. నగరములో (ప్రతిగృహము ఆనందోత్సాహములతో వెల్లి వరియుచున్నది. ఓ 
సుందరనయనా! రేపు రాముని యువరాజును చేయుచున్నాను. కావున మంగళకరవస్త్రములను ధరింపుము" ఇది 
వినగానే పాషాణహృదయ యైన కైకేయి గుండె (బ్రద్దలాయెను. ఇది ఆమెకు పుండుపై కారముచల్లినట్లాయెను. ఆమె 
కృత్రిమముగా నవ్వుచు హృదయమునందలి తనవిషాదమును దాచుకొనెను. తేలుకుట్టినదొంగ బహిరంగముగా 
ఏడ్వలేడు గదా! రాజు ఆమె కపటచాతుర్యమును గమనింపలేదు. ఏలనన కుటిలత్వ బోధనలో పండితురాలైన మంథర 
ఆమెకు ఉపదేశమిచ్చి యున్నది. రాజు ఇంగితజ్ఞుడేయైనను స్త్రీచిత్తము సముద్రమువలె అగాధమైనది. తెలిసికొన 
వీలుకానిది: ఆమె Sw కపట(ప్రేమను నటించుచు, నవ్వుచు కనులును, మూతియు Sapo పలికెను. (చౌ 1-4). 


దో- మాగు మాగు పై కహహు పీయ, కబహు( న దేహు న లేహు 1 
Bs కహెహు బరదాన దుఇ, తెఉ PSS సందేహు ॥ 27 ॥ 


“ప్రియతమా! అడుగుము, అడుగుము' అని అనుటయే గాని ఇంత వణకు ఏమియు ఇచ్చియే మయెలుగరు. 
మీరు నాకు లోగడ రెండు వరములను ఇచ్చి యుంటిరి. కాని వాటిని నేను పొందగలనో? లేనో?” (దో॥ 27) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


304 శ్రీ రామచరిత మానసము 


mm 


చౌ- జానెడ( మరము TS PO SHH 1 తున్లుహి కొహాబ పరమ ప్రియ wre ॥ 

థాతీ రాఖి న మాగిహు కాఊ 1 DVO గయడఉ మొహి భోర సుభాఊ ॥1॥ 

రఘూఠెహు( హమహి దోషు జని దేహూ 1 dog కై చారి మాగి మకు లేహూ ॥ 

రఘుకుల రీతి సదా చలి ఆఈ 1 HS జాహు( బరు బచను న జాఈ ॥2॥ 

నహి అసత్య సమ పాతక పుంజా | గిరి సమ హోహి( కి కోటిక గుంజా ॥ 

సత్యమూల సబ సుకృత సుహాన 1 BS పురాన DOS మను WI ॥3॥ 

Bin పర రామ BSS కరి ఆఈ 1 సుకృత సనేహ అవధి రఘురాఈ ॥ 

బాత దృఢాఇ కుమతి Ta SD 1 కుమత కుబిహగ ow జను HO ॥ 4 ॥ 

రాజునవ్వి, “ఓ! ఇప్పుడు నీ మనస్సు అర్థమైనది. కనుక నీవు అలకబూనుట యుక్తమే- అని 
అనిపించుచున్నది. నీవు న్యాసముగా ఉంచినవరములను ఇంతవలణకు అడుగనేలేదు. మజచుట నా స్వభావమగుటచే 
అవినాకు జ్ఞప్రీలో లేవు. నాపై మిథ్యాదోషము మోపకుండ రెండింటికి మాజుగా నాలుగు వరములను కోరుకొనుము. 
(ప్రాణములు పోయినాసరే! ఇచ్చిన మాట తప్పకుండుట రఘువంశజులనీతి. అసత్యముతో సమానమైన 
పాపమేమున్నది? కోటాను కోట్ల గంజాయి విత్తనాలు పర్వతముతో సమానమగునా? సత్యమే సర్వసద్గుణములకు 
మూలము' అని వేదములు, పురాణములు, మనువు నొక్కి చెప్పిన విషయము సువిదితము అంతేగాక నేను 
రామునిపై ప్రమాణము చేసియుంటిని. రామచంద్రుడు నా నోముల పంట, ప్రేమకు పరాకాష్ట” ఈ విధముగా రాజు 
తన వాగ్దానమును (ధ్రువపజచిన పిమ్మట ఆ కుబుద్ది కైకేయి ఒక విషపు నవ్వు నవ్వి, సంచాన పక్షి (డేగ) కండ్లపై 
కప్పిన టోపీని తీసివేసి, దానిని వేటకు వదలినట్లు ఆమె తన దురాలోచనలను కన్నులతో (ప్రకటించుచు పలికెను. 
(Su 1-4) 


దో- భూప మనోరథ సుభగ బను, సుఖ సుబిహంగ సమాజు | 
భిల్లిని జిమి ఛాడన చహతి, బచను భయంకరు we ॥ 28 ॥ 


రాజు యొక్క మనోరథమే ఒక సుందరవనము. అతని సుఖములే అందమైన పక్షుల సమూహము. కైకేయి 
అనెడి కిరాతవనిత వాటిపై తన క్రూర వచనములనెడి భయంకరములైన సంచాన పక్షులను వదలెను. (దో॥ 28) 


మాసపారాయణము-పదమూడన విరామము 


చౌ- సునహు ప్రానప్రియ PSS జీ కా 1 దేహు ఏక బర భరతహి టీకా ॥ 
మాగడ( దూసర బర కర జోరీ | పురవహు నాథ మనోరథ మోరీ ॥1॥ 
తాపస BA Dor ఉదాసీ। చౌదహ బరిస రాము బనబాసీ ॥ 
సుని మృదు బచన భూప హియ(సోకూ 1 Ho కర Youd బికల జిమి కోకూ ॥ 21 
గయడి సహమి నహి కళు కహి ఆవా। జను సచాన బన రుపటెడ లావా il 
Dats భయడి నిపట నరపాలూ 1 దామిని హనెడ మనహు( తరు తాలూ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


a I eee 


Src హాథ మూది SS లోచన 1 తను ధరి సోచు లాగ జను BIS ॥ 
మోర మనోరథు సురతరు ఫూలా 1 ఫరత కరిని జిమి PIS సమూలా ॥ 4& ॥ 
అవధ ఉజారి కీని కైకేఈ6 1 దీన్హిసి అచల OSB కై నేఈ(॥ 5॥ 


ఆమె పలికెను. “ప్రాణనాథా! వినుడు. భరతుడు అయోధ్యకు యువరాజు అగుట నా మొదటివరము. నాథా! 
చేతులు జోడించి, మిమ్ము మణియొక వరమునుగూడ కోరుకొనుచున్నాను. నా మనోరథమును తీర్చుడు. 
వైభవవిలాసములను వీడి, తాపసివేషము దాల్చి, ఉదాసీనుడై మునులవలె శ్రీరాముడు పదునాలుగువత్సరములు 
వనవాసము చేయవలెను. ఇదియే నా రెండవవరము. దయచేసి ఈ రెండువరములను నాకు |ప్రసాదింపుము. కైకేయి 
మెత్తనిపలుకులు చెవినబడగానే చం(ద్రకిరణములు సోకిన చ(క్రవాకమువలె రాజు శోకతప్త హృదయుడయ్యెను. 
గ్రద్దచేతిలోచిక్కి గిలగిల కొట్టుకొనుచున్న పక్షివలె రాజు SHB, అయోమయావస్థలో పడిపోయెను. గొంతు 
పెగలకుండెను. తాటి చెట్టుపై పిడుగుపడినట్టు ఆయనముఖము వివర్లమాయెను. తలపై చేతులుంచుకొని, కన్నులు 
మూసికొని, శోకమూర్తియై వగచెను. “నామనోరథ రూపమగు కల్పవృక్షము ఇప్పుడే ఫలింపబోవుచుండగా, 
onda ఏనుగు దానిని సమూలముగా పెకలించివేయుచున్నది. ఈమె అయోధ్యను నాశనముచేయుచున్నది. 
శాశ్వతమైనఆపదలకు పునాది వేయుచున్నది. (చౌ॥ 1-5) 


దో- కవనే( అవసర కా భయణ, Kose నారి బిస్వాస । 
జోగ సిద్ది ఫల సమయ BQ, జతిహి అబిద్యా నాస॥ 29 ॥ 


ఈ సమయమున జరుగవలసినదేమి? జరిగినదేమి? ఒక యోగి యోగసిద్దిని పొందు సమయమున 
అజ్ఞానముచే (భ్రష్టుడైనట్లు నేను స్త్రీ ్యామోహములో పడి చెడిపోయితిని.” (దో॥ 29) 


చౌ- UP బిధి రాడి మనహి( మన GREP 1 దేఖి కుభా(తి కుమతి మన మాఖా ॥ 
భరతు కి రాజర పూత న హోహీ( 1 ఆనెహు మోల బెసాహి కి మోహీ6 ॥ 1 ॥ 
జో సుని సరు అస లాగ HART 1 కాహెన బోలహు బచను సంభారే( ॥ 
దేహు ఉతరు అను కరహుకి నాహీ( | సత్యసంధ తున్లు రఘుకుల మాహీ( ॥ 2 ॥ 
దేన కహెహు అబ జని బరు దేహూ 1 తజహు సత్య జగ అపజసు లేహూ ॥ 
సత్య సరాహి కహెహు బరు దేనా । జానెహు లేఇహి మాగి చబేనా ॥ 3 ॥ 
సిబి GAD బలి జో కఛు భాషా 1 తను ధను తజెఉ బచన పను రాఖా ॥ 
అతి కటు బచన కహతి కైకేఈ | మానహు( లోన జరే పర దేఈ ॥ 4 ॥ 


ఈ విధముగా దశరథుడు లోలోన పరితపించుచుండెను. ఆయనదుసస్టితినిజూచి దుర్చుద్దిగలరాణి 
(క్రుద్దురాలై యిట్టు పలికెను. “భరతుడు మీ కుమారుడు కాడా? నన్ను బానిసగా కొనుక్కొని వచ్చినారా? నా 
పలుకులు వినగానే అవి ములకులవలె (గ్రుచ్చుకొన్నచో ముందుగనే ఎందుకు ఆలోచింపలేదు. Tr? కాదా? 
స్పష్టముగా తెల్పుడు. ప్రతిజ్ఞను పాలించుదురా? లేదా? మీరు రఘువంశజులలో సత్యసంధులని ఉర్రుమోసినవారు. 
మీరిచ్చిన వరములను మీరే నిరాకరింపుడు. సత్యమును వీడి అపకీర్తిపాలుకండు. సత్యపాలనమునుగూర్చి గట్టిగా 

[ 1352 ] Wo Ao Ato (ay) 11 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


306 శ్రీ రామచరిత మానసము 


చెప్పి, నాకు వరములను ఇచ్చియుంటిరి. బహుశా నేను శనగలను అడుగుతానని మీరు భావించి యుండవచ్చును, 

శిబి, దధీచి, బలిచక్రవర్తిమున్నగు మహాపురుషులు తమ సంపదలను, ప్రాణములనుగూడ లెక్కచేయక 

తమమాటలను నిలబెట్టుకొనినారు.” కైకేయికటు వచనములు పుండు పై కారము చల్లినట్లు రాజును బాధించెను. 
(చౌ॥ 1-4) 


దో- ధరమ ధురంధర ధీర ధరి, నయన ఉఘారే రాయ(। 
సిరు ధుని లీని ఉసాస అసి, మారెసి మోహి కురాయయ॥ 30 ॥ 


ధర్మాత్ముడైన రాజు ధైర్యమును దెచ్చుకొని, కన్నులు ead, ఒక నిట్టూర్చువిడిచి, తలబాదుకొనుచు, “ఈమె 
నా ఆయువుపట్టుపై పెద్ద దెబ్బతీసినది.” అని వాపోయెను. (దో॥ 30) 


చౌ- ఆగే. దీఖి జరత రిస భారీ 1 మనహు(రోష తరవారి ఉఘారీ ॥ 
SPS కుబుద్ది ధార నిరురాఈ 1 ధరీ కూబరీం సాన బనాఈ ॥ lu 
of మహీప కరాల కఠోరా | సత్య కి బీనను లేఇహి మోరా ॥ 
బోలే రాఉ కఠిన కరి ఛాతీ । wd సబినయ తాసు సాహాతీ ॥ 2 ॥ 
ప్రయా బచన కస కహసి కుభా(తీ | aS ప్రతీతి ప్రీతి కరి హాతీ ॥ 
మోరే( భరతు రాము దుఇ ఆయీ 1 సత్య కహఉ( కరి సంకరు సాఖీ ॥3॥ 
అవసి దూతు మై( పఠఇబ ప్రాతా 1 ఐహహి( BA సునత TS భ్రాతా ॥ 
సుదిన సోధి సబు సాజు సజాఈ 1 దేఉ( భరత కహు( రాజు బజాఈ ॥ 4 ॥ 


క్రోధమనెడిఖడ్లము ఒరనుండి బయటికివచ్చియున్నట్టు రోషాగ్నిభుగభుగలతో మండిపడుచున్న కైకేయి 
ఆయన సమ్ముఖమున కన్నులనుండి నిప్పులు గురియుచు నిలబడెను. ఆ ఖడ్గమునకు దుర్చుద్దియే పిడి. 
నిష్టరత్వమేధార (కత్తి అంచు). మంథరయనుసానపై అది పదును పెట్టబడినది. ఈ ఖడ్గము చాల భయంకరమైనది, 
కఠోరమైనది. “ఇది నిజముగా నాప్రాణములను తీయదుగదా!” ow భయపడెను. పిమ్మట రాజు తనగుండెను 
దిటవు చేసికొని, వినమ్రముగా కైకేయికి 'ప్రీయమగు రీతిలో పలికెను. “ప్రియా! భయమును వీడి, ప్రేమ 
విశ్వాసములను గంగపాలుచేసి, ఇట్టి అప్రియవచనములను ఎట్టు పలికితివి? భరతుడు రాముడు ఇద్దణును నాకు 
రెండు కన్నుల వంటివారు. ఈశ్వరుని సాక్షిగా ప్రమాణము చేసి ఈ మాటను చెప్పుచున్నాను... ప్రాతఃకాలముననే 
అవశ్యముగా దూతలను బంపి, భరత శత్రుఘ్నులను ఇచటకు రప్పించెదను. ఒక శుభముహూర్తమును నిర్ణయించి, 
వైభవోపేతముగా భరతునకు రాజ్యమును అప్పగించెదను. (చౌ॥ 1-4) 


దో- లోభు న రామహి రాజు కర, బహుత భరత పర ప్రీతి! 
Boe బడ ఛోట బిచారి జియం కరత రహెఉ( నృపనీతి ॥ 31 ॥ 


రామునకు రాజ్యకాంక్ష ఏమాత్రము లేదు. అతనికి భరతునిపై అపారప్రేమ గలదు. BGO) జన 
విషయమును నా మనస్సులో విచారణ చేసి రాజనీతిని పాటించుచుంటిని. (దో॥ 31) 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 307 

చౌ- రాను సపథ సత SGC సుభాఊ 1 రామమాతు కఛు Swe న కాడ ॥ 

మై(సబు కీన్హ తోహి బిను పూఛే | తెహి Fe పరెఉ మనోరథు Bsc ॥ 1 ॥ 

రిస సరిహరు అబ మంగల Pari Lg దిన గఏ( భరత జుబరాజూ ॥ 

ఏకహి బాత మోహి దుఖు లాగా 1 బర దూసర అసమంజస మాగా ॥ 2 ॥ 

అజహూ( Oe జరత Ber scp 1 రిస పరిహాస కి సాచెహు(సాంచా ॥ 

కహు తజి రోసు రామ అపరాధూ 1 సబు SS కహణ రాము సుఠి PSP ॥ 3 ॥ 

తుహూ( సరాహసి కరసి సనేహూ 1 అబ సుని మోహి భయడ సందేహూ ॥ 

జాసు సుభాఉ అరిహి అనుకూలా | స్తో కిమి కరిహి మాతు ప్రతికూలా ॥ 4 ॥ 

శ్రీరాముని తల్లి కౌసల్య ఎప్పుడును ఏమియు అడుగలేదు. ఈ మాటను రామునిపై ఎన్ని పర్యాయములైనను 
ఒట్టు పెట్టుకొని" చెప్పగలను. నీకు చెప్పకయే నేను ఈ యేర్చాట్టు గావించితిని. అందులకే నాకోర్కె ఫలించుట లేదు. 
నీ కోపమును మాని, ఇప్పుడు మంగళకరములైన దుస్తులను ధరింపుము. కొన్నిదినములతరువాత భరతుడు 
యువరాజగును. ఒక్క విషయము మాత్రము నన్ను మిక్కిలి బాధించు చున్నది. నీ రెండవ కోరిక పూర్తిగా 
అసమంజసము. దానివలన SOAS దుఃఖాన్ని ఇప్పటికిని నా హృదయమును దహించి వేయుచున్నది. ఇది కోపమా? 
హాస్యమా? లేక నిజముగనే పలికితివా? కోపమును మాని, రాముని తప్పేమిటో తెలుపుము. రాముడు 
గొప్పసాధుపురుషుడని అందణును పలుకుచుందురు. అంతెందుకు? నీవుకూడ రాముని మెచ్చుకొనుచుంటివి. 
ప్రేమించుచుంటివి. ఇప్పటి నీ ధోరణిని బట్టి నీ విషయమున సందేహము గలుగుచున్నది. శత్రువునకును 
కీడుతలపెట్టని వాడు తల్లికి ప్రతికూలముగా ఎట్టు చరించును? (చౌ॥ 1-4) 


దో- ప్రియా హాస రిస పరిహరహి, నూగు బిచారి బిబేకు । 
Birc GS అబ నయన భరి, భరత రాజ అభిషేకు ॥ 32 ॥ 


ప్రియా! పరిహాసము, కోపము వీడి, వివేకముతో యోచన చేసి కోరుకొనుము. దానివలన 
భరతునిరాజ్యాభిషేకమును నేత్రానందకరముగా చూడవచ్చును. (దో 32 


చౌ- జిఅఇ మీన బరు బారి బిహీనా 1 మని OS ఫనికు జిఐ దుఖ దీనా ॥ 
క్రహడి( సుభాఉ న ఛలు మన మాహీ( 1 జీవను మోర రామ బిను నాహీ॥1॥ 
సమురి దేఖు door ప్రియా ప్రబీనా 1 జీవను రాను SIS ఆధీనా ॥ 
సుని మ్ఫదు బచన కుమతి అతి జరఈ 1 నునహు అనల ఆహుతి ఘృత పరశః ॥ 2 ॥ 
కహఇ కరహు కిన కోటి ఉపాయా 1 gate న లాగిహి TGS మాయా ॥ 
దేహు కి లేహు అజసు కరి wine 1 BMP న బహుత ప్రపంచ సాహాహీ( ॥ 3 ॥ 
రాము సాధు తుమ్మ సాధు సయానే 1 రామమాతు భలి సబ పహిచానే ॥ 
జస Phere మోర భల తాకా | తస ఫలు ఉన్హహి దేఉ( కరి సాకా ॥ 4 ॥ 


బహుశా నీరులేకుండా చేప జీవింపవచ్చును, మణిలేకుండ సర్పము దీనమైన జీవితమును గడపవచ్చును. 
కాని నిర్మలమనస్సుతో నిజము పల్కుచున్నాను. రాముడు లేనిదే నా జీవితము ఉండదు. ఓ చతురప్రియా! బాగుగా 


rr నేను జీవించుట రామ దర్శనముపై _ఆధారపడియుండును.” అగ్నికి ఆజ్యము తోడైనట్టు 
1352], 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


308 శ్రీ రామచరిత మానసము 

రాజుగారిహితవచనములు దుర్చుద్దియగు కైకేయి(క్రోధాగ్నిని ప్రజ్వలింపజేసినవి. కైకేయి పలికెను. “మీరు ag 
పన్నుగడలు పన్నినను నాకడ అవి పనిచేయవు. ఇష్టమయినచో నేను కోరిన వరములను ఇచ్చివేయుడు. లేనిచో Bes’ 
అని చెప్పి, అపకీర్తిని మూటకట్టుకొనుడు. నాకు ఈ మోసపుమాటలు నచ్చవు. రాముడు సాధువు, మీరు 
పరమసాధువులు, రామునితల్లియు తక్కువేమీగాదు. ఆమె ఇంకనూ పరమసాధువు. నేను అందటినిగూర్చియు 
బాగుగా తెలిసికొనినాను. కౌసల్య నామేలు ఎట్టు కోరినదో నేనుగూడ ఆమెకునట్టే చక్కగా జ్ఞాపకము ఉండునట్లు 


(ప్రతిఫలమును కూర్చెదను. (చౌ॥ 1-4) 


దో- హోత Sra మునిబేష ధరి, జౌ(న రాము బన జాహి(। 


మోర మరను TES అజస, sys సముయిఅ మన మాహి( ॥ 33 ॥ 


తెల్లవాజగనే రాముడు మునివేషమును దాల్చి, వనమునకు పోనిచో నేను ప్రాణత్యాగము చేయుట, మీరు 
అపకీర్తి పాలగుట తథ్యము, (గ్రహింపుడు.” (దో॥ 33) 


చౌ-అస కహి కుటిల భఈ ఉరి TS 1 మానహు( రోష తరంగిని బాఢీ ॥ 
పాప పహార ప్రగట భఇసోఈ । భరీ క్రోధ జల జాఇనజోఈ ॥1॥ 
SS బర కూల కఠిన హఠ ధారా 1 భవ(ర కూబరీ బచన ప్రచారా ॥ 
ఢాహత భూపరూప తరు మూలా । చలీ DSB బారిధి అనుకూలా ॥ 2 ॥ 
of నరేస బాత పురి సాంచీ 1 తియ మిస మీచు సీస పర నాచీ ॥ 
గహి పద బినయ క్తీన్ల Bod 1 జని దినకర కుల హోసి కుఠారీ ॥ 3 ॥ 
మాగు మాథ అబహీ( Bac తోహీ | రామ బిరహ( జని మారసి మోహీ ॥ 
రాఖు రామ కహు(జెహి తెహి GB 1 నాహింత జరిహి జనమ భరి ఛాతీ ॥ 4& ॥ 


అని పలికి ఆ కుటిలాత్మురాలు కైకేయి, పాపమనెడిపర్వతమునబుట్టి (క్రోధమనెడి జలములతోగూడిన 
నదీతరంగములు ఉవ్వెత్తుగా లేచినట్లు, నిటారుగా లేచి నిలబడెను. రెండు వరములును ఆ క్రోధరూపనదికి 
రెండుతీరములు. కైకేయికఠినమైనపట్టుదలయే ఆనదీ ప్రవాహవేగము, మంథరమాటలే సుడిగుండములు. ఆ నది 
దశరథుడనెడి మహా వృక్షమును సమూలముగా పెకలించి, విపత్తులనెడి సముద్రములో కల్పుటకు పూనుకొనెను. 
కైకేయి ఆ వరములను నిజముగానే కోరుకొనుచున్నట్లు దశరథుడు (గ్రహించి, స్రీ రూపమున మృత్యువే తన నెత్తిపై 
నాట్యమాడుచున్నట్టు భావించి, కైకేయికాళ్లను పట్టుకొని, కూర్చుండబెట్టి ‘9 సూర్యవంశవృక్షమును 
నజకివేయుగొడ్డలివి కావలదు.” అని (PIAS. “నీవు నా శిరస్సును కోరినను ఇప్పుడే ఇచ్చెదను. కాని రాముని 
నానుండి వేజుచేసి నన్ను చంపవద్దు. ఎట్లెనను సరే రాముని ఇచట ఉండనిమ్ము. లేనిచో జీవితమంతయు నీకు 
హృదయవేదన తప్పదు.” 3 (చౌ॥ 1-4) 


దశరథుని పరితాపము 
దో- GH బ్యాధి అసాధ నృపు, HSA GID ధుని మాథ | 


కహత పరమ ఆరత బచన, రామ రామ రఘునాథ ॥ 34 ॥ 
[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


Bore ౯ a 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


oti 3 
SLEDS TEED 


కైకేయిని పట్టిపీడించుచున్న రోగమును నివారించుట అసాధ్యమని (గ్రహించి, దశరథుడు తలబాదుకొనుచు 
“రామా! రామా! ఓ రఘురామా! అని విలపించుచు కుప్పగూలి పోయెను. (దో॥ 34) 


చౌ- బ్యాకుల TS సిథిల సబ గాతా | కరిని కలపతరు మనహు( నిపాతా ॥ 
కంఠు సూఖ ముఖ ఆవ న బానీ | జను PES. దీన DS పానీ ॥1॥ 
పుని కహ కటు కఠోర కైకేఈ 1 మనహు( ఘాయ మహు( మాహుర దేఈ ॥ 
జౌ. అంతహు( అస కరతబు రహెఊ 1 మాగు మాగు తున్లు కెహి( బల Serge ॥ 2 ॥ 
దుఇ కి హోఇ ఎక సమయ భుఆలా 1 హంసబ ఠఠాఇ ఫులాఉబ గాలా ॥ 
దాని కహాఉబ అరు కృపనాఈ । హో కి ఖేమ కుసల రౌతాఈ 13 ॥ 
PES బచను కి ధీరజు ధరహూ 1 జని అబలా జిమి కరునా కరహూ ॥ 
తను తియ తనయ ధాము ధను GI 1 సత్యసంధ కహు( తృన సమ ada ॥ 4 ॥ 


దశరథుడు అతివ్యాకులమనస్కుడాయెను. కల్పవృక్షమును ఒక (పిచ్చిపట్టిన) ఆడుఏనుగు పెకలించి 
పడగొట్టినట్లు ఆయన శరీరము శిధిలమయ్యెను. కంఠము ఎండిపోయెను, నోటమాటరాకుండెను, నీరు Tess 
చేపవలె గిలగిలాడెను. గాయముపై విషము చల్లుచు కైకేయి shoo కఠోర వచనములను ఇట్లు పలికెను. “చివరకు 
ఈ విధముగా చేయదలచుకొని, మాటి మాటికిని 'అడుగు అడుగు' అని యేల పల్కితిరి? రాజా! పగలబడి నవ్వుట 
చెంపలు ఉబ్బుట, రెండును ఒకేసారి సాధ్యమా? కృపణత్వము వహించుట దాతయని పేరుగాంచుట ఇవి ఒకేసారి 
సాధ్యము కావుగదా? అట్లే యుద్దము చేయుట, గాయములు కాకుండుట- ఇవి అసంభవములు. ప్రతిజ్ఞా 
భంగమునైనను చేయుము. లేదా ధైర్యముతో (ప్రవర్తింపుము. ఒక ఆడుదానిలె ఏడ్చుట, మొత్తుకొనుట తగదు. సత్య 
ప్రతిజ్ఞునకు శరీరము, భార్యాపుత్రులు, గృహము, సంపదలు, పృథ్వి మొదలగునవి అన్నియును గడ్డిపోచతో 
సమానములని చెప్పబడినవి.” (చౌ॥ 1-4) 


దో- మరమ బచన సుని రాఉ కహ, కహు కఛు GH న తోర । 
లాగెఉ తోహి పిసాచ BQ, కాలు కహావత మోర ॥ 35 ॥ 


కైకేయి పలికిన కర్లకరోరపు మాటలు విని, దశరథుడు, “నీకు తోచినట్లు మాట్లాడుము. ఇందులో నీ దోషము 
లేదు. నా మృత్యువే పిశాచమై నిన్ను ఆవహించి, ఇట్లు మాట్టాడించు చున్నది” అనెను. (దో॥ 35) 


చౌ- చహత న భరత భూపతహి భోరే( 1 బిధి బస కుమతి బసీ జియ తోరే( ॥ 
సో సబు మోర పాప పరినామూ 1 భయడ కుఠాహర జెహి( బిధి బామూ ॥ 1 ॥ 
సుబస బసిహి ఫీరి అవధ సుహాఈ 1 సబ గున ధామ రామ ప్రభుతాఈ ॥ 
కరిహహి( భాఇ సకల సెవకాఈ 1 హోఇహి తిహు పుర రామ బడాఈ ॥ 2 ॥_ 
తోర కలంకు మోర పఛితాఊ 1 ముఎహు( న'మిటిహి న జాఇహి Hoe ॥ 
అబ తొహి నీక లాగ కరు సోఈ । లోచన ఓట బైకు ముహుగోఈ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


310 శ్రీ రామచరిత మానసము 


జబ లగి SEC Src కర జోరీ | తబ లగి జని కఛు కహసి బహోరీ ॥ 
ఫిరి పఛితైహసి అంత అభాగీ 1 మారసి Mts నహారూ rin 4u 


“భరతుడు తాను యువరాజు కావలెనని పారపాటునగూడ కోరడు. విధివైపరీత్యమున నీకే ఈ దుర్చుద్ధి 
కలిగినది. ఇది యంతయు నా పాపఫలమే. అందులకే విధాత తగని సమయమున నాకు ప్రతికూలుడైనాడు. నీవలన 
పాడుబడుచున్న సర్వాంగసుందరమైన ఈ అయోధ్య శ్రీరాముని పరిపాలనలో మజల వికసించి, 
శోభాయమానముగును. " సోదరులందలును కలిసి, అతనికి సేవలొనర్తురు. శ్రీరామునికీర్తి ముల్లోకములలో 
వ్యాపించును. కాని నీ కళంకము, నా పశ్చాత్తాపము మన మరణానంతరముగూడ మాసిపోవు. నీకు ఇష్టమైనట్లు 
చేయుము, నాయెదుటనుండి తొలగిపామ్ము. నీ ముఖమును నాకు చూపవద్దు. నేను బ్రతికియున్నంత కాలము నాతో 
మౌట్టాద వలదని నిన్ను దోసిలొగ్గి అర్థించుచున్నాను. ఓ దౌర్భాగ్యురాలా! కడకు నీవు గూడ పశ్సాత్తాపపడక తప్పదు. 
వారు (తోలుదారము) Fa ఆవును వధించుచున్నావు. ('రాజమాత'యని పిలిపించుకొనుటకై పతిని 
వధించుచున్నావు.) (చౌ॥ 1-4) 


దో- పరెఉ రాజ కహి కోటి బిధి, కాహే SOD AGS! 
కపట సయాని న కహతి కఛు, జాగతి మనహు( మసాను ॥ 36 ॥ 


ఎన్ని విధముల నచ్చజెప్పినను వినక, నీవు నా సర్వనాశనమునకు పూనుకొంటివి” అని యనుచు, విలపించుచు 
రాజు నేలకొరిగెను. కపటప్రవర్తనలో ఆరితేరిన కైకేయి శ్మశానములో మౌనముగా Hdo నాహ్వానించుచున్నట్టు, 
ఏమియు మాట్లాడక నిలుచుండెను. (దో॥ 36) 


చౌ- రామ రామ రట బికల భుఆలూ 1 జను బిను top బిహంగ బెహాలూ ॥ 
హృదయ మనావ భోరు జని హోఈ 1 రామహి జాఇ కహై జని కోఈ ॥1॥ 
GOS కరహు జని రబి రఘుకుల గుర 1 అవధ బిలోకి సూల హోఇహి ఉర ॥ 
భూప ప్రీతి కైకఇ కఠినాఈః 1 ఉభయ అవధి OO రచీ బనాఈ ॥ 2 ॥ 
DOSS నృపహి భయడ భినుసారా 1 బీనా బేను సంఖ ధుని ద్వారా ॥ 
పఢహి( భాట గున గావహి( గాయక 1 సునత నృపహి జను లాగహి( సాయక ॥ 3 ॥ 
మంగల సకల సాహాహి( న Toe 1 సహగామినిహి బిభూషన డైసే(॥ 
తెహి( నిసి నీద పరీ నహి కాహూ 1 రామ దరస లాలసా ఉఛాహూ ॥ 4 i 


“రామా! రామా' యని విలపించుచు టెక్కలూడిన పక్షివలె రాజు విలవిలలాడెను. అతడు మనస్సులో 
“తెల్లవాజకుండును గాక, రామునకు ఈ విషయమును ఎవ్వరును చెప్పకుందురు గాక” అని అనుకొనెను. “ఓ 
రఘువంశమూలపురుషుడా! సూర్య భగవానుడా! ఉదయింప వలదు. అయోధ్యదుర్దశను జాచినచో నీకు 
అపారవేదనయే మిగులును” అని సూర్యుని ఆర్థించెను. రాజు యొక్క ప్రేమను, కైకేయి యొక్క కాఠిన్యమును 
విధాత పరాకాష్టకు జేర్చెను. రాజు విలపించుచునేయుండెను. ఇంతలోనే తెల్లవాటెను. రాజద్వారముకడ 
వీణావేణుశంఖధ్వనులు ప్రతిధ్వనించుచుండెను. వందిమాగధులు YS పాఠములను పఠించుచుండిరి. గాయకులు 
గుణ గానములను కావించుచుండిరి. కాని అవి రాజుచెవులకు శూలములవలె (గ్రుచ్చుకొను చుండెను. ఈ 
మంగళగానములు 385 సహగమనము చేయబోవు (స్త్రీకి ఆభరణములవలె రాజునకు మిక్కిలి 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ee ee 


బాధాకరములేయయ్యెను. తెల్లవారిన పిదప యువరాజపట్టాభిపి క్తుడగు శ్రీరామచంద్రుని చూడవలెనను కోరికతో 
పురజనులు ఎవ్వరును ఆ రాత్రి నిద్రింపనే లేదు. (చౌ॥ 1-4) 


దో- ద్వార DS సేవక సచివ, కహహి( GOS రబి దేఖి। 
REG అజహు( న అవధపతి, కారను కవను బిసేషి ॥ 37 ॥ 


రాజద్యారమున జనసమూహము చేరెను. సూర్యోదయమైనను దశరథ మహారాజు ఇంకను నిద్రలేవని 
కారణమేమని వారు సేవకులను మంత్రులను అడుగుచుండిరి. (దో॥ 37) 


చౌ- HIG పహర భూపు నిత జాగా | ఆజు హమహి బడ అచరజు లాగా ॥ 

జాహు సుమంత్ర జగావహు జాఈ | కీజిఅ కాజు రజాయసు పాఈ ॥1॥ 

గఎ సుమంత్రు తబ రాఉర మాహీ( | BD భయానన జాత డెరాహీ(॥ 

ధాఇ ఖాఇ జను జాఇ న హేరా 1 మానహు. బిపతి బిషాద బసేరా॥2॥ 

పూఛే- కోఉ న ఊతరు దేఈ । గఎ జెహి( భవన భూప కైకేఈ ॥ 

కహి జయజీవ BY సిరు నాఈ 1 GD భూప గతి Koha సుఖాఈ ॥ 3 ॥ 

సోచ బికల బిబరన మహి పరెఊ 1 మానహు( కమల మూలు పరిహరెఊ ॥ 

సచిఉ సభీత సకఇ నహి PH 1 బోలీ అసుభ భరీ సుభ ఛూఛీ ॥ & ॥ 

“రాజుగారు ప్రతిదినము రాత్రిచివరిజాముననే నిద్రలేచెడి వారు. ఈనాడు ఇంత వణుకును నిద్రలేవకుండుట 
మాకు ఆశ్చర్యమును కలిగించు చున్నది. సుమంత్రా! పొమ్ము, రాజు గారిని నిద్రలేపుము. వారి ఆజ్ఞలతో మేము మా 
పనులలో నిమగ్నులమయ్యెదము.” అని వారు పలికిరి. సుమంత్రుడు రాజప్రాసాదమున ప్రవేశింపగనే అచటి 
విషాదకర దృశ్యమును జూచి భయపడెను. కనబడని ఒక పెనుభూతము అతనిపైబడి (మింగునాయనునట్టు 
ఉండెను. విపత్తు విషాదములకు అది నెలవుగా కనబడెను. ఎవ్వరిని అడిగినను ఏమియును చెప్పకుండిరి. పిమ్మట 
అతడు కైకేయిమందిరమున ప్రవేశించెను. 'జయము జయము మహారాజునకు” అని పలికి, అతడు తలవంచుకొని 
కూర్చుండెను, రాజుగారిస్థితిని జూచి, చింతా(క్రాతుడయ్యెను. కమలము మూలమునుండి 38, 
క్రిందపడివాడిపోయినట్లు రాజుగారు నేలపై పడియుండిరి. ఆయన ముఖము వివర్లమై శోకాకులమైయుండెను. 


భయముతో మంత్రి ఏమియు అడుగజాలక పోయెను. దోష పూరితయు, గుణరహితయు ఐన కైకేయి పలికెను. 
(చౌ॥ 1-4) 


దో- పరీ న రాజహి నీద నిసి, హేతు జాన జగదీసు। 
రాము రాము BES భోరు కీయ, కహఇ న మరము మహీసు ॥ 38 ॥ 


“రాజుగారు రాత్రియంతయు ని[ద్రింపలేదు. దానికిగల కారణమును దేవుడే యెజుంగును. తెల్లవాణువజకు 
'రామా! రామా! యనుట తప్ప మటేమియు చేయలేదు. కారణమేమో తెలుపలేదు. (దో॥ 38) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


312 శ్రీ రామచరిత మానసము 


See 


చౌ- ఆనహు రామహి BA బొలాఈ 1 సమాచార తబ పూంఛెహు ఆఈ ॥ 
SSE సుమంత్రు రాయ రుఖ జానీ | అభీ కుచాలి కీని కఛు రానీ ॥ 1 ॥ 
సోచ బికల మగ పరఇ న పాఊ 1 రామహి బోలి కహిహి కా TGs ॥ 
ఉర ధరి Ader గయడి దుఆరే( 1 పూహిం సకల దేఖి మను మారే(॥ 2 ॥ 
సమాధాను కరి సో సబహీ కా! గయడి జహా( దినకర కుల టీకా ॥ 
రామ సుమంత్రహి ఆవత Gar | ఆదరు కీన్హ పితా సమ లేఖా ॥3॥ 
నిరఖి బదను కహి భూప రజాఈ 1 రఘుకులదీపహి చలెఉ లెవాఈ ॥ 
రాము కుభా(తి సచివ సగ జాహీ( 1 OD) లోగ జహ( తహ Dower u4u 


వెంటనే వెళ్లి రాముని ఇచటికి పిలుచుకొని రమ్ము. వచ్చిన పిమ్మట విషయమును తెలిసికొనవచ్చును.” 
రాజుగారి వైఖరిని బట్టి రాణియేదో కుతంత్రమును పన్నినట్లు ఊహించుచు సుమంత్రుడు అచటినుండి వెడలి 
పోయెను. 'శ్రీరామచం[ద్రుని పిలిచి రాజుగారు ఏమి పలుక వచ్చును?” ఈ ఆలోచనలతో కలతచెందిన సుమంత్రుడు 
ముందుకు నడువలేక పోయెను. మనస్సును దృఢపజుచుకొని రాజద్వారమును జేరెను. చింతా(క్రాంతుడుగా నున్న 
ఆయనను జూచి అందటును కారణమడుగసాగిరి. వారికి ఎల్లరకును సర్దిచెప్పి, అతడు సూర్యకుల తిలకుడైన 
శ్రీరామచంద్రునిమందిరమునకు చేరెను. శ్రీరాముడు సుమంత్రుని పితృతుల్యునిగా భావించి, గౌరవించెను. 
సుమంత్రుడు శ్రీరామునకు రాజాజ్ఞను వినిపించి, రఘుకులదీపమైన రాముని తనవెంట నిడుకొని బయలు దేటెను. 
ఛత్ర చామరములు లేకుండ పాదచారియై మంత్రితో వచ్చు రాముని జూచి ప్రజలు మిక్కిలి వగచిరి. (చౌ॥ 1-4) 


దో- జాఇ Am రఘుబంసమని, నరపతి నిపట కుసాజు । 
సహమి SSE OF సింఘినిహి, మనహు( బృద్ధ గజరాజు ॥ 39 ॥ 


ఒక "ఆడు సింహమును జూచి HO, నేలపై పడిన ఏనుగువలె శోకసంతప్రహృదయుడై అస్తవ్యస్తముగా 
పడియున్న రాజును శ్రీరామచంద్రుడు చూచెను. (దో॥ 39) 


చౌ- సూఖహి( అధర ate సబు అంగూ 1 మనహు దీన మనిహీన భుఅంగూ ॥ 
సరుష సమీప దీఖి కైకేఈ | మానహు( మీచు ఘరీ( గని లేఈ ॥ 1 ॥ 
కరునామయ మృదు రామ సుభాఊ 1 ప్రథమ దీఖ దుఖుసునాన కాఊ ॥ 
తదపి ధీర ధరి సమజ బిచారీ 1 పూణీ మధుర బచన మహతారీ ॥ 2 ॥ 
మొహి కహు మాతు తాత దుఖ కారన 1 కరిఅ జతన జెహి( హోఇ నివారన ॥ 
సునహు రామ సబు SOS ఏహూ 1 రాజహి తుమ్మ పర బహుత సనేహూ ॥ 3 ॥ 
BS SrA, మొహి దుఇ బరదానా 1 మాగెఉ( జో కఛు మోహి సాహానా ॥ 
సో సుని భయఉ భూప ఉర సోచూ 1 ఛాడి న సకహి( HWS సశోచూ ॥ 4॥ 


రాజుపెదవులు ఎండిపోయియుండెను. (ప్రత్యంగము(జ్వరముతో) కాలిపోవు చుండెను. మణిహీనమైన 
సర్పమువలె అతడు నిస్సహాయస్టితిలో పడియుండెను. రాజుగారి అంతిమ ఘడియలను లెక్కపెట్టుచున్న 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధాకాండము 313 
Emm ee 


మృత్యుదేవతవలె సమీపముననే కైకేయి (క్రోధమూర్తియై నిలబడియుండెను. శ్రీరామచంద్రుడు కోమలస్వభావుడు, 
కరుణామూర్తి అతడెన్నడును దుఃఖమునుగూర్చియే వినియుండలేదు. ఈ శోక వాతావరణము జూచుట ఆయనకు 
ఇదియే మొదటిసారి. ఐనను సందర్భమును గుర్తించి, ధైర్యము వహించి, మృదువుగా అడిగెను. 'మాతా! 
పితృదేవులదుఃఖకారణమేమో తెల్పుడు తెలిసినచో దుఃఖనివారణప్రయత్నమును చేయవచ్చును.” అప్పుడు ఆమె 
సమాధానమిచ్చెను.” రామా! రాజుగారి దుఃఖమునకు నీమీది ప్రేమయే కారణము. వీరు నాకు రెండు వరములను 
ఇచ్చుటకు వాగ్దానముచేసి యుండిరి. నాకు ఇష్టములైన వరములను నేను అడిగితిని. దానిని విని రాజు గారి 
హృదయము దుఃఖపూరితమైనది. ఏలనన వారు నీమీది మమకారమును వదలుకొనలేకున్నారు. (చౌ॥ 1-4) 


దో- సుత సనేహు ఇత బచను ఉత, సంకట SBA నరేసు । 
సకహు త ఆయసు ధరహు సిర, మేటహు కఠిన కలేసు ॥ 40 ॥ 
ఒకవైపు పుత్రప్రేమ, మజియొకవైపు ప్రతిజ్ఞాపాలనము- ఈ రెండింటి మధ్య నిర్ణయము తీసికొనలేక 
రాజుగారు ధర్మసంకటమునకు లోనైనారు. సాధ్యమైనచో ఆయన ఆజ్ఞను శిరసావహింపుము. ఆయన దుర్భర 
దుఃఖమును రూపుమాపుము. (దో॥ 40) 


చౌ- నిధరక BO కహ కటు బానీ 1 సునత SOSH అతి అకులానీ ॥ 
జీభ కమాన బచన సర నానా । నునహు( మహిస మృదు లచ్చ సమానా ॥ 1 ॥ 
జను కఠోరపను ధరే( సరీరూ 1 dQ ధనుషబిద్యా బర బీరూ ॥ 
సబు ప్రసంగు రఘుపతిహి సునాఈ 1 BS మనహు( తను ధరి నిరురాఈ u 2 i 
మన ముసుకాఈ భానుకుల భానూ 1 రాము సహజ ఆనంద నిధానూ Il 
బోలే బచన బిగత సబ దూషన 1 మృదు మంజుల జను బాగబిభూషన ॥ 3 ॥ 
సును జననీ సొఇ సుతు బడభాగీ 1 జో పితు మాతు బచన అనురాగీ ॥ 
తనయ మాతు bo తోషనిహారా 1 దుర్లభ జనని సకల సంసారా॥ 4 


సంకోచమనునదియేమాత్రము లేక కైకేయి పలికిన కఠోరవచనములను కఠోరత్వమే తలవంచు కొనెను. ఆమె 
నాలుక ఒక ధనుస్సుకాగా ఆమె వచనములు బాణములు. అవి నేరుగా దశరథుని హృదయమున (గ్రుచ్చుకొనెను. 
కాఠిన్యము అస్త్రవిద్యను అభ్యసించుచున్నట్టుండెను. మూర్తీభవించిన నిష్టురత్వమువలె కైకేయి కూర్చొని 
కథనంతయు శ్రీరామునకు వివరించెను. స్వభావతః ఆనంద స్వరూపుడైన శ్రీరామచంద్రుడు మనస్సులో నవ్వుకొని, 
దో షరహితములైన కోమలమధురవచనములను పలికెను. అవి వాగ్దేవి ఆభరణములాయనునట్టుండెను. “మాతా! 
వినుము. మాతాపితరుల ఆజ్ఞలను పాలించుటయందు అనురాగముగల పుత్రుడే నిజముగా భాగ్యశాలి. జననీ! 
తల్లిదండ్రులను సంతృప్తిపఅచుపుత్రుడు ప్రపంచములో దుర్లభుడు. (చౌ॥ 1-4) 


దో- మునిగన మిలను DLR బన, సబహి భాతి హిత మోర | 
Sip మహం పితు ఆయసు బహురి, సమ్మత. జననీ తోర॥ 41 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


314 శ్రీ రామచరిత మానసము 


వనములో గూడ అన్ని విధముల నాకు మేలే జరుగును. అక్కడ ముఖ్యముగా మునులతో సమాగమమగును, 
పైగా మీరు చెప్పినట్టు ఇది మా తండ్రిగారి ఆజ్ఞ. దీనికి మీ సమ్మతియు కలదు. (దో॥ 41) 


చౌ- భరతు ప్రానప్రియ పానహి( రాజూ 1 బిధిసబ DO మొహి సనముఖ ఆజూ ॥ 
Bc న జాఉ( బన ఐసెహు కాజా | ప్రథమ గనిఅ Bor మూఢ సమాజా ॥ 1 ॥ 
సేవహి.అరండు కలపతరు త్యాగీ 1 పరిహరి అమృత Barc బిషు మాగీ ॥ 
BS న పాజ్ఞ అస SHS చుకాహీ( 1 Gm బిచారి మాతు మన మాహీ6 ॥ 2 ॥ 
అంబ ఏక దుఖు మోహి Dok 1 నిపట బికల నరనాయకు దేఖీ ॥ 
థోరిహి( బాత పితహి దుఖ భారీ 1 హోతి ప్రతీతి న మొహి మహతారీ ॥ 3 ॥ 
రాజ ధీర గున ఉదధి అగాధూ । భా మొహి Bc కఛు బడ అపరాధూ ॥ 
జాతేయమొహి న కహత కఛు రాడఊ | మోరి సపథ తొహి కహు సతిభాఊ ॥ క ॥ 


నాబహిఃప్రాణమైన భరతుడు రాజ్యమేలును. విధాత నేడు నాకంతయును అనుకూలముగనే చేయుచున్నాడు. 
ఇట్టి పరిసితులలోగూడ వనములకు FS నేనొక మహామూర్ధుడనే అగుదును. ఇట్టి సదవకాశమును వదలుకొనుట 


fo) 


కల్పవృక్షమును కాదని ఆముదపు చెట్టునకై ఆరాటపడుట వంటిది. అమృతమును నిరాకరించి, విషమును 
కోరుకొనుటవంటిది. కాని మాతా! మహారాజు మిగుల వ్యాకులపాటుతో ఉండుట చూచి, నాకు మిక్కిలి దుఃఖము 
కలుగు చున్నది. ఇంత చిన్నవిషయమునకే తండ్రిగారు ఇంతగా దుఃఖితులైనారా? నిజముగా నాకు విశ్వాసము 
కలుగుట లేదు. మహారాజుగారు ధీరులు, సద్గుణనిధులు వాస్తవముగా నావలన ఏదో మహాపరాధము 
జరిగియుండవచ్చును. అందువలననే రాజుగారు నాతో మాట్లాడుట లేదు కాబోలును. తల్లీ! నామీద ఒట్టు, నిజము 
వచింపుడు. (చౌ॥ 1-4) 


దో- సహజ సరల రఘుబర ads, కుమతి కుటిల కరి జాన! 


SOQ జోక జల బక్రగతి, జద్యపి సలిలు సమాన ॥ 4&2 ॥ 


రఘునాథుని పలుకులు స్వాభావికముగా నిర్మలములేయైనను దుర్భుద్దియెన కైకేయి వాటిని వక్రముగానే 
అర్థము చేసికొనెను. నీరు ఎంత ప్రశాంతముగా నేరుగా ప్రవహించినను అందులో జలగ వక్రముగనే సంచరించును. 


(దో॥ 42) 


చౌ-రహసీ రాని రామ రుఖ పాఈ 1 HD కపట సనేహు జనాఈ ॥ 
సపథ DSRS భరత కై ఆనా 1 హేతు న దూసర మై( కఛు జానా ॥ 1 ॥ 
తుమ్మ అపరాధ జోగు నహి( తాతా 1 జననీ జనక బంధు సుఖదాతా ॥ 
రాను సత్య సబు జో కఛు కహహూ 1 తుమ్మ పీతు మాతు బచన రత అహహూ ॥ 20 
పితహి బురూఇ కహహు బలి సోఈ 1 చౌధే(పన Birc అజసు న హోఈ ॥ 
తును సమ ed సుకృత జెహి( దీన్నే! ఉచిత న తాసు నిరాదరు క్రీన్హే 1 3 ॥ 


టౌ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


MRL... కా... 


లాగహి( కుముఖ బచన సుభ TH 1 మగహం గయాదిక తీరథ Bo ॥ 


రామహి మాతు బచన సబ భాఏ 1 జిమి సురసరి గత సలిల సుహాఏ ॥ & ॥ 

శ్రీరాముని వినయమునకు కైకేయి ప్రసన్నచిత్తయై, కపట (ప్రేమను నటించుచు, “నీపైన, భరతునిపైన ఒట్టు, 
రాజుగారి దుఃఖమునకు మజియొక కారణమును నేనెణుగను.” అని యనెను. “నాయనా! నీవు తల్లిదండ్రులయెడల 
అపరాధముచేయుట అసంభవము. నీవు తల్లిదండ్రులకును సోదరులకును ఆనందమునిచ్చువాడవు. సత్యమునే 
పల్కుచుంటివి. మాతాపితృవాక్యపరిపాలనాతత్పరుడవు. (ప్రేమతో పల్కుచుంటివి. ఈ ముసలితనములో మీ 
తండ్రిగారికి అపకీర్తి రాకుండునట్లు ఆయనకు నచ్చజెప్పుము. ఏ పుణ్యఫలమువలన నీవంటిపుత్రుడు కలిగెనో దానిని 
నిరాదరణచేయుట మంచిదిగాదు.” దుర్భాషలాడు కైకేయి ముఖమునుండి మగధదేశములో గయాక్షేత్రమువలె 
ఇచ్చకపు మాటలు వచ్చుచుండెను. కాని అన్ని విధములైన జల(ప్రవాహము (మంచి చెడు)లు గూడ 
గంగానది(జలముల)లో BOS పిదప పవిత్రములుగానే భావింపబడినట్టు శ్రీరామచంద్రునకు ఆమెవాక్కులు 
శుభములుగనే అనిసించెను. (Su 1-4) 


దో- గఇ మురుఛా రామహి సుమిరి, నృప HO కరవట OF 1 
సచివ రామ ఆగమన కహి, బినయ సమయ సమ క్రీన్హ॥ 43॥ 


రాజుగారు మూర్చనుండి తేరుకొని, రామచంద్రుని స్మరించుచు (ప్రక్కకు మటిలి పండుకొనిరి. 
శ్రీరామచంద్రుడు అచటికి వచ్చినవిషయమును చెప్పి, మంత్రి సమయాను కూలమగు విజ్ఞప్తిని జేసెను. (దో॥ 43) 


చౌ- అవనిప అకని రాము పగు GE 1 ధరి ధీరజు తబ నయన ఉఘారే ॥ 
సచివల సారి రాఉ బైఠారే ! SOS పరత నృప రాము నిహారే ॥ 1 ॥ 
లిన సనేహ బికల ఉర లాఈ । గై మని మనహు( ఫనిక HO పాఈ ॥ 
రామహి చితఇ రహెఉ నరనాహూ 1 చలా బిలోచన బారి ప్రబాహూ ॥ 2 | 
SPY బిబస కఛు కహై న పారా 1 హృదయః లగావత బారహి( బారా ॥ 
DOI మనాన OS నున మాహీ( 1 జెహి( రఘునాథ న కొనన జాహీ(॥ 3 ॥ 
సుమిరి మహేసహి Sing 'నిహోరీ 1 బినతీ సునహు సదాసివ మోరీ ॥ 
ఆసుతోష తుమ్మ అవఢర దానీ | ఆరతి హరహు దీన జను జానీ ॥ 4 ॥ 


శ్రీరామచంద్రుడు వచ్చినవార్త చెవిసోకగనే రాజు ధైర్యమువహించి మెల్లగా కన్నులు దెజుచెను. ఆయనను 
మంత్రి తిన్నగా కూర్చుండ బెట్టెను. శ్రీరాముడు ఆయనకు పాదాభివందనమాచరించెను. సర్పము తాను 
పోగొట్టుకొనిన మణిని soo పొందినట్టు (ప్రేమచే వ్యాకులుడైన దశరథుడు శ్రీరాముని తనహృదయమునకు 
హత్తుకొనెను. శ్రీరాముని చూడగనే దశరథుని కన్నులు అశ్రుపూర్ణములయ్యెను. శోకవివశుడైన రాజు మాట్లాడలేక 
పోయెను. మాటి మాటికిని శ్రీరామచంద్రుని తనఅక్కున జేర్చుకొనుచుండెను. “శ్రీరాముడు అడవులకు 
పోకుండుగాకి అని అతడు తనమనస్సులోనే విధికి విన్నవించుకొనుచుండెను. అతడు శివుని స్మరించుచు 
ప్రార్థించెను. “ఓసదాశివా! నా ప్రార్థనను ఆలకింపుము. నీవు ఆశుతోషుడవు (శీఘ్రముగా సంతసించు ఐ డవు), కోరిన 
కోరికలను దీర్చువాడవు. ఈ దీనసేవకునిదుఃఖమును దూరముచేయుము. (Su 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


316 శ్రీ రామచరిత మానసము 


దో- తుమ్మ ప్రేరక సబ కే హృదయం, సో మతి రామహి దేహు | 
బచను మోర తజి రహహి ఘర, పరిహరి సీలు సనేహు 44 ॥ 


నీవు అందజీహృదయములకును (ప్రేరణగలిగించువాడవు. శ్రీరామచంద్రుడు నా వచనములను పాటింపక 
తన సహజ స్నేహశీలస్వభావములను వీడి, ఇంటిలో ఉండునట్లు అతనికి బుద్దిని ప్రసాదింపుము. (దో॥ 44) 


చౌ- అజసు BS జగ సుజసు నసాఊ 1 నరక పరౌ( బరు సురపురు జాఊ ॥ 

సబ దుఖ దుసహ సహావహు మోహీ 1 లోచన ఓట రాము జని హోహీ ॥1॥ 

అస మన గునఇ OS నహి( బోలా 1 పీపర పాత సరిస మను డోలా ॥ 

రఘుపతి HO ప్రేమబస జానీ 1 పుని కు కహిహి మాతు అనుమానీ ॥ 2 ॥ 

దేస కాల అవసర అనుసారీ 1 బోలే బచన DOS OS ॥ 

తాత SPEC కఛు కరఉ( OSs 1 అనుచితు ఛమబ జాని లరికాఈ ॥ 3 ॥ 

అతి లఘు బాత లాగి దుఖు పొవా 1 కాహు(న మొహి కహి ప్రథమ జనావా ॥ 

BD గొసాఇ(హి పూఛిఉ( మాతా 1 సుని ప్రసంగు Fd సీతల mar ॥ 4 ॥ 

ఈ కార్యమువలన నా ప్రతిష్టదెబ్బ తిని, నాకు అపకీర్తి వచ్చినను వచ్చుగాక. స్వర్గము లభ్యముగాక నరకమే 
(Shor గాక, ఎట్టి దుఃఖములనైనను సహింపగలను గాని శ్రీరాముని చూడకుండ మాత్రము ఉండలేను. కనుక 
ఆతనిని నానుండి దూరము చేయవలదు.” ఈ విధముగా రాజు తనమనస్సులోనే కలవరపడుచుండెను. కాని 
బయటికి మాట్టాడలేకుండెను. ఆయన మనస్సు రావిఆకువలె కొట్టుకొనుచుండెను. తండ్రి ప్రేమవివశుడగుటను 
జాచి, కైక మజల ఏమైనను జెప్పినచో తండ్రిగారు మిక్కిలి విలవిలలాడుదురని భావించి, దేశకాల- అవసరములకు 
అనుగుణముగా శ్రీరాముడు నమ్రవచనములను పల్కెను. “నాయనగారూ! నేను ఒకవిషయమును చెప్పుటకు 
సాహసించుచున్నాను. నా ఈ అనుచితకార్యమును బాల్యచేష్టగా భావించి క్షమింపుడు. ఇంత చిన్నవిషయమునకై 
మీరు ఇంతగా దుఃఖపడుచున్నారు. ఎవ్వరును ఈ విషయమును నాకు ముందుగా తెల్పియుండలేదు. మీరు 
దుఃఖితులగుటను జూచి, నేను తల్లిగారిని అడిగితిని. ఆమెవలన విషయమునంతయును విని, ప్రశాంత చిత్తుడనైతిని. 

(చౌ॥ 1-4) 


దో- మంగల సమయ సనేహ బస, సోచ పరిహరిఅ తాత । 
ఆయసు దేఇఅ హరషి హియం కహి Hos ప్రభు గాత ॥ 45 ॥ 
తండ్రిగారూ! సంతోషింప వలసిన సమయమున (ప్రేమవిహ్వలురై విచారపడకుడు. (ప్రసన్న చిత్తముతో నన్ను 
ఆజ్ఞాపీంపుడు.” ఈ మాటలను పలుకుచుండగా శ్రీరామునిశరీరము పులకించి పోయెను. (దో॥ 45) 


చౌ- ధన్య జనము జగతీతల తాసూ 1 పితహి ప్రమోదు చరిత సుని జాసూ ॥ 
చారి పదారథ కరతల తాకే(। ప్రియ పితు మాతు ప్రాన సమ asc 11 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ఆయసు పాలి జనమ ఫలు సాఈ 1 ఐహజ( బేగిహి. హోఉ రజాఈ ॥ 

Dor మాతు సన ఆవజ( SPA 1 చలిహడ( బనహి బహురి పగ oA ॥ 2 ॥ 

అస కహి రామ గవను తబ కీన్హా । భూప సోక బస ఉతరు న Ou 

నగర బ్యాపి గఇ బాత సుతీఛీ 1 ఛుఅత చడీ జను సబ తన OD ॥3॥ 

సుని భఎ బికల సకల నర నారీ 1 BO NS Bd దేఖి దవారీ ॥ 

జో జహ(సునఇ Goda సిరు సోఈ 1 బడ బిషాదు నహి( ధీరజు హోఈ ॥ &॥ 

(తులసీదాసు పలుకుచున్నాడు) ఈ పృథ్వియందు ఎవనిచరిత్రను విని, అతని తండ్రి 
పరమానందభరితుడగునో అట్టికుమారునిజన్మ ధన్యము. తనతల్లిదండ్రులను ప్రాణతుల్యులనుగా ప్రేమించు 
కుమారునకు ధర్మార్థకామమోక్షములు కరతలామలకములు. “మీ ఆజ్ఞను పాటించి, నా జన్మను సఫలమొనర్చుకొని, 
శీఘ్రముగా తిరిగి రాగలను. నాకు అనుజ్ఞ నిండు. నేను తల్లిగారిఅనుమతిని గైకొని వత్తును. మణిల మీ పాదములకడ 
ప్రణమిల్లి, వనములకు వెళ్లెదెను” ఇట్లు పల్కి శ్రీరాముడు వెళ్లిపోయెను. శోకతప్పుడైన రాజు ఏమియు పలుక జాలక 
పోయెను. ఈ దారుణవార్త నగరమునందంతటను తేలుకుట్టిన శరీరమున విషము వలె Se. దావానలముయొక్క 
సెగలు సోకినంతనే తీగలు, వృక్షములు వివర్లములైనట్టు ఈ వార్తను విన్న (స్త్రీ పురుషులముఖములన్నియును వెలవెల 
బోయెను. ప్రతివ్యక్తియు ఈవార్తకు చలించి, తలబాదుకొనుచు ఎక్కడి వారక్కడ కూలబడిరి. ఈ దుఃఖము 
దుర్భరమైనది. (చౌ॥ 1-4) 


దో- ముఖ సుఖాహి లోచన స్రవహిం సోకు న హృదయ సమాఇ | 
మనహు. కరున రస కటకఈ, ఉతరీ అవధ బజాఇ ॥ 46 ॥ 


వారి ముఖములెండి పోయెను. కన్నీరు మున్నీరయ్యెను. హృదయములు శోక సంతప్తములయ్యెను. 
కరుణరసవాహిని ఢంకామోగించి, అయోధ్యలో దిగినట్లాయెను. పురమంతయు శోకాకులమయ్యెను. ఆనందము 
పలాయనము చిత్తగించెను. (దో॥ 46) 


చౌ- మిలెహి మూరు OG బాత బెగారీ 1 జహ( తహ దేహి. క్రైకఇహి గారీ ॥ 
ఎహి పాపినిహి బూర కా పరెఊ 1 ఛాఇ భవన 'పర PSS ధరెఊ ॥1॥ 
నిజ కర నయన కాఢి చహ దీఖా 1 డారి సుధా బిషు చాహత చీఖా ॥ 
కుటిల కఠోర కుబుద్ది అభాగీ 1 భఇ రఘుబంస బేను బన అగీ ॥ 2 ॥ 
పాలవ BS పేడు ఎహి( కాటా 1 సుఖ మహం HE ఠాటు ధరి ఠాటా ॥ 
సదా రాము ఎహి ప్రాన సమానా 1 కారన కవన కుటిలపను Tar ॥ 3 ॥ 
సత్య కహహి SD నారి సుభాఊ 1 సబ బిధి అగహు అగాధ దురాఊ ॥ 
నిజ ప్రతిబింబు బరుకు Ker జాఈ | జాని న జాఇ నారి గతి భాఈ ॥ 4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


318 శ్రీ రామచరిత మానసము 


పౌరులు పల్కుచుండిరి. “అన్ని ఏర్పాట్టును జరిగిన తరువాత విధి ఈ కార్యక్రమమునంతయును 
BENHAM.” మూలమూలలయందును ((ప్రతిప్రదేశమునందును) ప్రజలు కైకేయిని తిట్టిపోయుచుండిరి. “క్క 
పాపాత్మురాలు (క్రొత్తగా నిర్మించిన భవనమును తగులబెట్టుటకు ఏల ప్రయత్నించుచున్నది? అరే! ఈమె చేజేతులా 
తన కన్నులను పెకలించి, తానే చూడగోరుచున్నది? అమృతమును పాజబోసి విషమును రుచి చూచుచున్నది. ఈ 
కుటిల కఠోర దుర్చుద్ది, దౌర్భాగ్యురాలు కైక రఘువంశముఅనెడివనమును కాల్చెడి అగ్నియైనది. తాను 
కూర్చున్నకొమ్మను తానే. నజకుకొనుచున్నది. శుభానందోత్సాహములమధ్య దుర్భర శోకములను సృష్టించినది, 
రాముడు ఈమెకు సర్వదా (ప్రాణసమానుడు. మజి ఆమె ఇంత కుటీలత్వమును కాఠిన్యమును వహించుటకుగల 
కారణమేమి? కవులపలుకులు వాస్తవములు. స్త్రీల స్వభావములు అగ్రాహ్యములు, అగాధములు, ఎవ్వరైనను 
తమనీడనైనను పట్టుకొనవచ్చునేమోగాని |స్రీలచిత్తములను దెలిసికొనుట కష్టము. అవి భేదబుద్దితో నిండియుండును, 


(చౌ॥ 1-4) 


దో- కాహ న పావకు జారి సక, కా న సముద్ర సమాఇ । 
కాన కరై అబలా ప్రబల, Br జగ కాలు న భఖాఇq॥47॥ 


BAS కాల్బబడనిదేది? సముద్రమున. మునుగని వస్తువేది? అట్టే స్త్రీ ప్రబలయైనచో ఆమె చేయజాలని 
పనియేమి? ఈ నశ్వరజగత్తున మృత్యువుచే కబళింపబడనిదేది? (దో॥ 47) 


చౌ- కా సునాఇ బిధి కాహ సునావా । కా దెఖాఇ చహ కాహ దెఖావా ॥ 

ఏక supine భల భూప న కీన్హా 1 బరు బిచారి నహి. కుమతిహి Ou 1 ॥ 

జో హఠి భయజ సకల దుఖ Wad. 1 అబలా బిబస గ్యాను గును గా జను ॥, 

ఏక ధరమ పరమితి పహిచానే 1 నృపహి దోసు నహి( దేహి( సయానే ॥ 2 ॥ 

సిబి దధీచి హరిచంద కహానీ 1 ఏక ఏక సన కహహి( ow ॥ 

ఏక భరత కర సమ్మత కహహీ( 1 ఏక ఉదాస భాయ సుని రహహీ(॥ 3 ॥ 

కాన మూది కర రద గహి జీహా 1 ఏక కహహి( యహ బాత అలీహా ॥ 

సుకృత జాహి. అస కహత తుమ్హారే 1 రాము భరత కహు( ప్రానపిఆరే ॥ శ ॥ 

బ్రహ్మ మొదట నిర్ణయించినదేమి? ఇప్పుడు ప్రకటించినదేమి? అతడు చూపదలచిన దృళ్యమేమి? ఇప్పుడు 
చూపించినదేమి? ఒక పౌరుడిట్లు పలికెను. “రాజుగారు దుర్చుద్దియైన కైకేయికి వరములనిచ్చుట మంచిపనిగాదు. 
ముందు వెనుకల నాలోచింపక ఇచ్చిన వరములు దుఃఖములకు మూలములైనవి. ముఖ్యముగా (స్త్రీకివశమగుటవలన . 
తనజ్ఞానగుణములను కోల్ళోయినాడు. “ధర్మమునెజింగిన నుణీకొందణు బుద్ధిమంతులు రాజును దోషిగా భావింప 
లేదు. వారు పరస్పరము సత్యవ్రతులైన శిబి, దధీచి, హరిశ్చంద్రుల కథలను చెప్పికొనుచుండిరి. బహుశా ఇది 
భరతుని పన్నాగమై యుండవచ్చునని కొందణు ఊహించిరి. కాని ఇతరులు ఈ మాటను వినియు మౌనము 


వహించిరి. మజికొందలు చెవులు మూసికొని, నాలుకలు కజచుకొని ఆశ్చర్యమును (ప్రకటించుచు “ఇది అబద్ధము. 
ఇట్లీ మాటలు పల్కినచో నీ పుణ్యము నశించును. భరతునకు శ్రీరాముడు (ప్రాణతుల్యుడు. (చౌ॥ 1-4) 
ట్‌ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


యవల లన ర NE... 


దో- చందు చవై బరు అనల కన, సుధా హోఇ బిషతూల | 
సపనెహు( కబహు( న కరహి( కిఛు, భరతు రామ ప్రతికూల ॥ 48 ॥ 


చంద్రుడు శీతల కిరణములకు మాటుగా అగ్నిని కురియవచ్చును. అమృతము విషము గావచ్చును. కాని 
భరతుడు కలలోగూడ శ్రీరామచంద్రునకు ప్రతికూలముగా ఏకార్యమును చేయనే చేయడు. (దో॥ 48) 


చౌ- ఏక బిధాతహి దూషను దేహీ 1 సుధా దెఖాఇ దీన్ల బిషు జేహీం॥ 
ఖరభరు నగర సోచు సబ కాహూ 1 దుసహ దాహు ఉర మిటా ఉఛాహూ ॥ 1 ॥ 


- బిప్రబధూ కులనూన్య జరేరీ । జే ప్రియ పరమ కైకఈ క్రేరీ ॥ 


'లగీ6 BS సిఖ సీలు సరాహీ 1 బచన బానసమ లాగహి( తాహీ ॥2॥ 


భరతు న మొహి ప్రియ రామ సమానా | సదా కహహు యహు సబు జగు జానా ॥ 

కరహు రామ పర సహజ సనేహూ | కెహి( అపరాధ ఆజు బను దేహూ ॥ 3 ॥ 

కబహు( న కియహు సవతి ఆరేసూ 1 ప్రీతి ప్రతీతి జాన Sav దేసూ ॥ 

కౌసల్యా( 'అబ కాహ బిగారా 1 తుమ్మ జెహి లాగి బజ్ర పుర పారా ॥ 4 

కొందటు విధాతను దూషించిరి. అతడు అమృతమును జూపి, విషమును ఇచ్చినాడనిరి. నగరమంతయు 
అల్లకల్లో మాయెను. |ప్రతివ్యక్తియు విషాదమునకు గురియయ్యెను. వారి Wem wie 
దుర్భరమైనవేదన నిండియుండెను. ఉత్సాహము అడుగంటెను. (బ్రాహ్మణ స్రీలు వృద్ధలైన Holy, కై కైకేయికి 
ప్రీతిపాత్రలైనవారు ఆమె సౌశీల్యమును పొగడుచు, ఆమెకు నచ్చజెప్పసాగిరి. కాని వారిహితవచనములు ఆమె 
చెవులకు ములుకులయ్యెను. వారు ఇట్టు పలుకసాగిరి. “నాకు భరతునికంటెను శ్రీరామచంద్రుడే మిక్కిలి 
'ప్రేమపాత్రుడని ఇంతవజకును నీవు చెప్పుచుంటివి గదా! ఈ విషయము జగత్రసిద్దము. నీకు శ్రీరామునిపై 
సహజముగా (ప్రేమగలదు. మణి వనములకు పంపుటకు అతడు చేసిన అపరాధమేమి? నీవు ఎప్పుడును సవతులపై 
ఈర్ష్య చెందలేదు. వారియెడల నీకు గల (ప్రేమవిశ్వాసములను అందజును ఎజుగుదురు. కౌసల్య నీకు చేసిన 
అపకారమేమి? నగర (ప్రజలపై ఈ వజ్రాయుధమును ఏల ప్రయోగించితివి? (చౌ॥ 1-4) 


దో- సీయ కి పియ స(గు పరిహరిహి, లఖిను కి రహిహహి( ధామ | 
రాజు కీ భూ(జబ భరత పుర, నృపు కి జిఇహి బిను రామ ॥ 49 ॥ 


om సీతాదేవి శ్రీరాముని విడిచియుండగలదా? లక్ష్మణుడు ఇంటిలో నిలుచునా? శ్రీరాముడు లేని అయోధ్యను 
భరతుడు ఏలునా? శ్రీరాముడు లేకుండ రాజు (బ్రతుక గలడా? (దో॥ 49) 


చౌ-'అస బిచారి ఉర ఛాడహు కోహూ 1 సోక కలంక కోరి జని హోహూ ॥ 
_భరతహి అవసి దేహు జుబరాజూ 1 కానన కాహ రామ కర కాజూ ॥1॥ 

| .నాహిన రాము రాజ కే భూఖే 1 ధరమ ధురీన బిషయ రస రూఖే ॥ 

గ్‌ గుర స్సహ బసహు( రాము తజి గేహూ 1 నృప సన అస బరు దూసర లేహూ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


శ్రీ రామచరిత మానసము 


జౌ నహి లగిహహు కహీ( హనూరే 1 నహిం లాగిహి కఛు హాథ SRS ॥ 

జౌ పరిహాస §Q Soo హోఈ 1 తౌ కహి ప్రగట జనావహు సోఈ ॥ 3 ॥ 

రామ సరిస సుత కానన జోగూ 1 కాహ కహిహి సుని తుమ్మ Soc లోగూ ॥ 

ఉఠహు BA dg కరహు ఉపాఈ 1 జెహి OO సోకు Sook నసాఈ ॥ క ॥ 

ఈ విషయములను ఆలోచించి, నీ కోపమును మానుకొనుము. శోకకళంకములకు నెలవు కావలదు. భరతుని 
యువరాజుగా చేయదలచికొనినచో అవశ్యముగా చేయుము. కాని శ్రీరాముని అడవులకు పంపుట ఎందులకు? 
శ్రీరామునకు రాజ్యకాంక్ష లేదు. అతడు ధర్మమూర్తి. విషయ వాంఛలకు ఇష్టపడడు. శ్రీరాముడు ఇల్లు వదలి గురువు 
గారి ఇంటిలో నుండునట్లు రెండవ వరమును అడుగుము. నీవు మా సూచనలను పాటింపనిచో నీకెట్టి ప్రయోజనమూ 
చేకూరదు. ఒకవేళ ఇది అంతయు పరిహాసమునకై చేయుచున్నచో ఆ విషయమును స్పష్టముగా చెప్పుము. 
రామునివంటి పుత్రుడు వనవాసమునకు అర్హు డా? ఈ విషయమును విన్నచో లోకులు నిన్నేమందురు? త్వరగా లేచి, 
ఈ శోకమూ, కళంకమూ తొలగిపోవు ఉపాయమును చూడుము. '(చౌ॥ 1-4) 


So- జెహి భా(తి సోకు Sood wg ఉపాయ కరి కుల పాలహీ | 

హఠి ఫేరు రామహి జాత బన జని బాత దూసరి చాలహీ ॥ 

జిమి భాను బిను దిను GPS బిను తను చంద బిను జిమి జామినీ 1 

తిమి అనధ తులసీదాస ప్రభు బిను సములు Fe జియ( భామినీ ॥ 
ఈ విధముగా చేసినచో నగరవాసులశోకము తొలగిపోవును. నీకు కలిగెడి కళంకము మాసి పోవును. అట్టి 
ఉపాయమును చేసి, నీ వంశమును రక్షించుకొనుము. శ్రీరాముడు వనములకు పోకుండ నీవు ఎట్టైనను అతనిని 
ఆపుము. మజియొక మాటనే పలుక వలదు. (తులసీదాసు పలుకుచున్నాడు) సూర్యుడు లేని పగలు, చంద్రుడు లేని 


రాత్రి, ప్రాణములు లేని శరీరము శోభావిహినములగునట్లే శ్రీరాముడులేని అయోధ్య ఎట్టి కళాకాంతులులేక తన 
వైభవమును SHH. కావున ఓ భామినీ! ఈ విషయములను గ్రహింపుము.” (ఛం) 


స్తో- SDS, సిఖావను దీన సునత మధుర పరినామ హిత 1 
Bac కఛు కాన న కీన్హ కుటిల ప్రబోధీ కూబరీ ॥ 50 ॥ 


సఖులు కైకేయికి వినుటకు మధురములు, పరిణామమున శుభంకరములు ఐన బోధలను చేసిరి. కాని కుటిల 
Hyg మంథర చేసిన ఉపదేశము తన మనస్సున బాగుగా నాటుకొని యుండుట వలన ఆమె వారి మాటలను 
పెడచెవిన బెట్టెను. (సో॥ 50) 


చౌ- ఉతరు న దేఇ దుసహ రిస రూఖీ 1 SAS చితన జను బాఘిని భూఖీ ॥ 
బ్యాధి అసాధి జాని తిన్హ త్యాగీ | SOc కహత మతిమంద అభాగీ ॥ 1 ॥ 
రాజు కరత యహ Bec బిగోఈ | క్రీన్హైసి అస జస కరఇ న కోఈ ॥ 
ఎహి OB బిలపహీ( పుర నర నారీ. 1 దేహి. కుచాలిహి కోటిక గారీ. ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


జరహి( బిషమ జర లేహి( ఉసాసా 1 కవని రామ Do జీవన ఆసా ॥ 

బిపుల బియోగ ప్రజా అకులానీ 1 జను జలచర గన సూఖత పానీ ॥3॥ 

అతి బిషాద బస లోగ లొగాఈ 1 గఏ మాతు పహి( రాము గొసాఈ( ॥ 

ముఖ ప్రసన్న చిత చౌగున mds 1 మిటా సోచు జని oP రాఊ ॥ 4&॥ 

దుస్సహమైన కోపముతో (క్రౌర్యము వహించిన శైకేయికన్నులు ఎలుపెక్కెను. ఆమె వారికి ఎట్టి 
సమాధానమును ఇయ్యక, ఆకలిగొన్న ఆడుపులి జింకలవైపు జూచినట్టు ఆమె వారి వైపు చూచెను. ఆమెజబ్బు 
నయమగునదికాదని తెలిసికొని, మందబుద్ది, అభాగిని అని ఆమెను నిందించుచు వారు వెడలిపోయిరి. ఆమెకు 
రాజ్యవైభవములు ఎన్నియున్నను విధి వాటిని దూరము చేసెను. ఈమె చేసిన ఈ దుష్కృత్యమును ఇతరులు 
ఊహించుటకును సాహసింపరు.” ఈ విధముగా నగరములోని (స్త్రీ పురుషులందణును పరితపించిరి. కైకేయిని 
పెక్కురీతుల తిట్టిపోసిరి. అయోధ్యావాసులు శోకాగ్నిచే సంతప్పులైరి. దీర్చని:శ్వాసలు వదలుచు “రాముడు లేనిచోట 


tran 


బ్రతుకుపై ఆశ యెట్టుండును?” అనియనుకొనుచుండిరి. చెజువులోని నీరు ఇంకిపోవునపుడు జలచరములవలె 
రామవియోగాశంకతో వారు వ్యాకులురైరి. స్రీ పురుషులందణును విషాదవిహ్యలులైరి. ఇంతలో శ్రీరాముడు 
కౌసల్యామాతకడకు వెళ్లెను. ఆయనముఖము ప్రసన్నముగాను, మనస్సు మిక్కిలి ఉల్లాసముగాను ఉండెను. 
మహారాజు తనను వనములకు పోకుండా ఆపునేమోయను భయము ఏ మాత్రములేకుండ ఉండెను. 
(రాజ్యాభిషేకవార్త వినగానే తనసోదరులను వీడి, పెద్దవాడైన తనకే పట్టాభిషేకమును ఏల చేయుచున్నారని ఇదివరలో 
శ్రీరాముడు విచారమును ్రకటించియుండెను. ఇపుడు కైకేయిమాతఆజ్ఞ, తన తండ్రిగారి మౌనసమ్మతి 
తనవిచారమును దూరమొనర్చెనని శ్రీరాముడు సంతోషించెను. (Su 1-4) 


శ్రీరాముని వినతి - SO కౌసల్య అనుమతి 


దో- నవ గయందు రఘుబీర మను, రాజు అలాన సమాన | 
ఛూట జాని బన గవను సుని, ఉర అనందు అధికాన ॥ 51 ॥ 


శ్రీ రఘునాథుని మానసికస్థితి అప్పుడే బంధింపబడినగున్నఏనుగువలె ఉండెను. రాజ్యాభిషేకము 
ఆయేనుగునుబంధించు పగ్గమువంటిది. వనవాసవార్తను విన్నంతనే బంధవిముక్తుడైనంత ఆనందమును 
అనుభవించెను. (దో॥ 51) 


చౌ- రఘుకులతిలక SO SS హాథా 1 ముదిత నూతు పద నాయడి SPP ॥ 
దీన్ని అసీస org ఉర O91 భూషన బసన నిఛావరి కీన్హే॥ 1 ॥ 
బార బార ముఖ చుంబతి మాతా 1 నయన నేహ జలు పులకిత MH ॥ 
గోద రాఖి పుని హృదయ లగాఏ 1 స్రవత (పేమరస పయద సుహాఏ ॥ 2 ॥ 
ప్రేము ప్రమోదు న కఛు కహి జాఈ 1 SOS ధనద పదబీ జను పాఈ ॥ 
సాదర సుందర బదను నిహారీ 1 బోలి మధుర బచన మహతారీ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


322 శ్రీ రామచరిత మానసము 


కహహు తాత జననీ బలిహారీ 1 కబహి( లగన ముద ముంగలకారీ. ॥ 

సుకృత bo సుఖ bac సుహాఈ 1 జనమ లాభ కఇ అవధి అఘాఈ ॥ క ॥ 

రఘువంశతిలకుడైన శ్రీరాముడు అంజలి ఘటించి, ్రసన్నచిత్తముతో కౌసల్యామాత చరణములపై 
మోకరిల్లైను. తల్లి అతనిని ఆశీర్వదించి, తన హృదయమునకు హత్తుకొనెను. ఆయనను ఆభరణములతో 
నూతనవస్త్రములతో ముంచెత్తెను. మాటిమాటికిని శ్రీరాముని ముద్దాడెను. ఆమె శరీరము పులకించెను. కన్నులలో 
ఆనంద బాప్పములు DAE. తన యొడిలో కూర్చుండ బెట్టుకొని అక్కున జేర్చుకొనెను. తల్లి వక్షఃస్థలమునుండి 
(ప్రేమ స్తన్యములు పొంగారెను. ఆమె (ప్రేమానందములు వర్షనాతీతములు ఒక నిరుపేద కుబేరుడైనంత 
ఆనందమును ఆమె అనుభవించెను. సారముగా శ్రీరామునిముఖమును జూచి, తల్లి మృదుమధురముగా పల్కెను, 
“నాయనా! (ప్రేమతో అడుగుచున్నాను. నిశ్చయముగా తెల్పుము. ఆనందమంగళప్రదమైన ఆ శుభముహూర్తము 
ఎప్పుడు? పుణ్యాత్ములశీలసుఖములకును మానవజన్మసాఫల్యసిద్దికిని పరాకాష్ట్రయైన ఆ శుభసమయమెప్పుడు? 

(చౌ॥ 1-4) 


దో- జెహి చాహత నర నారి సబ, అతి ఆరత ఎహి wri 
జిమి చాతక చాతకి తృషిత, బృష్టి సరద రితు స్వాతి 1 52 ॥ 


దప్పిగొన్న చాతకపక్షులు శరదృతువునందు స్వాతివానకు ఎదురుచూచినట్టు ఆబాలగోపాలము యువరాజ 
పట్టాభిషేక శుభముహూర్తముకొజకు ఎదురుచూచు చున్నారు. (దో॥ 52) 


చౌ- తాత wdc బలి BA నహాహూ 1 జో మన భావ మధుర కఛు ఖాహూ ॥ 
పితు సమీప తబ జాఎహు Gui భఇ బడి బార జాఇ బలి మైఆ ॥ 1 ॥ 
మాతు OSS సుని అతి అనుకూలా 1 జను సనేహ సురతరు కే ఫూలా ॥ 
సుఖ మకరంద భరీ శ్రియమూలా 1 నిరఖి రామ మను భవ(రు న భూలా ॥ 2 ॥ 
ధరమ ధురీన ధరమ గతి జానీ 1 కహెఉ మాతు సన అతి మృదు బానీ ॥ 
పీతా దీన్ల మొహి కానన రాజూ 1 జహ(సబ భా(తి మోర బడ కొజూ ॥ 3 ॥ 
ఆయసు దేహి ముదిత మన మాతా 1 జెహి( ముద మంగల కానన జాతా ॥ 
జని సనేహ బస డరపసి భోరే. । ఆనందు అంబ అనుగ్రహ తోరే( ॥ 4 ॥ 


నాయనా! (ప్రేమతో పలుకు చున్నాను. త్వరగా స్నానమొనర్చి, నీకు ఇష్టములగు మధుర పదార్థములను 
భుజింపుము. పిదప తండ్రిగారికడకు వెళ్లుము. ఇప్పటికే చాల ఆలస్యమైనది. “తల్లి (ప్రేమానురాగములనెడి కల్పవృక్ష 
పుష్పములనుండి సుఖసంపదలనెడి మకరందములతో నిండిన వచనములు శ్రీరామునకు వీనుల విందు గావించెను. 
ఐనను పూలవంటి ఆ వచనములకుగూడ రామచంద్రుని మనస్సనెడి (భ్రమరము ఆకర్షింపబడలేదు: ధర్మధురీణుడైన 
రాముడు ధర్మ మర్మములను ఎటీంగినవాడుగావున తల్లితో మధురముగా ఇట్లు పలికెను. “అమ్మా! తండ్రి గారు 
నాకప్పగించినవనరాజ్యమున నేను గొప్పగొప్ప కార్యములను నెజువేర్పవలసి యున్నది. అమ్మా! నీవు ప్రసన్నమైన 
మనస్సుతో నాకు ఆజ్ఞనిమ్ము. దానివలన నా వనయా(త్రలో ఆనందము, శుభము చేకూరును. నా (ప్రేమలో నిమగ్నవై. 
సారపాటున గూడ భయపడవలదు. నీ కృపవలన అంతయు శుభమే జరుగును. (wu 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


| అయోధ్యాకాండము 323 
దో- బరష చారిదస DS od, కరి పితు బచన ప్రమాన । 
ఆఇ సాయ పుని BNC, మను జని కరసి మలాన॥53॥ 


తండ్రిగారి ఆజ్ఞమేరకు పదునాల్లు సంవత్సరములు వనవాసమును గడిపి, BOA రాగలను. ఆ పిమ్మట మీ 
పాదములను దర్శింపగలను. కావున మనస్సున బాధకు తావీయ వలదు.” (దో॥ 53) 


చౌ- బచన DIS మధుర రఘుబర కే 1 సర సమ లగే మాతు ఉర కరకే ॥ 

సహమి SPD సుని సీతలి బానీ 1 జిమి జవాస SOc పావస పానీ ud 

కహి న జాఖ కఛు హృదయ బిషాదూ 1 మనహు మృగీ సుని క్రేహరి నాదూ ॥ 

నయన సజల తన థర థర కాపీ 1 మాజహి ఖాఇ మీన జను మాపీ ॥ 2 0 

ధరి ధీరజు సుత బదను NSS 1 గదగద బచన కహతి మహతారీ ॥ 

తాత HEP dey, SS dud 1 SP ముదిత నిత చరిత తుమ్హారే ॥ 3 ॥ 

రాజు GS కహు( సుభ దిన సాధా 1 కహెఉ జాన బన Sorc అపరాధా ॥ 

తాత సునావహు మోహి నిదానూ 1 కో దినకర కుల భయజ కృసానూ ॥ కీ ॥ 

రఘువంశ EYYS రామచంద్రుని వినమ్రవచనములు మిక్కిలి మృదు మధురములేయై నను అవి ఆస్థ్రితిలో 
ఆమెకు కటువుగా తోచెను. హృదయములో బాణములవలె (గ్రుచ్చుకొని, అవి ఆమెను బాధింప సాగెను. ఆ చల్లని 
వాక్కులను విని వర్షపు నీటిలో జవసము (జెల్టుగడ్డి) వలె కౌసల్యముఖము వాడిపోయెను. ఆమె మనోవేదన 
వర్ణింప నలవికానిదాయెను. సింహగర్జన విన్న జింకవలె ఆమెమనస్సు వికలమాయెను. నేత్రములు 
అశ్రుపూర్ణములాయెను. శరీరము గడగడ వణకసాగెను. తొలకరి వర్తపునీటినురుగునుతిన్నచేపవలె గిలగిలలాడెను. 
ఆమె ధైర్యమును, కూడగట్టుకొని, కుమారుని ముఖమును జూచుచు గద్గదస్వరముతో పల్కెను. “నాయనా! నీవు 
తండ్రిగారికి (ప్రాణసమానుడవు. వారు నీచరితమును. జూచి సంతసించెదరు. మహారాజుగారే 
నీయువరాజపట్టాభిషేకసు ముహూర్తమును నిర్లయింపజేసిరి, ఇప్పుడు ఏ అపరాధమునకు నిన్ను వనములకు 


పంపుచున్నారు? కుమారా! దీనికిగలకారణములను Ger). ఈ సూర్యవంశవనమునకు చిచ్చు పెట్టినదెవరు?” 
' (చౌ॥ 1-4) 


దో- DUD రామ Lop సచివసుత, కారను Sere బురూఇ | 
సుని ప్రసంగు రహి మూక BQ, దసా బరని Sorc జాఇ ॥ 54 


శ్రీరామునికనుసన్నలను అనుసరించి, సుమం(త్రునిపుత్రుడు కౌసల్యకు విషయమునంతయును వివరించెను. 
(హర్షశోకాదివికారరహితుడును మర్యాదా పురుషోత్తముడును ఐన రాముడు తన సవతితల్లి యొక్క తప్పునుసైతము 
తన నోట చెప్పడు) ఆ వృత్తాంతమును విన్న కౌసల్యగొంతు మూగవోయెను. అప్పటిఆమెమానసికస్థితిని వర్లించుట 
అసాధ్యము. (దో॥ 54) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
క్ట ఆలి 
324 శ్రీ రామచరిత మానసము 


ననన ననన ననన 


చౌ-రాఖి న సక న కహి సక జాహూ 1 దుహూ( wx ఉర దారున దాహూ ॥ 
లిఖిత సుధాకర WOH రాహూ 1 బిధి గతి బామ సదా సబ కాహూ ॥ 1 i 
ధరమ సనేహ ఉభయ మతి ఘేరీ 1 Hq గతి సాయ ఛుఛుందరి కేరీ ॥ 
రాఖడఉ( సుతహి కరఉ( అనురోధూ 1 ధరము జాఇ అరు బంధు బిరోధూ ॥ 2 ॥ 
కహజి( జాన బన తౌ బడి హానీ 1 సంకట సోచ బిబస భఇ రానీ ॥ 
బహురి సమురి తియ ధరము సయానీ 1 రాము భరతు GS సుత సమ జానీ ॥ 3 ॥ 
సరల సుభాఉ రామ మహతారీ 1 SH బచన ధీర ధరి భారీ ॥ 
తాత ac బలి Sow నీకా 1 పితు ఆయసు సబ ధరమక టీకా ॥ 4 ॥ 


(కర్తవ్యము-మమతల సంఘర్షణలవలన) కౌసల్య శ్రీరాముని ఆపలేదు, వనములకు వెళ్ళుమని చెప్పలేదు. 
రెండు విధములా ఆమె హృదయమున సంతాపమే కలుగుచుండెను. ఒక్కొక్కపుడు విధాతనిర్ణయములు అందటికిని 
ప్రతికూలములే. అతడు చంద్రుని వ్రాయబోయి రాహువును వ్రాసినాడు. (రాజ్యమునకు మాజుగా వనవాసమును 
ప్రసాదించినాడు. అని మనస్సులో విచారపడెను) ధర్మము, పుత్రవాత్సల్యము. అను ఈ రెండింటి మర కౌసల 
బుద్ది ఊగిసలాటకు లోనయ్యెను. ఆమెమనఃస్థితి చుంచెలుకనునోటగఅచిన పాముస్థితి వలె నుండెను... “ నేను 
పట్టుదలవహించి, శ్రీరాముని నిల్పినచో ధర్మమునకు విరుద్దమగును. సోదరులకు పరస్పర విరోధములు ఏర్పడును. 
ఒకవేళ వనములకు పొమ్మని చెప్పినచో విశేషనష్టము సంభవించును.” ఇట్టి ధర్మ సంకటమునకులోనై రాణి 
విచారగ్రస్తురాలయ్యెను చివరకు తన భర్త యెడల తన ధర్మమును దెలిసికొని, రాముడు, భరతుడు ఇరువురును 
తనకు సమానులేయని భావించి, నిష్కపట స్వభావయైన కౌసల్య గుండెనిబ్బరమునుపూని శ్రీరామునితో ఇట్టు 
పలికెను. “కుమారా! ముమ్మాటికిని నీవు మంచిపనియే చేసితివి. పిత్రాజ్ఞాపాలనము సర్వధర్మములలో శ్రేష్టమైనది. నీ 
ధర్మనీష్టకు నాజోహారులు- (కౌసల్యా సుప్రజారామ) (చౌ॥ 1-4) 


దో- రాజు OS కహి OS బను, మోహి న సో దుఖ లేసు 1 


తుమ్మ బిను భరతహి భూపతిహి, ప్రజహి ప్రచండ కలేసు ॥ 55 ॥ 
మీ తండ్రిగారు మొదట రాజ్యమును ఇయ్యజూపి, పిదప వనవాసమును ఇచ్చినారు. ఇందులకు నేను 


లేశమాత్రమూ దుఃఖించుటలేదు. కాని నీవు లేకున్నచో భరతునకును, మహారాజుగారికిని, అయోధ్యావాసులకును 
తీరనిక్లేశములు కలుగును. (దో॥ 55) 


చౌ- జౌ కేవల పితు ఆయసు తాతా 1 తౌ జని జాహు జాని బడి మాతా ॥ 
జౌ పితు మాతు కహెడ బన జానా 1 తౌ కానన సత ONS సమానా ॥ 1 ॥ 


FN సర్పము చుంచెలుకను సామాన్యమైన ఎలుకయని భావించి, దానిని నోటగజచుకొనును. పిమ్మట దానిని 

విషపూరితమైన చుంచెలుకయని యెణజుంగును. (మింగినచో సర్పము చనిపోవును. (క్రక్కినచో ఆ సర్పము 
(గ్రుడ్డిదియగును. మింగలేక, (క్రక్కలేక ఆ సర్పము ఊగిసలాటలో పడును. కౌసల్య యొక్క మానసికస్థితి గూడ 
ఇట్టీదే. వనవాసమునకు వలదని చెప్పుట ధర్మహాని. అది తనకు మరణ సమానము. (శ్రీరాముడు తనకంటిపాప. 
అనుమతించినచో కంటిపాప కనుముజుగగును. అది తనకు అంధత్వతుల్యము. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 325 


పితు బనదేన మాతు బనదేవీ 1 ఖగ మృగ చరన సరోరుహ సేవీ ॥ 
అంతహు( ఉచిత నృపహి బనబాసూ 1 బయ బిలోకి హీయ( హోఇ హరాసూ ॥ 2 ॥ 
బడభాగీ బను అవధ అభాగీ | జో రఘుబంసతిలక తుమ్మ త్యాగీ i 
శౌంసుత కహొ( సంగ మొహి లేహూ 1 తున్లురే హృదయ హోఇ సందేహూ ॥ 3 ॥ 
పూత పరమ ప్రియ HH సబహీ కే | GS SS కే జీవన జీ Su 
తే తుమ్ము కహహు మాతు బన జాడః( 1 మై( సుని బచన Be పఛితాఊ( ॥ 4 ॥ 


నాయనా! ఇది కేవలము తండ్రిగారిఆజ్ఞమాత్రమేటైనచో వనములకు పోవలదు. తల్లిస్థానము 
తండ్రిస్థానముకంటె ఉన్నతము. తల్లిదండ్రులిద్దణును నిన్ను వనములకు పొమ్మనినచో అడవులు వంద 
అయోధ్యలతో సమానము. అచ్చట వనదేవతలే నీ తల్లిదండ్రులు. పశుపక్ష్యాదులే నీ సేవకులు. రాజులు వార్ధకమున 
వనవాసము చేయుట యుక్తము. కాని నీ సౌకుమార్యమును జూచి, నా మనస్సు వ్యాకులపడుచున్నది. ఓ 
రఘువంశభూషణా! నీవు వెళ్లి అడుగిడువనమే మిక్కిలి భాగ్యవంతమైనది. నీవు వదలెడి అయోధ్య భాగ్యహీనమైనది. 
కుమారా! నన్ను గూడ నీతో తీసికొని పొమ్మని అడిగినచో (తల్లి ఈ నెపముతో నన్నాపుటకు ప్రయత్నించు చున్నదని) 
నీకు సంశయము కలుగును. కుమారా! నీవు అందటికిని ప్రియతముడవు. ప్రాణులకు ప్రాణము, జీవులకు 
జీవనమైనవాడవు. “అమ్మా! నేను వనములకు వెళ్లైదను” అని నీవు చెప్పగా విని, నేను (చేతులు ముడుచుకొని) 
కూర్చొని, కుమిలి పోవలసి వచ్చినది. (చౌ॥ 1-4) 


దో- యహ బిచారి నహి కరఉ( హఠ, CAPS సనేహు బఢాఇ | 


మాని మాతు కర నాత బలి, సురతి ASO జని జాఇ ॥ 56 ॥ 


నీ మీద నాకున్న అనురాగమును ఎక్కువగా ప్రదర్శించి, నేను నిన్ను నిలుపజాలను. కాని ఈ 
తల్లిబంధమును, ఈ తల్లిని మాత్రము మజువవద్దు. (దో॥ 56) 


చౌ- దేవ పితర సబ తున్హుహి MPa 1 రాఖహు( పలక నయన క్రీ నాఈ( ॥ 
అవధి అంబు ప్రియ పరిజన మీనా 1 తుమ్మకరునాకర ధరమ ధురీనా ॥ 1 ॥ 
అస బిచారి dg కరహు ఉపాఈ 1 సబహి dod జెహి( భేటహు ఆఈ ॥ 
జాహు సుఖేన బనహి బలి జాఊ( 1 కరి అనాథ జన పరిజన mésc u 20 
సబ కర ఆజు సుకృత ఫల Dar 1 భయణ SMO కాలు బిపరీతా ॥ 
బహుబిధి Dod SOS లపటానీ 1 పరమ అభాగిని ఆపుహి జానీ ॥ 3 ॥ 
దారున దుసహ దాహు ఉర బ్యాపా 1 బరని న జాహి బిలాప కలాపా ॥ 
రామ GOR మాతు ఉర Ber కహి మ్ఫదు OSS బహురి సమురూఈ u 4 


నా కన్నతండ్రీ! కనురెప్పలు కనులను రక్షించునట్టు దేవతలును, పితరులును నిన్ను ఆడవిలో 
రక్షించుచుందురు గాక. నీవనవాససమయము సరస్సులోని నీరువంటిది. (జీవనాధారము) నీ ప్రియతమజనులు, 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


326 శ్రీ రామచరిత మానసము 


కుటుంబసభ్యులు అందులోని చేపలు. నీవు కరుణాసాగరుడవు. ధర్మమూర్తివి. వనవాస సమయము పూర్తికాగానే hy 
వెంటనే తిరిగి రమ్ము. నీ పునరాగమనమునకై నిరీక్షించుచు వారు జీవించి యుందురను విషయమును 
విస్మరింపవద్దు. నీ ్రజలును, కుటుంబసభ్యులును, పురవాసులును నీవు వనములకు Sosy! 
దిక్కులేనివారగుదురు. ఐనను నీవనవాసవ్యవధి వజకు వారు తమ (ప్రాణములను నిలుపుకొని యుందురు. క్రన్సుక 
వారు (బ్రతికి యుండగనే నీవు అయోధ్యకు తిరిగి రమ్ము. నిండు మనస్సుతో నిన్ను పంపుచున్నాను. వనములలో dy 
సుఖముగా నుండుము, వెళ్ళిరమ్ము. ప్రజలందణి సత్కర్మఫలములు నేటితో ముగిసినవి. ఈ కరాళకాలము sry 
వ్యతిరేకమైనది.” ఇట్లు అనేక విధములుగా విలపించి, తనను భాగ్యహీనురాలినిగా భావించి, కౌసల్య శ్రీరామచంద్రుని 
చరణములకు అంటుకొని పోయెను. ఆమె హృదయమున దుర్భరశోకము అలముకొనెను. ఆమెశోక విలాపములు 
వర్లింపనలవికానివి. శ్రీరామచంద్రుడు తల్లిని లేపి, కూర్చుండబెట్టి, తన హృదయమునకు హత్తుకొని, 
మృదువచనములతో ఆమెను ఊరడించెను. (చౌ॥ 1-4) 


Sed అభ్యర్థన - రాముని ఆమోదము 


దో- సమాచార తెహి సమయ సుని, సీయ ఉరీ అకులాఇ | 


జాఇ సాసు పద కమల జుగ, బంది BS ot నాఇఖ॥ 57 ॥ 


అదే సమయమున శ్రీరామచంద్రునివనవాసవార్తను విని, సీతాదేవి వ్యాకులపాటునకు లోనయ్యెను. ఆమె 
అత్తగారికడకువచ్చి, ఆమెకు పాదాభివందనమాచరించి, అవనతవదనయై కూర్చుండెను. (దో॥ 57) 


చౌ- AQ అసీస సాసు మృదు wD 1 అతి సుకుమారి దేఖి అకులానీ ॥ 

BO నమితముఖ సోచతి సీతా | రూప రాసి పతి ప్రేమ HOw ॥ 1 ॥ 

చలన చహత బన జీవననాథూ 1 కెహి సుకృతీ సన హోఇహి సాథూ ॥ 

కీ తను BS కి కేవల BH 1 బిధి కరతబు కఛు జాఇనజానా ॥ 2 ॥ 

చారు SOS నఖ లేఖతి ధరనీ 1 నూపుర ముఖర మధుర కబి బరనీ ॥ 

మనహు( ప్రేమ బస బినతీ కరహీ( 1 హమహి సీయ పద జని పరిహరహీ( ॥ 3 ॥ 

మంజు DSSS మోచతి బారీ 1 HH SH రామ మహతారీ ॥ 

తాత సునహు సియ అతి సుకుమారీ 1 సాస ససుర పరిజనహి ded ॥ 4 ॥ 

కౌసల్యాదేవి తనకోమలస్వరముతో ఆమెను ఆశీర్వదించెను. ఆమె సీతాదేవి యొక్క సౌకుమార్యమును జూచి 
మిక్కిలి వ్యాకులపడెను. పతి(ప్రేమలోపునీతయైన సౌందర్యరాశి సీతాదేవి తలవంచుకొని, ఆలోచించుచుండెను. 
“ప్రాణనాథుడు వనవాస గమనమునకు సన్నద్దుడగుచున్నాడు. వారి (నాపతి)తో గూడి వెళ్ళుటకు నాప్రాణ 
శరీరములలో ఏది పుణ్యము చేసికొనినదో? నా శరీరము, ప్రాణములు రెండును కలిసి ఆయన వెంట పోవునా? లేక 
ప్రాణములు మాత్రమేనా? విధాత కృత్యములు అగ్రాహ్యములు” సీతాదేవి తన సుందర చరణ నఖములచే నేలను 


రాచుచుండెను. ఆ సమయమున ఆమె నూపురములు మధురధ్వనులను చేయుచుండెను. అవి , 
సీతాదేవిచరణములనుండి మమ్ము దూరముచేయవలదని ప్రార్థించుచున్నట్టుండెను. సీతాదేవిసుందర , 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ee వాన 
eee 


నేత్రములనుండి అశ్రువులు స్రవించుచుండెను. ఆమెస్టితికి చలించి, కౌసల్యాదేవి పలీకెను. “నాయనా! సీత మిక్కిలి 
సుకుమారి. అత్తమామలకును కుటుంబములోని వారెల్లరకును ప్రీతిపా(త్రురాలైనది. (చౌ॥ 1-4) 


దో- పితా జనక భూపాల మని, ససుర భానుకుల భాను । 
పతి రబికుల కైరవ DoS, బిధు గున రూప నిధాను॥ 58 tt 
ఈమెతండ్రి రాజశ్రేష్ణుడైన జనకుడు, మామగారు సూర్యవంశభానుడు, భర్త సూర్యవంశమనెడి 
కుముదవనమునకు చంద్రుడు, రూపసద్నుణనిధి. (దో॥ 58) 


చౌ- మై( HI పుత్రబధూ ప్రియ పాఈ 1 రూప రాసి గున సీల సుహాఈ ॥ 

నయన WSO కరి ప్రీతి బఢాఈ 1 THAc ప్రాన జానకిహి( లాఈ ॥ 1 ॥ 

కలపబేలి BQ బహుబిధి లాలీ 1 సీంచి సనేహ సలిల ప్రతిపాలీ ॥ 

ఫూలత ఫలత భయజి AQ war | జాని న జాఇ కాహ పరినామా ॥ 2 ॥ 

సలంగ పీఠ తజి గోద హి(డోరా 1 సియ న AS పగు అవని కఠోరా ॥ 

జిఅనమూరి BD జొగనత రహడఊః( 1 దీప బాతి నహి. టారన కహఊ ॥ 3 ॥ 

సాఇ్ఞ సియ చలన చహతి బన సాథా 1 ఆయసు కాహ హోఇ రఘునాథా ॥ 

చంద కిరన రస రసిక SSS 1 రబి Sop నయన సకఇ S20 జోరీ ॥ 4u 

ఈ సౌందర్యరాశి నా ముద్దుల కోడలు. సౌశీల్యవతి, సద్గుణ సంపన్న. ఈమెను నాకంటి పాపనువలె 
చూచుకొనుచుంటిని. ఈమెనాబహిఃప్రాణము, అంతేగాదు, నా సర్వస్వమూ ఈ జానకియే. ఈ కల్పలతను నా 
'ప్రేమయనెడి జలములతో పోషించుచున్నాను. ఈ లత పుష్పఫలములతో శోభించవలసినతరుణమున విధాత 
ఈమెకు ్రతికూలమైనాడు. దీని పరిణామమేమగునో తెలియదుగదా! సీత సుతిమెత్తనిపణుపు, కోమలమైన 
ఆసనము, చల్లని యొడి, తూగుటుయ్యెలల పై తప్ప కఠినమైన నేలపై కాలుగూడ మోపియెణుగదు. సంజీవని 
మొక్కనువలె సురక్షితముగా ఈమెను కాపాడుకొనుచున్నాను. దీపపువత్తిని సరిచేయుమని గూడ ఎప్పుడును 
చెప్పలేదు. అట్టి సుకుమారిణైన సీత నీవెంట వనములకు రాగోరుచున్నది. రఘునాథా! నీ ఆజ్ఞకై 
ఎదురుచూచుచున్నది. చంద్రుని శీతలకిరణామృతమును ఆస్వాదించు చకోరము ప్రచండ సూగ్యకిరణముల 
తాకిడికి ఎట్టు తట్టుకొనగలదు? (చౌ॥ 1-4) 


దో- కరి కేహరి నిసిచర చరహి(, దుష్ట జంతు బన భూరి | 
బిష బాటికాం కి సోహ సుత, సుభగ సజీవని మూరి ॥59॥ 


వనములలో ఏనుగులు, సింహములు, రాక్షసులు మొదలగు దుష్ట ప్రాణులు సంచరించు చుండును. 
కుమారా! కోమలమైన సంజీవనీ మూలిక విష వృక్షముల మధ్య నెగడగలదా? (దో॥ 59) 


చౌ-బన హిత కోల కిరాత కిసోరీ 1 SOc బిరంచి బిషయ సుఖ భోరీ ॥ 
పాహన కృమి జిమి కఠిన సుభాఊ | BSI కలేసు న కానన కాడి ॥1॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
328 శ్రీ రామచరిత మానసము 
కై తాపస తియ కానన జోగూ 1 BY తప హేతు తజా సబ భోగూ ॥ 
సియ బన బసిహి తాత కెహి భాంతీ 1 చిత్రలిథిత కపి దేఖి డెరాతీ ॥ 2 ॥ 

సురసర MOSK బనజ బన చారీ 1 డాబర జోగు కి హంసకుమారీ ॥ 

అస బిచారి జస ఆయసు హోఈ । Boe bo దేఉ( జానకిహి సోఈ ॥ 3 ॥ 

He సియ భవన రహై కహ అంబా 1 మొహి కహ హోఇ బహుత అవలంబా ॥ 

సుని రఘుబీర మాతు ప్రియ బానీ 1 ho సనేహ సుధా. జను సానీ ॥ 4 

బ్రహ్మదేవుడు అడవిలో నివసించుటకు కోల కిరాత జాతి [Row సృష్టించినాడు. వారు ఈ సుఖ భోగములకు 
నోచుకొనరు. సహజముగా కఠిన స్వభావము గల కీటకములు జాళ్లలో నుండును. వాటికి అవి శ్లేశకరములుగావు, 
తాపసపత్నులు సాంసారికసుఖములను వీడి, తపముల నొనర్చుచు అడవులలోనే తమజీవితములను 
వెళ్లబుచ్చుచుందురు. కాని కుమారా! చిత్రపటమునందలికోతిని జూచి భయపడుసీత వనములలో ఎట్టుండగలదు? 
మానససరోవరమునందలి సుందరకమలములమధ్య విహరించురాజహంస ముటికి గుంటలో ఉండగలదా? 
ఆలోచింపుము. నీఆజ్ఞగా నేను జానకికి ఉపదేశింపగలను. ఆమె గృహమున (ఇచట)నే ఉండినచో నాకు తోడుగా 
ఉండును.”- (ప్రేమాదరములతో కౌసల్య పలికిన అమృత వచనములను శ్రీరాముడు వినెను. (చౌ॥ 1-4) 


దో- కహి ప్రియ బచన బిబేకమయ, §9 మాతు పరితోష । 
లగే ప్రబోధన జానకిహి, ప్రగటి బిపిన గున దోష॥ 60 ॥ 
శ్రీరాముడు మృదువుగా ప్రియవచనములతో తల్లిని అనునయించెను. అనంతరము వనవాస క్లేశములను 
వాటి గుణ దోషములను గూర్చి, జానకికి వివరింప సాగెను. (దో॥ 60) 
మాసపారాయణము - పదునాల్గవ విరామము 


చౌ- మాతు సమీప కహత సకుచాహీ( 1 బోలే సమఉ సముయి మన మాహీ(॥ 
రాజకుమారి సిభావను సునహూ | ఆన భా(తి జియ. జని SH గునహూ ul ॥ 
ఆపన మోర నీక జౌ( చహహూ 1 బచను హమార మాని గృహ రహహూ ॥ 
ఆయసు మోర సాసు సెవకాఈ 1 సబ బిధి భామిని భవన Horse ॥ 2 ॥ 
ఎహి తే అధిక ధరము నహి( దూజా 1 సాదర సాసు ససుర పద పూజా ॥ 
జబ జబ మాతు కరిహి సుధి మోరీ 1 హోఇహి (ప్రేమ బికల మతి భోరీ ॥ 3 ॥ 
తబ తబ తుమ కహి కథా పురానీ 1 సుందరి సమురూఎహు మృదు బానీ ॥ 
కహడ( సుభాయ( ససథ సత మోహీ 1 సుముఖి మాతు హిత రాఖఉ(తోహీ ॥ 4 ॥ 


తల్లి సమక్షమున సీతాదేవితో మాట్లాడుటకు రాముడు సంకోచపడెను. కాని ఆపద్ధర్మమును అనుసరించి, 
ఆమెతో ఇట్లు పలికెను. “ఓ రాజకుమారీ! నాసూచనను శ్రద్ధగా ఆలకింపుము. మనసులో SHS విధముగా 
ఆలోచింప వలదు. నీవు మన afd మేలును కోరు కొనుచున్నచో నామాటను పాటించి, ఇంటిలో (ఇచట)నే 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ee a నకుతా 


యుండుము. ఆ విధముగా wags పాలించినదానవూ కాగలవు, తల్లి గారికి సేవలనూ చేయగలవు. ఇంటిలో 
ఉండుటచే అన్ని విధాలుగ మేలే జరుగును. సాదరముగా అత్తమామలకు సేవలుచేయుట కంటె (స్త్రీకి మజియొక 
ధర్మమే లేదు. మా తల్లి గారు నామీది (ప్రేమపారవశ్యముచే వ్యాకులపడినప్పుడు నీవు మృదు మధురముగా 
పొరాణికగాథలను వినిపించుచు ఆమెను ఓదార్పగలవు. మా తల్లిగారిసేవల కొజకే నిన్ను ఇచట ఉండుమని 
కోరుచున్నాను. ఇది ముమ్మాటికి నిజము. (చౌ॥ 1-4) 


దో- గుర శ్రుతి సమ్మత ధరమ ఫలు, పాఇఅ బినహి( కలేస । 
హఠ బస సబ సంకట సహే, గాలవ నహుష నరేస ॥ 61 ॥ 


wags పాలించుచు నీవు ఇంటిలో (ఇచట)నే యున్నచో గురువులు, వేదములు బోధించెడి సమస్త 
ధర్మములును నీకు అవలీలగా అబ్బును. పట్టుదలవహించినచో గాలవముని, నహుషుడు పడిన కష్టములను నీవు 
ఎబుగుదువు, (దో॥ 61) 


చౌ- మై DOI కరి ప్రవాన పితు బానీ | BA ఫీరబ సును సుముఖి సయానీ ॥ 
దివస జాత నహి PARP బారా 1 సుందరి సిఖనను సునహు హమారా ॥ 1 ॥ 
Pe హఠ కరహు ట్రేమ బస బామా 1 తౌ తుమ్మ దుఖు Pan పరినామా ॥ 
కానను కఠిన భయంకరు భారీ 1 ఘోర ఘాము హిను బారి బయారీ ॥ 2 ॥ 
కుస కంటక మగ SSO నానా 1 Wow పయాదెహి( AS పద్రానా ॥ 
చరన కనుల మృదు మంజు GSAT 1 నూరగ అగమ భూమిధర భారే ॥3॥ 
కందర ఖోహ SAC నద TS 1 అగమ అగాధ న జాహి( నిహారే ॥ 
భాలు బాఘ బృక కేహరి నాగా 1 కరహి( నాద సుని ధీరజు భాగా ॥ 4 ॥ 


ఓ సుకుమారీ! బుద్దిమంతురాలా! వినుము. మా తండడ్రిగారిఆజ్జను పాలించి, నేను శీఘ్రముగా BATON. 
ఈ వనవాసకాలము ఇట్టే గడిచిపోవును. నా మాట వినుము. ఒక వేళ నామీదిప్రేమతో హఠముచేసినచో చివరకు 
దుఃఖములను అనుభవింపవలసి వచ్చును. వనవాసము మిక్కిలి కష్టభూయిస్థము, భయానకము, అచటి ఎండ, చలి, 
వర్షము, గాలి అన్నియును దుర్భరములే. మార్గము గడ్డి, ముండ్డు, జాళ్లతో నిండియుండును. వాటిపై పాదరక్షలు 
లేకుండ నడువవలసివచ్చును. కమలములవంటి నీ చరణములు మిక్కిలి కోమలములు. త్రోవలలో దుగ్గమములైన 
పర్వతములు, గుహలు, బిలములు, ఉండును. మిక్కిలి లోతై దాటుటకు వీలులేని నదీనదములు, వాగులు, వంకలు 
ఎమురగును. అవి చూచుటకే భయంకరములు. వనములలో ఎలుగుబంట్లు, SBI, ఏనుగులు, పులులు, 
సింహములు చేయు భీతిగొలుపు ధ్వనులకు ఎట్టి వారి ధైర్యమైనను చెదరిపోవును. (చౌ॥ 1-4) 


దో- భూమి సయన బలకల బసన, అసను కంద ఫల మూల | 
తే కి సదా సబ దిన మిలహిం సబుఇ సమయ అనుకూల ॥ 62 ॥ 


అక్కడ నేలపై పరుండవలెను. వల్కలములను ధరింపవలెను. . దొరికిన మేరకు కందమూలఫలములే 
ఆహారము. బుతుధర్మములను అనుసరించి లభించుఫలములనే భుజించుచుండవలెను. ఒక్కొక్కప్పుడు 
అవియును లభింపవు. (దో॥ 62) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


330 శ్రీ రామచరిత మానసము 


చౌ-నర అహార రజనీచర చరహీ( 1 కపట బేష బిధి SOS కరహీ6 ॥ 

లాగఇ అతి పహార కర పానీ 1 బిపిన బిపతి నహి. జాఇ బఖానీ ॥1॥ 

బ్యాల కరాల బిహగ బన ఘోరా 1 నిసిచర నికర నారి నర చోరా ॥ 

డరపహి ధీర గహన HO GC 1 మృగలోచని తుమ్మ భీరు సుభాఏం ॥ 2 ॥ 

హంసగవని తుమ్మ నహి( బన జోగూ 1 సుని అపజసు మొహి దేఇహి లోగూ ॥ 

మానస సలిల సుధా. ప్రతిపాలీ 1 జిఅఇ కి అవన పయోధి HOD ॥ 3 0 

నవ రసాల బన బిహరనసీలా 1 సోహ కి కోకిల బిపిన కరీలా ॥ 

రహహు భవన అస హృదయ! నిచారీ 1 చందబదని దుఖు కానన భారీ ॥ 4॥ 

అక్కడ నరమాంసభక్షకులైన రాక్షసులు సంచరించుచుందురు. వారు అనేకవిధములగు కామరూపములను 
ధరించుచుందురు. కొండలలో ఉండెడినీరు ఆరోగ్యమునకు భంగకరము. అడవులలో ఎదురగుకష్టములు 
వర్లింపనలవికానివి. భయంకరమైన సర్పములు, పక్షులు తిరుగుచుండును. (్రీపురుషులను ఎత్తుకొనిపోవు రాక్షసులు 
గుంపులుగుంపులుగా తిరుగాడుచుందురు. ఆకారడవులను తలయకొన్నచో ఎంతటి ధైర్యముగలవారైనను 
భయపడుదురు. ఓ మృగనయనా! నీవు సహజముగ భయస్టురాలవు. హంసగమనా! నీవు వన వాసమునకు తగవు. 
నీవు వనవాసముచేసినచో జనులు నన్ను నిందింతురు. మానస సరోవరమున అమృతజలములచే మనుగడ సాగించు 
హంస సముద్రపుఉప్పునీటితో ఎట్టు జీవింపగలదు? లేతచిగురుమామిడితోపులలో విహరించుకోయిలలు కరీల 


(బలుసు/కలే) పొదలలో సంతోషమును పొందునా? చంద్రముఖీ! ఈ విషయములనన్నింటిని బాగుగా 
ఆలోచింపుము. ఇంటి యొద్దనే యుండుట యుక్తము. వనములలో చాలా కష్టములుండును. (చౌ॥ 1-4) 


దో- సహజ సుహృద గుర స్వామి by, జో న కరఇ సిర మాని । 
సో పఛితాఇ అఘాఇ ఉర, అవసి హోఇ హిత హాని ॥ 63 ॥ 


గురువులు, (ప్రభువులు, సుహృదులు స్వాభావికముగా మేలుగోరువారు. వారి ఉపదేశములను 
శిరసావహింపనివారికి తప్పక హానికలుగును. తరువాత పళ్చాత్తాపపడవలసి వచ్చును." (దో॥ 63) 


చౌం సుని మృదు బచన మనోహర పీయ కే । లోచన లలిత FO జల సియ Su 
ఫీతల సిఖ దాహక భఇ కైసీ( 1 చకఇహి సరద చంద నిసి Facu 1 ॥ 
ఉతరు న ఆవ బికల బైదేహీ 1 తజన చహత సుచి స్వామి సనేహీ ॥ 
బరబస రోకి బిలోచన బారీ 1 ధరి ధీరజు ఉర అవనికుమారీ ॥ 2 ॥ 
లాగి సాసు పగ కహ కర జోరీ 1 ఛమబి SO బడి అబినయ మోరీ ॥ 
దీన్హి ప్రానపతి మొహి సిఖ సోఈ 1 Bir బిధి మోర సరమ హిత హోఈ ॥ 3 ॥ 
మై Ho Sindy దీఖి మన మాహీ( 1 పీయ బియోగ సమ Sogo జగ నాహీ( ॥ 4& ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధాకాండము 331 


క 


తనకు ప్రియతముడైన శ్రీరామునిమృదుమధురవచనములను విని, సీతాదేవి యొక్క మనోహరనేత్రములు 
సజలములాయెను. ఆయన చల్లనిఉపదేశము చక్రవాకపక్షులను శరదృతువునందలి వెన్నెలరాత్రివలె ఆమెను 
బాధించెను. సంతప్రహృదయముతో ఆమె నిరుత్తరయయ్యెను. “నాపై ఎనలేని పవిత్రప్రేమగల నాభర్త నన్ను ఇచటనే 
వదలిపోవుటకు ఇష్టపడుచున్నాడు.” అని ఆమె భావించెను. అ(శ్రుధారలను బలవంతముగా ఆపుకొని, ధైర్యమును 
కూడగట్టుకొని, భూమిసుత (సీత) అత్తగారి పాదములను గట్టిగా పట్టుకొని SABA. “అత్తగారూ! నన్ను క్షమింపుడు. 
నాకు పరమహితకరమైన ఉపదేశమునే నా ప్రాణపతి ఇచ్చినారు. కాని పతివియోగముకంటెను ప్రపంచములో స్త్రీకి 
ముటీయొకదుఃఖము లేదని నామనస్సునకు తోచుచున్నది. (చౌ॥ 1-4) 


దో- ప్రాననాథ కరునాయతన, సుందర సుఖద సుజాన | 


తుమ్మ బిను రఘుకుల కుముద బిధు, సురపుర నరక సమాన ॥ 64 ॥ 


ఓ ప్రాణనాథా! కరుణానిధీ! సుందర! Marl సజ్జన శిరోమణీ! రఘువంశకుముద చంద్రుడా! మీరు లేని 
స్వర్గముగూడ నాకు నరకప్రాయమే. (Su 64) 


చౌ- మాతు పితా భగినీ ప్రియ భాఈ 1 ప్రియ పరివారు సుహృద సముదాఈ ॥ 
సాసు ససుర గుర సజన సహాఈ 1 సుత సుందర సుసీల సుఖదాఈ ॥ 1 ॥ 
జహ( లగి నాథ నేహ అరు WS 1 పీయ బిను తియహి తరనిహు తే తాతే ॥ 
తను ధను ధాము ధరని పుర రాజూ 1 పతి DIPS Sao సోక సమాజూ ॥ 2 ॥ 
భోగ రోగసమ భూషన భారూ 1 జమ జాతనా సరిస సంసారూ ॥ 
ప్రాననాథ తుమ్మ బిను జగ మాహీ( 1 మో Soc సుఖద కతహు( కభు mirc ॥ 3 ॥ 
జియ బిను దేహ నదీ బిను బారీ । Boo నాథ పురుష బిను నారీ ॥ 
నాథ సకల సుఖ సాధ తుమ్లారే( 1 సరద బిమల బిధు బదను నిహారే॥ 4 ॥ 


తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, సుహుదులు, అత్తమామలు, గురువు, కుటుంబ సభ్యులు, సేవకులు, 
కడకు కుమారులు గూడ ఎంతటి సజ్జనులు, సుశీలురు ఐనను భర్త లేనిచో సూర్యునికంటెను ఎక్కువగా - 
తపింపజేయువారే. శరీరము, ధనము, గృహము, భూమి, నగరము, రాజ్యము ఇవియన్నియు భర్తకు దూరమైనప్పుడు . 
స్త్రీకి శోకకారణములే. భోగము రోగతుల్యమే యగును. ఆభరణములు భారమగును; సంసారము యమయాతన 
వంటిదగును. ఓ (ప్రాణేశ్వరా! మీరు లేకుండ ఇవి యేవియును ఈ ప్రపంచమున నాకు సుఖమునియ్యజాలవు. 
జీవుడులేని శరీరమువలె, నీరులేని నదిలాగున నాథా! భర్తలేనిభార్యజీవితముగూడ శోభిల్లదు. మీతోకూడియుండి 


శరత్వ్పూర్లిమనాటి చంద్రునిబోలు మీముఖమును చూచుచుండుటవలన నాకు సమస్తసుఖములును లభించును. 
(Su 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


332 శ్రీ రామచరిత మానసము 


దో- ఖగ మృగ పరిజన నగరు బను, బలకల బిమల దుకూల । 
నాథ PS సురసదన సమ, పరనసాల సుఖ మూల ॥ 65 ॥ 


నాథా! మీతో కూడియుండుటవలన పశుపక్ష్యాదులే కుటుంబసభ్యులు. వనమే మహా నగరము. వల్కలములే 
నిర్మలవస్త్రములు. పర్లశాలయే స్వర్గధామము- అగును. (దో॥ 65) 


చౌ-బనదేబీ( బనదేవ ఉదారా 1 కరిహహి( సాసు ససుర సమ సారా ॥ 
కుస కిసలయ సాథరీ సుహాఈ 1 ప్రభు స(గ మంజు మనోజ తురాఈ ॥ 1 ॥ 
కంద మూల ఫల అమిఅ అహారూ 1 ONS సౌధ సత సరిస పహారూ ॥ 
ఛిను DS ప్రభు పద కమల బిలోకీ 1 రహిహఉ( ముదిత దివస జిమి కోకీ ॥ 2 ॥ 
బన దుఖ నాథ కహ బహుతేరే 1 భయ బిషాద పరితాప ఘనేరే ॥ 
ప్రభు బియోగ లవలేస సమానా 1 సబ మిలి హోహి న కృపానిధానా ॥ 3 ॥ 
అస జియ( జాని సుజాన సిరోమని । లేఇఅ సంగ మోహి ఛాడిఅ జని.॥ 
OSB బహుత STC కా స్వామీ 1 కరునామయ ఉర అంతరజామీ ॥ 4 ॥ 


ఉదారహృదయములుగల వనదేవతలే నన్ను అత్తమామలవలె సంరక్షించెదరు. నా ప్రభువుప్రక్కన ఉన్నచో 
కుశకిసలయములే మన్మథతల్పములు. కందమూలఫలములే అమృత ప్రాయభోజనపదార్భములు. 
వనపర్వతములన్నియును అయోధ్యారాజభవనములతో సమానము. ప్రతిక్షణము పతిదేవునిచరణకమలములను 
జూచుచు పగటివేళ చక్రవాకమువలె ఆనందించెదను. నాథా! వనములలో మిక్కిలి దుఃఖము, భయము, విషాదము, 
సంతాపములను అనుభవింపవలసి వచ్చునని మీరు తెలిపియుంటిరి. కాని దయానిధీ! ఇవి అన్నియును కలిసిగూడ 
భరృవిరహదు:ఖముతో లేశమాత్రమైనను సమానముగావు. ఓ సజ్జనశిరోమణీ! ఈ విషయములనన్నింటిని బాగుగొ 
పరిశీలించి, నన్ను మీతోపాటు తీసికొనిపొండు. ఇక్కడ వదలివేయకుడు. స్వామీ! ఇంతకంటె ఎక్కువగా ఏమని 
ప్రార్థింపను? మీరు కరుణామయులు. సర్వప్రాణులహృదయములలో నివిసించువారు. (su 1-4) 


దో- THe అవధ జొ అవధి OA, రహత న జనిఅహి( ప్రాన । 
దీనబంధు సుందర సుఖద, bo సనేహ నిధాన ॥ 66 ॥ 
ఓ దీనబంధూ! సుందరా! సుఖప్రదాతా! స్నేహసౌశీల్యనిధానా! మీ వనవాసకాలము వణకు నన్ను ఇక్కడనే 


ఉంచి వెళ్లినచో మీరు లేకుండా నేను ఒక్కక్షణము గూడ (బ్రతికి యుండజాలను. ఇది ముమ్మాటికిని నిజము. 
(దో॥ 66) 


చౌ- మొహి మగ చలత న హోఇహి హారీ 1 ఛిను ఛిను చరన సరోజ నిహారీ ॥ 
సబహి భాంతి పియ సేవా కరిహౌ( 1 మారగ జనిత సకల శ్రమ హరిహౌం ॥ 1 ॥ 
ప్రాయ పఖారి BO తరు ఛాహీ( 1 కరిహడ( ws ముదిత మన మాహీ( ॥ 
శ్రమ కన సహిత స్యామ తను దేఖే( 1 కహ దుఖ SS ప్రానపతి స్పేఖే. ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము : 333 


ప uuu mu 
= 


సమ మహి తృన తరుపల్లవ ah 1 పాయ పలోటిహి సబ నిసి దాసీ ॥ 

బార బార మృదు మూరతి జోహీ | లాగిహి తాత బయారి న మోహీ ॥ 3 ॥ 

క్రో ప్రభు సంగ మొహి చితవనిహారా 1 సింఘబధుహి జిమి ససక సిఆరా ॥ 

మ్రై( సుకుమారి నాథ బన జోగూ 1 తుమ్సహి ఉచిత తప మో కహుభోగూ ॥ శ ॥ 
ప్రతిక్షణము మీపాదపద్మసందర్భన ప్రభావమున వనములలో నాకు మార్గాయాసము ఏ మాత్రము కలుగదు. 


PART! నేను పెక్కువిధముల మీకు సేవలొనర్చుచు, మీకు మార్గాయాసము లేకుండ మీ బడలికలను తీర్చెదను. 
శీతలవృక్షద్చాయలయందు కూర్చుండి, మీచరణములను కడిగెదను. ప్రసన్నచిత్తముతో వీచెదను. స్వేదబిందువులతో 
శోభించు మీశ్యామసుందరశరీరమును చూచునప్పుడు దుఃఖములు నన్నెట్టు స్పృశించును? సమతలమైన నేలపై 
గడ్డితో, ఆకులతో శయ్యను ఏర్చజచి, ఈ దాసి రాత్రియంతయు మీపాదసేవచేయును. మీకోమలమూర్తిని 
అనుక్షణము చూచుచున్నప్పుడు వేడిగాలులు నన్ను తాకనే తాకవు. నా స్వామి చెంతనుండగా నావైపు కన్నెత్తి 
చూడగల వారెవ్వరు? ఆడుసింహమువైపు కుందేళ్లు, నక్కలు చూడగలవా? నన్ను సుకుమారినిగా తెలిపి, ఇంటిలో 
(ఇచటనే) నన్ను వదలి, మీరు మాత్రమే వనములకు వెళ్లుచున్నారు. నన్ను విషయభోగములను అనుభవింపు మనుచు 
మీరు వనములలో తపస్సు చేయుటకై వెళ్లుచున్నట్టు తెల్పుచున్నారు- (చౌ॥ 1-4) 


దో- ఐసెఉ బచన కఠోర సుని, Pe న హృదజ బిలగాన ! 
తౌ ప్రభు బిషను బియోగ దుఖ, సహిహహి( పావ(ర ప్రాన॥ 67 ॥ 
ఇట్టి కఠోర వచనములను వినియు నా గుండె పగులలేదనగా ఈ తుచ్చప్రాణములు మీ 


వియోగక్షేశములకుగూడ తట్టు కొనగలవు. (అర్జాత్‌ మీ వియోగమునకు నా ప్రాణములు నిలువనే నిలువవు.'- 


(దో॥ 67) 


చౌ- అస కహి సీయ బికల భఇ భారీ | బచన బియోగు న సకీ సారీ ॥ 


దేఖి దసా రఘుపతి జియ జానా 1 TO OF నహి రాఖిహి ప్రానా ॥1॥ 

SWS కృపాల భానుకులనాథా | పరిహరి సోచు చలహు బన PG ॥ 

నహి. DAS కర అవసరు Gar 1 BA కరహు బన NSS సమాజూ ॥ 2 ॥ 

కహి ప్రియ బచన ప్రియా సమురూఈ 1 లగే మాతు పద ఆసిష పాఈ ॥ 

బేగి ప్రజా దుఖ మేటబ ఆఈ । జననీ IHS బిసరి జని జాఈ ॥3॥ 

ఫీరిహి దసా DA బహురి కి మోరీ | దెఖిహడ( నయన మనోహర జోరీ ॥ 

సుదిన సుఘరీ తాత So హోఇహి | జననీ dod బదన DH Soir ॥ 4 ॥ 

ఈ విధముగా పలికి, సీతాదేవి అత్యంతము వ్యాకులచిత్త అయ్యెను. (శారీరిక వియోగము కంటెను ముందు) 


ఆమెకు వియోగమను మాటయే సహింపరానిదయ్యెను. ఆమె స్థితిని జూచిన రఘునాథుడు” ఆమెను ఇంటిలో 
(ఇచట)నే యుంచినచో ఆమె మరణము తథ్యము” అని విశ్వసించెను. కావున దయాళువు, సూర్యవంశ ప్రభువు ఐన 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 
334 శ్రీ రామచరిత మానసము 
SEE 
శ్రీరాముడు ఇట్టు పలికెను. “ప్రియా! చింతింపకుము. నాతోపాటు విచ్చేయుము. దుఃఖింపనవసరములేదు. త్వరగా 
వనగమనమునకు సిద్దము కమ్ము.” ఇట్టి ప్రియవచనములతో శ్రీరామచంద్రుడు తనసీతను ఓదార్చెను. మజల 
తల్లికి పాదాభివందనము చేసి, ఆమె ఆశీర్యాదములను పొందెను. అపుడు తల్లి వచించెను. “కుమారా! వెంటనే వెళ్లి 
నీప్రజలదు:ఖములను దూరముచేయుము. కఠినాత్మురాలైన ఈ తల్లిని మజువకుము. విధాతా! నా అదృష్టము 
ట్‌ 

తిరిగివచ్చునా? చూడ ముచ్చటైన ఈ జంటను నేను మజల చూడగలనా? నాయనా! చంద్రబింబమునుబోలు సీ 
మనోహర ముఖమును మజల చూచుశుభక్షణములు నీ తల్లికి ఎప్పుడు లభించునో గదా? (చౌ॥ 1-4) 


దో- బహురి బచ్చ కహి లాలు కహి, రఘుపతి రఘుబర తాత । 
కబహి( బొలాఇ omg హియ(, హరషి నిరఖిహఉ( గాత ॥ 68 ॥ 


“వత్సా! ముద్దులతనయా! రఘుపతీ! రఘువరా! అని పదే పదే పిలుచుచు నిన్ను నా హృదయమునకు 
హత్తుకొని, నీ వదనమును మజల ఎప్పుడు చూడగలను?” (దో॥ 68) 


చౌ-లఖి సనేహ కాతరి మహతారీ 1 బచను న ఆవ బికల భఇ భారీ ॥ 

రామ ప్రబోధు కీన్న బిధి నానా 1 Sd సనేహు న జాఇ బఖానా ॥1॥ 

తబ జానకీ సాసు పగ లాగీ 1 సుని మాయ Gre పరమ అభాగీ ॥ 

సేవా సమయ Bec బను దీన్హా। మోర మనోరథు సఫల నక్షీన్హా॥ 2 ॥ 

తజబ ఛోభు జని Pde ఛోహూ 1 కరము కఠిన కఛు దోసు న మోహూ ॥ 

సునిసియ బచన సాసుఅకులానీ 1 SP కవని బిధి కహౌ( బఖానీ ॥ 3 ॥ 

బారహి( బార og ఉర లీస్టీ | ధరి ధీరజు dp ఆసిష ba. I 

అచల హోజఉ అహివాతు తుమ్హారా 1 జబ లగి గంగ జమున జల ధారా ॥ 4 i 

ప్రేమ విహ్వలయై నోట మాటకూడ పలుకలేని తనతల్లిని జాచి, శ్రీరాముడు ఆమెను పెక్కురీతుల 
ఓదార్చెను. ఆ దృశ్యమును గాని, ఆ (ప్రేమనుగాని వర్ణించుట అసాధ్యము. అపుడు జానకి అత్తగారిపాదములకు 
ప్రణమిల్లి పలికెను. “అమ్మా! నేను మిక్కిలి దురదృష్ట వంతురాలిని. మీకు సేవచేయవలసిన సమయమున విధాత 
నాకు వనవాసమును విధించెను. నా మనోరథము సఫలముకాలేదు. మీరు మీదుఃఖమును వీడుడు. కాని నాపైగల 
(పేమవాత్సల్యములను మజవవలదు. కర్మగతి కఠినమైనది. నాదోషమేమియును లేదు.” సీతాదేవివచనములకు 
కౌసల్య మిక్కిలి పరితపించెను. అప్పటి ఆమెస్టితిని తులసీదాసు వర్లింపజాలడు. ఆమె మాటిమాటికిని సీతను 


అక్కున జేర్చుకొనుచు ధైర్యము వహించి, ఇట్లు పలికెను.” గంగా యమునా నదులలో జలధారలు ఉన్నంత seas 
నీ సౌభాగ్యము చెక్కుచెదరక నిలుచును.” అని యాశీర్వదించెను. (చౌ॥ 1-4) 


దో- సీతహి సాసు అసీస సిఖ, 69 అనేక ప్రకార | 
చలీ నాఇ పద పదుమ సిరు, అతి హిత బారహి( బార ॥ 69 ॥ 


సీతాదేవికి కౌసల్య పెక్కు ఆశీర్వచనములను, ఉపదేశములను ఇచ్చెను. సీతాదేవి పదే పదే ఆమెకు 
పాదాభివందన మొనర్భి ఆమె ఆజ్ఞగైకొని వెళ్లెను. (దో॥ 69) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 335 


లక్ష్మణుని విన్నపము-అన్న ఆమోదము 


చౌ- సమాచార జబ ORNS పాఏ 1 బ్యాకుల బిలఖ బదన ఉరి ధాఏ॥ 

కంప పులక తన నయన SOT | గహే SIS అతి ప్రేమ అధీరా॥1॥ 

కహి న సకత కఛు చితవత రాఢే | మీను దీన జను జల Sc HG ॥ 

సోచు హృదయ( DH కా హొనిహారా 1 సబు సుఖు సుకృతు సిరాన హమారా ॥2॥ 

మో కహు( కాహ కహబ రఘునాథా 1 రఖిహహి( భవన కి లేహహి( సాథా ॥ 

రామ బిలోకి బంధు కర జోరే 1 దేహ గేహ సబ సన తృను SOc 3 ॥ 

బోలే బచను రామ నయనాగర 1 bo సనేహ సరల సుఖ సాగర ॥ 

తాత ప్రేమ బస జని కదరాహూ 1 సముయు హృదయ! పరినామ ఉఛాహూ ॥ శ ॥ 

లక్ష్మణునకు ఈ సమాచారము అంతయును తెలియగానే వ్యాకులమనస్కుడై విచారవదనుడై, 
పరుగుపరుగున అన్నకడకు వచ్చెను. శరీరము కంపించుచుండగా సజలనయనుడై, (ప్రేమవిహ్వలుడ్డె 
శ్రీరామునిచరణములను పట్టుకొనెను. లక్ష్మణుడేమియు మాట్లాడలేక పోయెను. కేవలము నిలబడి చూచుచుండెను. 
నీటిలో నుండి బయటికి తీయబడిన చేపవలె అతడు దీనముగా గిలగిలలాడుచుండెను. అతడు మానసికముగా 
విచారగ్రస్తుడై ఆందోళనపడసాగెను. “భగవంతుడా! ఏమి కానున్నది? మాసుఖము, పూర్వపుణ్యములు పూర్తియెనవా? 
శ్రీరామచంద్రుడు నాకేమి ఆజ్ఞనిచ్చును? నన్ను ఇంటియొద్దనే ఉంచునా? లేక వెంటదీసికొని Aya?” ఈ 
విధముగా లక్ష్మణుడు విచారవదనుడై దేహగేహపరివారముల యందు ఆసక్తిని, మమకారమును వదలి, చేతులు 
కట్టుకొని నిలబడియుండుట జాచి, నీతి శాస్త్రనిపుణుడు, స్నేహశీలసుఖసాగరుడైన శ్రీరాముడు ఇట్లు పలికెను. 
“నాయనా! ప్రేమాతిరేకమున నీవు అధైర్యమునకు లోనుకావలదు. నీవు ఇచ్చట ఉండుటవలన పరిణామము శుభమే 
అగునని ఎజుంగుము. (చౌ॥ 1-4) 


దో- మాతు పితా గురు స్వామి సిఖ, సీర ధరి కరహి( సుభాయ(। 
OWES లాభు OF జనమ కర, నతరు జనము జగ జాయ ॥ 70 ॥ 

సహజముగా తల్లిదండ్రుల హితోక్తులను, గురువుల ఉపదేశములను, (ప్రభువుల ఆజ్ఞలను బౌదలదాల్బు వాని 
జన్మయే సార్థకము. అట్టు చేయని వానిజన్మనిరర్థకము. (దో॥ 70) 
చౌ- అస జియ( జాని సునహు dy భాఈ 1 కరహుమాతు పితు పద సెవకాఈ ॥ 

భవన భరతు రిపుసూదను HEPC 1 TS బృద్ధ మమ దుఖు మన మాహీ(॥1॥ 

BOC బన aC తుమ్షహి లెఇ సాథా | హోఇ సబహి బిధి అవధ అనాథా ॥ 

గురు పితు మాతు ప్రజా పరివారూ 1 సబ కహు( పరఇ దుసహ దుఖ భారూ ॥ 21 

రహహు కరహు సబ కర పరితోషూ 1 నతరు తాత హోఇహి బడ Sar ॥ 

జాసు రాజ ప్రియ ప్రజా దుఖారీ । సో నృపు అవసి నరక అధికారీ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


336 శ్రీ రామచరిత మానసము 


నకును ననన 

రహహు తాత అసి నీతి బిచారీ 1 సునత ops Jd బ్యాకుల భారీ ॥ 

OC బచన SPD KD sa 1 పరసత తుహిన తామరసు Ba u4u 

“సోదరా! దీనిని మనసులో ఉంచుకొని, నాసూచనను పాటించి, తల్లిదండ్రులను సేవించుచు ఇక్కడనే 
యుండుము. భరతశత్రుఘ్నులును ఇంటలేరు. మహారాజుగారు వృద్దులు, నాగుటించి వారు చాల 
దుఃఖితులగుచున్నారు. ఇట్టిస్థితిలో నేను నిన్నుగూడ వనమునకు తీసికొని పోయినచో అయోధ్య అన్నివిధముల 
అనాథయగును. గురువుగారు, తల్లిదండ్రులు, (ప్రజలు, పరివారము అందజును దుర్భరమైన దుఃఖమును 
పొందెదరు. కావున నీవిచ్చటనే యుండి అందథిని ఓదార్చి, సంతుష్టులను జేయుము. లేనిచో సోదరా! గొప్ప 
తప్పిదమే యగును. తనను (ప్రేమించుప్రజలను దుఃఖములపాలుసేయురాజు నిశ్చయముగా నరకమునకే పోవును. 
కావున నాయనా! దీనిని నీ ధర్మముగా భావించి ఇచటనే యుండుము.” లక్ష్మణుడు ఈ మాటలను విని, అత్యంత 


వ్యాకులుడాయెను. (శ్రీరాముని అనునయ వచనములు చల్లనివేయైనను మంచు తాకిడికి కమలము వలె 
ఆవచనములలోని తీవ్రతకు లక్ష్మణుని ముఖము వాడిపోయెను. (చౌ॥ 1-4) 


దో- ఉతరు న GSS ప్రేమబస, Mer SIS అకులాఇ | 
నాథ దాసు Ge స్వామి తుమ్మ తజహు త కాహ బసాఇ॥ 71 ॥ 


'ప్రేమాధిక్యమున లక్ష్మణుడు సమాధానమియ్యలేక పోయెను. కాని ఎంతో వ్యాకులుడై శ్రీరాముని 


చరణములపై బడి పలికెను. “ప్రభూ! నేను సేవకుడను, మీరు నా (ప్రభువులు. మీరే నన్ను త్యజించినచో 
నేనేమిజేయగలను? (దో॥ 71) 


చౌ-దీన్లి మోహి de సీకి గొపాఈ6 1 లాగి అగమ అపనీ కదరాఈ6 ॥ 
నరబర ధీర ధరమ ధుర ధారీ । నిగమ నీతి కహు. తే అధికారీ ॥1॥ 
Foc సీసు ప్రభు సనేహ( GSP 1 మందరు మేరు కి లేహి( Hore ॥ 
గుర పితు మాతు న జానడ( కాహూ 1 Sac సుభాడ నాథ పతిఆహూ ॥ 2 ॥ 
జహ లగి జగత సనేహ సగాఈ 1 ప్రీతి ప్రతీతి నిగమ Dee గాఈ ॥ 
మోరే( సబఇ ఏక తుమ్మ స్వామీ 1 దీనబంధు ఉర అంతరజామీ ॥ 3 ॥ 
ధరమ నీతి ఉపదేసిఅ తాహీ 1 కీరతి భూతి సుగతి ప్రియ జాహీ ॥ 
మన క్రమ బచన చరన రత హోఈ । కృపాసింధు పరిహరిఅ కి సోఈ ॥ 4 ॥ 


స్వామీ! మీరు నాకు చాలా మంచిఉపదేశమునే ఇచ్చితిరి. కాని నేను దుర్చల హృదయుడనగుటవలన దానిని 
అనుసరించుట. కష్టతరము. ధీరులు, ధర్మనిరతులు ఐన Tyo మాత్రమే వేద, నీతి శాస్త్ర ప్రబోధములకు 
అధికారులు. నేను ప్రభువులవారిప్రేమతో DIAS పసిబాలుడను. హంసయెప్పుడైనను మందరాచలమును, 
మేరుపర్వతమును ఎత్తగలదా? ప్రభూ! నిక్కము వచించుచున్నాను, విశ్వసింపుడు. మిమ్ము దప్ప తల్లిని, తండ్రిని: 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 337 


గురువును ఎవ్వరినీ నేనెజుగను. ఓ దీనబంధూ! అంతర్యామీ! వేదములు (ప్రవచించిన స్నేహబంధములు, (ప్రేమ, 
విశ్వాసము, అన్నియును ఈ జగత్తున నాకు మీరే. యశమును, ఐశ్వర్యమును, HGS కోరుకొను వానికి ధర్మమును 
hangin బోధింపవలెను. కాని, నాకు అవియేమియు వద్దు. ఓ కృపాసింధూ! మనోవాక్కర్మలచే 
మీయందనురక్తుడై యుండు వానిని త్యజింపదగునా? (చౌ॥ 1-4) 


దో- కరునాసింధు సుబంధు కే, సుని మృదు బచన బినీత । 
సమురూఏ ఉర erg ప్రభు, జాని సనేహ( సభీత ॥ 72 ॥ 


కరుణాసింధువైన శ్రీరామచంద్రుడు తనసోదరునివినయపూర్వకకో మలవచనములను విని, 'ప్రేమాతిరేకముచే 
అతడు కలతచెందినాడని యెటింగి, అతనిని హృదయమునకు హత్తుకొని, అనునయించెను. (దో॥ 72) 


లక్ష్మణునకు సుమిత్రా మాత అనుజ్ఞ 


చౌ- మాగహు DO మాతు సన జాఈ 1 ఆవహు బేగి చలహు బన భాఈ ॥ 
ముదిత భఏ సుని రఘుబర wa 1 Hoos లాభ బడ Ne బడి హానీ॥1॥ 
హరషిత హృదయ మాతు samc అని 1 మనహు౯ అంధ ఫీరి లోచన On 


జాఇ జనని పగ నాయడఉ మాథా | మను రఘునందన జానకి VG ॥ 2 ॥ 


“cd మాతు మలిన మన దేఖీ 1 లఖన కహీ సబ కథా బిసేషీ ॥ 


గఈ సహమి సుని బచన కఠోరా 1 మృగీ దేఖి దవ జను చహు ఓరా ॥3 ॥ 

OMS OBS భా అనరథ ఆజూ । Dc సనేహ బస కరబ అకాజూ il 

మాగత DOP సభయ సకుచాహీ( 1 జాఇ సంగ AO కహిహి క్రి నాహీ(॥4&॥ 

(మటియు పల్కెను) “సోదరా! నీవు వెళ్లి తల్లిగారిఅనుజ్ఞను తీసికొని రమ్ము. త్వరగా వనములకు వెళ్ళుదము.” 
రఘునాథుని పల్కులను విని, లక్ష్మణుడు సంతసించెను. గొప్ప సంకటము తొలగి, ఎంతో లాభము చేకూరినట్టు 
అతడు హాయిని అనుభవించెను. అంధునకు చూపువచ్చినంత ఆనందముతో అతడు తల్లి సుమిత్రకడకు చేరెను. 
ఆమె పాదములకు ప్రణమిల్లెను. కాని అతని మనస్సు రఘుకులానందప్రదుడగు శ్రీరామునిపాదములమీదను, 
జగజ్జననియైన జానకీదే విచరణకమలములయందును ఉండెను. చింతాకులుడైయున్న లక్ష్మణుని గాంచి సుమిత్ర 
కారణమడిగెను. లక్ష్మణుడు జరిగినకథనంతయును BO). లక్ష్మణుడు తెల్పిన కఠోరమైన వనవాసవార్తను విని, 
అడవిలో నలువైపులా అగ్ని జ్వాలలనుజూచినలేడివలె ఆమె భయకంపిత యయ్యెను. వాత్సల్యకారణముగ తల్లి 
తనకోరికను కాదనుననియు, అనర్థము వాటిల్లుననియు లక్ష్మణుడు భావించెను. కనుక అనుజ్జనడుగుటకు 
వెనుకాడెను. మనస్సులో, “భగవంతుడా! వనములకు వెళ్లుచున్న శ్రీరాముని అనుసరించుటకు తల్లీ అనుమతించునో 
లేదో?” అని ఆందోళన చెందెను. క (Su 1-4) 
[ 1352 ] Wo Wo Ato (#1) 12 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


338 శ్రీ రామచరిత మానసము 


నక ననా 
దో- సముర్మి సుమిత్రా రామ సీయ, రూపు సుసీలు సుభాజి 1 
నృప సనేహు లఖి GSS సిరు, పాపిని దీన్హ కుదా 73 ॥ 


సుమిత్రాదేవి శ్రీ సీతారాములరూపములను, సౌశీల్యములను, స్వభావములను తలంచుకొని, అట్టే రాజునక్సు 


వారిపై గల (ప్రేమాను రాగములనుగూడ స్మరించి, తన తలబాదు కొనుచు “కైకేయి ఆయువు పట్టుపై పెద్ద దెబ్బ 


కొట్టినది” అని తలచెను. (దో॥ 73) 
చౌ-ధీరజు ధరెఉ కుఅవసర జానీ 1 సహజ సుహృద బోలీ మృదు బానీ ॥ 

తాత తుమ్హారి మాతు బైదేహీ | పీతా రాము సబ భాంతి సనేహీ ॥1॥ 

అవధ తహా( జహ( రామ నివాసూ | తహఇ( దివసు జహ భాను ప్రకాసూ ॥ 

జౌంపై > సీయ రాము బన జాహీ(। అవధ తుమ్హార కాజు కఛు నాహీ॥ 2 ॥ 

గుర త మాతు బంధు సుర సాఈ( 1 సెఇఅహి( సకల ప్రాన క్రీ నాఈ( ॥ 

రాము ప్రానప్రియ జీవన జీ కే। స్వారథ రహిత సఖా సబహీ కే ॥3॥ 

పూజనీయ ప్రియ పరమ జహా! తే(। సబ మానిఅహి( రామ కే నాతే(॥ 

అస జియ జాని సంగ బన జాహూ Siw తాత జగ జీవన లాహూ ॥ 4 

సహజముగా మంచిహృదయముగలదియగుటచే సుమిత్ర అది శోకమునకు తగిన సమయముగాదని 
గ్రహించి, ధైర్యము వహించి, మృదువచనములతో ఇట్లనెను. “నాయనా! వైదేహియే నీకు తల్లి, (ప్రేమ స్వరూపుడైన 
శ్రీరాముడే నీకు తండ్రి, రాముడున్నచోటే అయోధ్య, సూర్యుడు వెలుగొందుచున్న సమయమే పగలు. నిజముగొ 
సీతారాములు వనవాసమునకు పోవుచున్నచో నీకు అయోధ్యతో పనియేలేదు. గురువు, తల్లిదండ్రులు, సోదరుడు, 
దేవతలు, (ప్రభువు- వీరందటీని ప్రాణతుల్యముగా భావించి సేవింపవలెను. కాని శ్రీరామచంద్రుడు 
ప్రాణములకంటెను ప్రీతిపాత్రుడు. అందటికిని ఆత్మయైనవాడు, నిఃస్వార్థ మిత్రుడు, శ్రీరామునియెడ 


భక్తిశ్రద్దలుగలవారే ఈ (ప్రపంచమున అందటికిని పూజ్యాలు, పరమప్రియులు.!) దీనిని మనసులో నిలుపుకొని, 
అన్నతో నీవును వనములకు వెళ్లుము. ఈ జగత్తులో నీజన్మను సార్ధక మొనర్చుకొనుము. (su 1-4) 


దో- భూరి భాగ భాజను భయహు, మొహి సమేత బలి జాఉ( | 
జౌ తుమ్హరే( మన GPG ఛలు, కీన్హ రామ పద ఠాడ6(॥ 74 ॥ 


“కుమారా! నీ చిత్తము సర్వదా శ్రీరాముని చరణములకు నెలవు అగుటవలన నీవు ఎంతో భాగ్యశాలివి. నీకు 
తల్లినగుటవలన నేనును మిక్కిలి అదృష్టవంతురాలను. నీ రామభక్తికి నివాళులర్పించుచున్నాను. (దో॥ 74) 


1. రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకబ్బెనో మనసా! 
ఆమానవుల సందర్శన మత్యంత (బ్రహ్మానందమే ॥రామ॥ (త్యాగరాజ) 
[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 339 


ES 


చౌ- పుత్రవతీ wad జగ సోఈ 1 రఘుపతి భగతు జాసు సుతు-హోఈ ॥ 
నతరు బారు BO బాది బిఆనీ 1 రామ బిముఖ సుత Fe హిత జానీ ॥1॥ 
తున్గురెహి( భాగ రాము బన జాహీ. 1 దూసర హేతు తాత కఛు నాహీ(॥ 
సకల సుకృత కర బడ ఫలు ఏహూ 1 రామ సీయ పద సహజ సనేహూ ॥2॥ 
రాగు రోషు ఇరిషా మదు మోహూ 1 జని సపనెహు( af కే బస హోహూ ॥ 
సకల ప్రకార DSS బిహాఈ 1 మన క్రమ aris కరెహు సెవకాఈ ॥ 3 ॥ 
తుమ్మ కహు( బన సబ భాంతి సుపాసూ 1 సంగ do మాతు రాము సియ జాసూ ॥ 
జెహింన రాము బన లహహి( కలేసూ సుత సొఇ కరెహు garg ఉపదేసూ ॥ 4& ॥ 


శ్రీరఘునాథునకు భక్తుడైనపు[త్రునిగన్న (స్త్రీయే నిజముగా పుత్రవతి. రామునకు OO GS 
పుత్రునిగనుటకంటెను గొడ్రాలుగానుండుటయే మేలు. పశువువలె అట్టి వానికి జన్మనిచ్చుట వ్యర్థము. శ్రీరాముడు 
వనములకు వెళ్ళుట నీ అదృష్ట ఫలమే. SB కారణము లేనే లేదు. నాయనా! శ్రీ సీతారాములపాదపద్మముల పై 
నిసర్గమైన (ప్రేమయుండుట పురాకృత సుకృత ఫలమే. రాగము, రోషము, ఈర్ష్య, మదము, మోహము- వీటికి 
స్వప్నములో గూడ వశము కారాదు. అన్ని రకముల వికారములను త్యజించి, మనోవాక్కర్మలచే సీత్రారాములను 
సేవింపుము. వారు నీకు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వనములోనే నీకు సుఖశాంతులు లభించును. పుత్రా! 
శ్రీరామునికి క్లేశములు కలుగకుండా నీవు మెలగవలెను. ఇదియే నా ఉపదేశము. (చౌ॥ 1-4) 


ఛం- ఉపదేసు యహు జెహి( తాత తుమ్హరే రామ సీయ సుఖ పావహీ( 1 
పితు మాతు ప్రియ పరివార పుర సుఖ సురతి బన బిసరావహీ( ॥ 
తులసీ ప్రభుహి సిఖ Sy ఆయసు దీన HA ఆసిష దఈ | 
రతి హోఉ అబిరల అమల సియ రఘుబీర పద నిత నిత నఈ ॥ 


నాయనా! నీవు తోడుగా ఉండుటవలన సీతారాములు సుఖముగా ఉండవలెను. వారు తల్లిదండ్రులను, 
ప్రియపరివారమును, నగరసుఖములను మజచి పోవలెను. ఇదియే నా ఉపదేశము.” తులసీదాసు చెప్పుచున్నాడు ఈ 
విధముగా సుమిత్రాదేవి మన లక్ష్మణస్వామికి ఉపదేశించి, వనవాసగమనమునకు అతనిని అనుమతించెను. “శ్రీ 
సీతారాములచరణములపై నీ విశుద్ద ప్రగాఢప్రేమ నిత్యనూతనముగా ఉండుగాక" అని దీవించెను. (ఛం) 


స్తో మాతు SOS సిరు Te, చలే HIST సంకిత హృదయం! 


బాగుర బిషమ Sg, మనహు( భాగ మృగు భాగ బస ॥ 75 ॥ 
లక్ష్మణుడు మాతృపదములకు మోకరిల్లి, భాగ్యవశమున వలనుండి తప్పించు కొనిన జింకవలె ఛయపడుచు 
వెళ్లెను. (మటీయేమి విఘ్నము వచ్చిపడునోయని భయము.) (సో 75) 


చౌ-గఏ లఖను జహ( జానకినాథూ । భే మన ముదిత సాఇ ప్రియ POP ॥ 


బంది రాము సియ WIS సుహాఏ 1 చలే సంగ నృపమందిర ఆఏ॥ 11 
[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


340 శ్రీ రామచరిత మానసము 


————— eeu rr rr erevv_v_—r————===—— 


is 


హహి( పరసపర పుర నరనారీ 1 SO బనాఇ O08 బాత OMS ॥ 
తన HS మన దుఖు బదన మలీనే | Do మనహు( Sw) మధు OS ॥ 2 ॥ 

కర మీజహి( సిరు ధుని పఛితాహీ( 1 జను బిను Sop బిగహ అకులాహీ( ॥ 

Sq బడి DS భూప దరబారా 1 బరని న జాఇ Dds OPO ॥ 3 ॥ 

సచివ GTQ TE BOOS 1 కహి ప్రియ బచన రాము పగు ధారే ॥ 

సియ సమేత SS తనయ నిహారీ 1 బ్యాకుల భయడఉ భూమిపతి భారీ ॥ 4 ॥ 

పిమ్మట లక్ష్మణుడు మిక్కిలి (ప్రసన్న చిత్తుడై, శ్రీరామునికడకు వెళ్లెను. సీతారాములకు నమస్కరించి, 
వారితోగూడ రాజప్రాసాదమునకు నడిచెను. “బాగుగా ఆలోచించి నిర్ణయించిన కార్యమును విధాత యెట్లు 
భంగపజచెను?” అని నగరవాసులందణును తమలో తాము చర్చించు కొనుచుండిరి. వారి శరీరములు కృశించెను, 
మనస్సులు దుఃఖభరితములాయెను, ముఖములు వాడిపోయెను. తేనెపట్టులోని తేనెను తొలగింపగా బాధపడు 
తేనెటీగలవలె వారందజును వ్యాకులచిత్తులైరి. జెక్కలుతెగినపక్షులవలె కలవరపాటునకు గురియైరి, చేతులు 
పిసుకుకొనుచుండిరి. తలలుబాదుకొనుచుండిరి. రాజభవనద్వారముకడ (ప్రజలు గుమిగూడిరి. 'శ్రీరామచం(ద్రుడు 
విచ్చేసినాడు' అని పల్కుచు మంత్రి రాజుగారిని లేపి కూర్చుండ DH. సీతా, లక్ష్మణ సహితుడై శ్రీరాముడు 
వనవాసమునకు సిద్దమగుట జూచి, రాజు మిక్కిలి శోకాకులుడయ్యెను. (చౌ॥ 1-4) 


దో- సీయ సహిత సుత సుభగ SS, GD BD అకులాఇ i 
బారహి( బార సనేహబస, రాజ SQ ఉర లాఇ॥76॥ 
సుకుమారియైన జానకిని, రామలక్ష్మణులను రాజు పరికించి, పరికించి చూచెను. అతడు కుమారులనిద్దణీని 


(ప్రేమతో పిచ్చిగా తనహృదయమునకు హత్తుకొనెను. (దో॥ 76) 
చౌ- సకఇ న బోలి బికల నరనాహూ BS జనిత ఉర MS దాహూ ॥ 

నాఇ సీసు పద అతి అనురాగా । GB రఘుబీర బిదా తబ మాగా ॥1॥ 

పితు అసీస ఆయసు మొహి దీజై । హరష సమయ బిసమజ కత కీజై ॥ 

తాత Be ప్రియ ప్రేమ ప్రమాదూ 1 జసు జగ జాఇ హోఇ అపబాదూ ॥ 2 ॥ 

సుని సనేహ బస ఉరి నరనాహా( 1 బైఠారే రఘుపతి Ker బాహాం॥ 

సునహు తాత తున్సు కహు( ముని కహహీ( 1 రాము చరాచర నాయక అహహీ(॥ 3 ॥ 

సుభ అరు అసుభ కరమ అనుహారీ 1 ఈసు దేఇ ఫలు హృదయం బిచారీ ॥ 


కరఇ జొ కరమ PS ఫల సోఈ । నిగమ నీతి అసి కహ Soo కోఈ ॥ 4 


మిక్కిలి శోకగ్రస్తుడగుటచే రాజు ఏమియు మాట్లాడలేక పోయెను. శ్రీరామచంద్రుడు ప్రేమతో 
రాజుగారిపాదములకు (ప్రణమిల్లి, అనుజ్జను అర్జించెను. “నాయనగారూ! నన్ను ఆశీర్వదిం ౫, తాన్‌ 
హర్షింపవలసిన సమయమున మీరెందులకు దుఃఖించెదరు? తండ్రీ! ప్రియమైన వస్తువునెడగల వ్యామోహము 1 
కర్తవ్యము విస శ్రరించినబో కీర్తి దెబ్బతినును. నిందలుకల్లును.” ఈ మాటలకు మహారాజు ప్రేమతో లేచి, కష్ట. 
స్వయముగా కూర్చుండ బెట్టి, పలికెను. “కుమారా! వినుము. శ్రీరాముడు సకల చరాచర ప్రాణికోటికిని ప్రభు 


[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


eee న MMMM... 


నిన్ను గూర్చి మునులు పల్కుచుందురు. శుభాశుభకర్మలను పరిశీలించి, విధాత వాటిఫలితములను (ప్రసాదించును. 
చేసిన కర్మలకు ఫలితములను అనుభవించుట అనివార్యము. (అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌) 
ఇదియే సర్వసమ్మతమైన వేదనీతి. (చౌ॥ 1-4) 


దో- బారు కరై అపరాధు కొఉ, బౌర పాన ఫల భోగు । 
అతి DIS భగవంత గతి, కో జగ జానై జోగు॥77॥ 


కాని విధివైపరీత్యమున ఈ సమయమున అపరాధము ఒకరిది కాగా దాని ఫలితమును ISS 
అనుభవించుచున్నారు. భగవంతునిలీలలు విచిత్రములైనవి. (ప్రపంచమున వాటిని ఎవ్వరును తెలిసికొన జాలరు.” 
' (దో॥ 77) 


చౌ- రాయ రామ TOS హిత లాగీ 1 బహుత ఉపాయ కిఏ ఛలు త్యాగీ ॥ 
oh రామ top రహత న జానే 1 ధరమ ధురంధర ధీర సయానే॥1॥ 
తబ నృప సీయ లాఇ ఉర లీస్త్రీ । అతి హిత బహుత భాంతి సిఖ OQ ॥ 
కహి బన కే దుఖ దుసహ సునాఏ 1 సాసు ససుర పితు సుఖ సమురూఏ ॥ 2 ॥ 
సయ మను రామ చరన అనురాగా 1 ఘరున సుగము ad బిషము న లాగా ॥ 
భారఉ సబహి( సీయ సమురూఈ 1 కహి కహి బిపిన ASS అధికాఈ ॥ 3 ॥ 
సచివ నారి గుర నారి సయానీ 1 సహిత సనేహ కహహి మృదు బానీ ॥ 
తుమ్మ కహు( తౌ న AS బనబాసూ 1 కరహు జొ కహహి( ససుర గుర సాసూ ॥ 4 ॥ 


శ్రీరాముని ఆపుటకు దశరథుడు నిండు మనస్సుతో అనేకవిధముల ప్రయత్నించెను. కాని శ్రీరాముడు 
ధర్మనిరతుడు, ధీరుడు, బుద్దిమంతుడు అనియు, తాను ఎంతగా ప్రయత్నించినను ఆతడు తనదృఢనిశ్చయమును 
మార్చుకొనడనియు తెలిసికొని, రాజు సీతాదేవిని దగ్గఅకుదీసికొని ఆమెకు పెక్కురీతుల బోధించెను. 
వనవాసక్షేశములనుగూర్చియు, అత్తమామలకును, తల్లిదండ్రులకును సేవలు చేయుటలోగల సుఖములను 
గూర్చియు తెలిపెను. కాని సీతాదేవిమనస్సు శ్రీరామునిచరణములమీదనే యుండెను. కావున గృహవాసము 
సుఖమని గాని, వనవాసము కష్టమనిగాని ఆమె భావింప లేదు. ఇతరులును వనవాస కష్టములనుగూర్చి మిక్కిలి 
భయావహముగా SBS. సుమం(త్రుని భార్యయు, వసిష్ట మహర్షిభార్యయైన అరుంధతియు ఇంకను వివేకవతులైన 
కొందజును మిక్కిలి (ప్రేమతో మృదుమధురముగా ఆమెతో పల్కిరి. “రాజుగారు నిన్ను వనవాసము చేయుమని 
ఆదేశింపలేదు గదా! కావున నీ అత్తమామలు, గురువు ఆజ్ఞాపించినట్టు చేయుము.” (Su 1-4) 


దో- సిఖ సీతలి హిత మధుర మృదు, సుని సీతహి న సొహాని । 
సరద చంద చందిని లగత, జను చకఈ అకులాని 78 ॥ 


హితకరములైన ఈ చల్లనిమధురవచనములు సీతాదేవికి ఏ మాత్రమూ, రుచింపలేదు. శరదృతువునందలి 
చంద్రుని వెన్నెలలకు చ[క్రవాకమువలె ఆమె వ్యాకులత నొందెను. (దో॥ 78) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


342 శ్రీ రామచరిత మానసము 


నాననా 


చౌ-సీయ సకుచ బస ఉతరు న దేఈ | సో సుని తమకి ఉరీ కైకేఈ ॥ 
ముని పట భూషన భాజన ఆనీ 1 ఆగే. ధరి బోలీ మృదు బానీn1॥ 
నృపహి ప్రానప్రీయ తుమ్మ రఘుబీరా 1 ho సనేహ న ఛాడిహి భీరా ॥ 
సుకృతు సుజసు పరలోకు నసాఊ 1 తున్హుహి జాన బన కహిహి న కాడ ॥ 2 ॥ 
అస బిచారి సాఇ కరహు జొ భావా 1 రామ జనని సిఖ సుని సుఖు పావా ॥ 
భూపహి బచన బానసమ లాగే 1 కరహి( న ప్రాన పయాన అభాగే ॥ 3 ॥ 
లోగ బికల మురుఛిత నరనాహూ 1 కాహ కరిఅ కఛు Smt న కాహూ ॥ 
రాము HSS ముని BH బనాఈ 1 చలే జనక జననిహి సిరు నాఈ ॥ 4 ॥ 


సంకోచవశమున సీతాదేవి సమాధానమును చెప్పలేదు. ఇది చూచి, కైకేయి తమకముతో వనవాసమునకు 
తగిన వల్కలములను ఆభరణములను, పాత్రలను తెచ్చి, శ్రీరాముని ముందుంచి, మృదువుగా ఇట్టు పలికెను. “ఓ 
రామా! నీవు రాజుగారికి (ప్రాణసమానుడవు. (పేమ వశమున దుర్చలహృదయుడైన రాజు స్నేహశీలములను 
విడిచిపెట్టలేరు. రాజుగారు తన యశమును, పుణ్యమును, పరలోకసౌఖ్యములనుసైతము వదలుకొందురు. నిన్ను 
మాత్రము వనములకు పోనియ్యరు. ఈ విషయమును బాగుగా యోచించి, నీకు యుక్తమైన దానిని ఆచరింపుము.” 
కైకేయిమాతఉపదేశవచనములకు శ్రీరాముడు సంతసించెను. మహారాజునకు ఈ మాటలు ములుకులవలె 
గ్రుచ్చుకొనెను. “నా (ప్రాణములింకను ఏలనిలిచియున్నవి?” అనినుడువుచు రాజు మూర్చితుడాయెను. (ప్రజలు 
వికలులైరి. ఏమి చేయుటకును వారికి తోచదాయెను. శ్రీరామచంద్రుడు వెంటనే మునివేషము దాల్చి తల్లిదండ్రులకు 
నమస్కరించి ముందునకు సాగెను. (చౌ॥ 1-4) 


శ్రీ సీతారామలక్ష్మణుల ననగమనము 


దో- సజి బన పొజు సమాజు సబు, బనితా బంధు సమేత 1 


బంది DS గుర SOS ప్రభు, చలె కరి సబహి అచేత ॥ 79 ॥ 
వనవాసమునకు అవసరములగు వస్తువులను గైకొని, సీతాలక్ష్మణసహితుడై శ్రీరాముడు బ్రాహ్మణులకును, 
వసిష్టునకును (ప్రణమిల్లైను. వనములకు బయలుదేజుచున్న రాముని జూచి, అందజును అచేతనులైరి. (దో॥ 79) 


చౌ-నికసి బసిష్ట ద్వార భఎ ఠాఢే । దేఖే లోగ బిరహ దవ దాఢే ॥ 
కహి ప్రీయ బచన సకల సమురూఏ 1 DS బృంద రఘుబీర బొలాఏ ॥1॥ 
గుర సన కహి బరషాసన దీన్నే । ఆదర.దాన బినయ బస 8 
జాచక దాన మాన సంతోషే 1 మీత పునీత ప్రేమ పరితోషే ॥ 2 ॥ 
దాసీ. దాస బొలాఇ బహోరీ 1 గురహి Bh SS కర జోరీ ॥ 
సబ కై సార సార MPS । కరబి జనక జననీ కీ నాఈ(॥3॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


es ee . 


బారహిం బార జోరి జుగ పానీ 1 కహత రాము సబ సన మృదు బానీ ॥ 
స్తాఖ సబ భాంతి మోర హితకారీ 1 జెహి Se రహై భుఆల సుఖారీ ॥ 4 1 


అక్కడినుండి బయలుదేటి, వారు వసిష్టునినివాసమునకు చేరిరి. అక్కడనూ ప్రజలెల్లరు గుమిగూడి, 
రామునియెడబాటునకు తట్టుకొనలేక WIE విలవిలలాడు చుండుటను వారు చూచిరి. రఘురాముడు తన 
ప్రియ వచనములతో వారిని ఓదార్చి, బ్రాహ్మణులను పిలిపించెను. వారికి సంవత్సర (గ్రాసమును ఇప్పింపవలసినదిగా, 
అతడు వసిష్టుని ప్రార్ధించెను, ఆదరముతో దానములతో వినయముతో వారి మనస్సులను ఆనందింపజేసెను. పిదప 
దానసమ్మానములతో అర్జులను సంతోషపజచెను. మిత్రులను తన HWS సంతుష్టులను గావించెను. పిమ్మట 
ద్రాసదాసీలను పిలిపించి, వారిని గురువునకు అప్పగించి, చేతులు జోడించి, “స్వామీ! మీరు తల్లిదండ్రులవలె వీరిని 
కాపాడుడు.” అని ప్రార్ధించెను. అచటనున్న ప్రతివ్యక్తికిని నమస్కరించి, మృదుమధురముగా పలికెను. “రాజుగారిని 
ఆనందపణచువారే నాకు హితులు. (చౌ॥ 1-4) 


దో- మాతు సకల మోరే DUE, Bc న హోహి( దుఖ O51 
dg GPG తుమ్మ కరెహు సబ, పుర జన పరమ ప్రబీన॥ 80 ॥ 
పరమసహృదయులైన ఓ పౌరులారా! నాతల్లులకు నావియోగబాధ తెలియకుండ చేయుడు. _(దో॥ 80) 


చౌ- ఎహీ DA రాను సబహి సముర్వూవా | గుర పద పదుమ హరషి సిరు నావా ॥ 

గనపతి గౌరి ASS మనాఈ 1 చలే OHS Hq రఘురాఈ ॥1॥ 

రాను Kod అతి Sood బిషాదూ 1 సుని న జాఇ పుర BSS నాదూ ॥ 

కుసగున లంక అవధ అతి BSP 1 హరష బిషాద Dos సురలోకూ ॥ 2 ॥ 

గఇ మురుఛా తబ భూపతి జాగే 1 బోలి సుమండత్రు కహన అస లాగే ॥ 

రాము చలే బన GS న జాహీ. 1 Up సుఖ లాగి రహత తన మాహీ( ॥ 3 ॥ 

DBP Se కవన బ్యథా బలవానా | జో దుఖు hg తజహి( తను ప్రొనా ॥ 

పుని ధరి ధీర Sing నరనాహూ 1 లై రథు సంగ సఖా తుమ్మ జాహూ ॥ 4u 

ఈ విధముగా శ్రీరాముడు పురప్రముఖులందటికిని నచ్చజెప్పి, గురువుగారి పాదపద్మములకు సాదరముగా 
ప్రణమిల్లి, గణేశుని, గౌరీదేవిని, పరమేశ్వరుని ధ్యానించి, వారి ఆశీర్యాదములతో బయలుదేటెను. శ్రీరాముడు 
బయలుదేటువేళ నగరమంతయును విషాదముతో ఆర్తనాదములతో నిండిపోయెను. లంకలో అపశకునములు 
పొడసూపెను. అయోధ్య శోకవిహ్వలమాయెను. దేవలోకము హర్షశోకసమ్మిళితమాయెను. మూర్భనుండి స్పృహలోనికి 
వచ్చిన రాజు సుమం్రుని బిలిచి, యిట్లు పలికెను. “శ్రీరాముడు వనములకు పోయినను నా 'ప్రాణములుమాత్రము 
పోకున్నవి. ఏ సుఖము నాసించి, అవి ఈ శరీరమును అంటిపెట్టుకొనియున్నవో తెలియుట లేదు. దుఃఖమునకు 
గురియెగూడ ఈ ప్రాణములు పోవుటలేదు. ఇంతకంటెను వ్యథ ఏముండును?” మటల ధైర్యమును దెచ్చుకొని రాజు 
ఇట్టు పలికెను. “మిత్రమా! నీవు రథమును దీసికొని రామునితో వెళ్లుము. (చౌ॥ 1-4) 


దో- సుఠి సుకుమార కుమార S'S, జనకసుతా సుకుమారి | 
రథ చథఢాఇ దెఖరాఇ బను, PONY xc దిన చారి ॥ 810 


రాజకుమారులిదలును, జానకియు మిక్కిలి సుకుమారులు. వారిని రథముపై ఎక్కించుకొని, వనమును 
స్త లలో దో॥ 81) 
చూపి, నాలుగుదినములలో తిరిగిరమ్ము. (దో॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


344 శ్రీ రామచరిత మానసము 


SS ea 


9 


చౌ- Fe నహి( ఫిరహి ధీర దొఉ PSs 1 సత్యసంధ దృఢబ్రత రఘురాఈ ॥ 

తౌతున్లు బినయ కరెహు కర జోరీ | ఫేరిఅ ప్రభు మిథిలేసకిసోరీ ॥ 1 ॥ 

జబ సియ కానన BH డెరాఈ 1 కహెహు మోరి సిఖ అవసరు పాఈ ॥ 

సాసు ససుర అస SIPS సందేసూ 1 పుత్రి ఫీరిఅ బన బహుత కలేసూ ॥ 2 ॥ 

పీతుగృహ కబహు( కబహు( ససురారీ 1 రహెహు జహా రుచి హోఇ తుమ్హారీ I 

ఎహి DO కరెహు ఉపాయ కదంబా 1 ఫిరఇ త హోఇ (PS అవలంబా ॥3॥ 

నాహి( త మోర మరను పరినామా 1 కఛు న బసాఇ భఏ( OG బామా ॥ 

అస కహి మురుఛి పరా మహి రాడఊ | రాము లఖను He ఆని దెఖాఊ ॥ 4 ॥ 

రఘునాథుడు సత్యవ్రతుడు గావున సోదరులిద్దజును 'మేము తిరిగిరాము' అని చెప్పినచో చేతులు జోడించి, 
'దయచేసి జనకసుత నైనను అయోధ్యకు పంపుడు' అని (ప్రార్థింపుము. సీతాదేవి అడవిదృశ్యములకు 
భయపడినప్పుడు దానిని అవకాశముగా తీసికొని, ఇట్టు నా సందేశమును వినిపింపుము. “కుమారీ! నీ 
అత్తమామలసందేశమును అనుసరించి, ఈ భయంకరవనమునుండి మజలిరమ్ము. నీవు తండ్రిగారి ఇంటిలోనైనను 
అత్తగారింటిలోనైనను నీయిష్టప్రకారము నీకు తోచినంతకాలము ఉండవచ్చును. ఏవిధముగనైనను ఏ 
ఉపాయములతోడనైనను, ఆమెను అయోధ్యకు తోడ్కొనిరమ్ము. కనీసము సీతమ్మ వచ్చినను నాప్రాణములకు 
ఆలంబనముదొరకును. లేనిచో పర్యవసానము నా మరణమే. విధి వైపరీత్యమునకు ఎవ్వరును ఏమియు 


చేయజాలరు.” అనియిట్టు పలికిన పిమ్మట “నాకు సీతారామలక్ష్మణులను తెచ్చిచూపుము.” అని సల్కుచు దశరథ 
మహారాజు మూర్చితుడాయెను. (చౌ॥ 1-4) 


దో- పాణ రజాయసు నాఇ సిరు, రథు అతి BK బనాఇ। 
గయజ జహా( బాహెర నగర, సీయ సహిత SS భాఇఖ॥ 82 ॥ 


రాజాజ్జను పొందిన సుమంత్రుడు ఆయనకు నమస్కరించి, వెంటనే వేగవంతములైన హయములనుబూన్నిన 
రథముపై నగరపుపాలిమేరలను చేరెను. ఆక్కడ సీతారామలక్ష్మణులుండిరి. (దో॥ 82) 


చౌ- తబ సుమంత్ర నృప బచన సునాఏ 1 కరి OSB రథ రాము చఢాని ॥ 
SG రథ సీయ సహిత దొఉ భాఈ 1 చలే హృదయ( అవధహి సిరు నాఈ ॥ 1 ॥ 
Sod రాము లభి అవధ అనాథా । బికల లోగ సబ లాగే Dau 
కృపాసింధు బహుబిధి సమురూవహి( 1 ఫిరహి( ప్రేమబస పుని ఫీరి అవహి( ॥ 2 ॥ 
లాగతి అవధ భయానని భారీ | మానహు( కాలరాతి అంధిఆరీ ॥ 
ఘోర జంతు సమ పుర నర నారీ 1 డరపహి( ఏకహి ఏక నిహారీ ॥ 3 ॥ 
ఘర మసొన పరిజన జను భూతా 1 సుత హిత మీత మనహు( జమదూతా ॥ 
బాగన్హ బిటప BO కుమ్మిలాహీం 1 సరిత సరోవర దేఖి న జాహీం॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 345 


పిదప సుమంత్రుడు శ్రీరామునకు రాజుగారిసందేశమును వినిపించి, రథమును అధిరోహింపుమని ప్రార్థించి, 
వారిని రథారూఢులుగా జేసెను. అంతట వారు అయోధ్యకు (ప్రణమిల్లి, ముందునకుసాగిరి. శ్రీరామచంద్రుడు 
అయోధ్యను అనాథగా చేసిపోవుట చూచి, వ్యాకులురైన (ప్రజలు వారిరథమువెంట పరుగులుదీసిరి. దయామూర్తియైన 
ఆ రామచంద్రుడు వారికి అనేకవిధముల నచ్చజెప్పి, తిరిగిపొండని పల్కెను. వారు కొంత దూరము 
అయోధ్యవైపునకునడచి 'ప్రేమవశమున మణల శ్రీరాముని అనుసరింపసాగిరి. ఇప్పుడు అయోధ్యలో కాళరాత్రి 
వ్యాపించినట్టు భయానకవాతావరణము ఏర్పడెను. నగరములోని స్త్రీ పురుషులు ఒకరికిమజియొకరు 
కూరమృగములుగా కన్పట్టుచుండిరి. వారిగృహములు శ్మశానములవలెను, అందున్నవారు భూతప్రేతములవలెను, 
మిత్రులు, పుత్రులు, హిజైషులు యమదూతలవలెను కనబడసాగిరి. తోటలోని వృక్షములు, లతలు 
తేజోవీహీనములయ్యెను. నదులు, తటాకములు భయంకరముగా కన్పట్టుచుండెను. (చౌ॥ 1-4) 


దో- హయ గయ కోటిన్హ కేలిమృగ, పురపసు చాతక మోర! 
పిక రథాంగ సుక సారికా, సారస హంస చకోర ॥83॥ 


అసంఖ్యాకములైన ఏనుగులు, గుజ్జములు, వినోదమునకై పెంచిన జింకలు, నగరములోని పశువులు, 
కోయిలలు, నెమళ్ళు, చిలుకలు, గోర్వంకలు, మైనా పక్షులు, హంసలు, చకోర పక్షులు- (దో॥ 83) 


చౌ-రామ బియోగ బికల సబ GS 1 జహ( తహ మనహు చిత్ర లిఖి HG ॥ 

నగరు సఫల బను గహబర భారీ 1 ఖగ మృగ బిపుల సకల నర నారీ ॥ 1 ॥ 

DG కైకఈః కిరాతిని క్రీస్ట్రీ । జహి దన దుసహ దసహు Ob O91 

sin న సకే రఘుబర బిరహాగీ SS లోగ సబ బ్యాకుల wh ॥ 2 ॥ 

సబహీ( బిచారు కీన్ల మన మాహీ( 1 రామ లఖన సియ బిను సుఖు నాహీ( ॥ 

aie రాము తహ( సబుఇ సమాజూ 1 బిను రఘుబీర అవధ Sorc కాజూ ॥ 30 

చలే సాథ అస మంత్రు దృఢాఈ 1 'సుర దుర్లభ సుఖ SIS బిహాఈ ॥ 

రాను SUS పంకజ ప్రియ జిన్సహీ 1 బిషయ భోగ బస కరహింకి Oger ॥ 4 ॥ 

శ్రీరాముని యెడబాటునకు కలతచెంది కలవరపాటునకులోనై ఎక్కడివక్కడ చిత్రములో VT HOSS 
నిలిచిపోయినవి. ఇంతకుముందు నగరమంతయు ఫలవృక్షములతో నిండిన దట్టమైన వనము వలెనుండెను. అందలి 
స్త్రీపురుషులు, పశు పక్షులు సుఖసంపదలతో హాయిగా నుండిరి. కాని విధాత కైకేయి యనెడి. కిరాత [BP 
సృష్టించెను. ఆమె ఈ వనమును కాల్చుటకు దశదిశల దుస్సహదావాగ్నులను 'ప్రజ్వలింపజేసెను. తతృలితముగా 
ఏర్పడిన శ్రీరామచంద్రుని విరహాగ్నిని భరింపలేక అందణును వ్యాకులురై పరుగులు దీసిరి. అందణును తమ తమ 
మనస్సులలో ఒకే ఆలోచనను కలిగియుండిరి. "సతారామ లక్ష్మణులు లేనిదే సుఖము లేదు. శ్రీరాముడున్నచోటనే 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


346 శ్రీ రామచరిత మానసము 


సమాజము సుఖముగా ఉండును. శ్రీరాముడు లేని అయోధ్యలో మాకేమి పని?” ఇట్లు దృఢనిశ్చయము dyer 
వారు శ్రీరాముని అనుసరించిరి. దేవతలకుగూడ అసూయను గలిగించు సుఖశాంతులకు నెలవైన తమఇండ్డనుగూడ్త 
వదలి వేసిరి. శ్రీరాముని చరణకమలములను (ప్రేమించు వారు విషయభోగములలో చిక్కుపడుదురా? (Fu 1-4) 


దో- బాలక బృద్ద బిహాఇ గృహం లగే లోగ సబ సాథ। 
తమసా తీర నివాసు కియ, ప్రథమ ASH రఘునాథ ॥ 84 ॥ 


బాలురను వృద్దులను తమ ఇండ్లలో వదలి, నగర (ప్రజలందణును ఆయనను అనుసరించిరి. శ్రీ 
రఘురాముడు మొదటి దినమున తమసానదీతీరమున బసచేసెను. (దో॥ 84) 


చౌ- రఘుపతి ప్రజా శ్రేమబస SH 1 సదయ హృదయ దుఖు భయజ బిసేషీ ॥ 

కరునామయ రఘునాథ గొసాఈ | BA పాఇqఅహి( పీఠ పరాఈ ॥ 1 ॥ 

కహి సప్రేమ మృదు బచన సుహాఏ 1 బహుబిధి రామ లోగ సమురూఏ ॥ 

కిఏ ధరమ ఉపదేస ఘనేరే | లోగ ప్రేమ బస ఫిరహింన ఫేరే 20 

సీలు సనేహు ఛాడి నహి జాఈ 1 అసమంజస బస భే రఘురాఈ ॥ 

లోగ సోగ శ్రమ బస ND సోఈ 1 కఛుక దేవమాయా( మతి మోఈ ॥ 3 ॥ 

జబహీి( జామ జుగ జామిని బీతీ | రామ సచివ సన కహెఉ సప్రీతీ ॥ 

భోజ మారి రథు హాశహు తాతా 1 ఆన ఉపాయ బనిహి నహి6 బాతా ॥ 4 ॥ 

ప్రేమ. (భక్తి పరవశులైన తనప్రజలను జూచి, దయాళువైన శ్రీరామునిహృదయము ద్రవించెను. 
శ్రీరామచం[ద్రప్రభువు కరుణామయుడు. ఇతరుల దుఃఖమును వెంటనే (గ్రహించును. (ప్రేమపూర్వకముగా 
కోమలమధురవచనములతో వారికి అనేకవిధముల నచ్చజెప్పెను. ధార్మికమైన ఉపదేశములనిచ్చెను. కాని 
ప్రేమవిహ్వలురైన వారు తిరిగి పోవుటకు సమ్మతింపలేదు. శ్రీరామచం[ద్రునియెడగల తమస్నేహశీలములను వారు 
విడువలేకపోయిరి. శ్రీరాముడు ఇట్టి ధర్మసంకటమున చిక్కుకొనెను. ఆ రాత్రి శోకశ్రమలకారణముగ 
ప్రజలందజును నిద్రలో మునిగియుండిరి. దేవతల మాయవలన గూడ వారి బుద్ధి మోహములో పడిపోయెను. రాత్రి 
రెండు జాములు గడిచిన పిమ్మట శ్రీరామచంద్రుడు (ప్రేమపూర్వకముగా సుమంత్రునితో ఇట్లు పలికెను. “తండ్రీ! 
రథమును ఇచ్చటి నుండియే మజలించుకొనిపొండు. ఆ రథచ(క్రముల జాడలుగూడ ఎవ్వరికిని తెలియకుండునట్టు 
చూడుడు. ఆకారణమున రథము ఏ దిశకు వెళ్లినదియు ఎవ్వరును తెలిసికొన జాలరు. ఇంతకంటె గత్యంతరము 
లేదు. (ou 1-4) 


దో- రామ లఖన సియ జాన WE, Som SOS Hh నాఇ 1 
సచివ చలాయడఉ తురత Sho, ఇత ఉత ఖోజ దురాఇ ॥ 85 ॥ 


1. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకుతండ్రి ॥ సీతమ్మ ॥ 
వాతాత్మజ సౌమిత్రి వైన తేయరిపుమర్దన 
ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా! ॥ సీతమ్మ ॥ (త్యాగరాజ) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 347 


ES 
oS 


శివుని (QOD, సీతారామలక్ష్మణులు రథమును అధిరోహించిరి. మంత్రి వెంటనే రథమును అటునిటు 
త్రిప్పుచు జాడలు గుర్తుపట్టకుండునట్లు చేసెను. (దో॥ 85) 


చా- జాగే సకల లోగ భఎం భోరూ । గే రఘునాథ భయణ అతి సోరూ ॥ 

రథ కర భోజ కతహు( నహి సానహి( 1 రామ రాను కహి చహు దిసి ధావహి( ॥ 1 ॥ 

మునహు( బారినిధి బూడ జహాజూ 1 భయజి బికల బడ బనిక సమాజూ ॥ 

ఏకహి ఏక దేహి ఉపదేసూ। SA రామ హమ జాని కలేసూ ॥ 2 ॥ 

నిందహి ఆపు సరాహహి( మీనా 1 ధిగ జీవను రఘుబీర బిహీనా ॥ 

జౌ. పై ప్రియ బియోగు బిధి కీన్హా । తౌ కస మరను న మాగేం దీన్హా॥ 3 ॥ 

ఎహి బిధి కరత ప్రలాప కలాపా 1 ఆఏ అవధ GS పరితాపా ॥ 

బిషమ బియోగు న జాఇ బఖానా 1 అవధి ఆస సబ రాఖహి( ప్రానా ॥ 4 ॥ 

తెల్లవాణీనంతనే నిద్ర నుండి లేచి, సీతారామ లక్ష్మణులను గాంచక ప్రజలు గగ్గోలుపడి, 'రఘునాథుడు 
వెళ్లిపోయినాడు,' అని పలికిరి. రథచ(క్రపుజాడలు ఎచ్చటను గన్పింపలేదు. “రామా! రామా!’ అనుచు నలుదెలసకును 
పరుగెత్తిరి. సముద్రమున ఓడ మునిగినప్పుడు వికలురైనవ్యాపారులస్థితివలె ఆ ప్రజలస్థితి కనపడెను. 'మనము 
వనవాస శ్లేశములకు తట్టుకొన లేమని భావించి, శ్రీరాముడు మనలను ఇచటనే వదలివెళ్లినాడు'- అనుచు వారు 
పరస్పరము చెప్పికొనసాగిరి. వారు తమనుతాము (అందజును ఒక్కుమ్మడిగా నిద్రావశులైనందులకు) 
దూషించుకొనసాగిరి. శ్రీరాముని ఎడబాసి, జీవించుట వ్యర్థము. విధాత మనప్రియతమ॥ప్రభువును మననుండి 
Send, అతడు మనకు మృత్యువును ఏల (ప్రసాదింపలేదు?' అని ఒకొరినొకరు ప్రశ్నించు కొనుచు, (నీటినుండి 
తీయగానే చనిపోవు) చేపల నెంతో పొగడిరి. geo పరిపరి విధములుగా పరితపించుచు వారు అయోధ్యకు తిరిగి 


వచ్చిరి. వారి విరహబాధ వర్లనాతీతము. శ్రీరాముడు వనవాసమునుండి తిరిగివచ్చునను ఆశతో వారు 
జీవించుచుండిరి. (చౌ॥ 1-4) 


దో- రామ దరస హిత నేను WS, లగే కరన ST POI 


నునహు. కోక కోకీ కనుల, దీన DIPS తమారి ॥ 86 ॥ 


శ్రీరాముని పునరాగమనమునకై (స్త్రీ పురుషులందజును ఉపవాసాదివ్రతనియమములను పాటింపసాగిరి. 
సూర్యుడు లేనప్పుడు చక్రవాక పక్షులవలె, కమలముల భంగి, శ్రీరాముడు లేనందున వారు దీనావస్థకు గురియెరి. 
(దో॥ 86) 


చౌ- సీతా సచివ సహిత SS భాఈ 1 సృంగబేరపుర పహుంచే జాఈ ॥ 
ఉతరే రామ. దేవసరి దేఖీ | కీన్ల దండవత హరషు బిసేషీ ॥ 1 ॥ 
లఖన BOSC సియం కిఏ ప్రనామా 1 సబహి సహిత సుఖు పాయఉ రామా ॥ 
గంగ సకల ముద మంగల మూలా 1 సబ సుఖ కరని హరని సబ సూలా ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


348 శ్రీ రామచరిత మానసము 


ననన ననన 


కహి కహి కోటిక కథా ప్రసంగా 1 రాము బిలోకహి( గంగ తరంగా ॥ 

సచివహి అనుజహి ప్రీయహీ సునాఈ 1 బిబుధ నదీ మహిమా అధికాఈ ॥ 3 ॥ 

మజ్జను కీన్ల పంథశ్రమ గయఊ 1 సుచి జలు bed ముదిత మన భయడ ॥ 

సుమిరత జాహి మిటఇ శ్రమ భారూ 1 తెహి శ్రమ యహ లౌకిక బ్యవహారూ ॥ 4 ॥ 

సీత్రాదేవితోడను, మంత్రి తోడను సోదరులిద్దజును శృంగబేరపురమునకు చేరిరి. అచట సురనదియైన 
గంగనుజాచి, శ్రీరాముడు రథమునుండి దిగి, సంతోషముతో జాహ్నవికి దండ |ప్రణామములాచరించెను, 
లక్ష్మణుడును, సీతాదేవియు, సుమంత్రుడును గంగాదేవికి ప్రణమిల్లిరి. అందణును అమితానందమును పొందిరి, 
భాగీరథి ఆనందస్వరూపిణి, సర్వమంగళములకును ఆలవాలము, సకల సుఖ(ప్రదాయిని, సమస్త దుఃఖములను. 
దూరము చేయునది. గంగాతరంగములను జూచుచు శ్రీరాముడు గంగానదీమహిమలనుగూర్చి పెక్కుకథలను 
సుమంత్రునకు లక్ష్మణునకు సీతాదేవికి చెప్పెను. తరువాత వారందణును నదిలో స్నానములాచరించి, 
ప్రయాణపుబడలికలను దీర్చుకొనిరి. పవిత్రనదీతీర్ణమును స్వీకరించుటచే వారిమనస్సులు (ప్రసన్నములాయెను. 


శ్రీరామునినామ[శ్రవణమా(త్రముననే సకల(శ్రమలు దూరమగును. అట్టి ప్రభువు స్వచ్చందముగా మానవశరీరమును 
దాల్చి, లౌకిక శ్రమలకు గురియగుట ఆయన లీలావిలాసమే. (చౌ॥ 1-4) 


దో- సుద్ద సచ్చిదానందమయ, కంద భానుకుల కేతు! 
చరిత కరత నర అనుహరత, సంసృతి సాగర సేతు॥ 87 ॥ 


శ్రీరామచంద్రుడు Sey రజస్తమో గుణములకతీతుడైన సచ్చిదానందవి[గ్రహుడు. ఐనను అతడు సామాన్య 
మానవులవలె |ప్రవర్తించుచుండెను. సూర్యవంశమునకే ఆయన అలంకారము. మానవులు భవసాగరమును దాటుటకు 
అతడొకసేతువు. (దో॥ 87) 


శ్రీరామ గుహుల సమాగమము 


చౌ- యహ సుధి గుహం నిషాద జబ పాఈ 1 ముదిత OD ప్రియ బంధు బొలాఈ ॥ 
Od ఫల మూల Be భరి భారా ows WHS హియ( హరషు అపారా ॥ 1 ॥ 
కరి దండవత భే(ట ధరి atic ప్రభుహి బిలోకత అతి అనురాగే( ॥ 
సహజ సనేహ Dow రఘురాఈ 1 పూణీ కుసల నికట బైఠలాఈ ॥ 2 ॥ 
నాథ కుసల పద పంకజ దేఖే( 1 భయత( భాగభాజన జన SBe ॥ 
దేవ GUD ధను Gin తుమ్హారా 1 మై( జను నీచు సహిత పరివారా ॥ 3 ॥ 
కృపా కరిఅ పుర ధారిఅ పాడ 1 Geo జను sao లోగు సిహాఊ ॥ 
కహెహు సత్య సబు సఖా సుజానా | మోహి దీన్హ పితు ఆయసు ఆనా ॥ 4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 349 


నిషాదరాజైన గుహునకు శ్రీరాముని ఆగమనవార్త తెలియగనే అతడు సంతోషముతో తనబంధుమి(త్రులను 
బిలిచి, ఫలమూలాదిఉపాయనములను కావళ్లకు ఎత్తుకొని, శ్రీరాముని దర్శించుటకై అపారహర్షముతో వచ్చెను. 
కానుకలను (ప్రభువుముందుంచి, ఆయనకు (ప్రణామములను ఆచరించి, మిక్కిలి భక్తితో దర్శింపసాగెను. 
శ్రీరామచంద్రుడు అతని సహజ (ప్రేమకు వశుడై, దగ్గరకు పిలిచి, కుశలమడిగెను. నిషాదరాజు పలికెను. “ప్రభూ! మీ 
చరణకమలముల దర్శనమే మా సర్వసుఖములకును మూలము. నేను మిక్కిలి భాగ్యశాలిని. ఈ నేల, సంపదలు, 
అన్నియు మీవే, నేను, నా పరివారము మీ సామాన్య సీవకులము. దయతో మానగరమునకు (శృంగబేర పురమునకు) 
విచ్చేసి, ఈ దాసునికీర్తిని ఇనుమడింపజేయుడు. అందజును నా అదృష్టమును కొనియాడెదరు.” శ్రీరామచంద్రుడు 
పలికెను. “ప్రియమి(త్రమా! నీవు లెస్స పలికితివి. కాని తండ్రిగారు నాకొసంగిన ఆజ్జవేలుగా ఉన్నది. (చౌ॥ 1-4) 


దో- బరష చారిదస బాసు బన, ముని WS BH అహారు। 
[గ్రామ బాసు నహి ఉచిత సుని, గుహహి భయడి దుఖు భారు ॥ 88 ॥ 
నేన్సు మునివేషముతో కందమూలఫలములను భుజించుచు పదునాలుగు సంవత్సరములు వనములలో 


నివసింపవలెను. (గ్రామములోనుండుట నాకు ఉచితముగాదు.” ఈ మాటలకు గుహుడు మిగుల దుఃఖితుడాయెను. 
(దో॥ 88) 


చౌ-రాను లఖన Bodo రూప నిహారీ 1 కహహి( సప్రేమ గ్రామ నర నారీ ॥ 

తే పితు మాతు కహహు సఖి కైసే । AS పఠఏ బన బాలక ఐసే ॥1 ॥ 

ఏక కహహిం భల భూపతి Sar లోయన లాహు హమహి బిధి దీన్లా ॥ 

తబ నిషాదపతి ఉర అనుమానా 1 తరు సింసుపా మనోహర జానా ॥ 2 ॥ 

లై రఘునాథహి Tac దెఖావా 1 కహెఉ రామ సబ భా(తి సుహావా ॥ 

పురజన కరి జొహారు ఘర ఆఏ 1 రఘుబర సంధ్యా కరన 5°) [3 ॥ 

గుహం సంవారి DHS డసాఈ 1 కుస కిసలయ మయ మృదుల సుహాఈ ॥ 

సుచి ఫల మూల మధుర మృదు జానీ | Sa భరి భరి రాఖెసి పానీ ॥ 4॥ 

సీతారామలక్ష్మణులసౌందర్యమును జూచి ఆ గ్రామములోని స్త్రీపురుషులు మిక్కిలి సంబరపడి, ఇట్లు 
చర్చించుకొనిరి. “ఈ సుకుమారులైన బాలకులను అడవులకు పంపిన ఆ తల్లిదండ్రులెట్టివారు? వారిలో ఒకరు 
“రాజు చేసినది మంచిపనియే. ఈ నెపమున విధాత మనకు నేత్రానందమును గల్లించినాడు'. అనిరి. శ్రీరామాదులు 
బసచేయుటకు నిషాదరాజు ఒక చక్కని శింశుపావృక్షచ్భ్చాయలో ఏర్పాట్టు కావించెను. అతడు ఆ రఘువరునకు ఆ 
స్థానమును చూపెను. రామచంద్రుడు దానిని ఎంతో మెచ్చుకొనెను. నగరప్రజలు వారికి నమస్కరించి ఇండ్లకు చేరిరి. 
శ్రీరాముడు, సౌమిత్రియు సాయంసంధ్యోపాసన నిర్వర్తించుటకై వెళ్లిరి. గుహుడు మెత్తని చిగురుటాకులతో, కుశలతో 
చూడముచ్చటైన పరుపును సిద్ధముచేసి, స్వయముగా తీసికొని వచ్చి పజచెను. నిర్మలమధురపలములను, 
మూలములను దొన్నెలలో గొనివచ్చెను. నీటిని గూడ దొన్నెలలో తెచ్చెను. (చౌ॥ 1-4) 


దో- సియ సుమంత్ర భ్రాతా సహిత, కంద మూల ఫల Ig! 
సయన కీన్ల రఘుబంసమని, పాయ పలోటత భాఈ ॥ 89 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. i in. Digiti 
0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


350 శీ రామచరిత మానసము 


కపప అకక 


శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, సుమంత్రుడు కందమూల ఫలములను ఆరగించిరి. పిదప 
రఘుకులమణి నిద్రింపగా లక్ష్మణుడు ఆయన పాదముల నొత్తెను. (దో॥ 89) 


చా-ఉకే లఖను ప్రబు BSS జానీ | కహి సచివహి సోవన మృదు బానీ ॥ 

కఛుక దూరి సజి బాన HOSS 1 జాగన లగే Bd బీరాసన ॥1॥ 

గుహ బొలాఇ పాహరూ ప్రతీతీ 1 TSc Te రాఖే అతి ప్రీతీ ॥ 

ఆపు లఖన పహి( BOG జాఈ | కటి భాధీ సర చాప చఢాఈ ॥ 2 ॥ 

సోవత ప్రభుహి నిహారి నిషాదూ 1 భయణ ప్రేమబస హృదయ బిషాదూ ॥ 

తను పులకిత జలు లోచన బహఈ 1 బచన సట్రేమ లఖన సన కహఈ ॥ 3 ॥ 

భూపతి భవన సుభాయ( సుహావా 1 సురపతి సదను న పటతర పావా ॥ 

మనిమయ రచిత చారు చౌబారే 1 జను రతిపతి నిజ హాథ సంవారే ॥ &॥ 

శ్రీరామచంద్ర ప్రభువు నిద్రింపగానే లక్ష్మణుడు సుమంత్రుని గూడ “ని(ద్రింపుము” అని చెప్పి, తాను 
ధనుర్భాణములను గైకొని, అలంతదూరమున వీరాసనమున కూర్చొని మేల్కొనియుండెను. గుహుడు 


౧ 


విశాసపాత్రులైన కాపలాదారులను వేర్వేణు స్థలములలో నియమించి, తానును స్వయముగా అమ్ములపొదితోను, 
ధనుర్భాణములతోను లక్ష్మణుని ప్రక్కన కూర్చుండెను. (ప్రభువు నిద్రించుటను జూచి, నిషాదరాజహృదయము 
'ప్రేమవశమున విషాదమునకు లోనయ్యెను. ఐనను శరీరము పులకితమాయెను. కన్నులు చెమర్చిను. లక్ష్మణునితో 
'ప్రేమపూర్వకముగా ఇటు పలికెను. “ దశరథ మహారాజు (ప్రాసాదము సహజముగా మిక్కిలి అందముగా నుండును. 
దానికి ఇంద్రభవనముగూడ సాటిరాదు. మన్మథుడు స్వయముగా నిర్మించెనా? అనునట్లు ఆ 'ప్రాసాదము యొక్క 
పైగదులు (బాల్కనీలు) మణి ఖచితములైనవి. (చౌ॥ 1-4) 


దో- సుచి సుబిచిత్ర సుభోగమయ, సుమన సుగంధ సుబాస | 
eck మంజు మనిదీప ww, సబ బిధి సకల సుపాస ॥ 90 ॥ 


ఆ భవనములు పవిత్రములు. మధుర భోగపదార్థములతో నిండినవి. పూలసువాసనలతో గుబాళించునవి. 
చిత్రవిచిత్రములైన మెత్తని పాన్సులు మణిదీపములు, అనేక సౌకర్యములు గలవి. (దో॥ 90) 


చౌ-బిబిధ బసవ ఉపధాన తురాఈం 1 ఛీర ఫేన మృదు బిసద సుహాఈం ॥ 
తహ సీయ రాము సయన నిసి కరహీ( 1 నిజ GO రతి మనోజ మదు హరహీ( ॥ 1 ॥ 
తే సియ రాము .సాథరీ( సోఏీ 1 శ్రమిత.బసన బిను జాహి( న జోఏ ॥ 
మాతు పితా పరిజన పురబాసీ 1 సఖా సుసీల దాస అరు దాసీ ॥ 2 ॥ 
జొగవహిం జిన్హహి ప్రొన కీ నాఈ6 1 మహి సోవత తెఇ రామ గొసాఈః( ॥ 


పితా జనక జగ DOS ప్రభాఊ | ససుర సురేస సఖా రఘురాఊ ॥ 3 | 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 351 


mm 

రామచందు పతి సో బైదేహీ | సోవత మహి బిధి బామ నకేహీ ॥ 

సియ రఘుబీర కి కానన జోగూ 1 కరమ ప్రధాన సత్య కహ లోగూ ॥ 4॥ 

పరుపులపై పరుచు వస్త్రములు దిండ్లు మొదలగునవి పాలమీగడలవలె స్వచ్ళమై, సుందరమై, కోమలమై 
యుండును. అట్టి పరుపులపై అచ్చట నిద్రించుచుండెడివారు. అందచందములలో రతీమన్మథులను గూడ అథః 
కరించునట్టి సీతారాములు నేడు ఈ ఆకులలములతో ఏర్పజచబడి వస్త్రములుగూడ లేని చాపపై అలసి సొలసి 
పరుండినారు. వారిని చూచుటకు గూడ బాధ వేయుచున్నది. వారిని తమ (ప్రాణములతో సమానముగా చూచుకొను 
తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను, ప్రజలను, మిత్రులను, దాస, దాసీజనులను వదలి, ఈనాడు ఇచట నేలపై 
పరుండినారు. జగద్విఖ్యాతినందిన జనకునియంతటి మహారాజునకు కూతురై, ఇంద్ర సఖుడైన దశరథ మహారాజునకు 
FEB, పురుషోత్తముడైన శ్రీరామచంద్రునకు పత్నియైన సీత్రాదేవి నేడు ఇక్కడ భూమిపై శయనించినది. “విధి 
బలీయమైనది. కర్మ (ప్రభావము అధిగమింపరానిది” అని లోకులు పలుకుట నిజమే. సీతారాములు వనవాసమునకు 
అర్హు లా? (చౌ॥ 1-4) 


దో- కైకయనందిని మందమతి, కఠిన కుటిలపను కీన్ల । 


జెహి. రఘునందన జానకిహి, సుఖ అవసర దుఖు దీన్హ 91 ॥ 
నీచబుద్ధిగల కైకేయి తన కుటిలత్వమువలన సుఖింపవలసిన సమయమున సీత్రారాములను దుఃఖములపాలు 
చేసినది. (దో॥ 91) 


చౌ- భఇ దినకర కుల DS HTS 1 కుమతి క్రీన్ల సబ బిస్వ దుఖారీ ॥ 
భయజ బిషాదు నిషాదహి భారీ 1 రామ సీయ మహి సయన నిహారీ ॥ 1 ॥ 
బోలే లఖన మధుర మృదు wo 1 గ్యాన బిరాగ భగతి రస Po ॥ 
కాహు న కొడ సుఖ దుఖ కర దాతా 1 నిజ-కృత కరమ భోగ సబు భ్రాతా ॥ 2 ॥ 
Sx బియోగ భోగ భల మందా 1 హిత అనహిత మధ్యమ భ్రమ ఫందా ॥ 
జనము మరను జహ లగి జగ Pars సంపతి బిపతి కరము అరు కాలూ ॥3॥ 
ధరని ధాము ధను పుర పరివారూ 1 సరగు SS జహః లగి బ్యనహారూ I 


Bde సునిఅ గునిఅ మన మాహీ( | మోహమూల పరమారథు నాహీ॥ 4॥ 


కైకేయి సూర్యవంశమనెడి వృక్షమునకు ఒక గొడ్డలియైనది. ఆదుర్చుద్ది ప్రపంచమునే దుఃఖమునముంచినది. 
సీతారాములు నేలపై పండుకొని యుండుట నిషాదరాజునకు మిక్కిలి విషాదమును కలిగించెను. అపుడు లక్ష్మణుడు 
జ్ఞానభక్తివైరాగ్యములతో గూడిన మృదుమధుర వచనములు పలికెను. “సోదరా! ఒకరి సుఖములకు గాని 
దుఃఖములకుగాని మటీయొక రెవ్వరును కారణముకాదు. ప్రతివ్యక్తియు తన కర్మఫలమును తానే 
అనుభవింపవలయును. సంయోగవియోగములు, సుఖదు:ఖానుభవములు శత్రుమిత్రోదాసీనులు- ఇవియన్నియును 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


352 శ్రీ రామచరిత మానసము 


భ్రమపాశములు. జననమరణములు, సంపదలు- ఆపదలు, కర్మలు, కాలములు- ఇవియన్నియును 
సంసారబంధములు. భూమి, ఇల్లు, ధనము, నగరము, పరివారములు, స్వర్గనరకములు మొదలగునవి, చూచినవి, 
వినినవి, మనస్సులో ఆలోచించినవి- ఇవియన్నియును అజ్ఞాన జనితములు. నిజముగా ఇవియెవ్వియును 
సత్యములుగావు. (చౌ॥ 1-4) 


దో- సపనే( హోఇ Dard నృపు, రంకు నాకపతి హో | 
జాగే6 లాభు న హాని కఛు, తిమి ప్రపంచ జియ( జోఇ॥ 92 ॥ 


ఒకవేళ బిచ్చగాడు స్వప్నములో రాజైనను లేదా ఇంద్రుడు దరిద్రుడైనను మేల్కొనిన పిదప వారికి 
లాభముగాని, నష్టముగాని ఉండదు. అట్టే దృశ్యప్రపంచవిషయమును మనము (గ్రహింపవలెను. (దో॥ 92) 


చౌ- అస బిచారి నహి( కీజిల రోసూ । కాహహి బాది న దేఇఅ దోసూ ॥ 
మోహ నిసా( సబు సోవనిహారా 1 GHe SSS అనేక ప్రకారా ॥1॥ 
ఎహి( జగ జామిని జాగహి( SA 1 పరమారథీ ప్రపంచ బియోగీ ॥ 
జానిఅ తబహి€ జీవ జగ wri జబ సబ విషయ Dow DOM ॥ 2 ॥ 
Sy బిబేకు మోహ భ్రమ భాగా 1 తబ రఘునాథ SOS అనురాగా ॥ 
సఖా పరమ పరమారథు ఏహూ 1 మన క్రమ బచన రామ పద నేహూ ॥ 3 ॥ 
రామ బ్రహ్మ పరమారథ రూపా 1 అబిగత అలఖ అనాది అనూపా ॥ 
సకల DES రహిత గతభేదా 1 కహి నిత నేతి నిధూపహి( బేదా 4 ॥ 


ఇట్టాలోచించి, ఎవ్వరినీ కోపగించుటగాని, దోషారోపణ చేయుటగాని తగదు. అందణును మోహమనెడీ 
రాత్రిలో నిద్రించువారే. నిద్రించునపుడు అనేక విధములైన స్వప్నములు కలుగును. ఈ జగత్తనెడి రాత్రియందు 
యోగులు జాగరూకులైయుందురు. వారు పరమార్ధమునందులీనమై దృశ్య (ప్రపంచమునెడ విరక్తులయ్యెదరు. 
సంసారభోగవిలాసవస్తువులనుండి విరక్తుడైన వాడే నిజముగా మేల్కొనిన వాడని (గ్రహింపవలెను. వివేకవంతుని 
నుండీ మోహ(భ్రమలు పాటిపోవును. అపుడు పారమార్దికసత్యజ్ఞానముచే శ్రీరఘునాథునిచరణములయందు (ప్రేమ 
ఏర్పడును. మిత్రమా! మనో వాక్కర్మలచే శ్రీరాముని చరణములయందుగల (ప్రేమయే పరమ పురుషార్థము. 
శ్రీరాముడు పరమార్థ స్వరూపుడైన (బ్రహ్మ. అతడు అనిర్దేశ్య స్వరూపుడు, అగోచరుడు, ఆద్యంత రహితుడు, 
అనుపమసత్యస్వరూపుడు, అవికారుడు, భేద శూన్యుడు. వేదములు నేతి, నేతి యని పల్కుచు అతని స్వరూప 
నిరూపణమును చేయుచున్నవి. (చౌ॥ 1-4) 


దో- భగత భూమి భూసుర సురభి, సుర హిత OA కృపాల । 


కరత చరిత ధరి మనుజ తను, సునత మిటహి( జగ జాల ॥ 93 Il 


కృపాళువైన శ్రీరాముడు భూగో బ్రాహ్మణదేవతాభక్త బృందముల దుఃఖనివారణకై మానవ శరీరము దాల్చి, లీలలు 
ప్రదర్శించు చుండును. ఆలీలావిశేషములను వినినంత మాత్రముననే భవబంధములు శాలగిపోవును.” (దో॥ 93) 


మాసపారాయణము-పదునైదవ విరామము 


Bhuvan Vani Trust, Lucknow 


1 
CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 353 


uu ————— 


చౌ- సభా సముయి అస BOO మోహూ 1 సియ రఘుబీర చరన రత హోహూ ॥ 
క్రహత రామ గున భా PPO । జాగే జగ మంగల సుఖదారా ॥1॥ 
సకల సౌచ కరి రామ నహావా | సుచి Sows బట ఛీర మగావా ॥ 
అనుజ సహిత సిర జటా బనాఏ 1 GD సుమంత్ర నయన జల rou2u 
హృదయ దాహు అతి బదన మలీనా 1 కహ కర జోరి బచన అతి దీనా ॥ 
నాథ కహిఉ అస కోసలనాథా । లై రథు జాహు రామ కే. సాథా॥3॥ 
బను దెఖాఇ సురసరి అన్హవాఈ 1 ఆనెహు 39 BA దొఉ భాఈ ॥ 
లఖను రాము సీయ ఆనెహు Hb 1 సంసయ సకల సంకోచ నిబేరీ ॥ 4 ॥ 


లక్ష్మణుడు పలికెను. “మిత్రమా! దీనిని గ్రహించి, మోహమును వీడుము. శ్రీరామచంద్రుని చరణములను 
సేవింపుము.” ఈ విధముగా శ్రీరాముని గుణములను వర్షించు చుండగా తెల్లవాటెను. జగత్కల్యాణకరుడు, 
సుఖప్రదాయకుడు అగు శ్రీరాముడు మేల్కాంచెను. పవిత్రుడు, సచ్చీలుడు ఐన శ్రీరాముడు స్నానాది 
నిత్యకృత్యములనాచరించిన పిమ్మట మజ్టిపాలు తెప్పించెను. తాను, తన తమ్ముడైన లక్ష్మణుడు జటాజూటములను 
చుట్టుకొనిరి. ఈ దృశ్యమును జాచి, సుమం|త్రునిహృదయము పరితపించెను. నేత్రములు సజలములాయెను. 
విషాదవదనుడై, చేతులు జోడించి, అతడు ఇట్టు విన్నవించెను. “ఓ (ప్రభూ! కోసలరాజు దశరథుడు నన్ను ఇట్లు 
ఆజ్ఞాపించెను. 'రథమును తీసికొని, శ్రీరామునకు అడవి వణుకు తోడుగా వెళ్ళుము. అడవిని చూపించి, గంగానదిలో 
స్నానము చేసినపిమ్మట సోదరులిద్దతీని ఇంటికి తీసికొని రమ్ము. అన్ని సంశములను, సంకోచములను దూరమొనర్చి, 
సీత్రారామలక్ష్మణులను తోడ్కొని రమ్ము. (చౌ॥ 1-4) 


దో- నృప అస కహెజ గొసాఇ( జస, కహఇ ST బలి సోఇ | 
కరి OSG పాయన్హ పరెఉ, OS, బాల Sas రోఇ ॥ 94 ॥ 


ప్రభూ! మహారాజు ఈ విధముగా నుడివెను. కాని ఇప్పుడు మీరు చెప్పిన రీతిగా నడచుకొందునని 
ప్రమాణపూర్వకముగా పల్కుచున్నాను. ఇటు విన్నవించి, సుమంత్రుడు శ్రీరామచంద్రుని పాదములపై బడి, బాలుని 
వలె ఏడ్వసాగెను. (దో॥ 94) 


చౌ- తాత కృపా కరి కీజిల సోఈ । జాతే. OSG అనాథ న హోఈ ॥ 
మంత్రిహి రామ ఉఠాఇ ప్రబోధా 1 తాత ధరమ మతు తుమ్మ సబు సోధా ॥1॥ 
సిబి GAS హరిచంద నరేసా 1 సహే ధరమ హిత కోటి కలేసా ॥ 
రంతిదేవ బలి భూప సుజానా 1 ధరము ధరెఉ సహి సంకట నానా ॥ 2 ॥ 
ధరము న దూసర సత్య సమానా 1 ఆగమ నిగమ DOS బఖానా ॥ 
మై( సొఇ ధరము సులభ కరి సావా 1 తజే( తిహూ( పుర అపజసు ఛావా ॥ 3 ॥ 
సంభావిత కహు( అపజస లాహూ | మరన కోటి సమ దారున దాహూ ॥ 
తుమ్మ సన తాత బహుత కా కహఊ 1 ANC ఉతరు HO పాతకు లహడఊః( ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


354 శ్రీ రామచరిత మానసము 

“తండ్రీ! దయచేసి, అయోధ్యను దిక్కులేని దానినిగా చేయవద్దు.” శ్రీరాముడు మంత్రిని లేవనెత్తి, ఆయనకు 
నచ్చజెప్పుచు ఇట్లు పలికెను. మిత్రమా! మీరు అన్ని ధర్మములను బాగుగా తెలిసినవారు. శిబి, దధీచి, హరిశ్చంద్రుడు 
ధర్మరక్షణకై అనేకకష్టములను సహించిరి. బుద్దిమంతులైన రంతిదేవుడు, బలిచక్రవర్తి పెక్కు ఇడుమలకు ఓర్చి 
ధర్మమును పాలించిరి. సత్యపాలనముతో సమానమైన ధర్మము ఏదియును లేదని వేదశాస్త్ర పురాణములు ముక్త 
కంఠముతో పలుకుచున్నవి. అప్రయత్నముగాలభించిన ఆ ధర్మపాలనావకాశమును హాయిగా పాటించుచున్నాను. 
ధర్మమును విడిచి పెట్టినచో ముల్లోకములలో అపకీర్తితప్పదు. పరువు ప్రతిష్టలుగలవానికి అపకీర్తి కోటిమృత్యువులతో 
తుల్యమగు దారుణసంతాపమును గల్లించును. మిత్రమా! నేనునీకు ఎక్కువగా చెప్పవలసినది యేమున్నది? 
పెద్దలముందు ఇంతకంటె ఎక్కువగా చెప్పుటయు పాపహేతువేయగును. (Su 1-4) 


దో- పితు పద గహి కహి కోటి నతి, బినయ కరబ కర జోరి । 
చింతా కవనిహు బాత కై, తాత కరిఅ జని మోరి ॥ 95 ॥ 


మీరు అయోధ్య చేరి తండ్రిగారి పాదములకు (ప్రణమిల్లి, అంజలి ఘటించి, నాకు మాణుగా “నన్ను గూర్చి 
చింతింప వలదు” అని విన్నవింపుడు. (దో॥ 95) 


చౌ- తుమ ఫుని పీతు సమ అతి హిత మోరే( 1 బినతీ కరఉ( తాత కర SOC u 
సబ DO dy కరతబ్య తుమ్హారే 1 దుఖ న PS పితు సోచ హమారే ॥ 1 ॥ 
సుని రఘునాథ సచివ సంబాదూ 1 భయ సపరిజన బికల నిషాదూ ॥ 
పుని కఛు లఖన Sip కటు బానీ 1 ప్రభు బరజే బడ అనుచిత జానీ ॥ 2 ॥ 
సకుచి రామ నిజ సపథ దెవాఈ 1 లఖన. SOx. కహిఅ జని జాఈ ॥ 
కహ సుమంత్రు HD భూప స(దేసూ 1 సహి న సకిహి సియ DS కలేసూ ॥ 3 ॥ 
జెహి DO అవధ ఆవ ఫిరి సీయా 1 Fg రఘుబరహి తుమ్హహి కరనీయా ॥ 
నతరు నిపట అవలంబ బిహీనా । మై(న జిఅబ జిమి జల DS మీనా ॥4॥ 


మీరును మా పితృపాదులవలె నా హితమును గోరెడువారు. మా తండ్రిగారు మా కొటుకై విచారపడుచు 
దుఃఖమగ్నులు కాకుండ చూచెడి బాధ్యత మీపై గూడ ఉన్నదను విషయమును మీరు మరువవలదని, చేతులు 
జోడించి, మిమ్ముఅర్థించుచున్నాను. “శ్రీరామచంద్రునకును సుమంత్రునకును మధ్యజరిగిన సంభాషణమును విని, 
నిషాదరాజు, అతనికుటుంబసభ్యులు.. మిక్కిలి వ్యాకులపడిరి. లక్ష్మణుడు కొన్ని కఠినవచనములను పలికెను. 
అట్టుపలుకుట అనుచితమని శ్రీరాముడు లక్ష్మణుని వారించెను. లక్ష్మణుని పరుషపుమాటలు ఎవరితోడను 
చెప్పవలదు. అని “శ్రీరాముడు తనపై ఒట్టు పెట్టుకొని” సుమం(త్రునితో వినయముగా పలికెను. సుమంత్రుడు 
సీతాదేవి వనవాసక్లేశములకు. తట్టుకొనజాలదు' అని. రాజుగారి సందేశమును రామునకు వినిపించెను. కావున 
“కనీసము సీతాదేవియెనను అయోధ్యకు తిరిగి, వచ్చుటకు ఆమెకు నచ్చజెప్పవలెను. లేనిచో రాజుగారు ఎట్టి 
ఆధారమూ లేక నీటి నుండి బయట పడిన చేపవలె విలవిలలాడెదరు. (చౌ॥ 1-4) 


దో- మఇకే6 ససురేం సకల సుఖ; జబహి( జహా( మను మాన | 
తహంతబ రహిహి సుఖేన సియ, wo.oh బిపతి బిహాన.॥ 96 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 355 


FEE ete = eal 
al 


ఆమె పుట్టింటనైనను మెట్టినింటనైనను ఈ వనవాసకాలము ముగియువజకు తన యిష్టము వచ్చినచోట 
ప్టము, 
సుఖముగా నుండవచ్చును. (దో॥ 96) 


చౌ- బినతీ భూప కీన్హ జహి భాయీ 1 ఆరతి ప్రీతి న సో కహి జాతీ ॥ 
పితు సందేసు సుని కృపానిధానా 1 సియహి AS, సిఖ కోటి బిధానా ॥ 1 ॥ 
సాసు ససుర గుర ప్రియ పరివారూ 1 ఫిరహు త సబ కర మిటై ఖభారూ ॥ 
సుని పతి బచన కహతి బైదేహీ 1 సునహు ప్రానపతి పరమ సనేహీ ॥ 2 ॥ 
ప్రభు కరునామయ పరమ బిబేకీ తను తజి రహతి ఛా(హ కీమి ఛేశీ ॥ 
ప్రభా జాఇ కహ భాను బిహాఈ 1 కహ చంద్రికా చందు తజి జాఈ ॥3 ॥. 
పతిహి ప్రీమమయ బినయ arte 1 కహతి SOS సన గిరా సుహాఈ ॥ 
తుమ్మ పితు ససుర సరిస హితకారీ 1 ఉతరు Bac ఫీరి అనుచిత భారీ ॥ 4 ॥ 


“ప్రేమతో ఈ సందేశమును ఇచ్చుచు రాజుగారు ఎట్టి దైన్యమునకు లోనైయుండిరో తెల్పుటకు మాటలు 
చాలవు” దయానిధియెన శ్రీరాముడు తండ్రిగారి సందేశము విని, సీతాదేవికి పెక్కువిధముల నచ్చజెప్పుటకు 
యత్నించెను. “నీవు తిరిగి అయోధ్యకు పోయినచో అత్తమామలు, గురువుగారు, ప్రియజనులు, కుటుంబసభ్యులు 
మొదలగు వారి అందణీ దుఃఖములు దూరమగును.” పతిదేవుని వచనములు విని జానకీ దేవి ఇట్లనెను. “నా 
ప్రాణనాథా! వినుడు. మీరు కరుణామయులు, పరమజ్ఞానులు. ప్రాణసఖులు. శరీరమునువీడి, దానిఛాయ వేలుగా 
ఉండగలదా? తెలుపుడు. సూర్యుని వదలి సూర్యకాంతియు, చంద్రుని వదలి చంద్రికయు Sear ఉండునా?” ఇట్లు 
పతిదేవునితో ప్రేమపూర్వకముగా పలికి, మంత్రితో మృదు మధురముగా ఇట్లనెను. “మీరు మా తండ్రిగారివలె, 
మామగారివలె నా హితమును అభిలషించు వారు. మీ యెదుట మాటకుమాట చెప్పుట ఎంతయు అనుచితము.” 

| (చౌ॥ 1-4) 


దో- ఆరతి బస సనముఖ Ha బిలగు న మానబ తాత | 
ఆరజసుత పద కమల బిను, బాది జహా లగి నాత ॥ 97 ॥ 


ఐనప్పటికిని ఆర్తితో నేను మీముందు మాట్లాడుచున్నందులకు మీరు అన్యధా భావింప వలదు. నా (ప్రభువు 
చరణ కమలములకు దూరముగా నాకెట్టి బంధములునూ వ్యర్థమే. (దో॥ 97) 


చౌ-పితు బైభవ DO మై Aor 1 నృప మని ముకుట మిలిత పద ben 

.. సుఖనిధాన అస పితు గృహ మోరే. 1 పియ బిహీన మన భావ న భోరే( ॥ 1 ॥ 
ససుర చక్కనఇ కోసలరాఊ 1 భువన MOSS BNO ప్రభాఊ ॥ 
ఆగేంహొఇ జెహి సురపతి లేఈ 1 అరధ సింఘాసన GSH దేఈ ॥ 2 ॥ 
ససుర ఎతాదృస అవధ నివాసూ 1 ప్రియ పరివారు మాతు సమ సాసూ ॥ 
బిను రఘుపతి పద పదును BOM 1 మొహి కెఉ సపనెహు( సుఖద న లాగా ॥3 ॥. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


356 శ్రీ రామచరిత మానసము 


SS 


అగమ Sod బనభూమి పహారా 1 కరి కేహరి సర సరిత అపారా ॥ 
కోల కిరాత కురంగ బిహంగా | Sow సబ సుఖద ప్రానపతి సంగా ॥ 4 ॥ 


నా తండ్రిగారిఐశ్వర్యవైభవములను జూచితిని. వారిపాదపీఠమునకు మహారాజు లెల్లరును తమ 
మణికిరీటములతో |ప్రణమిల్లెడి వారు. అట్టి సుఖనిధానమైన నా తండ్రిగారిఇల్లు గూడ నాపతి దేవుడు నాచెంత 
లేనిచో పొరపాటున నైనను సుఖమునీయదు. కోసల(ప్రభువులును నాకు మామగారును ఐన దశరథ మహారాజుగారి 
వైభవము, కీర్తి (ప్రతిష్టలు పదునాలుగు లోకములయందును ప్రసిద్దములు. దేవేంద్రుడుగూడ వారికి 
తనఅర్హసింహాసనమునిచ్చి గౌరవించుచుండును. అట్టి మామగారు, అయోధ్యానివాసులు, 'ప్రియకుటుంబజనులు, 
మాతృప్రేమను వర్షించు eM - వీరందజును రఘునాథుని చరణ కమల ధూళి లేకుండ నాకు కలలోనైనను 
ఆనందమును ఈయజాలరు. నా పాణేశ్వరుడు చెంతనుండినచో దుర్గమములైన అడవిత్రోవలు, వనభూములు, 
కొండలు, నదులు, తటాకములు నాకడ్డుకావు. ఏనుగులు, సింహములు భయంకరములు కానే కావు. జింకలు, 
పక్షులు ప్రియమి(త్రములే యగును. కోలులు, భిల్లులు ఆత్మీయులేయగుదురు. ఇవి యున్నియు నాకు సుఖములను 
ఇచ్చునవియే యగును. (చౌ॥ 1-4) 


దో- పాసు ససుర సన మోరి Ho, బినయ కరబి పరి పాయ.। 
మోర సోచు జని కరిఅ కఛు, మై( బన సుఖీ సుభాయం॥ 98 ॥ 


నన్నుగూర్చి ఏమాత్రమూ దిగులుపడవలదని నాకుమాణుగా నా అత్తమామలకు విన్నవింపుడు. సహజముగా 
నాకు వనములయందు మక్కువ ఎక్కువ. (దో॥ 98) 


చౌ- ప్రాననాథ ప్రియ దేవర సాథా 1 బీర ధురీన ధరే. ధను భాథా ॥ 
వహి( మగ శ్రము భ్రము దుఖ మన మోరే 1 మొహి లగి సోచు కరిఅ జని Hc ॥ 1 ॥ 
సుని సుమంత్రు సియ సీతలి బానీ 1 భయ బికల జను ఫని మని హానీ ॥ 
నయన సూర్యు నహి. సునఇ న కానా 1 కహిన సకఇ కఛు అతి అకులానా ॥ 2 ॥ 
రామ ప్రబోధు కీన్ల బహు భాంతీ 1 తదపి హోతి నహి సీతలి ఛాతీ ॥ 
జతన అనేక సాథ హిత కీన్టే । ఉచిత ఉతర రఘునందన 65.03 ॥ 
మేటి జాఇ నహి( రామ రజాఈ 1 కఠిన కరమగతి కఛు న బసాఈ ॥ 
రామ లఖన సియ పద Ht నాఈ 1 ఫిరెఉ DOS జిమి మూర గవా(ఈ ॥ 4॥ 


వీరులలో అగ్రగణ్యులైన నా ప్రాణనాథుడు, నా hed, ధనుర్భాణధారులై, నాతో గూడి యున్నారు. క్రావున 
మార్గాయాసము గాని, (భ్రమగాని, మనోవ్యధగాని ఏ మాత్రము నన్ను తాకవు. మీరు పొరపాటునగూడ నన్ను గూర్చి 
విచారింపకుడు” సీతాదేవి చల్లని మాటలను పలికినను (ఆమె అయోధ్యకు మజలుటకు సమ్మతింపకుండటచే) 
సుమంత్రుడు మణిని పోగొట్టుకొన్న సర్పమువలె వికలమనస్కుడాయెను. ఆ స్థితిలో ఆయనకన్నులు కనలేకుండెను. 
చెవులు వినలేకుండెను, మిక్కిలి పరితాపమువలన ఆయననోట మాటరాకుండెను. శ్రీరాముడు ఆయనను ఎంతగొనో 
ఓదార్చెను. కాని ఆయనమనస్సు ఊరటచెందలేదు. మంత్రి శ్రీరాముని మణల్బుటకు మిక్కిలి (ప్రయత్నించెను. కొని 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అందులకు సమ్మతింపక రఘురాముడు ఆయనను తగు రీతిగా సముదాయించెను. శ్రీరాముని ఆజ్ఞ 

a a 
అనుల్లంఘ్యము. కర్మగతి అనివార్యము. అదియెవ్వరికిని స్వాధీనములో ఉండదు. సుమంత్రుడు & 
సీతారామలక్ష్మణులకు శిరసా (ప్రణమిల్లి, మూల ధనముతోపాటు సర్వమునుకోల్పోయిన వ్యాపారి వలె వెనుకకు 
Sedo. (Su 1-4) 


దో- రథు SRE హయ రామ తన, హేరి సూరి హిహినాహి(। 


SH నిషాద బిషాదబస, ధునహి( సీస పఛితాహిం॥99 ॥ 


సుమంత్రుడు రథాశ్వములను అదలింపగానే అవి శ్రీరామునివైపుచూచుచు సకిలింపసాగెను. ఈ 
గాంచి, నిషాదులెల్లరును విషాదముతో తలలు బాదుకొనుచు దుఃఖింప సాగిరి. 


దృశ్యమును 
(దో॥ 99) 


నావికుని అనుగ్రహించుట-నాన పై గంగను దాటుట 


చౌ- జాసు బియోగ బికల పసు DOC | 
బరబస రామ సుమంధత్రు పఠాఏ | 
మాగీ నావ న కేవటు ఆనా । 
SUS కమల రజ కహు( సబు కహఈ | 
ఛుఅత Ser భఇ నారి సుహాఈ | 
తరనిడి ముని ఘరినీ హొఇ జాఈ | 
ఎహి( ప్రతిపాలఉ( సబు పరివారూ | 
Bc ప్రభు పార అవసి గా చహహూ I 


ప్రజా మాతు పితు జిఇహహి( కైసే( ॥ 


సురసరి తీర ఆపు తబ ఆఏ ॥11॥ 
కహ తుమ్హార మరము మై( జానా ॥ 
మానుష కరని మూరి కఛు అహఈ ॥ 21 
పాహన Se న SS కరినాఈ ॥ 
బాట పరఇ మొరి నావ ఉడాఈ ॥ 3॥ 
నహి( PSC కఛు అఉర కబారూ ॥ 
మొహి పద పదును పఖారన కహహూ ॥ Au 


నోరులేని మూగ జీవులు సైతము శ్రీరాముని యెడబాటునకు తట్టుకొనలేక వ్యాకుల పాటునకు లోనైనవి. ఇక 


(ప్రజలు, తల్లిదం(డ్రులు ఆయన వియోగమును 
శ్రీరామచంద్రుడు ఎట్టకేలకు సుమం(త్రుని అయోధ్యకు 
w [ప 5 


ఎట్టు సహింపగలరు? ఎట్టు జీవించియుండ గలరు? 
మజల్ఫెను. పిదప ఆయన గంగానదీతీరమునకు జేరెను. 


గంగను దాటుటకు శ్రీరాముడు నావికుని అడిగెను. కాని అతడు పడవను తీసికొని రాలేదు. సరిగదా ఇట్లు పలికెను. 
“నాకు మీ రహస్యము తెలియును. మీ చరణకమలధూళిలో మనుష్యులను సృష్టించు మూలికయున్నదని ప్రతీతి. ఆ 
ధూళి సోకినంతనే ఒక పాషాణము అందమైన స్త్రీగా మాటీనదట! చెక్క ఉాతికంటెను కఠినమైనది కాదు గదా! నా 


నావగూడ నారీమణి (అహల్యవలె) అయిననో నేను నావను, నా 
నా కుటుంబపోషణ జరుగుచున్నది. ఇది నాకు (ప్రాణము. ఏలనన 
ప్రభూ! నిజముగా మీరు గంగానదిని దాట దలచినచో మొదట మీ 


ఛం- పద కమల ధోఇ SER 


మొహి రామ TGS ఆన దసరథ 


జీవికను గూడ కోల్ఫోవలసివచ్చును. ఈ నావవలననే 
మటి యొక పని (వృత్తిని నేను చేయజాలను. 
చరణములను కడుగనిండు. (au 1-4) 


నావ న నాథ ఉతరాఈ SHC | 


సపథ సబ సాచీ కహౌ(॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


358 శ్రీ రామచరిత మానసము 
ee eae 


బరు తీర మారహు( os పై జబ లగి న పాయ పఖారిహౌం 4 
తబ లగి న తులసీదాస నాథ కపాల పారు ఉతారిహౌ ॥ 


ఓ ప్రభూ! మీచరణకమలములను కడిగినతరువాతనే మిమ్ములను నావను ఎక్కనిచ్చెదను. నాకు సుంకము 
అక్కరలేదు. మీమీద, దశరథ మహారాజుపైన ప్రమాణముచేసి నిజము పల్కుచున్నాను. లక్ష్మణుడు తనబాణములతో 
నన్ను కొట్టినను కొట్టనిమ్ము. ఓతులసీ దాస ప్రభూ! కృపాళూ! మీ కాళ్లు కడుగనంత వజకు మిమ్ము నదిని 
దాటింపను. (ఛం) 


సో- సుని కేవట కే BS, (పేను లపేటే అటపటే । 
బిహసే కరానాఐన, Dds జానకీ ops తన 1 100 ॥ 


పడవ వాని మాటలు నర్మగర్భితములు. (ప్రేమ పూర్ణములు. దయానిధియైన శ్రీరాముడు ఆ మాటల 
ఆంతర్యమును (గ్రహించి, జానకీదేవివైపును లక్ష్మణునివైపును జూచి నవ్వెను. (సో॥ 100) 


చౌ- కృపాసింధు బోలే ముసుకాఈ 1 సాల కరు జెహి తన నాన న జాఈ ॥ 
BA ఆను జల పాయ పఖారూ । హోత Doom ఉతారహి పారూ ॥ 1 ॥ 
జాసు నామ సుమిరత ఎక బారా 1 ఉతరహి( నర భవసింధు అపారా ॥ 
సాఇ కృపాలు కేవటహి నిహోరా 1 జెహి( జగు కీయ తిహు( పగహు తె థోరా॥ 2 ॥ 
పద నఖ నిరఖి దేవసరి హరషీ 1 సుని ప్రభు బచన మోహ మతి sa ॥ 
కేవట రామ రజాయసు పావా 1 పాని కఠవతా భరి లెఇ ఆవా ॥ 3 ॥ 
అతి ఆనంద ఉమగి అనురాగా 1 SOS సరోజ పఖారన లాగా ॥ 
బరషి సుమన సుర సకల సిహాహీ( 1 ఎహి సమ పున్యపుంజ కొడి నాహీ(॥ 4 ॥ 


దయాళువైన శ్రీరాముడు చిజునవ్వులొలుకుచు పడవవానితో ఇట్లనెను. “సోదరా! నీ నావను రక్షించుచర్యనే 
చేయుము. త్వరగా నీళ్లు తెచ్చి కాళ్లు కడుగుము. ఆలస్యమగుచున్నది. మమ్ము నదిని దాటింపుమ.” శ్రీరాముని 
యొక్క నామస్మరణమాత్రముననే మనుజుడు అపార భవసాగరమును దాటును. ఆయన వామనావతారమున 
ముల్లోకములును తన మూడు పాదములకంటెను చిన్నవని నిరూపించెను. అట్టి కృపాళువైన శ్రీరామచంద్రుడు 
గంగానదిని దాటుటకు ఒక పడవవానిని (ప్రార్థించుచున్నాడు. (ప్రభువు మాటలనువిని, ఆ విష్ణుమూర్తియేనా? ఈ 
TIEN ప్రార్థించుచున్నది.' అని గంగ తలంచెను. వెంటనే ఆమె మనస్సు ప్రభువు కృప వైపునకు ఆకర్షిత మయ్యెను. 
బలిచక్రవర్తి యొక్క తలపై మోపినపాదమునే కడుగుమని ఒక నావికుని అతనిపై తన కృపను (ప్రసరింప జేయుటకు 
అడుగుచున్నాడు నిజముగా (ప్రభువెంత దయాళువు?” ఇట్టాలోచించుచు గంగ శ్రీ రామపాదనఖములను జూచి, 
అవితన పుట్టుక స్థానములని గుర్తించి, ఎంతయో పొంగిపోయెను. శ్రీరాముని ఆజ్ఞతో నావికుడు ఒక చెక్కగిన్నెలో నీళ్లు 
తెచ్చెను. అతడు (ప్రేమ పూరితమనస్కుడై, పరమానందభరితుడై భగవంతుని చరణములను కడిగెను. దేవతలు 
విరులజల్లులగురిపించుచు “ఈయనతో సరితూగగల పుణ్యపురుషుడు లేడు” అని ఆయనను yan 

(చౌ॥ 1- 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


eM 3 


దో- పద Sard జలు పాన కరి, ఆపు సహిత పరివార । 
పితర పారు కరి ప్రభుహి పుని, ముదిత గయత లెఇ పార ॥ 101 ॥ 


. శ్రీరామచంద్రుని చరణములను కడిగి నావికుడు ఆ పాదతీర్థమును తన పరివారముతో గూడి స్వీకరించెను. 
తత్పుణ్యప్రభావమున వాని పితరులును భవసాగరమును దాటిరి. పిమ్మట ఆనందోత్సాహములతో ఆ పడవవాడు 
సీతారామలక్ష్మణులను గంగానదిని దాటించెను. (దో॥ 101) 


చౌ- ఉతరి ఠాఢ FI సురసరి రేతా 1 సీయ రాము గుహ లఖన సమేతా ॥ 
కేనట GSO దండవత కీన్హా। ప్రభుహి సకుచ ఎహి నహి( కఛు Om ॥ 1 ॥ 
ev హియ కీ సియ జాననిహారీ 1 మని ముదరీ మన ముదిత Gard ॥ 
కహెఉ కృపాల లేహి ఉతరాఈ 1 కేవట చరన గహే అకులాఈ ॥ 2 ॥ 
నాథ ఆజు మై కాహ న పావా। మిటే దోష దుఖ దారిద దావా ॥ 
బహుత కాల మై€ కీని మజూరీ 1 ఆజు దీన బిధి బని భలి భూరీ ॥ 3 ॥ 
అబ కఛు నాథ న చాహిఅ మోరే(। దీనదయాల అనుగ్రహ Seu 
ఫిరతీ బార మోహి జో Gor 1 సో ప్రసాదు మై(సిర ధరి లేబా॥ 4॥ 


నిషాద రాజైన గుహునితో, లక్ష్మణునితో సీతారాములు పడవను దిగి, భాగీరథీ తీరమున నిలిచిరి. 
పడవవాడును పడవనుండి దిగి, శ్రీరామునకు నమస్కరించెను. అది చూచి శ్రీరాముడు నావికునకు బహుమతి నీయ 
దలచెను. తన పతిమనమునందలి భావమును పసిగట్టిన సీతాదేవి రత్న ఖచితమైన ఉంగరమును దీసెను. 
శ్రీరాముడు నావికునితో “నీ సుంకమును దీసికొనుము” అని పలికెను. నావికుడు అందులకు నొచ్చుకొని, 
ప్రభుపాదములను పట్టుకొని, పలికెను. “ప్రభూ! నేను ఈనాడు మీనుండి పొందనిది ఏమున్నది? నా పాపములు, 
దుఃఖము, దారిద్ర్యము అన్నియు నానుండి దూరమైనవి. నా జీవిక Seas చాలాకాలమునుండి (శ్రమపడుచుంటివి. 
కాని విధాత నిజముగా నాకు ఈనాడే సంతృప్తికరముగా |ప్రతిఫలములనిచ్చినాడు. (ప్రభూ! దీనావనా! నీ 
అను(గ్రహముతప్ప నాకు ఇంకేమియు అక్కజలేదు. మీరు తిరిగి వచ్చునప్పుడు మీరేమిచ్చినను ఆ ప్రసాదమును నేను 
స్వీకరించెదను. 

(చౌ॥ 1-4) 


దో- బహుత కీన్ల ప్రభు లఖన సియం Sine Soo కేవటు లేఇ | 
బిదా కీన్ల కరునాయతన, భగతి బిమల బరు దేఇ ॥ 102 ॥ 
శ్రీరామచంద్ర ప్రభువు, సీతాదేవి, లక్ష్మణుడు ఎంతగా బలవంతము చేసినను నావికుడేమియు తీసికొనలేదు. 
కరుణానిధియైన శ్రీరాముడు అతనికి నిర్మల భక్తిని వరముగా అనుగ్రహించి, వీడ్కొనెను. (దో॥ 102) 


చౌ- తబ మజ్జను కరి రఘుకులనాథా 1 పూజి పారథివ నాయడఉ APG ॥ 
సియం సురసరిహి కహెఉ కర జోరీ 1 మాతు మనోరథ పురజఉబి మోరీ ॥1 1 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


360 శ్రీ రామచరిత మానసము 


మ. 


పతి దేవర సంగ కుసల బహోరీ 1 ఆఇ ST జెహి. పూజా SE ॥ 

సుని సీయ బినయ (పేమ రస FD 1 భఇ తబ బినుల బారి బర బానీ ॥ 2 ॥ 

సును రఘుబీర ప్రియా BSP 1 తన Gerd జగ బిదిత న కేహీ ॥ 

లోకప wesc బిలోకత తోరే(। తొహి సేవహి(సబ సిధి కర Seu 3 ॥ 

తున్సు జొ హమహి బడి బినయ సునాఈ 1 కృపా కీని మొహి 4] బడాఈ ॥ 

తదపి SD Bc దేబి అసీసా 1 సఫల హోన హిత నిజ బాగీసా ॥ 4 ॥ 

పిదప రఘునాథుడు స్నానమాచరించి, PES పూజనొనర్భి, పరమశివునకు ప్రణమిల్లైను, సీతాదేవి గంగాదేవిని 
పూజించి, అంజలి ఘటించి, “మాతా! నా మనోరథమును పూర్తి చేయుము. vo నా పతిదేవునితో, మబుదితో తిరిగి 
వచ్చి, నీకు పూజలొనర్తును.” అని ప్రార్థించెను. సీతాదేవి యొక్క (ప్రేమపూర్వక (ప్రార్థనను విని, 
నిర్మలగంగాజలములనుండి ఒక దివ్యవాణి వినిపించెను. “రఘురాముని ప్రియపల్నీ! ఓ సీతా ! నీ మహత్యమును ఈ 
జగత్తున ఎజుంగని వారెవరు? నీ కృపాదృష్టి సోకినంతనే జనులు లోకపాలకులగుదురు. స్థ సిద్దులును కరములు 
మోడ్చి, నీకు ఊడిగములు చేయుచుండును. నీవు వినయముతో నన్ను (GOD, ని అపారకృపను నాపై 
ప్రసరింపచేసితివి. నాకు జొన్నత్యమును కూర్చితివి. నావాణిని సఫలమొనర్చు కొనుటకు నీకు మంగళవచనములు 
పలుకుచున్నాను. . (చౌ॥ 1-4) 

దో- ప్రాననాథ దేవర సహిత, కుసల Sher ag 

పూజిహి సబ మనకామనా, సుజసు రహిహి జగ ఛాఇ ॥ 103 ॥ 


నీవు నీప్రాణేశ్వరునితో, మజదితో క్షేమముగా అయోధ్యకు తిరిగిరాగలవు. నీ మనోరథములన్నియును 
నెజువేజును. నీ కీర్తి ప్రపంచమునందంతటను వ్యాపించును. (దో॥ 103) 


చౌ- గంగ బచన సుని మంగల మూలా 1 ముదిత సీయ సురసరి అనుకూలా ॥ 
తబ ప్రభు గుహహి కహెడ ఘర జాహూ | సునత సూఖ Som భా ఉర దాహూ ॥ 1 ॥ 
దీన బచన గుహ కహ కర జోరీ 1 బినయ సునహు రఘుకులమని మోరీ ॥ 
నాథ సాథ రహి Soho Garde 1 కరి దిన చారి చరన సెవకాఈ ॥ 2 ॥ 
జెహి( బన జాల రహబ రఘురాఈ 1 పరనకుటీ Foc కరబి సుహాఈ ॥ 
తబ మొహి కహ wh దేబ రజాఈ 1 a కరిహఉ( రఘుబీర దొహాఈ ॥ 3 ॥ 
సహజ సనేహ రామ OP తాసూ 1 సంగ OS గుహ హృదయ( హులాసూ ॥ 
పుని గుహం MO బోలి సబ O51 కరి పరితోషు బిదా తబ 84 ॥ 4 ॥ 
మంగళకరములైన ఈ పల్కులను విని, దేవనదీ వచనములు శుభంకరములని విశ్వసించి, సీతాదేవి 
సంతోషించెను. పిదప శ్రీరామచంద్రుడు గుహుని ‘BVA పొమ్ము' అని చెప్పెను. ఆ మాట చెవిసోకినం 


ఆతనిముఖము పాలిపోయెను. హృదయము పరితపించెను. చేతులు జోడించి, గుహుడు దీనముగా వేడుకొనెను. “ఓ 
రఘుకుల శిరోమణీ! నాదొక విన్నపము. నేను కొన్నిదినములు మీతోపాటు ఉండి, మీకు దారి చూపుచు 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 361 


మీపాదపద్మముల సేవచేసెదను. మీరున్న వనములలో మీకై పర్లకుటీరములను నిర్మించుచుందును. పిదప మీ 
ఆజ్ఞానుసారము నడచుకొందును అని ప్రమాణము చేయుచున్నాను.” అతనిసహజస్నేహసౌశీల్యములను జూచి, 
శ్రీరామచంద్రుడు అతనిని తనతో వచ్చుటకు అనుమతించెను. గుహునిహృదయము ఆనందముతో ఉప్పాంగెను. 
పిమ్మట గుహుడు తనవారినందటిని పిలిచి, తగిన మాటలతో సంతృప్తుల గావించి, వారిని గృహోన్ముఖులజేసెను. 
(Su 1-4) 


దో- తబ గనపతి సిన సుమిరి ప్రభు, TQ సురసరిహి మాథ 1 
సఖా అనుజ సియ సహిత బన, గవను కీన్ల రఘునాథ ॥ 104 ॥ 


పిమ్మట శ్రీరామచంద్రప్రభువు గణపతిని, శివుని స్మరించి, గంగాదేవికి ప్రణమిల్లి, గుహునితో, లక్ష్మణునితో, 
సీత్రాదేవితో గూడి వనములకు బయలు దేటెను. (దో॥ 104) 


శ్రీరాముడు ప్రయాగను చేరుట-భరద్వాజుని దర్శించుట 


చౌ- తెహి దిన భయ DS తర బాసూ | లఖన సఖా( సబ కీన్హ సుపాసూ ॥ 
ప్రాత ప్రాతకృత కరి రఘురాఈ 1 తీరథరాజు Sp ప్రభు జాఈ ॥ 1॥ 
సచిన సత్య (శ్రద్దా ప్రియ నారీ 1 మాధవ సరిస మీతు హితకారీ ॥ 
చారి పదారథ SO భండారూ 1 పున్య GSS GS అతి చారూ ॥2॥ 
ఛేత్రు అగమ గఢు గాఢ సుహావా 1 సపనెహు( Sorc ప్రతిపచ్చిన్హ పావా ॥ 
సేన సకల తీరథ బర బీరా। కలుష అనీక Sod రనధీరా॥3॥ 
సంగము సింహాసను సుఠి సోహా 1 ఛత్రు అఖయబటు ముని మను మోహో ॥ 
చవర జమున అరు గంగ తరంగా । SH హోహి( దుఖ దారిద భంగా ॥ 4 ॥ 


ఆనాడు (ప్రభువు సీతాదేవితో గూడ ఒక చెట్టు క్రింద నివసించెను. లక్ష్మణుడు, గుహుడు వారికి 
అనుకూలమైన ఏర్పాటు కావించిరి. ప్రాతఃకాలమున (శ్రీరాముడు శౌచస్నానాదులాచరించి, అచటినుండి బయలుదేజి, 
తీర్థములకురాజైన ప్రయాగకు చేరెను. ఈ OY రాజమునకు సత్యమే మంత్రి, విశ్వాసము అతనిభార్య, 
వేణీమాధవుడు అతనిస్నేహితుడు. నాలుగు పురుషార్థములును అతనిసంపదలు, గంగాయమునాసంగమ ప్రదేశమే 
అతని రాజ్యము. ఆ పుణ్యభూమి దుర్గమము, దృఢము, బలమైన కోట. ఎట్టి శత్రువులును స్వప్నములో గూడ అచట 
అడుగిడలేరు. సకలతీర్థములును ఈ తీర్థరాజము యొక్క యోధులు. వారు పాపములనెడి శత్రువులను 
పాజుద్రోలురణధీరులు. గంగా యమునా సరస్వతీ సంగమస్థానమే ఆ తీర్థరాజ సింహాసనము. మునుల మనస్సులను 
ముగ్గులగావించు అక్షయవటము ఆతనిఛత్రము. గంగా యమునా తరంగములాయన చామరములు, వాటిదర్శనమే 
దుఃఖములను, దారిద్రములను దూరము చేయును. (చౌ॥ 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


362 శ్రీ రామచరిత మానసము 


తననన ననన SEE 


దో- సేవహి( సుకృతీ సాధు సుచి, పావహి( సబ మనకామ। 
బందీ బేద పురాన గన, కహహి( బిమల గున గ్రామ ॥ 105 ॥ 


పుణ్మాత్ములును, పవిత్రమనస్కులునైన సాధువులును ఆ తీర్ణరాజమును సేవించి, తమ మనోరథములన్సు 
పొందెదరు. వేదపురాణములు ఆతని వందిమాగధులు. వారతని నిర్మల గుణములను గానము చేసెదరు. (దో॥ 105) 


చౌ- కో కహి సకఇ ప్రయాగ ప్రభాఊ 1 కలుష పుంజ కుంజర మృగరాఊ ॥ 
అస తీరథపతి BD సుహావా 1 సుఖ సాగర రఘుబర సుఖు Pr ॥1॥ 
కహి సియ లఖనహి Spar సునాఈ | శ్రీముఖ తీరథరాజ బడాఈ ii 
కరి ప్రనాము God బన బాగా | కహత మహాతమ అతి అనురాగా ॥ 2 ॥ 
ఎహి బిధి ఆఇ బిలోకీ Bd1 సుమిరత సకల సుమంగల దేనీ ॥ 
ముదిత నహాఇ §Q సివ సేవా 1 పూజి జథాబిధి తీరథ దేవా॥ 3 ॥ 
తబ ప్రభు భరద్వాజ పహి6 ఆఏ 1 కరత దండవత ముని ఉర లాఏ ॥ 


ముని మన మోద న Soo కహి జాఈ 1 బ్రహ్మానంద రాసి జను పాఈ ॥ 4 ॥ 

పాపములనెడి గజసమూహములను హతమార్చు సింహమగు (ప్రయాగరాజు మాహాత్మ్యమును ఎవరు 
వర్లింపగలరు. ఇట్టి శోభాసంపన్నమైన తీర్ణరాజమును జూచి, సుఖసాగరుడైన (శ్రీరాముడు ఆనందమున మునిగెను. 
ఆయన ఆ తీర్ణరాజమహిమను సీతాదేవికిని, లక్ష్మణునకును, గుహునకును స్వయముగా వినిపించెను. ఆ 
తీర్ణరాజమునకు నమస్కరించి, అచటి వనములను, ఉపవనములను దర్శించి, వాటిమహిమను మిక్కిలి 
'ప్రేమాదరములతో వర్షించెను. స్మరణ మాత్రముననే సకలశుభములనొసగెడి ఆ త్రివేణీ సంగమమును శ్రీరాముడు 
తనివిదీర దర్శించెను. అందు స్నానమాచరించి, భక్తి ప్రపత్తులతో పరమశివుని, తీర్ణదేవతలను ఆరాధించెను. పిదప 
శ్రీరామచంద్రుడు భరద్వాజమునియొద్దకు వెళ్లి, దండప్రణామములను ఆచరించెను. ముని బ్రహ్మానందభరితుడై 


శ్రీరాముని ఆలింగనము చేసికొనెను. (చౌ॥ 1-4) 
దో- దీని అసీస మునీస ఉర, అతి అనందు అస జాని । 
లోచన గోచర సుకృత ఫల, మనహు( కిఏ OO ఆని ॥ 106 ॥ 


భరద్వాజ మహర్షి శ్రీరాముని ఆశీర్వదించెను. శ్రీ సీతారామలక్ష్మణులదర్శనముద్వారా తమపుణ్యఫలములను 
అన్నింటిని విధాత ఆ దినముననే తమకు అను(గ్రహించినట్లు భావించి, ముని మిక్కిలి సంతసించెను. (దో॥ 106) 
చౌ-కుసల ప్రస్న కరి ఆసన దీన్నే! పూజి (ప్రేమ పరిపూరన 84 

కంద మూల ఫల అంకుర నీకే । దిఏ ఆని ముని మనహు( అమీ కే॥1॥ 

ess ops జన సహిత సుహాఏ 1 అతి రుచి రామ మూల ఫల ఖాఏ ॥ 

భఏ బిగతశ్రమ రాము సుఖారే 1 భరద్వాజ మృదు ads ఉచారే ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ee’ ౩౪ 


ఆజు సుఫల తపు తీరథ త్యాగూ 1 ఆజు సుఫల జప HK బిరాగూ ॥ 
సఫల సకల సుభ సాధన Par 1 రామ Heir అవలోకత ఆజూ ॥ 3 ॥ 
లాభ అవధి సుఖ అవధి న Grd 1 తుమ్హరే. దరస ఆస సబ పూజీ ॥ 
అబ కరి కృపా దేహు బర ఏహూ 1 నిజ పద సరసిజ సహజ సనేహూ ॥ 4 ॥ 


క్షేమనమాచారములను తెలిసికొనిన పిమ్మట ముని శ్రీరామునకు ఉచితాసనమును సమకూర్చి, భక్తితో 
పూజించి, ఆయనను సంతృస్తుని గావించెను. అమృతతుల్యములై రుచికరములైన కందమూలఫలములను, 
అంకురములను సమర్పించెను. సీతా లక్ష్మణ గుహులతో గూడి శ్రీరామచంద్రుడు ఆ పదార్థములను ప్రీతితో 
ఆరగించెను. సేదదీరి ప్రభువు (ప్రశాంత చిత్తుడాయెను. భరద్వాజుడు ఆయనతో మృదువుగా ఇట్లనెను. “రామా! నీ 
దర్శనము వలన నాతపస్సు. తీర్ధసేవనము. త్యాగము నేడు సఫలములైనవి. నా జపము, యోగము, వైరాగ్యము 
సాఫల్యమును పొందినవి. నేనొనర్చిన పుణ్యకార్యములకు ఫలము లభించినది. ఇంత కంటె అధికమైన 
సుఖలాభములేముండును? నీ దర్శనముతో నా మనోరథములన్నియును నెజవేజినవి, అంతే గాదు నా జన్మమే 

ధన్యమైనది. నీ చరణకమలములయందే నాకు సహజ భక్తి కలుగునట్లు దయతో వరమును ప్రసాదింపుడు. 
(చౌ॥ 1-4) 


దో- కరమ బచన మన ఛాడి ఛలు, జబ Of జను న SRO | 
తబ లగి సుఖు సపనెహుం నహీ 8c కోటి ఉపచార ॥ 107 ॥ 


మనో వాక్కాయకర్మలచే నీపై అనన్యభక్తి కలిగియున్ననేతప్ప మానవుడెన్ని ఉపాయములు చేసినను అతనికి 
కలలోగూడ సుఖశాంతులు కలుగవు. (దో॥ 107) 


చౌ- సుని ముని బచన రాము సకుచానే 1 భావ భగతి ఆనంద అఘానే ॥ 
తబ రఘుబర ముని సుజసు సుహావా । కోటి భాతి కహి Sow సునావా ॥ 1॥ 
సో బడ సో సబ గున గన గేహూ 1 Bip మునీస తుమ్మ ఆదర దేహూ ॥ 
ముని రఘుబీర పరసపర నవహీ( 1 బచన అగోచర సుఖు అనుభవహీ( ॥ 2 ॥ 
యహ సుధి పాఇ ప్రయాగ నివాసీ 1 బటు తాపస ముని సిద్ధ ఉదాసీ ॥ 
భరద్వాజ ఆశ్రమ సబ ఆఏ | దేఖన దసరథ Wes సుహాఏ ॥ 3 ॥ 
రామ arse కీన్ల సబ కాహూ 1 ముదిత భఏ.లహి లోయన లాహూ ॥ 
దేహి. అసీస పరమ సుఖు పాఈ । HS సరాహత సుందరతాఈ ॥ 4 ॥ 
మునివచనములకు శ్రీరాముడు కొంతసిగ్గుపడెను. కాని ఆయనయొక్కభక్తి భావమునకు మిక్కిలి 


సంతృప్పుడాయెను. పిదప రఘువీరుడు భరద్వాజునియశమును వేనోళ్ల. పొగడెను. “మునీళ్వరా! మీ 
ఆదరణకుపాత్రుడైనవాడు గుణాఢ్యుడు, ఉత్తముడు. “Se విధమైన సంభాషణలతో - శ్రీరాముడును, 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


364 శ్రీ రామచరిత మానసము 


తాన ననన 


భరద్వాజమహర్షియు పరస్పరము 'ప్రేమాదరములతో వినమ్రముగా నమస్కరించు కొనిరి. వారు gs 
ఆనందమునకు మేరయే లేకుండెను. శ్రీరాముని రాకను విని, ప్రయాగలోని బ్రహ్మచారులు, తపోధనులు, మునుల, 
సిద్దులు, సన్యాసులు మొదలగు వారందటును దశరథ కుమారులను చూచుటకై భరద్వాజా(శ్రమమునకు వచ్చిరి, 
శ్రీరామచంద్రుడు అందటికిని నమస్కరించెను. వారికి నేత్రానందమును కలిగించెను. వారు సీతారామలక్ష్మణుల 
సౌందర్యములను మెచ్చుకొని, ఆశీర్వదించి,హర్షముతో వెళ్లిపోయిరి. (చౌ॥ 1-4) 


దో- రామ 5 బిశ్రామ నిసి, ప్రాత ప్రయాగ నహాఇ । 
చలే సహిత సియ లఖన జన, ముదిత మునిహి సిరు og ॥ 108 ॥ 


శ్రీరాముడు ఆ రాత్రి ఆ ఆశ్రమమునందే విశ్రమించెను. ఉదయమున (ప్రయాగలో స్నానమాచరించి, 
(ప్రసన్నచిత్తుడై, మునికి నమస్కరించి, సీతాలక్ష్మణగుహులతో ముందునకు సాగెను. (దో॥ 108) 


చౌ- రామ HHS కహెఉ ముని పాహీ( | నాథ కహిఅ హమ Mr మగ జాహీ ॥ 
ముని మన బిహసి రామ సన కహహీ( 1 సుగమ సకల మగ oS కహు( అహహీ( ॥ 1 ॥ 
PH లాగి ముని సిష్య బొలాఏ 1 సుని మన ముదిత పచాసక ఆఏ ॥ 
Sag, రామ పర (పేమ అపారా 1 సకల కహహి మగు Oy హమారా ॥ 2 ॥ 
ముని బటు చారి సంగ తబ దీన్నే । 24 బహు జనమ సుకృత సబ Shu 
కరి ప్రనాము రిషి ఆయసు పాఈ । ప్రముదిత హృదయ చలే రఘురాఈ ॥ 3 ॥ 
గ్రామ నికట జబ నికసహి( జాఈ 1 దేఖహి( దరసు నారి నర ధాఈ ॥ 
హోహి(సనాథ జనమ ఫలు పాఈ 1 ఫిరహి. దుఖిత మను సంగ పఠాఈ ॥ 4 ॥ 


అటనుండి బయలుదేజుటకుముందు శ్రీరామచంద్రుడు సాదరముగా ఆ మునీశ్వరునితో “ప్రభూ! మేము ఏ 
దారిన వెళ్లవలెనో తెల్పుడు” అని పలికెను. ముని మనస్సులో నవ్వుకొని “నీకు అన్ని మార్గములును సుగమములే” 
అనియనెను. శ్రీరామునకు దారిచూపుటకై భరధ్వాజుడు తనశిష్యులను పిలిచెను. వెంటనే పెక్కుమంది శిష్యులు 
అచ్చటికి చేరిరి. వారందటికిని శ్రీరామునిపైగల (ప్రేమ అపారము. కావున అందును “త్రోవ మాకు తెలియును, 
మాకు తెలియును” అనిరి. అపుడు భరద్వాజమహర్షి వారిలో నలుగురు (బ్రహ్మచారులను శ్రీరామునకు SOT 
నిచ్చెను. శ్రీరామునకు. మార్గమును జాపుటయు, ఆ విధముగనైనను శ్రీరాముని సాంగత్యము లభించుటయు 
నిజముగా అనేకజన్మలలో చేసికొనిన తమపుణ్య ఫలముగా వారు భావించిరి. శ్రీ రఘునాథుడు మునికి నమస్కరించి, 
ఆయన అనుజ్జను పొంది, ప్రసన్న చిత్తుడై అటనుండి బయలు దేటెను. వారేదైననొక (గ్రామమును సమీపించినపుడు 
అచటి (స్త్రీ పురుషులెల్లరును వారిదర్శ్భనములకై పరుగెత్తుకొనివచ్చుచుండిరి. వారు తమజన్మలు సఫలములైనట్లు 
తలంచుచుండిరి. కొంతదూరము వారిని అనుగమించుచువచ్చిరి. తాము ధన్యులైనట్లు తలచి పొంగిపోవుచుండిరి. 
విధిలేక విచారముతో గృహోన్ముఖులగుచుండిరి. (su 1-4) 


దో- Dor 8D బటు. బినయ కరి, $6 పాఖ మన కామ। 
ఉతరి నహాఏ జమున జల, జో 466 సమ స్యామ॥ 109 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 365 


కొంతదూరము వెళ్లినపిదప శ్రీరామచంద్రుడు “ఇంక మజులిపొండు' అని ఆ(బ్రహ్మచారులకు విన్నవించెను. 
వారు తమ మనోవాంఛితమైన అనన్యభక్తిని పొంది, మజులిరి. నీలవర్లశోభలతో విలసిల్లుచున్న యమునాజలములలో 
శ్రీరాముడు మొదలగు వారందలును స్నానములనాచరించిరి. (దో॥ 109) 


చౌ-సునత తీరబాసీ నరనారీ | ధాఏ నిజ నిజ కాజ బిసారీ ॥ 
లఖన రామ సియ సుందరతాఈ 1 BD కరహి( నిజ భాగ్య బడాఈ ॥ 1 ॥ 
అతి లాలసా బసహి( మన మాహీ6 1 నాడ( MSC DROPS సకుచాహీ( ॥ 
జే తిన్న మహు( బయబిరిధ సయానే 1 BS కరి జుగుతి రాము పహిచానే ॥ 2 ॥ 
సకల కథా తిన్న సబహి సునాఈ 1 బనహి చలే పితు ఆయసు పాఈ ॥ 
సుని సబిషాద సకల పఛితాహీ( 1 రానీ రాయ. క్రీన్ల భల నాహీ॥ 3 ॥ 


యమునానదీతీరముననుండు (ప్రజలు వారిఆగమనవార్తను విని, తమతమ పనులనన్నింటిని ప్రక్కనబెట్టి, 
పరుగుపరుగున విచ్చేసిరి. శ్రీ సీతారామలక్ష్మణుల అందచందములకు అబ్బురపడి, వారు తమ భాగ్యములకు 
పొంగిపోయిరి. వారితో పరిచయములకై వారెల్లరును ఉవ్విళ్టూరుచుండిరి. కాని ఊరుపేర్ణడుగుటకు 
సంకోచపడుచుండిరి. వయోవృద్దులును, బుద్దిమంతులును యుక్తితో శ్రీరాముని గుర్తించిరి. వారు అచటివారికి 
రామలక్ష్మణులు తమ పితృవాక్య పాలనకై వనములకు వచ్చినట్లు తెల్పిరి. ఈ విషయములను విన్న పిమ్మట 
'రాజు-రాణులు' మంచి పనిచేయలేదని వగచిరి. (చౌ॥ 1-3) 


Bir అవసర ఎక తాపసు ఆవా 1 తేజపుంజ లఘుబయస సుహావా ॥ 
కబి అలఖిత గతి BH DOA: మన క్రమ బచన రామ అనురాగీ ॥ కీ ॥ 


అదే సమయమున అచటికి ఒక 'తపస్వి' వచ్చెను అతడు ఒక మహాతేజస్వి, యువకుడు, సుందరుడు. అతడెవరో 
కవికిని తెలియరాదు. ఆ భగవంతునకు మా(త్రమే యెలుక. అతడు విరాగి, కాని సహజముగనే త్రికరణ శుద్దిగా 
శ్రీరామచంద్రునిపై అనురాగి. (చౌ॥ 4) 


దో- సజల నయన తన Hos నిజ, ఇష్టదేఉ పహిచాని । 
పరెఉ దండ BM ధరనితల, SPS జాఇ బఖాని ॥ 110 ॥ 


తన ఇష్టదైవమును గుర్తింపగానే ఆయనకనులు చెమర్చెను, శరీరము పులకించెను, ఆయన 
భక్తిపారవశ్యమునమునిగెను. వెంటనే సాష్టాంగప్రణామములనాచరించెను. ఆ (ప్రేమావేశము వర్లింపతరముగాదు. 
(దో॥ 110) 


FN. తేజస్వియైన తపస్వి. యొక్క (ప్రస్తావన (ప్రక్షిప్తము-అని కొందు టీకాకారులు భావింతురు. 
మటీకొందటు ఈ ప్రస్తావన సుందర్భోచితముగా లేదని తలంతురు. కాని ప్రాచీన ప్రతులన్నింటిలోను 
ఇది కనబడుచున్నది. శ్రీ తులసీదాసు అలౌకికానుభవము గలవాడు. ఈ (ప్రసంగ రహస్యమేమో ఎవ్వరికిని 
తెలియదు. కనుక దీనిని |ప్రక్షిప్రమనుట-ఏమాత్రము తగదు. ఈ తాపసిని “కబిఅలఖితగతి” అని 
చెప్పుటచే అతడెవరో నిశ్చయముగా చెప్పజాలము. ఆ తాపసి TIRES 'తులసీదాసు' ఐనను లేదా 
'ఆంజనేయుడు' ఐనను కావచ్చును. ' తులసీదాసు ఈవిషయమును ఎందులకో నిగూఢముగా ఉంచెను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


366 శ్రీ రామచరిత మానసము 


తానని న. 


చౌ- రామ సప్రేమ పులకి ఉర లావా 1 పరమ రంక జను పారసు పావా ॥ 

నునహు( (పేము పరమారథు దోఊ 1 మిలత ధరే(తన కహ సబు కోఊ ॥ 1 ॥ 

బహురి లఖన పాయన్హ సొఇ లాగా 1 లీన్హ GOR SHA అనురాగా ॥ 

HD సియ చరన ధూరి ధరి సీసా 1 జనని జాని సిసు దీన్ని అసీసా ॥ 2 ॥ 

కీన్హ నిషాద దండవత తేహీ | WSS ముదిత లఖి రాను సనేహీ ॥ 

పిఅత నయన పుట రూపు పియూషా 1 ముదిత సుఅసను పాఇ జిమి భూఖా ॥ 3 ॥ 

శ్రీరాముడు పులకితగాత్రుడై ఆతాపసిని (ప్రేమతో ఆలింగనమొనర్చుకొనెను. _ నిర్హనునకు పరుసవేది 
దొరకినప్పుడు కలుగునంత ఆనందమును అతడు అనుభవించెను. వారి కలయికను చూచిన వారందటును 
('ప్రేమ-పరమార్థములు శరీరములను ధరించి, కలిసినవనిరి. పిదప ఆ తాపసి లక్ష్మణునకు నమస్కరించెను. సౌమిత్రి 
అతనిని లేవనెత్తి ప్రేమతో కౌగిలించుకొనెను. పిదప తాపసి సీతామాతపాదధూళిని తనశిరసున దాల్బెను. ఆమె అతనీ 
తనతనయునిగా ఆదరించి, ఆశీర్వదించెను. నిషాదుడు ఆ తాపసికి నమస్కరించెను. అతడు 


శ్రీరామచంద్రునిభక్తుడని యెణింగి తాపసి అతనిని సాదరముగా కౌగిలించుకొనెను. శ్రీరామచంద్రుని 


సౌందర్యామృతమును అతడు తనకనులతో తనివిదీరగ్రోలెను. ఆకలిగొన్న వానికి ఆహారము లభించినట్లు 
- ఆనందించెను. (చౌ॥ 1-3) 


తే పితు మాతు కహహు సఖి కైసే | AS పఠఏ బన బాలక Od ॥ 
రామ లఖన Dek రూపు నిహారీ 1 Sorc సనేహ బికల నర నారీ ॥4॥ 
ఒకగ్రామీణ స్రీ ఇతర (స్త్రీలతో పలుకుచుండెను. “సఖీ ఇట్టి బాలకులను అడవులపాలు చేసిన ఆ 


తలిదండ్రులు ఎంతకఠినాత్ములో కదా!” శ్రీ సీతారామలక్ష్మణుల అందచందములను గాంచి, వారందణును ప్రేమ 
పరవశలై వ్యాకుల చిత్తలైరి. “(చౌ 4) 


దో- తబ రఘుబీర అనేక OG, సఖహి సిఖావను O51 
రామ రజాయసు సీస ధరి, భవన గవను Sac కీన్ల॥ 111 ॥ 

అప్పుడు రఘువీరుడు గుహునకు పెక్కురీతుల నచ్చజెప్పి, మజలి పొమ్మని పలికెను. శ్రీరామచంద్రుని 
ఆజ్ఞను శిరసావహించి, అతడు గృహోన్ముఖుడాయెను. (దో॥ 111) 
చౌ- YD సియ( రామ లఖన కర SS 1 జమునహి కీన్హ ప్రనాము బహోరీ ॥ 

చలే ససీయ ముదిత GS భాఈ 1 రబితనుజా SQ కరత బడాఈ ॥ 1 ॥ 

SOS అనేక మిలహి( మగ జాతా 1 కహహి( సప్రేమ దేఖి దొఉ (భ్రాతా ॥ 

రాజ లఖన సబ అంగ HST 1 GO సోచు అతి హృదయ హమారే. ॥ 2 ॥ 

మారగ చలహు పయాదెహి పాఏ( 1 జ్యోతిషు రఖూఠ హమారే. భాఏ( ॥ 

అగము పంధు గిరి కానన భారీ 1 Br మహ సాధ నారి సుకుమారీ ॥ 3 ॥ 

కరి కేహరి బన జాఇ న జోఈ । హమ సంగ చలహి( జొ ఆయసు హోఈ ॥ 

జాబ జహా లగి తహ పహు(చాఈ 1 ఫిరబ బహోరి Boyer సిరు నాఈ ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అ కాందము 367 


సీతారామలక్ష్మణులు యమునా నదికి నమస్కరించిరి. వారు సూర్యసుతయైన యమునా దేవిని కీర్తించుచు 
ఆనందముతో ముందునకు SENS. త్రోవలో పెక్కుమంది (ప్రయాణికులు వారిని కలిసిరి. వారు ఈ సోదరులను 
జూచి (ప్రేమతో ఇట్లనిరి. “మీ రాజలక్షణములను చూచి, మాకు విచారము కలుగుచున్నది. మీరు పాదచారులై 
సంచరించుచున్నారు. దీనినిబట్టి జ్యోతిష శాస్త్రము అసత్యమని మేము తలంచుచున్నాము. దట్టమైన అడవి, ఎత్తైన 
కొండల మార్గము దుర్గమము. అంతేగాక మీతోపాటు సుకుమారియైన [REPS కలదు. ఈ అడవులలో 
భయంకరములైన ఏనుగులు, సింహములు గలవు. మీ ఆజ్ఞయైనచో మేము మీతో పాటు వచ్చెదము. మీరు 
వెళ్లదలచినచోటికి మిమ్ము చేర్చెదము. పిదప మీకు నమస్కరించి, తిరిగి వచ్చెదము" (చౌ॥ 1-4) 


దో- ఎహి DA పూహి( ప్రేమ బస, పులక గాత జలు నైన। 
కృపాసింధు PII Ger, కహి DOS మృదు బైన ॥ 112 ॥ 


ఈ విధముగా సజలనయనులై, పులకిత శరీరులై వారు అడుగ సాగిరి. దయాసాగరుడైన శ్రీరామచంద్రుడు 
వినయముతో మధురవచనములతో వారిని వారిగృహములకు పంపెను. (దో॥ 112) 


చౌ-జే పుర గాన బసహి(మగ మాహీ( | SHEP నాగ సుర నగర సిహాహీ6 ॥ 
Bar సుకృతీ( కెహి ఘరీ( బసాఏ 1 ధన్య పున్యమయ పరము సుహాఏ ॥1॥ 
జహ( జహ( రాను చరన చలి జాహీ( 1 తిన్న సమాన అమరావతి wire n 
పున్యపుంజ మగ నికట నివాసీ | తినహి సరాహహి( సురపురబాసీ ॥ 2 ॥ 
జే భరి నయన బిలోకహి( రామహి 1 సీతా లఖన సహిత ఘనస్యామహి ॥ 
జే సర సరిత రామ అవగాహహి( । తిన్హహి దేవ సర సరిత సరాహహి( ॥ 3 ॥ 
జెహి తరు తర ప్రభు బైఠరహి జాఈ 1 Linc కలపతరు తాసు బడాఈ ॥ 
పరసి రామ పద పదుమ పరాగా 1 మానతి భూమి భూరి నిజ భాగా ॥ 4 ॥ 


సీతారామలక్ష్మణులకు దారిలో సౌభాగ్యవంతములైన పెక్కు పల్లెలు, (గ్రామములు కనువిందు 
గావించుచుఒప్పాటెను. వాటిశోభలకు నాగలోక, దేవలోకముల నివాసులు గూడ ఈర్ష్యపడుచు వాటిని 
ప్రశంసించుచుండిరి. వాటినిగూర్చి దేవతలు ఇట్లు అనుకొనుచుండిరి. “ఏ పుణ్యాత్ముడు ఏ శుభముహూర్తమున ఈ 
గ్రామములను నెలకొల్పెనోగాని ఈనాడు అవి ధన్యములు, పవిత్రములు, సుందరములునై ఒప్పుచున్నవి.” 
శ్రీరామచంద్రుడు అడుగిడిన స్థలములన్నియును అమరావతిని మించి విలసిల్లుచున్నవి. ఆ దారుల ప్రక్కన 
నివసించు వారు మిక్కిలి పుణ్యాత్ములు. స్వర్గవాసులుగూడ వారిని మెచ్చుకొనుచుండిరి. వారు శ్యామసుందరుడైన 
శ్రీరాముని, సీతాలక్ష్మణులను కన్నులవిందుగా జూచిరి. శ్రీరాముడు స్నానమాడిన సరస్సులును, నదులును, దేవనదీ 
సరోవరముల (ప్రశంసలకు పాత్రములైనవి. తమనీడలలో శ్రీరాముని సేదదీర్చిన వృక్షములను కల్పతరువు 
పొగడుచుండెను. శ్రీరామునిచరణస్పర్శకు నోచుకొనిన భూమి తనను భాగ్యశాలినిగా భావించుకొనెను. (చౌ॥ 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


368 శ్రీ రామచరిత మానసము 


eee ననన 
దో- ఛాయా కరహి( ఘన బిబుధగన, బరషహి( సుమన సిహాహి(। 
దేఖత గిరి బన బిహగ మృగ, రాము చలే మగ జాహి(॥ 113 ॥ 


శ్రీరాముడు పర్వతములను వనములను, పశుపన్షులను చూచుచువెళ్లుచుండగా మేఘములు ఆయనక 
ఛత్రములవలె నీడనిచ్చుచుండెను. దేవతలు వారిని ప్రశంసించుచు పూలవానలను కురిపించుచుండిరి. (దో॥ 113) 


గామ ప్రజల ప్రేమ సారనశ్యములు 


చౌ- పీతా లఖన సహిత రఘురాఈ 1 WS నికట జబ నికసహి( జాఈ i 
సుని సబ బాల బృద్ద నర నారీ | Sos తురత గృహకాజు బిసారీ 11 ॥ 
రామ లఖన సియ రూప నిహారీ 1 Pg నయనఫలు హోహి( సుఖారీ ॥ 
సజల DSSS పులక సరీరా | సబ భఎ మగన దేఖి Sa బీరా॥ 2 ॥ 
బరని న “arg Sar BS కేరీ । లహి జను FOSS సురమని ఢేరీ ॥ 
OSS, సక బోలి సిఖ దేహీ6 1 లోచన లాహు లేహు ఛన ఏహీం॥ 3 ॥ 
రామహి GP ఏక అనురాగే 1 చితవత చలే జాహి. సంగ లాగే ॥ 
ఏక నయన మగ SD ఉర ఆనీ | హోహి( సీథిల తన మన బర బానీ ॥ 4 ॥ 
సీతారామలక్ష్మణులు సమీపింపగనే ప్రతిగ్రామములోని బాలురు, వృద్దులు, ఖై పురుషులు తమ ఇళ్లు 

వాకిళ్లను, పనులను వదలి వారిని దర్శించుటకై వచ్చుచుండిరి. వారిని దర్శించి, తమ 'త్రములు సఫలములైనవని 

భావించుచుండిరి. వారినేత్రములు ఆనందబాప్పములు కురియుచ్చుండెను. శరీరములు 
హర్షవిహ్యలములగుచుండెను. సోదరులిద్దణీని గాంచి జనులు 'ప్రేమానందములలో మునుగుచుండిరి. 
వారిహర్తాతిరేకస్టితి వర్లనాతీతము. నిణుపేదకు చింతామణి లభించినంత ఆనందమును అనుభవించుచుండిరి. తమ 
నేత్రములసాఫల్యక్షణమిదియేయని వారు చెప్పుకొనుచుండిరి. వారిలో కొందు శ్రీరాముని జూచి (ప్రీమపరవశులై 


ఆయన వెంట నడచు చుండిరి. నేత్రములద్యారా వారిసొందర్యములను తమహృదయములలోనికి చేర్చుకొని, వారు 
తను మనో వచనముల విహ్వలస్థితిని పొందిరి. (su 1-4) 


దో- ఏక GD బట PAY GO, GH మృదుల తృన పాత । 
కహహి( గవా(ఇఅ ఛినుకు శ్రము, గననబ అబహి కి ప్రాత ॥ 114 ॥ 
od కొందజు చక్కని వటవృక్షములను జూచి, వాటి (క్రింద మెత్తని గడ్డిని పచీ “ఇచ్చట, విశ్రమించి 


సేదదీర్చుకొనుడు, కొద్దిసేపు ఐన తరువాతగాని, లేక ఉదయమునగాని వెళ్లుదురుగాక” అనియనుచుండిరి. 
౧ ౧ ( దో॥ 114) 


చౌ- ఏక కలస భరి ఆనహి( పానీ 1 అందళఇఅ నాథ కహహి( మృదు బానీ ॥ 
సుని ప్రియ బచన ప్రీతి అతి దేఖీ । రామ కృపాల సుసీల బిసేషీ ॥1॥ 
జానీ శ్రమిత కీయ మన మాహీ( 1 ఘరిక బిలంబు ay బట ఛాహీ( ॥ 
ముదిత నారి నర దేఖహి( Bar 1 రూప అనూప నయన మను Sor 2 ॥ 
ఎకటక సబ సోహహి( చహు( ఓరా 1 రామచంద్ర ముఖ చంద చకోరా ॥ 
తరున తమాల బరన తను సోహా । దేఖత కోటి మదన మను మోహా ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 369 


వ 


దామిని బరన లఖన సుఠి నీకే । నఖ సిఖ సుభగ భావతే జీకే ॥ 
మునిపట కటిన కసే. తూనీరా 1 సోహహి( కర కమలని ధను తీరా ॥ 4 ॥ 


మటీకొందణు కడవలలో నీరుతెచ్చి, మధురవచనములతో “ప్రభూ! కొద్దిగా ఈ నీటిని స్వీకరింపుడు” అని 
అనుచుండిరి. వారితియ్యని మాటలకును అపార(ప్రేమలకును, కృపాళువైన శ్రీరాముడు ముగ్దుడాయెను. సీతాదేవి 
అలసిపోయినట్టు గమనించి, కొంతసేపు మజ్జీచెట్ట నీడలో విశ్రమించెను. అచటి స్రీ పురుషులెల్లరును 
వారిఅనుపమసౌందర్యములను జూచిఆనందించిరి. సీతారాములఅందచందములు వారిమనస్సులను దోచెను. 
నేత్రములకు విందొనర్భెను నలుదెసల నిలబడి (ప్రజలు శ్రీరామచంద్రుని సౌందర్య చం(ద్రికలకు చకోరములైరి. 
తమాల వృక్షచ్చాయలతో కోటి మన్మథాకారుడైన ప్రభువు వారిని ముగ్గులను జేసెను. విద్యుత్కాంతి సమానదేహుడగు 
లక్ష్మణుడు ఆపాదమస్తకము సుశ్‌ భితుడై ఒప్పారెను. మునివల్కలములను, అమ్ములపిదిని, కరకమలములలో 
ధనుర్భాణములను ధరించి, సోదరులిద్దణును శోభాయమానులైరి. (చౌ॥ 1-4) 


దో- జటా ముకుట సీసని సుభగ, ఉర భుజ నయన బిసాల | 
సరద పరబ బిధు బదన బర, లసత స్వేద కన జాల ॥ 115 ॥ 


వారితలలపై జటామకుటములు, వారివిశాలవక్షములు, దీర్భబాహువులు, మనోహర నేత్రములు, 
చూడముచ్చట గొలుపుచుండెను. వారిసుందరవదనములు శరత్పూర్లిమనాటి చంద్రునిబోలి స్వేదబిందువులతో 
శోభిల్లుచుండెను. (దో॥ 115) 


చౌ- బరని న జాఇ మనోహర HS 1 సోభా బహుత థోరి మతి మోరీ ॥ 
రామ లఖన సియ సుందరతాఈ 1 సబ చితవహి( చిత మన మతి లాఈ un 1 ॥ 
థకే నారి నర (ప్రేమ పిఆసే 1 మనహు( మృగీ మృగ దేఖి Oe సే॥ 
సీయ సమీప (గ్రామతియ inc 1 పూత అతి సనేహ( సకుచాహీ(॥ 2 ॥ 
బార బార సబ లాగహి( SPC 1 కహహి(బచన మృదు సరల సుభాఏ( ॥ 
రాజకుమారి బినయ హమ కరహీ( 1 తియ సుభాయ( Sy పూ(భత డరహీ( ॥ 3 ॥ 
స్వామిని అభినయ ఛమబి హమారీ 1 బిలగు న మానబ జాని గవాంరీ ॥ 
రాజకుఅ(ర దొఉ సహజ సలోనే 1 Qu, తె( లహీ దుతి మరకత BS ॥ 4 ॥ 


అన్ని విధములుగా ఈడుజోడైన ఆ సీతారాముల జంటను వర్ణించుటకు ఎవరి తరము? వారి సౌందర్యము 
అద్బుతావహము. నాబుద్ది చాల అల్పము. అందణును తమమనస్సులను, చిత్తములను, బుద్దులను జతపటచి (ఢీ 
సీతారామలక్ష్మణులదివ్యసౌందర్యములను చూచుచుండిరి. సౌందర్యపిపాసగల (స్త్రీపురుషులు దీపశిఖనుజూచిన 
బింకలవలి తమనుతాము మజచిపోయిరి. (గ్రామీణ'స్త్రీలు సీతాదేవిని సమీపించిరి. కాని (ప్రేమాధిక్యముచే 
ఆమెనడుగుటకు సంకోచించిరి. అందును సీతామాత చరణముల పైబడి, కోమలసరళస్వరములతో ఇట్లనిరి. 
“రాజకుమారీ! మా విన్నపము ఒకటి గలదు. స్త్రీ స్వభావ కారణమున అడుగుటకు భయపడుచున్నాము. మౌ 
సాహసమును మన్నింపుడు. మేము 38 వాసులము. మా మాటలకు అన్యధా భావింపవలదు. ఈ 
రాకుమారులిద్దజును సహజ సౌందర్య లావణ్యమూర్తులు. మరకతమణులు, బంగారము వీరినుండి కాంతులను 
(గ్రహించి, శోభిల్లుచున్నవి. (చౌ॥ 1-4) 
[ 1352 ] Wo ఇం ఇం (#1) 13 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


370 శ్రీ రామచరిత మానసము 


దో- స్యామల గౌర కిసోర బర, సుందర సుషమా ఐన। 
సరద సర్బరీనాథ ముఖు, సరద సరోరుహ నైన ॥ 116 0 
వీరిలో ఒకరిది శ్యామ వర్షము, మతియొకరిది గౌరవర్లము. ఇద్దణును సుంధరులు, సుకుమారులు, 
శోభాపుంజములు, వీరి ముఖములు శరచ్చంద్రులు, నేత్రములు శరత్కాల కమలములు. “వీరిద్దజెవరు?” 
| (దో॥ 116) 


మాసపారాయణము - పదునాణన విరామము 
నవాహ్నికపారాయణము - నాల్గవ విరామము 


చౌ-కోటి మనోజ లజావనిహారే 1 సుముఖి కహహు కో ఆహి(తుమ్హారే ॥ 
సుని సనేహమయ మంజుల బానీ 1 సకుచీ సియ మన మహు( ముసుకానీ ॥1॥ 
BS sr OSS DSSS ధరనీ 1 దుహు( సకోచ సకుచతి బరబరనీ ॥ 
సకుచి సప్రేమ బాల మృగ నయనీ 1 బోలీ మధుర బచన పికబయనీ ॥ 2 ॥ 
సహజ సుభాయ సుభగ తన గోరే 1 నాము లఖను లఘు దేవర మోరే ॥ 
బహురి బదను బిధు అంచల ad 1 పియ తన చితఇ Par కరి బాణీ ॥ 3 ॥ 
ఖంజన మంజు తిరీఛే నయనని 1 నిజ పతి కహెడి తిన్హహి సీయ( సయనని ॥ 


_భఈ ముదిత సబ గ్రామబధూటీ( 1 రంకన్హ రాయ రాసి జను exec n 4& ॥ 

“ఓ సుందర వదనా! కోటి మన్మథులను మించి (ప్రకాశించు వీరు నీకేమి కావలయును? తెలుపుము”- వారి 
(ప్రేమపూర్వక మధురవ్యాకములను విని, సీతొదేవి బిడియపడుచు తనలో తానే నవ్వుకొనెను. మొదట 
రామలక్ష్మణులవైపును, పిదప భూమి వైపును చూచి, సీతాదేవి oop సంకోచములతో మౌనము వహించెను. పిమ్మట 
ఆహరిణలోచన సిగ్గుపడుచు కోకిలవంటి మధురస్వరముతో వారికి (ప్రేమతో సమాధానమిచ్చెను. “సరళ స్వభావుడు, 
సుందరుడు, గౌరవర్లము గల ఆ చిన్న వాడు నా మజది. ఆయన పేరు లక్ష్మణుడు.” తరువాత చంద్ర బింబమును 
బోలు తన ముఖమును చీర కొంగుతో కప్పుకొని, తన (ప్రభువువైపు చూచి, (భ్రూకుటి ముడిచి, కాటుక పిట్ట వంటి 


కన్నులతో ఓర చూపుతో అతడు 'తనపతి' యని కను సన్నలతోడనే తెలిపెను. ఆ (గ్రామీణ యువతులు అందణు 
నిజుపేదకు ధననిధులు లభించినంతగా సంతసించిరి. (చౌ॥ 1-4) 


దో- అతి సప్రేమ సియ పాయం పరి, బహుబిధి దేహి( అసీస | 
సదా సాహాగిని హోహు తుమ్మ జబ లగి మహి అహి సీస ॥ 117 ॥ 


వారు అత్యంత భక్తితో సీతామాత పాదములకు ్రణమిల్లిరి. పిదప “శేషునితలపై ఈ పృథ్వీభారము 
ఉన్నంతవణకును నీవు సౌభాగ్యవతినై ఉందువుగాక” అని ఆశీర్వదించిరి. (దో॥ 117) 


చౌ- పారబతీ సమ పతిప్రియ హోహూ 1 దేబి న హమ పర ఛాడబ ఛోహూ ॥ 


పుని Wa బినయ కరిఅ కర జోరీ | Pc dW మారగ ఫిరిఅ బహోరీ ॥ 1 ॥ 
[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 371 
నుప స పహ హయ సా 


దరసను Be జాని నిజ దాసీ 1 లఖీ. సీయం సబ (So పిఆసీ ॥ 
మధుర బచన కహి కహి పరితోషీ( 1 జను కుముదినీ( కౌముదీ. పోషీ.॥ 21. 
తబహి( లఖన రఘుబర రుఖ జానీ 1 పూ(ఛెఉ మగు SAY మృదు బానీ ॥ 
సునత నారి నర భఏ దుఖారీ | పులకిత గాత బిలోచన బారీ 3 1 
మిటా మోదు మన భఏ HHS । బిధి నిధి దీన్ల లేత జను YS ॥ 
సముయి కరమ గతి ధీరజు కీన్హా 1 సోధి సుగమ మగు OY కహి దీన్హా ॥ 4 ॥ 


వారు ఇంకను ఇట్టు పలికిరి, “పరమ శివునకు పార్వతీదేవివలె నీవును నీ పతికి (ప్రేమ పాత్రురాలవు కమ్ము. 
దేవీ! మాపై నీ కృపాప్రేమలను మాత్రము విడువవలదు. మజల ఈ దారిలోనే రావలసినదిగా చేతులు జోడించి 
మేము (ప్రార్థించుచున్నాము. మమ్ము మీ చెలులుగా భావించి, మీ దర్శనభాగ్యమును (ప్రసాదింపుడు.” వారి 
ప్రేమపిపాసను జూచి, సీతాదేవి తనమధురవచనములతో వెన్నెల కలువలనువలె వారిని సంతోషపజుచెను, అదే 
సమయమున లక్ష్మణుడు శ్రీరామచంద్రుని అభిప్రాయము నెజింగి, కోమల స్వరముతో వారిని మార్గమడిగెను. ఈ 
మాటను వినిన వెంటనే స్త్రీపురుషులు దుఃఖితులైరి. వారు గగుర్పాటు పొందిరి, కన్నులనీరు నిండెను. హృదయముల 
యందలి ఆనందములు మటు మాయమాయెను. విధాత తానొసంగిన సంపదలను తిరిగి లాగుకొనినట్లు వారు 
నిస్పృహకు లోనైరి. ఇది కర్మగతి యని భావించి ధైర్యము వహించి, తమలో తాము చర్చించుకొని వారికి సుగమమైన 
మార్గమును జూపిరి. (Su 1-4) 


దో- లఖన జానకీ సహిత తబ, గవను $y రఘునాథ । 
$36 సబ ప్రయ బచన కహి, OD లాఇ మన సాథ॥ 118 ॥ 


శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అక్కడి నుండి ముందునకు సాగెను. వెంటవచ్చిన వారిని ప్రియ 
వచనములతో తిరిగి పంపెను. వారి హృదయములను మాత్రము తనతో తీసికొని పోయెను. (దో॥ 118) 


చౌ-ఫిరత నారి నర అతి పఛితాహీ( 1 దైఅహి దోషు దేహి( మన మాహీ(॥ 
సహిత ORG పరసపర కహహీ( 1 బిధి కరతబ God సబ అహహీ(॥ 1 ॥ 
నిపట నిరంకుస MoS నిసంకూ 1 Binc ససి 8H, సరుజ సకలంకూ ॥ 
రూఖ కలపతరు సాగరు భారా 1 BIrc పఠఏ బన రాజకుమారా ॥ 2 ॥ 
జౌం పై ఇన్నహి దీన బనబాసూ 1 కీన్ల బాది బిధి భోగ బిలాసూ ॥ 
ఏ బిచరహి( మగ బిను పదత్రానా 1 రచే బాది DO బాహన నానా ॥ 3 ॥ 
ఏ మహి పరహి( డాసి కుస పాతా 1 సుభగ సేజ కత సృజత బిధాతా ॥ 
తరుబర బాస ఇన్సహి బిధి దీన్హా 1 ధవల ధామ రచి రచి శ్రము Sqn క ॥ 

[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


372 శ్రీ రామచరిత మానసము 
ee ee eee 
మజలి వెళ్లునప్పుడు ఆ జానపదులు మిక్కిలిపరితపించిరి. లోలోన దైవమును నిందించిరి. “విధ్యా 
కార్యములన్నియును విపరీతములే' అని మిక్కిలి చింతాశక్రాంతులై పలుకుచుండిరి.” విధాత అతిస్వతంద్రుడ్డు, 
నిరంకుశుడు, నిర్ణయుడు, భయరహితుడు, అమృతకిరణుడైన చంద్రుని రోగిగా (క్షీణించువానినిగా 
కళంకసహితునిగా ఒనర్చెను, కల్పవృక్షమును చెట్టుగా, స్థావరముగాజేసెను, సముద్రమును ఉప్పునీటితో నింపెను, 
అతడే ఈ రాజకుమారులను వనములకు పంపెను. వీరిని అడవులపాలుగావించినవిధాత భోగవిలాసములను 
వ్యర్థముగా సృష్టించెను. పాదరక్షలుగూడ లేకుండ వీరిని తిరుగునట్టుగా జేసిన విధాత నానావిధ 
వాహనములనువృధాగాసృజించెను. వీరు కుశలను ఆకులను పజచుకొని, పవళించునట్టుగాజేసి, అతడు 
మెత్తనిపాన్సులను ఏల సృష్టించెను? వీరికి చెట్లక్రింద నివాసములను ఏర్పజచిన అతడు ఉజ్జ్వల సౌధములను 


నిర్మించి, మిక్కిలి ప్రయాసపడెను. (చౌ॥ 1-4) 


దో- BCD ముని పట ధర జటిల, సుందర సుఠి సుకుమార । 
DDS భాంతి భూషన బసన, బాది కిఏి కరతార ॥ 119 ॥ 


ఈ సుందరసుకుమార యువకులు మునివస్త్రములను, జడలను ధరించునట్టుగాజేసి, విధాత 
వివిధాభరణములను, వస్త్రములను నిర్మించుటవ్యర్థమే. (దో॥ 119) 


చౌ-జౌ. ఏ కంద మూల ఫల భాహీ( 1 బాది Wd OSS జగ మాహీ6 ॥ 
ఏక కహహి ఏ సహజ సుహాఏ 1 ఆపు ప్రగట భఎ బిధి న బనాఏ ॥1॥ 
జహ( లగి BS కహీ DG SOD 1 [SSS నయన మన గోచర asd ॥ 
దేఖహు ఖోజి భుఅన దస చారీ 1 కహ( అస పురుష కహా( అసి నారీ ॥ 2 ॥ 
ఇన్హహీ దేఖి బిధి మను అనురాగా 1 పటతర జోగ బనావై లాగా ॥ 
క్రీన్ల బహుత శ్రమ ఐక న ఆఏ 1 తెహి(ఇరిషా బన ఆని దురాఏ ॥ 3 ॥ 
ఏక కహహి( హమ బహుత న జానహి( 1 ఆపుహి పరమ ధన్య కరి మానహి( ॥ 
తే పుని పున్యపుంజ హమ లేఖే | జే దేఖహి( దెథిహహి( ay దేఖే ॥ 4 ॥ 


వీరికి కందమూలఫలములను ఆహారముగాజేసి, అతడు అమృతము మొదలగు మధుర పదార్థములను 
ఏలసృజించెను?” soe కొందణీ విధముగా పలికిరి. “వీరు సహజసుందరులు. (బ్రహ్మ వీరిని సృజింపలేదు. వీరు 
తమను తామే ్రకటించుకొనిరి. విధాతసృష్టినిగూర్చి వేదములు వర్లించినవి.' దాని ప్రకారము ఇట్టి (స్త్రీగాని, పురుషులు 
గాని పదునాల్లు లోకములలో ఎక్కడ వెదకిచూచినను కానరారు. వీరిరూపసౌభాగ్యములు కని, విని యెజుగనట్టివి, 
ఊహలకు అందనట్టివి. వీరిని జూచి విధాత అనురక్తుడై వీరివంటివారిని సృష్టింప ప్రయత్నించి యుండవచ్చును. 
ఎంతగా పరి(శ్రమించినను వీరిని పోలిన వారిని సృజించుటకు సాధ్యము గాక అసూయతో వీరిని వనములలో 
దాచెనేమో?”- మటీకొందజు ఈ విధముగా నుడివిరి. “ మాకు ఎక్కువగా తెలియదు. కాని మేము మాత్రము 
ఎంతయో ధన్యులము. మా ఉద్దేశ్యములో వీరిని చూచిన వారును, చూచుచున్నవారును, చూడబోవు వారును 
అందణును ధన్యజీవులే పుణ్యాత్ములే. (Su 1-4) 
[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


కాండము 373 
వలవల. ruleset 


దో- ఎహి DG కహి కహి బచన ప్రియ, లేహి( నయన భరి నీర। 
క్రిమి చలిహహిం మారగ అగమ, సుఠి సుకుమార సరీర ॥ 120 ॥ 


ఇట్టి ప్రియవచనములను పలుకుచు వారు కన్నీరు గార్చిరి. “మిక్కిలి సుకుమారులైన వీరు ఈ కారడవులలో 
దుర్గమమార్గములలో ఎట్టు నడువగలరు?” అని అనుచుండిరి. (దో॥ 120) 


చౌ- నారి సనేహ బికల బస హోహీ6 1 చకఈ సారు సమయ జను సోహీ( ॥ 
మృదు పద కనుల కఠిన మగు జానీ 1 గహబరి హృదయం కహహీ( బర బానీ 11 ॥ 
పరసత మృదుల చరన అరునారే 1 సకుచతి మహి Ado హృదయ హమారే ॥ 
Hc జగదీస ఇన్హహి బను దీన్హా। కస న సుమనమయ మారగు క్రీన్హా ॥ 2 ॥ 
Bc మాగా wage OO పాహీ( | ఏ రథిఅహి( సఖి ఆంభిన్ల మాహీ6 ॥ 
జే నర నారి న అవసర GD 1 OF సియ రాము న దేఖన పాఏ ॥ 3 ॥ 
సుని సురూపు బూర్సుహి( అకులాఈ 1 అబ OA గఏ కహా OA భాఈ ॥ 
సమరథ GPR బిలోకహి( జాఈ 1 ప్రముదిత ఫిరహి( జనమఫలు పాఈ ॥ 4 ॥ 


సంధ్యా సమయమున తమకు కలుగబోవు వియోగమును శంకించి, చక్రవాకులు వ్యాకుల పాటునకు 
గురియగును. అట్లే ఆ (స్త్రీలు తమకు సీతారామలక్ష్మణులతో ఎడబాటు కలుగునను శంకతో స్నేహవికలురైరి. 
వారిచరణ కమలకోమలత్వమును మార్గ కాఠిన్యమును తలంచుకొని, దుఃఖితలై గద్గదకంఠములతో పలికిరి. “వీరి 
ఎజ్జనిమృదుపాదములను స్పృశించుటకు భూమి మా హృదయములవలె మిక్కిలి సంకోచపడుచున్నది. జగదీశ్వరుడు 
వీరికి వనవాసములను నిర్దేశించినపుడు మార్గములను పూలతో ఏల నింపలేదు? విధాత మనము కోరినవరములను 
ఇచ్చునట్లయితే వీరిని సర్వదా మనకన్నులలోనే ఉంచుకొనవలెనని కోరెడివారము.” సమయమునకు అచటికి 
రానివారు సీతారాములను. దర్శింపలేకపోయిరి. అట్టి వారు ఆ దంపతులసహజసౌందర్యములనుగూర్చి విని, 
“మిత్రమా! వారెంతదూరము పోయి ఉందురు?” అని అడుగుచుండిరి. వారిలో సమర్ధులు పరుగెత్తుకొని వెళ్లి వారిని 
చూచుచుండిరి. తమజన్మలు ధన్యములైనవని తలచి, ఆనందముతో మలి వచ్చుచుండిరి. (Su 1-4) 


దో- అబలా బాలక బృద్ద జన, కర మీజహి( పఛితాహి(। 
హోహి( ప్రేమబస లోగ ఇమి, రాము జహా జహ( జాహి(॥ 121 ॥ 


అబలలైన అతివలు, పిల్లలు, వృద్దులు, చేయునదిలేక చేతులు నలుపుకొనుచు పరితపించుచుండిరి. ఈ 
విధముగా శ్రీరాముడు ఎక్కడికి వెళ్లినను అచటివారు (ప్రేమ పారవశ్యములనే పొందుచు వచ్చిరి. (దో॥ 121) 


చౌ- గావ( గావ( అస హోఇ అనందూ 1 SH భానుకుల BOS చందూ ॥ 
జే కఛు సమాచార సుని పానహి(। తే నృప రానిహి దోసు లగావహిం॥1॥ 
కహహి( ఏక అతి భల నరనాహూ 1 AY హమహి Hg లోచన లాహూ ॥ 
క్రహహి( పరసపర లోగ లొగాఈ( 1 Wc సరల సనేహ సుహాఈ( ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri | 


374 శ్రీ రామచరిత మానసము 


ee 
తే పితు మాతు ధన్య జిన జాఏ । ధన్య సా నగరు జహా Bc 39 1 
ధన్య సా దేసు సైలు బన MG ec 1 జహ( జహ( జాహి( ధన్య సాల ween 3 ॥ 
సుఖు పాయడి బిరంచి రచి తేహీ | ఏ Br కే సబ భాంతి సనేహీ ॥ 
రామ లఖన పథి కథా సుహాఈ 1 రహీ సకల మగ కానన ఛాఈ ॥ 4॥ 


సూర్యవంశమనెడి కలువను వికసింపజేయు శ్రీరాముడనెడి చంద్రుడు ఏ (గ్రామమును సమీపించినను ఆ 
గ్రామము ఆనంద డోలికలలో తేలియాడుచు ఉండెను. వనవాస కథను వినిన జనులు రాజును, రాత్రిని 
తూలనాడుచుండిరి. కొందు, “ఒక విధముగా రాజుగారు చేసినది మంచిపనే. దానివలన మాకు నేత్రానందము 
కలిగినది. మేము ధన్యులమైతిమి.” అని అనుచుండిరి. ఇతరులు సరళమైన (ప్రేమపూరిత మధురవచనములను 
పలుకుచుండిరి. వారు అనుచుండిరి. “వీరికి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు ధన్యులు. వీరు నివసించు నగరము 
ధన్యము. వీరు నడచిన మైదానములు, పర్వతములు, అడవులు, (గ్రామములు ధన్యాతి ధన్యములు. వీరు దర్శించిన 
ప్రదేశములన్నియును ధన్యములు. వీరిని సృష్టించిన విధాతయు తన సృష్టిసాఫల్యమునకు సంతసించి యుండును.” 
తాను శ్రీరామునకు ప్రీతిపాత్రుడగుటచే మిక్కిలి భాగ్యశాలిగా బ్రహ్మతలపోసెను. బాటసారులై సాగిపోవుచున్న 
రామలక్ష్మణులమధురవృత్తాంతము సమస్తమార్గములయందును, వనములయందును వ్యాపించెను. (wu 1-4) 


దో- ఎహి OO రఘుకుల కమల రబి, మగ SKS సుఖ దేత । 
జాహి చలే దేఖత బిపిన, సియ సౌమిత్రి సమేత ॥ 122 ॥ 
రఘువంశకమలమునకు సూర్యునివంటి శ్రీరామచంద్రుడు అందజికిని సుఖములను గూర్చుచు సీతా 
లక్ష్మణులతో వనములను దర్శించుచుముందునకు సాగుచుండెను. (దో॥ 122) 
చౌ- Ac రాము Op od పాచేం। తాపస బేష బిరాజత కాచేం॥ 
ఉభయ DS సియ సోహతి Foc 1 బ్రహ్మ జీవ OS మాయా Bic ॥ 1 ॥ 
బహురి కహడ( ఛబి wh మన బసఈ 1 జను మధు మదన మధ్య రతి లసఈ ॥ 
ఉపమా బహురి కహఉ( జియ( జోహీ | జను బుధ బిధు OS రోహిని సోహీ ॥ 2 ॥ 
ప్రభు పద రేఖ బీచ AS సీతా 1 ధరతి SUS మగ చలతి SHH ॥ 
సీయ రామ పద అంక DOD 1 లఖన చలహి( మగు దాహిన Yc ॥ 3 ॥ 
రామ లఖన సియ ప్రీతి సుహాఈ 1 బచన అగోచర కిమి కహి జాఈ ॥ 
ఖగ మృగ మగన దేఖి ఛబి హోహీ( 1 OD చోరి చిత రామ బటోహీ( ॥ 4 ॥ 
ముందు శ్రీరామచంద్రుడు, వెనుక లక్ష్మణుడు తాపసివేషములలో హాయిగా నడచుచుండగా వారిమధ్య 
సీతాదేవి బ్రహ్మజీవులమధ్య మాయవలె విలసిల్లుచుండెను. మన్మథునకును వసంతునకును నడుమ రతీదేవివలెను, 


చం(ద్రునకును ఆతనికుమారుడైన బుధునకును మధ్య రోహిణివలెను, సీతాదేవి ప్రకాశించుచుండెను. 
శ్రీరామచంద్రుని పాదముద్రలపైన తాను అడుగులిడక నెమ్మదిగా మర్యాదతో సీతాదేవి నడచుచుండెను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 375 
uu ae 


వారిద్దజీపాదము[ద్రలకు ఎడమవైపున తనమర్యాదను పాటించుచు లక్ష్మణుడు నడచుచుండెను. & 
సీతారామలక్ష్మణుల అలౌకికప్రేమ వర్లింపనలవికానిది. పశుపక్షులుగూడ వారిసౌందర్యములకు పరవశించి 
పోవుచున్నవి. పథికుడైన శ్రీరాముడు వాటిమనస్సులనుగూడ హరించెను. (చౌ॥ 1-4) 


దో- జిన్హ జిన్హ దేఖే SOS ప్రియ, సియ సమేత Sa భాఇ। 
భన మగు అగము అనందు Ba, బిను శ్రమ రహే సిరాఇ॥ 123 ॥ 


శ్రీ సీతారామలక్ష్మణులను బాటసారులుగా జూచిన వారందజును ఎట్టి శ్రమలేకుండగనే ఆనందముతో 
పునర్జన్మరాహిత్యమును పొందుచుండిరి. ' (దో॥ 123) 


చౌ- అజహు( జాసు ఉర సపనెహు( కాఊ 1 బసహు( ops సియ రాము బటాఊ ॥ 
రామ ధామ పథ సాఇహి సోఈ 1 జో పథ సాన కబహు ముని కోఈ ॥1॥ 
తబ రఘుబీర శ్రమిత సియ జానీ | BH నికట బటు సీతల పానీ ॥ 
తహ(బసి కంద మూల ఫల ఖాఈ 1 ప్రాత నహాఇ చలే రఘురాఈ ॥ 2 ॥ 
దేఖత బన సర Po సుహాఏ । బాలమీకి ఆశ్రమ ప్రభు ఆఏ ॥ 
రాను Am ముని బాసు సుహావన 1 సుందర గిరి కానను జలు పావన ॥ 3 ॥ 
సరని సరోజ బిటప బన ఫూలే | howd మంజు మధుప రస భూలే ॥ 
ఖగ మృగ బిపుల కొలాహల కరహీ( 1 బిరహిత BO ముదిత మన చరహీ( ॥ 4 ॥ 


నేటికిని పాంథులుగానున్న _సీతారామలక్ష్మణులపవిత్రరూపములను తమ హృదయములలో 
నిలుపుకొనినవారు శ్రీరాముని సాకేతధామమును జేరుదురు. తపోధనులైన మునీశ్వరులకును ఆ స్థానము 
Photo దుర్లభము. సీతాదేవిబడలికలను గమనించిన శ్రీరామచంద్రుడు చల్లనినీటివసతిగల ప్రదేశమున 
ఒకవటవృక్షచ్చాయలో ఆ దినము విశ్రాంతి దీసికొనెను. కందమూలఫలముల నారగించి, వారు ఆరాత్రి అచటనే 
గడిపిరి. ప్రాతఃకాలమున స్నానాదికములనాచరించి, శ్రీరఘురాముడు అచటనుండి బయలుదేటెను. సుందర 
వనములను, సరస్సులను, కొండలను చూచుచు శ్రీరామచంద్రుడు వాల్మీకిఆశ్రమమునకు చేటెను. మనోహర 
పర్వతములతో, వనములతో పవిత్రజలములతో ఆ బుష్యాశ్రమము అత్యంత శోభాయమానముగా ఉండెను. అక్కడి 
సరోవరములయందలి కమలములు. వనవృక్షముల పుష్పములు వికసింపగా వాటిమకరందములను ఆస్వాదించిన 
తుమ్మెదలు వత్తిల్లి 'యుంకార' ధ్వనులను చేయుచుండెను. పలురకములపన్షులు మధురారావములను 
కావించుచుండెను. జంతువులు తమతమ సహజవైరములను మాని, హాయిగా సంచరించుచుండెను. (చౌ॥ 1-4) 


వాల్మీకీ మహర్షితో సమాగమము 


దో- సుచి సుందర ఆశ్రము నిరఖి, PTR రాజివనేన | 
సుని రఘుబర ఆగమను ముని, etic ఆయజ లేన ॥ 124 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


376 శ్రీ రామచరిత మానసము 


nS 


రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ సుందరపవిత్ర-ఆ(శ్రమమును గాంచి, ప్రసన్నాంతరంగుడాయెన్స 
రఘునాథునిఆగమనవార్తను విని, వాల్మీకిమహాముని వారిని ఆహ్వానించుటకు వచ్చెను. (దో॥ 124) 


చౌ- ముని కహు( రాను దండనత కీన్హా । ఆసిరబాదు బిప్రబర dar 
BD) రామ ఛబి నయన జుడానే 1 కరి సనమాను ఆశ్రమహి( ఆనే ॥1॥ 


మునిబర అతిథి ప్రానప్రియ HO 1 కంద మూల ఫల మధుర మగాఏ ॥ 
సియ సౌమిత్రి రామ ఫల ఖాఏ 1 తబ ముని ఆశ్రమ దిఏ సుహాఏ ॥ 2 ॥ 
బాలమీకి మన ఆన(దు భారీ 1 మంగల మూరతి నయన నిహారీ ॥ 
తబ కర కమల జోరి రఘురాఈ 1 బోలే బచన WSS సుఖదాఈ ॥ 3 ॥ 
తుమ్మ త్రికాల దరసీ మునినాథా 1 బిస్వ బదర జిమి తున్సురే( హాథా ॥ 
అస కహి ప్రభు సబ కథా బఖానీ 1 జెహి జెహి భాంతి O5 బను రానీ ॥ 4 ॥ 


శ్రీరాముడు మునీశ్వరునకు నమస్కరించి, ఆయనఆశీస్సులను పొందెను. రాముని నిరుపమానశోభలను 
ముని కనులపండువుగా చూచెను. సాదరముగా వారిని ఆయన తన ఆశ్రమమునకు తీసికొని వచ్చెను. వాల్మీకి 
మహాముని తనప్రియతమ - అతిథులకై మధురములైన కందమూల ఫలములను తెప్పించెను. వారు ఆ ఫలములను 
ఆరగించినపిదప, విశ్రమించుటకై చక్కని ఆసనములను ఏర్పాటుచేయించెను. దివ్యమంగళరూపుడైన శ్రీరాముని 
జూచిన వాల్మీకి హృదయము ఆనందముతో ఉప్పాంగిపోయెను. శ్రీరామచంద్రుడు తనకరకమలములుజోడించి, 
వీనులవిందుగొల్సుమధురవచనములను పలికెను. “మునీశ్వరా! మీరు త్రికాలవేదులు. విశ్వమంతయు మీకు 
కరతలామలకము” అని పలికి శ్రీరాముడు కైకేయి తమను వనవాసమునకు పంపిన వృత్తాంతమును దెలిపెను. 
(చౌ॥ 1-4) 


దో- తాత OWS HD మాతు హిత, భాఇ భరత అస TS 
మో కహు( దరస తుమ్హార ప్రభు, సబు మను పున్య ప్రభాఉ ॥ 125 ॥ 
శ్రీరాముడు seo పలికెను. “ప్రభూ! తండ్రిగారిఆజ్ఞను పాలించుట తల్లిగారికి (కైకేయికి) హితమును 


చేకూర్చుట, భరతునివంటి తమ్ముడు రాజగుట, మీ దర్శనభాగ్యము గల్లుట ఇవియన్నియు నాపుణ్యఫలములే. 
(దో॥ 125) 


చౌ- BD పాయ మునిరాయ తుమ్హారే 1 భఏ సుకృత సబ సుఫల హమారే ॥ 
అబ జహ HGS ఆయసు హోఈ | ముని ఉదబేగు న పావై కోఈ ॥1॥ 
ముని తాపస 25, తే దుఖు లహహీ( తే SOS బిను పావక దహహీ(॥ 
మంగల మూల AS పరితోషూ 1 దహఇ కోటి కుల భూసుర రోషూ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ee ees a క. 


అస జీయ జాని కహిఅ Rg TGa 1 సియ సౌమిత్రి సహిత జహ( జాఊ ॥ 
తహ రచి రుచిర సరన HS సాలా 1 బాసు కరౌ( కఛు కాల కృపాలా ॥ 3 ॥ 
సహజ సరల సుని రఘుబర బానీ 1 సాధు సాధు బోలే ముని గ్యానీ ॥ 
కస న కహహు అస రఘుకులకేతూ 1 తుమ్మ పాలక సంతత [శ్రుతి సేతూ ॥ 4 ॥ 


“మునీశ్వరా! మీ పాదదర్శనమువలన నాపుణ్యకర్మలు సఫలములైనవి. మీఆజ్ఞ ప్రకారము మునీశ్వరులకును 
తపోధనులకును ఎట్టి ఆటంకములును కలుగనిచోట రమణీయమైన ఒక పర్లశాలను నిర్మించుకొని, అక్కడ 
సీతాలక్ష్మణులతో నివసింపదలచితిని. మునులకోపము అగ్నిలేకుండగనే రాజులను భస్మము చేయును. 
బ్రాహ్మణులసంతోషము సర్వశుభములకును మూలము. వారికోపము అసంఖ్యాకవంశములను నిర్మూలించును. 
నేను సీతాలక్ష్మణులతో గూడి నివసింపదగిన స్థానమును తెల్పుడు. అచట చక్కనిపర్లకుటీరమును నిర్మించుకొని, 
కొంతకాలము నివసింపగలము.” సహజసరళములైన రఘువరునిపల్కులను విని, వాల్మీకి ఇట్లనెను. “బాగుబాగు 
ఓరఘుకులతిలకా! చక్కగా సెలవిచ్చితివి. సర్వదా వేదమర్యాదలను కాపాడు నీవు ఇట్లు పలుకుటయే తగును. 

(చౌ॥ 1-4) 


ఛం- (శ్రుతి సేతు పాలక రామ తున్హు జగదీస మాయా జానకీ | 

జో సృజతి జగు పాలతి హరతి రుఖ Fy కృపానిధాన కీ ॥ 

బో సహససీసు అహీసు మహిధరు లఖను సచరాచర Go | 

సుర కాజ ధరి నరరాజ తను చలె దలన ఖల నిసిచర అనీ ॥ 
రామచంద్రా! నీవు వేదమర్యాదలను సంరక్షించుజగదీశ్వరుడవు. ఆదిశక్తియు, కరుణామూర్తియుఐన 
జానకీదేవి నీ కనుసన్నలతో (ప్రేరణతో జగదుత్పత్తియు, పాలనసంహారములను కావించును. తనసహ(స్రఫణముల పై 


భూభారమును మోయు సకలచరాచరములకు స్వామియైన THE ఈ లక్ష్మణుడు. దేవతల కార్యసిద్ధికై మీరు 
రాజకుమారులుగా అవతరించి, నిశాచరుల నాశనమునకై బయలు దేజితిరి. (ఛం) 


సో- రామ సరూప ARS, బచన అగోచర _బుద్ధిపర । 
DKS అకథ అపార, నేతి నేతి నిత నిగమ కహ ॥ 126 ॥ 


రామా! నీ స్వరూపము వాక్కులకును, బుద్దికిని అగోచరము. అది అవ్యక్తము, అవర్షనీయము, అనంతము, 
వేదములుగూడ దానిని 'నేతి-నేతి” అని వర్షించినవి. (సోః 126) 
చౌ- జగు పేఖన తుమ్మ దేఖనిహారే 1 AS హరి సంభు నచావనిహారే ॥ 
తేడ న జానహి( మరము తుమ్హారా 1 బారు తుమ్మహి కో జాననిహారా ॥ 1 ॥ 
సాఇ జానఇ Bir దేహు జనాఈ 1 జానత Hr తుమ్మఇ హొఇ జాఈ ॥ 
తుమ్మరిహి కృపా తుమ్మహి రఘునందన 1 జానహి( SKS భగత ఉర చందన ॥ 20 
చిదొనందమయ దేహ తుమ్ల్సారీ 1 OAS బికార జాన అధికారీ ॥ 
నర తను ధరెహు సంత సుర కాజా 1 కహహు కరహు జస ప్రాకృత రాజా ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


378 శ్రీ రామచరిత మానసము 
రామ దేఖి సుని చరిత తుమ్హారే 1 జడ మోహహి( బుధ హోహి( సుఖారే ॥ 
Hy జో కహహు కరహు సబు Far 1 జస SHO తస చాహిఅ నాచా ॥ శ ॥ 


రామా! ఈ జగత్తు నీ లీలావిలాసము. నీవు దీనికి దర్శకుడవు. (బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ds 
ఆడించుచున్నావు. వారే నీతత్త్యమును ఎజుగనిచో మజియెవ్వరెటుగుదురు?(1) నీవు స్వయముగా ఎవ్వరికి 
(ప్రకటితుడవగుదువో వారేనిన్ను తెలిసికొన గల్లుదురు. వారు నిన్ను తెలిసికొనినంతనే నీ రూపమును పొందుదురు. 
భక్తుల హృదయములను ఆహ్లాదపజచు చందనరూపమైన ఓ స్వామీ! నీ అనుగ్రహము ప్రసరించినప్పుడే భక్తులు 
నిన్ను తెలిసికొనగలరు. నీ దేహము పాంచభౌతికముకాదు. అది చిదానందమయము, వికారరహితము-అని 
విజ్ఞులుమాత్రమే (గ్రహింపగలరు. నీవు సత్పురుషుల, దేవతల కార్యములను నెజువేర్చుటకై దివ్యమానవశరీరమును 
ధరించితివి. (ప్రాకృతులైన రాజులవలె మాట్లాడెదవు, చరించెదవు, రామా! నీ చరితమును కని, విని, మూర్భులు మోహ 
పరవశులగుదురు. కాని, జ్ఞానులు ఆనందించెదరు. నీవు చెప్పునదియు, చేయునదియు సత్యము. వేషమునకు 
తగినరీతిగా వ్యవహరించుటయే యుక్తముగదా! (చౌ॥ 1-4) 


దో- పూశెహు మోహి కి రహౌ( కహం Boe పూయత సకుచాఉ( | 
జహ(న హోహు తహ దేహు కహి, HSI BPH ఠాడం॥ 127 ॥ 


“నేనెక్కడ నివసింపవలెను?'అని నీవు నన్నడిగితివి. ముందు నీవు లేని చోటును చూపుము. అప్పుడు నీవు 
ఉండవలసిన స్థలమును నేను తెల్పెదను.” (దో॥ 127) 


చౌ- సుని ముని బచన ప్రేమ రస SS 1 సకుచి రామ మన మహు( ముసుకానే ॥ 
బాలమీకి హంసి కహహి( బహోరీ 1 oD మధుర woe రస బోరీ ॥ 1 ॥ 
సునహు రామ అబ కహ ( నికేతా 1 జహా( బసహు సియ లఖన సమేతా ॥ 
జిన్హ కే శ్రవన సముద్ర సమానా 1 కథా తుమ్హారి సుభగ సరి నానా ॥ 2 ॥ 
భరహి నిరంతర హోహిం న పూరే 1 BSS Inch తుమ్హ కహు( గృహ రూరే ॥ 
లోచన చాతక LS కరి OF 1 రహహి( దరస జలధర అభిలాషే ॥ 3 ॥ 
నిదరహి( సరిత సింధు సర భారీ | రూప బిందు జల హోహి( సుఖారీ ॥ 
BS Sc హృదయ సదన సుఖదాయక 1 బసహు బంధు సీయ సహ రఘునాయక ॥ 4 ॥ 


———— eee” 


1. ఏమయ్య! రామా! బ్రహ్మేంద్రాదులకునైన నీమాయదెలియ వశమా! 
కామారి వినుత గుణధామ! కువలయదళ 
శ్యామా ననుగన్న తండ్రీ రామా! ॥ ఏమయ్య ॥ 
సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు 
అతి బలుండనుచు గపులు 
క్షితి నాథుడనుచు భూపతులు గొలిచిరిగాని 
పతిత పావనుడనుచు మతిదెలియలేరైరి ॥ ఏమయ్య ॥ (రామదాసు) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 379 


(ప్రేమామృతపూర్ల్ణమైన మునివచనములకు శ్రీరామచంద్రుడు కొద్దిగా సిగ్గుపడి దరహాసమొనర్చెను. వాల్మీకి 
మహర్షియు నవ్వి, మజల సుధాసిక్తములైన తియ్యని పలుకులతో ఇట్లనెను. “రామా! వినుము. నీవు 
సీతాలక్ష్మణులతోగూడి నివసింపదగిన స్థానములను తెల్పెదను. రాత్రింబవళ్ళు నీ దివ్యకథలనెడినదులతో 
నిండుచున్నను ఎవరి చెవులు సముద్రములవలె తృప్తి చెందవో అట్టివారి హృదయములు నీకు సుందర సదనములు. 
ఎవరి నేత్రములు చాతకములవలె నీ శరీరమనెడి మేఘమును దర్శించుటకు ఇచ్చగించుచు నీ సౌందర్య మేఘము 
యొక్క ఒకే ఒక్క చినుకుతో తృప్తిచెంది నదులను, సముద్రములను గూడ తిరస్కరించునో అట్టివారి 
హృదయములు నీకు నివాసస్థానములు. అనగా-చాతక పక్షి మేఘజలబిందువునుమాత్రమే స్వీకరించి((త్రాగి) తన 
దాహమును తీర్చుకొనును. దానితో తృప్తి పడును. నదీజలములనుగాని, సముద్రజలములనుగాని అది కోరుకొనదు. 
అట్టే నీ సచ్చిదానందస్వరూపములోని ఒక్క అంశమునైనను దర్శించి, పరమానందమును పొందెడివారు భూలోకము 
మొదలుకొని బ్రహ్మలోకమువజకుగల వివిధలోకసౌందర్యములనుసైతము చూచుటకు ఇష్టపడరు. అక్కడనే నీవు 
సీత్రాదేవితో, సౌమి(త్రితో నివసింపుము. (Su 1-4) 


దో- జసు MART మానస బిమల, హంసిని జీహా జాసు 1 
ముకతాహల గున గన చునళ్ళి రాను బసహు హియ( తాసు ॥ 128 ॥ 


నీ నిర్మలయశస్సు అనెడి మానససరోవరమునందలి నీ సద్గుణములనెడి ముత్యములను హంసవలె ఎవడు 
తననాలుకతో ఏరుకొనునో (లీనమై నీ గుణగానము చేయునో) అట్టి వారి హృదయములలో నీవు నివసింపుము. 
(దో॥ 128) 


చౌ- ప్రభు ప్రసాద సుచి సుభగ సుబాసా 1 సాదర జాసు లహళ నిత నాసా ॥ 

Sosy ir నిబేదిత భోజన కరహీ( 1 Ga ప్రసాద పట భూషన ధరహీ( ॥ 1 ॥ 

సీస నవహి సుర గురు ద్విజ దేఖీ 1 ప్రీతి సహిత కరి బినయ బిసేషీ ॥ 

కర నిత కరహి( రామ పద పూజా 1 రాను భరోస హృదయ( నహిందూజా ॥ 2 ॥ 

SES రాను తీరథ చలి జాహీ( 1 రామ బసహు Of కే మన మూహీ( ॥ 

Soo sore నిత జపహి( GIRO | పూజహి( తుమ్మహి సహిత పరివారా ॥ 3౩ ॥ 

తరపన హోను కరహి( బిధి నానా 1 QS జెవాం దేహి( బహు దానా ॥ 

తున్సు తే అధిక గురహి జియ జానీ 1 సకల భాయ సేవహి. సనమానీ ॥ 4 ॥ 

రామా! ఎవరి నాసికలు నీ కర్పింపబడిన పవిత్రపుష్పసుంగధములను నిత్యము సాదరముగా ఆ(ఘ్రాణించునో, 
ఎవరు నీకు నివేదింపబడిన పదార్థములను భుజించెదరో ఎవరు నీ పాదములకడ సమర్పింపబడిన 
వస్తాభరణములను (ప్రసాదముగా ధరించెదరో అట్టి వారి హృదయములు నీ నివాసస్థానములు. ఎవరిమస్తకములు 
దేవతలకును, గురువులకును, (బ్రాహ్మణులకును వినయముతో ప్రణమిల్లునో, ఎవరిచేతులు సర్వదా నీ 
పాదపద్మములను సేవించునో, ఎవరి హృదయములలో నీపై అనన్య భక్తివిశ్వాసములు గాఢముగా ఉండునో, 


ఎవరిపాదములు నీ పవిత్రక్షేత్రములవైపు నడుచునో, అట్టివారి హృదయములలో నివసింపుము. ఎవరైతే 
'రామనామ'మనెడి 'మంత్రరాజము'ను సంతతము జపింతురో, సపరివారముగా నిన్ను పూజింతురో, వివిధ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri | 


380 శ్రీ రామచరిత మానసము 


ee at 


తర్చణములను, హోమములను చేయుదురో, (బ్రాహ్మణులను భోజనములతో, దానములతో తృప్తిపజచుదుర్రో 


ఎవరైతే నిన్ను పూజించుటకంటెను తమగురువులను ఎక్కువభక్తిభావముతో సేవించెదరో- (చౌ॥ 1-4) 


దో- సబు కరి మాగహి( ఏక ఫలు, రామ చరన రతి HPS) 
aS, Bc మన మందిర బసహు, సియ రఘునందన దోజి ॥ 129 ॥ 


ఈ పనులను అన్నింటిని చేయుచునే 'శ్రీరామ చరణముల యందే ఎల్లప్పుడును మాకు భక్తియుండును my’ 


అను ఏకైకఫలమును ఆసించువారి హృదయములనెడి మందిరముల యందే నీవు సీతాలక్ష్మణసమేతుడనై 


నివసింపుము.(1) (దో॥ 129) 


చౌ-కాను Sip మద మాన నమోహా। లోభన ఛోభ న రాగ న ద్రోహా॥ 
జిన్ల Sc కపట Gos నహి( మాయా 1 ON కే హృదయ బసహు రఘురాయా ॥ 1 ॥ 
సబ కే ప్రియ సబ కే హితకారీ 1 దుఖ సుఖ సరిస ప్రసంసా గారీ ॥ 
కహహి( సత్య ప్రియ బచన బిచారీ 1 జాగత FSH సరన తుమ్హారీ ॥ 2 ॥ 
Soir ఛాడి గతి దూసరి నాహీ 1 రామ బసహు తిన్ల కే మన మాహీ( ॥ 
జననీ సమ జానహి( పరనారీ 1 ధను పరావ OH Sc బిష భారీ ॥ 3 ॥ 
జే హరషహి( పర సంపతి GH 1 దుఖిత హోహి పర OSB Du 
జిన్లహి రామ తుమ్మ ప్రానపిఆరే 1 OS కే మన సుభ సదన తుమ్హారే ॥ A 


కామము, (క్రోధము, మదము, అభిమానము, మోహము, లోభము, క్షోభము, రాగము, ద్వేషము, కపటము, 
దంభము, మాయ, అనునవి మచ్చునకైన లేని మనస్సులుగలవారి హృదయములలో నీవు నివసింపుము. అందటికిని 
ప్రీతిపొత్రులు, హితకారులు, సుఖదుఃఖములను మానావమానములను సమానముగా భావించువారు, సత్యమునే 
గ్రహించి, బాగుగా ఆలోచించి ప్రియముగ పలికెడివారు, నిద్రించునపుడును, మేల్లొనియున్నప్పుడును నిన్నే 
శరణుజొచ్చువారు, నిన్ను తప్ప వేరెవరినిఆశ్రయింపనివారు, పరస్త్రీలను తల్గులవలెను పరధనమును విషము వలెను 
భావించువారు మహితాత్ములు- అట్టివారి హృదయములలో నివసింపుము. ఇతరుల అభివృద్ధిని జూచి 
సంతోషపడువారు, ఇతరుల దుఃఖములనుగాంచి మిక్కిలి బాధపడు వారు, నిన్ను ప్రాణాధికముగా భావించి సేవించు 
వారు ధన్యాత్ములు. అట్టివారి హృదయములే నీకు నివాస స్థానములు. (చౌ॥ 1-4) 


చ స్వామి సఖా పితు మాతు గుర, జిన్ల కే సబ తుమ్మ తాత | 
మన మందిర OS కే బసహు, సీయ సహిత GS భ్రాత ॥ 130 ॥ 


ఖనన ei యత రం 52 wan CT 
1. కమలాక్షునర్చించుకరములు కరములు- ఆంధ్రమహాభాగవతము సప్తమస్కంధము - పద్యము. 169 - పోతన 
ప్రణీతము 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ty ౩౫౪ 


ప్రభూ! స్వామి, మిత్రుడు, GO, తండ్రి, గురువు, సర్వము నీవేయని భావించు మనస్సులుగలవారి 
హృదయమందిరములలో నీవు సీతాలక్ష్మణ సమేతుడవై నివసింపుము. (దో॥ 130) 


చౌ- అవగున తజి సబ కే గున గహహీ(। 
నీతి నిపున AS, కళ జగ లీకా । 
గున తుమ్హూర సముర్సుఇ నిజ దోసా | 
రామ భగత ప్రియ లాగహి( జేహీ | 
జాతి సాతి ధను ధరము బడాఈ 1 
సబ తజి తుమ్మహి రహఇ ఉర లాఈ | 
సరగు SOS అపబరగు సమానా 1 
కరమ బచన మన TSS చేరా । 


బిప్ర ధేను హిత సంకట సహహీ( ॥ 
ఘర తుమ్హార BY కర మను నీకా ॥1॥ 
Ber సబ భా(తి తుమ్హార భరోసా ॥ 
తెహి ఉర బసహు సహిత Baer u2n 
ప్రియ పరివార SSS Sparse ॥ 
తెహి కే హృదయం రహహు రఘురాఈ ॥ 3 ॥ 
జహ( తహ Gp SOc ధను బానా ॥ 
రామ కరహు Bir & ఉర డేరా॥ 4 ॥ 


ఇతరులదోషములను ఏ మాత్రము పట్టించుకొనక, కేవలము వారిసద్గుణములనే స్వీకరించువారు, నీతి 
నైపుణ్యములద్వారా జగత్తునందు నియమనిబంధనలను నిల్పెడివారు, ఎన్ని కష్టములకైనను ఓర్చుకొని 
గో బ్రాహ్మణరక్షణకై పాటుపడువారు సుకృతాత్ములు. అట్టి వారి హృదయములలో నివసింపుము. గుణములు నీవిగా 
దోషములు SHIM భావించువారు, నీమీద అనన్యభక్తి KOA, నీ భక్తులను (ప్రేమించువారు ధన్యజీవులు. అట్టి వారి 
హృదయములలో సీతాదేవితోగూడి నివసింపుము. తమజాతిని, బంధువులను, సంపదలను, లౌకికములైన 
సర్వధర్మములను, కీర్తి (ప్రతిష్టలను, ప్రియపరివారములను , గృహసుఖసంతోషములను వదలి, కేవలము నిన్ను 
తమలో నిలుపుకొనువారిహృదయములే నీకు నివాసస్థానములు. ధనుర్భాణధారులైన మిమ్ములనే సర్వత్ర 
దర్శించువారు, స్వర్శ నరక, మోక్షములను సమానముగా భావించు వారు, మనోవాక్కాయ కర్మలచే మీకు దాసులు 
ఐన వారు పరమభక్తులు. అట్టి వారి హృదయములలో నివసింపుము. (చౌ॥ 1-4) 


దో- జాహి న చాహిఅ కబహు( కఛు, తున్న సన సహజ సనేహు | 
బసహు నిరంతర తాసు మన, సో రాఉర నిజ Riso ॥ 131 ॥ 


హజ(పేమ గలిగి, ఇంకేమియు అపేక్షింపనివానిమనస్సులోనే నీవు నిరంతరము నివాసము చేయుము- 
(దో॥ 131) 


నీపై స 


అదియే నీ నిజనివాసము.” 


చౌ- ఎహి DA మునిబర భవన దెఖాఏ 1 
కహ ముని సునహు భానుకులనాయక 1 
చిత్రకూట గిరి కరహు నివాసూ | 
సైలు సుహావన కానన చారూ | 
నదీ పునీత పురాన బఖానీ । 
సురసరి ధార నాఉ( మందాకిని | 


బచన సగ్రేమ రామ మన భాఏ ॥ 
ఆశ్రమ కహడ( సమయ సుఖదాయక u 1 ॥ 
తహ తుమ్హార సబ భా(తి సుపాసూ ॥ 
కరి కేహరి మృగ బిహగ బిహారూ ॥ 2 ॥ 
అత్రిప్రియా నిజ తపబల ఆనీ ॥ 
జో సబ PSS పోతక డాకిని ॥3॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri : శ 


382 శ్రీ రామచరిత మానసము 
అత్రి ఆది మునిబర బహు బసహీ( । కరహి( జోగ జప తప తన కసహీ( ॥ 
Sow సఫల శ్రమ సబ కర కరహూ 1 రామ దేహు గౌరవ గిరిబరహూ ॥ 4 ॥ 


ఈ విధముగా ముని'శ్రేష్టుడైన వాల్మీకి శ్రీరామచంద్రుని నివాసస్థానములను BBS. (ప్రేమపూర్షములైన ఆ 
వచనములు శ్రీరామునకు మిక్కిలి BI గూర్చెను. మణుల ముని పల్కెను. “ఓ సూర్యకులతిలకా! నీకు ax 
సుఖప్రదమైన స్థానమును దెలిపెదను. నీవు చిత్రకూట పర్వతముపై నివసింపుము. నీకు కావలసిన వసతులన్నియును 
అచట గలవు. ఆ పర్వతము మిక్కిలి మనోహరమైనది. ఏనుగులు, సింహములు, జింకలు, పక్షులు నిర్భయముగా 
విహరించు ఆ వనము అతి రమణీయమైనది. అత్రిమహర్షిపత్నియైన అనసూయాదేవి తన తపః (ప్రభావముచే 
రప్పించిన పవిత్రమందాకినీనది అచటగలదు. అది పురాణ ప్రసిద్దమైనది. అది గంగానదియొక్క ఒక పాయ. ఢాకిని 
పసిబాలురను భక్షించినంత అవలీలగా పాపహారిణియైన ఈ పవిత్ర మందాకిని గోహత్యాది సమస్తఘోరపాపములను 
సైతము హరించును. యోగము, జపము, తపస్సులచే తమ శరీరములను తపింపజేయు 'అ(త్రి' మొదలగు 
పెక్కుమందిబుషులు అచటనే నివసింతురు. శ్రీరామా! అచటికి వెళ్లి, వారి తపస్సులను సఫలమొనర్చుము. 
చిత్రకూట పర్వత గౌరవమును పెంచుము.” (చౌ॥ 1-4) 


దో- చిత్రకూట మహిమా అమిత, కహీ మహాముని గాఇ। 
ఆఇ నహాఏ సరిత బర, సియ సమేత SS భాఇ ॥ 132 ॥ 


వాల్మీకిమహాముని చిత్రకూటపర్వతముయొక్క అపారమహిమలను వర్ణించెను. సోదరులిద్దణును సీతాదేవితో 
గూడి, ఆ పర్వతమును జేరి, మందాకినీపవిత్రజలములలో స్నానములు చేసిరి. (దో॥ 132) 


చిత్రకూట నివాసము 


చౌ- రఘుబర కహెఉ లఖన భల ఘాటూ 1 కరహు కతహు( అబ ఠాహర ఠాటూ ॥ 
లఖన Ap పయ ఉతర కరారా 1 చహు( Ad ఫీరెఉ ధనుష జిమి నారా ॥ 1 ॥ 
నదీ SSS సర సమ దమ దానా 1 సకల కలుష కలి సాఉజ నానా ॥ 
చిత్రకూట జను అచల అహేరీ । చుకఇ న ఘాత మార ముఠభేరీ ॥ 2 ॥ 
అస కహి ops ఠాఉ( Gora 1 Soo బిలోకి రఘుబర సుఖు PH ॥ 
రమెఉ రామ మను దేవన్హ జానా । చలే సహిత సుర థపతి ప్రధానా ॥ 3 ॥ 
కోల కిరాత BA సబ GD 1 రచే GIS తృన సదన సుహాఏ ॥ 
బరని న జాహి. మంజు దుఇ సాలా | ఏక లలిత లఘు ఏక బిసాలా uA 
| రఘునాథుడు పలికెను. “లక్ష్మణా! ఈ నదీతీరము మిక్కిలి చూడముచ్చటగా నున్నది. ఇచ్చటనే ఒకచోట 
మనము ఉండుటకు ఏర్పాటు చేయుము. లక్ష్మణుడు పయస్వినీ(మందాకినీ) నదికి ఉత్తర దిశయందు నాలుగువైపుల 


ఏిల్లువలె (ప్రవహించు కాలువగల 'ఒక ఎత్తైన (ప్రదేశమును జూచెను. “నదియే ఈ ధనుస్సు యెక్క san 
శవుదమదానములు బాణములు: కలియుగ పాపములు దానివేటజంతువులు. చిత్రకూటపర్వతమే ఒక మొక్క 


Bhuvan Vani Trust, Lucknow 


> 
CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ee 3 
——— ననన ననే 


Same, ఈ ధనుస్సుతో చిత్రకూటము చాటుమాటుగా గాక ఎదురుగానుండియే వేటాడును. కొట్టికొట్టి . వాటిని 
on : BS. 
పారద్రోలును, దానిగురి తప్పదు” అని పలుకుచు లక్ష్మణుడు ఆ స్థలమును రామునకు చూపించెను. ఆస్టలమును గాంచి 
శ్రీరాముడు సంతసించెను. శ్రీరాముని మనస్సును ఆ స్థలము తృప్తి పజచినదని తెలిసికొనిన దేవతలు తమశిల్పియైన 
విశ్వకర్మను తోడ్కొని అచటికి వచ్చిరి. వారందణును కోలుల, Dao వేషములలో వచ్చి, ఆకులతో గడ్డితో 
య 
రమణీయములైన కుటీరములను రెండింటిని నిర్మించిరి. వాటిలో ఒకటి చిన్నది. రెండవది పెద్దది. (చౌ॥ 1-4) 


దో- లఖన జానకీ సహిత ప్రభు, Tad రుచిర నికేత। 
సోహ మదను ముని BA జను, రతి రితురాజ సమేత ॥ 133 ॥ 


ఆ సుందరపర్లకుటీరములయందు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో మదనుడే మునివేషమును దాల్చి, 
తన భార్యయైన రతీదేవితో, స్వేహితుడగు వసంతునితో గూడి ఉన్నాడా? అనునట్లు శోభాయమానుడైయుండెను. 
(దో॥ 133) 


మాసపారాయణము-పదునేడవ విరామము 


చౌ- అమర నాగ కిన్నర దిసిపాలా 1 చిత్రకూట ఆఏ Bar కాలా॥ 

రామ ప్రనాము కీన్ల సబ కాహూ 1 ముదిత దేవ లహి లోచన లాహూ ॥1॥ 

బరషి సుమన కహ దేవ సమాజూ | నాథ సనాథ భఏ హమ ఆజూ ॥ 

కరి DSB దుఖ దుసహ సునాఏ 1 హరషిత నిజ నిజ సదన సిధావీ ॥ 2 ॥ 

చిత్రకూట రఘునందను ఛాఏ 1 సమాచార సుని సుని ముని Gd ॥ 

ఆవత BD ముదిత మునిబ్బందా 1 కీన్ల దండవత రఘుకుల చందా ॥ 3 ॥ 

ముని రఘుబరహి లాఇ ఉర లేహీ. 1 సుఫల హోన హిత ఆసిష Bere ॥ 

సియ సౌమిత్రి రామ GO దేఖహి( 1 సాధన సకల సఫల కరి Sparc ॥ Au 

ఒకనాడు దేవతలు, నాగులు, ' కిన్నరులు, దిక్సాలురు చిత్రకూటమునకు వచ్చిరి. వారికి శ్రీరాముడు 
'ప్రణామములాచరించెను. ఆనందముతో వారిని దర్శించి దేవతలుగూడ తమనేత్ర సాఫల్యముల నొందిరి. వారు 
పుష్పములను గురిపించి, “ప్రభూ! సర్వరక్షకులైన భీ నీడలో మేము భద్రముగానుంటిమి. సర్వసమర్జులైన మీ 
రక్షణలో నుండుటచే మా గౌరవము ఇనుమడించినది. మా మనస్సులు స్తిమిత పడినవి” అని పలుకుచు, వారి 
కష్టములను ఏకరువు పెట్టిరి. శ్రీరాముని అనునయవాక్యములకు వారు తృప్తి చెంది, వెళ్లిపోయిరి. శ్రీరాముడు 
చిత్రకూటమునకు వచ్చిన వార్తను విని, పెక్కుమందిమునులు అచటికి చేరిరి. రఘువంశ చంద్రుడు ప్రసన్నచిత్తులైన 
ఆ మునులకు నమస్కరించెను. వారు ఆయనను గాఢాలింగములతో ఆదరించి, ఆశీర్వదించిరి. శ్రీ సీతారామ 
లక్ష్మణుల సౌందర్యములకు ముగ్దులై తమ తపస్సులు ఫలించినవని భావించిరి. (చౌ॥ 1-4) 


దో- జథాజోగ సనమాని ప్రభు, బిదా కీఏ మునిబ్బంద । 
కరహి( జోగ జప జాగ తప, నిజ ఆశ్రమన్హి సుఛంద॥ 1340.» 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri మ 


06] శ్రీ రామచరిత మానసము 


ననన es, 


శ్రీరామచంద్రుడు వారిని సముచితగొారవాదరములతో సమ్మానించి పంపెను. వారు తమఆ(శ్రమములకు వెళ్ళి 
నిరాటంకముగా తమయోగజపయజ్ఞములలో తపస్సులలో నిమగ్నులైరి. " 


(3 


(దో॥ 134) 
చౌ-యహ సుధి కోల కిరాతన్హ పాఈ 1 MTA జను నవ నిధి ఘర ఆఈ ॥ 

కంద మూల ఫల భరి భరి దోనా । చలే రంక జను లూటన సోనా ॥ 1॥ 

BS మహః BF దేఖే దొఉ భ్రాతా 1 అపర BLT పూణహిం మగు జాతా ॥ 

కహత సునత రఘుబీర నికాఈ 1 ఆఇ SoQ SP రఘురాఈ ॥ 2 ॥ 

కరహి( జొహారు Beds ధరి ఆగే 1 ప్రభుహి బిలోకహి( అతి అనురాగే ॥ 

చిత్ర OF జను జహ( తహ TE 1 పులక సరీర నయన జల బాఢే ॥ 3 ॥ 

రామ సనేహ మగన సబ జానే 1 కహి ప్రియ బచన సకల సనమానే ॥ 

ప్రభుహి జొహారి బహోరి బహోరీ 1 బచన బినీత కహహిం కర జోరీ ॥ క్ష ॥ 


అడవులలో నున్న కోలులు కిరాతులు ఈ సమాచారమును విని, నవనిధులు తమ ఇండ్లకు వచ్చినంతగా 
పాంగిపోయిరి. కందమూలఫలములను దొన్నెలలో దీసికొని, అత్యుత్సాహముతో నిర్హనుడు బంగారు గనిని 
దోచుకొనుటకై పరుగులు దీసినట్టు, వారు బారులుదీర్చి, శ్రీరాముని గాంచుటకై పరుగెత్తిరి. అనగా వారు (శ్రీరాముని 
అను(గ్రహరూపమైన బంగారమును దోచుకొనుటకై పరుగుదీసిరి. శ్రీరామలక్ష్మణులను ఇదివజుకే చూచినవారిని 
ఇతరులు SIS వారిని గూర్చి అడుగుచుండిరి. శ్రీరాముని అందచందములను గూర్చి మార్గమున చర్చించు 
కొనుచు వారందణును వచ్చి రఘునాథుని and. వారు తాము తెచ్చిన కానుకలను (ప్రభువు ముందజనుంచి, 
నమస్కరించి అతిప్రేమతో శ్రీరాముని జూడసాగిరి. ఎక్కడివారక్కడనే బొమ్మల వలె నిలిచిపోయిరి. వారి శరీరములు 
పులకరించెను. కన్నుల (ప్రేమా(శ్రువులు వరదలై పాటెను. శ్రీరాముడు తనయెదుట (పేమమగ్నులైయున్న 


వారినందతిని ప్రియవచనములతో గౌరవించెను. వారు శ్రీరామచంద్రునకు పదే పదే (ప్రణమిల్లి, అంజలి ఘటించి 
వినయముతో పలికిరి. (చౌ॥ 1-4) 


దో- అబ హమ నాథ సనాథ సబ, భఏ OD ప్రభు సాయ । 
భాగ హమారే( ఆగమను, TSS  కోసలరాయ ॥ 135 ॥ 


“ప్రభూ! మీ పాదదర్శనముతోడనే మాకుకొండంతఅండ లభించినది. మా భాగ్యవశమున మీరు ఇచటికి 
ఏతెంచితిరి. (దో॥ 135) 


చౌ- ధన్య భూమి బన Soh పహారా | జహ( జహ( నాథ పొడి iy ధారా ॥ 
ధన్య బిహగ మృగ కాననచారీ 1 సఫల జనమ భఎ తుమ్మహి నిహారీ ॥1॥ 
హమ సబ ధన్య సహిత పరివారా 1 దీఖ దరసు భరి నయన తుమ్హారా ॥ 
a5, బాసు భల Orc బిచారీ 1 ఇహా( సకల రితు రహబ సుఖారీ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


యా 
CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ee SI... 


హమ సబ భాంతి కరబ సెనకాఈ 1 కరి కేహరి అహి బాఘ worse ॥ 


బన బేహడ గిరి కందర ఖోహా । సబ హమార ప్రభు పగ పగ జోహా॥ 3 ॥ 
తహ( తహ GYM అహేర ఖెలాడబ 1 సర నిరరుర జలఠాఉ( దెఖాఉబ ॥ 
హమ సేనక పరివార సమేతా । నాథ న సకుచబ ఆయసు దేతా ॥ 4u 


ప్రభూ! మీరు పాదముమోపినభూమి, అరణ్యములు, మార్గములు, పర్వతములు ధన్యములు. వనములలో 
సంచరించు పశు పక్ష్యాదులు గూడ ధన్యజీవులు. ఏలనన వాటి జన్మలు మీ దర్శనముచే సఫలములైనవి. కనుల 
పండువుగా మిమ్ములను దర్శించిన మేమందజము మా కుటుంబములతో గూడ పునీతుల మైతిమి. మీరు 
నివసించుటకు మంచి చోటును ఎన్నుకొంటిరి. అన్ని కాలములలో (సర్వదా) ఇచట మీరు సుఖముగా ఉందురు. 
ఏనుగులు, సింహములు, సర్పములు, పులులు మొదలగువాటిప్రమాదములనుండి రక్షణపొందుటలో మేము 
తోడుగానుండి మిమ్ము సేవించుచుందుము. ఇక్కడి కీకారణ్యములను, పర్వతములను, గుహలను, లోయలను 
శేము అడుగడుగునను ఎయిగుదుము. వేటాడుటకు మిమ్ము వేర్వేణు ప్రదేశములకు తీసికొని వెళ్ళెదము. 
సరస్సులు, జలపాతములు మొదలగు జలాశయములను మీకు చూపగలము. మేము, మా పరివారములు మీకు 
సేవకులము. (ప్రభూ! మమ్ములను ఆజ్ఞాపింపుడు. సంకోచింప వలదు- (చౌ॥ 1-4) 


దో- BS బచన ముని నున అగమ, తే ప్రభు కరునా ఐన | 
బచన కిరాతన్న కే సునత, Ado పితు బాలక బైన ॥ 136 ॥ 


వేదములు గూడ వర్షింపలేని, మునుల మనస్సులకును (గ్రాహ్యము గాని కరుణానిధియైన (ప్రభువు వారి 
మాటలను తండ్రి బాలురమాటలనువలె ప్రేమతో వినెను. (దో॥ 136) 


చౌ- రామహి కేవల డ్రేము పిఆరా | జాని లేఉ జో జాననిహారా ॥ 
రామ సకల బనచర తబతోషే 1 కహి మృదు బచన ప్రేమ పరిపోషే ॥ 1 ॥ 
Dor కిఏ సిర నాఇ సిధాఏ 1 ప్రభు గున కహత సునత ఘర ఆఏ ॥ 
ఎహి బిధి సియ సమేత GS భాఈ 1 బసహి( HS సుర ముని సుఖదాఈ ॥ 2 ॥ 
జబ Bc ఆఇ.రహే రఘునాయకు 1 తబ తె. భయడి బను నుంగలదాయకు ॥ 
పూలహి( ఫలహి( DS OG నానా 1 మంజు బలిత బర BO బితానా ॥ 3 ॥ 
సురతరు సరిస సుభాయ సుహాఏ 1 మనహు( బిబుధ బన పరిహరి ఆఏ॥ 
గుంజ మంజుతర మధుకర GO 1 WOE బయారి బహళ సుఖ దేనీ ॥ 4 ॥ 


“శ్రీరాముడు భక్తవత్సలుడు. అతడు భక్తులనుండి ప్రేమనే కోరుకొనును”. అది తెలిసినవాడే నిజముగా 


తెలిసినవాడు. అప్పుడు రామచంద్రుడు వనవాసులైన కోలులను భిల్లులను ప్రేమపూర్వకవచనములతో సంతృప్తి 


Sed, వీడ్కొలిపెను. వారు శిరసా ప్రణమిల్లి, గృహోన్ముఖులై, వెళ్లుచు ప్రభు గుణములను ్రశంసించుచు 
దాయకులైన సోదరులు సీతాదేవితో గూడి, ఆ 


ముందునకు సాగిరి. ఈ విధముగా దేవతలకును, మునులకును సుఖ : 
వనములో నివసించుచుండిరి. అది మొదలుకొని వనమంతయు మంగళప్రదమాయెను. వివిధవృక్షములు పుష్పఫల 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 3 


386 శ్రీ రామచరిత మానసము 


TT ee ee ము 


భరితములాయెను. వాటిపై WSS తీగెలు చక్కని లతామండపములను ఏర్పజచెను. అవి కల్ప వృక్షములవలై 
సహజమనోహరములై నందనవనమునుండివచ్చినవా యనునట్టుండెను. (భ్రమర శ్రేణులు మధురముగా 


రుంకారములను గావించుచుండెను. శీతల మంద సుగంధ పవనములు వీచుచుండెను. (Fu 1-4) 


దో- నీలకంఠ కలకంఠ సుక, చాతక చక్క చకోర । 
భాంతి భాంతి Soc బిహగ, శ్రవన సుఖద చిత చోర॥ 137 ॥ 


నీలకంఠములు, (మయూరములు) కోయిలలు, చిలుకలు, గోరువంకలు, చక్రవాకములు, చకోరములు, 
మున్నగు వివిధములైన పక్షులు మనోహరములైన తమపలుకులతో వీనులవిందుగావించుచుండెను. (దో॥ 137) 


చౌ-కరి కేహరి కపి So కురంగా 1 బిగతబైర బిచరహి( సబ సంగా ॥ 
DOS అహేర రామ SO దేఖీ । హోహి( ముదిత మృగబ్బంద బిసేషీ ॥ 1 ॥ 
బిబుధ Dds జహ( లగి జగ మాహీ( 1 SD రామబను సకల సిహాహీ6 ॥ 
సురసరి సరసఇ దినకర కన్యా 1 మేకలసుతా MSS ధన్యా॥2॥ 
సబ సర సింధు NAc నద నానా। మందాకిని కర కరహి( బఖానా ॥ 
ఉదయ అస్త గిరి అరు కైలాసూ 1 మందర మేరు సకల సురబాసూ ॥ 3 ॥ 
సైల హిమాచల ఆదిక B81 చిత్రకూట జసు గావహిం BS ॥ 
బింధి ముదిత మన సుఖు న సమాఈ 1 శ్రమ Dk బిపుల బడాఈ పాఈ ॥ 4 ॥ 


ఏనుగులు, సింహములు, వానరములు, అడవిపందులు, జింకలు మొదలగు జంతువులన్నియు తమతమ 
సహజవైరములను వదలి, మైత్రితో మసలుచుండెను. వనమున తిరుగుచున్న శ్రీరామచంద్రుని గాంచి, 
జంతువులన్నియును ఆనందించుచుండెను. విశ్వము నందలి దివ్య వనములన్నియును శ్రీరామవనమును జూచి, 
కొనియాడుచుండెను. గంగ యమున సరస్వతి నర్మద గోదావరి మొదలగు పుణ్య నదులును, సమస్త 
సరోవరములును, సముద్రములును, ఇతర నదీనదములును మందాకినిని ప్రస్తుతించుచుండెను. ఉదయాచలము, 
అస్తాచలము, కైలాసము, మేరువు, మందరాచలము మున్నగు దేవతానివాసస్థానములు, హిమాలయము మొదలగు 
పర్వతములు రామ నివాసమైన చిత్ర కూటమును పాగడుచుండెను. వింధ్యాచలము మిక్కిలి ప్రసన్నమై యుండెను. 
దాని యానందమునకు అవధి లేకుండెను. అనాయాసముగా దాని గౌరవము ఇనుమడించెను. (చౌ॥ 1-4) 


దో- చిత్రకూట కే బిహగ మృగ, BO DS తృన జాతి । 
పున్య పుంజ సబ ధన్య అస, కహహి( దేవ దిన రాతి ॥ 138 ॥ 


చిత్రకూటము నందలి పశుపక్ష్యాదులు, లతా వృక్షములు, తృణములు, అంకురములు మొదలగునవి 
అన్నియును పుణ్యరాసులు- అని దేవతలు అహర్నిశలు కొనియాడుచుండిరి. (దో॥ 138) 


చౌ- నయనవంత రఘుబరహి బిలోకీ 1 By జనమ ఫల హోహి( బిసోకీ ॥ 
పరసి SOS రజ అచర సుఖారీ | భఏ పరమ పద కే అధికారీ ॥1॥ 
సా బను peo సుభాయ( సుహావన 1 మంగలమయ అతి పావన పావన ॥ 
మహిమా Sire కవని OO తాసూ 1 సుఖసాగర జహ( కీన్హ నివాసూ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


నవలలను. ర్‌ NN 


పయ పయోధి తజి అవధ బిహాఈ 1 జహ( సియ లఖను రాము రహెఆఈ ॥ 
కహి న సకహి( సుషమా Bd కానన 1 జౌ. సత సహస హోహి( సహసానన ॥ 3 ॥ 
a మై బరని కహౌ6 OO Sorc 1 Wad SHH కి మందర Barc ॥ 
శృీవహి(లఖను కరమ మన బానీ | జాఇ న సీలు సనేహు బఖానీ ॥ 4 ॥ 


సకల (ప్రాణులు శ్రీరాముని దర్శించి, కన్నులున్నందులకు తమ జన్మలు సఫలములైనవని భావించి, 
ఆనందించినవి. జడములైన గిరులు, తరులు, భూమి, నదులు మొదలగునవి భగవంతునిపాదధూళిని స్పృశించి, 
సుఖించినవి. ఈ విధముగ చరాచరములన్నియును పరమ పదప్రాప్తికి అర్హతను సంపాదించినవి. ఆ వనము, 
పర్వతము మిక్కిలి మనోజ్ఞములు, మంగళ ్రదములు, అవి పవిత్రములైన వానినిగూడ అత్యంత పవిత్రములుగా 
జేయునవి. సుఖ సాగరుడైన శ్రీరామునకు నివాసస్థానమగు చిత్రకూటమును వర్ణించుటకు ఎవరికి తరము? లోక 
కల్యాణార్థమై క్షీరసాగరమును వదలి, అయోధ్యను గూడ వీడిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై నివసించుచున్న 
ఆ వనశోభానైభవములను వేయితలలుగలశేషులు లక్షమందియైనను వర్లింపజాలరు. ఇక దానిని వర్ణింప 
నేనెంతవాడను? చిన్న సరస్సులో ఉన్న తాబేలు మందరపర్వతమును ఎత్తగలదా? లక్ష్మణుడు మనోవాక్కాయ 
కర్మలచే అనవరతము శ్రీరాముని సేవలు చేయుచుండెను. అతని స్నేహశీలములు వర్లనాతీతములు. (చౌ॥ 1-4) 


దో- ఛిను ఛిను OD సియ రామ పద, జాని ఆపు పర నేహు | 
కరత న ససనెహు( లఖను చితు, బంధు మాతు Seo గేహు ॥ 139 ॥ 
శ్రీసీతారాముల పాదములను అనుక్షణము దర్శించుచు, వారికి తనపైగల .వాత్సల్యమును తెలిసికొని, 


లక్ష్మణుడు స్వప్నములో గూడ తనసోదరులను, తల్లిదండ్రులను, ఇంటిని, బంధువులను స్మరింపకుండెను. 
(దో॥ 139) 


చౌ- రాను సంగ సియ రహతి సుఖారీ 1 పుర పరిజన గృహ HOS బిసారీ ॥ 
ఛిను ఛిను పీయ బిధు బదను నిహారీ । ప్రముదిత మనహు( చకోరకుమారీ ॥ 1 ॥ 
నాహ నేహు నిత బఢత బిలోకీ 1 హరషిత రహతి దివస జిమి క్రోక్టీ ॥ 
సియ మను రామ చరన అనురాగా 1 అవధ సహస సమ బను ప్రీయ లాగా ॥ 2 ॥ 
పరనకుటీ ప్రియ ప్రియతమ సంగా 1 ప్రియ సరివారు కురంగ బిహంగా ॥ 
సాసు ససుర సమ మునితియ మునిబర 1 అసను అమిఅ సమ కంద మూల ఫర. ॥ 3 ॥ 
నాథ సాథ సాంథరీ సుహాఈ 1 మయన సయన సయ సమ సుఖదాఈ ॥ 


లోకప హోహి( బిలోకత జాసూ 1 Bin కి మోహి సక బిషయ బిలాసూ ॥ 4 ॥ 
చి, సీతాదేవి తన పతియైన శ్రీరామునితో 


అయోధ్యను, తనకుటుంబసభ్యులను, ఇంటినిగూడ మట 
ద్రుని జాచినట్టు తన పతిని జూచుచు 


సంతోషముగా నుండెను. అనుక్షణము ఆమె చకోరము చం 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


388 శ్రీ రామచరిత మానసము 


NS 


ఆనందించుచుండెను. తనపై పతి'్రేమగూడ నిత్యము పెజుగుచుండుట జూచి, పగటిపూట చక్రవాకమువల 
ప్రసన్నురాలగుచుండెను. సీతాదేవి మనస్సు శ్రీరామచంద్రుని పాదపద్మములపైననే మిక్కిలి మక్కువ 
గలిగియుండెను. ఆ వనము ఆమెకు వేయి అయోధ్యలను మించి ప్రీతి గొల్పుచుండెను. తన ప్రియునితో xng 
నివసించుచుండుటచే ఆ పర్లకుటీరముగూడ ఆమెకు మిక్కిలి ఆనందదాయకముగానుండెను. మృగములు, పక్షులు, 
కుటుంబ పరివారములాయెను. మునిపత్నులు అత్తగార్లవలెను, మునీశ్వరులు మామగార్ల వలెను అమెపై 
వాత్సల్యమును (ప్రకటించుచుండిరి. కందమూలఫలములు అమృతతుల్యములైయుండెను. తనస్వామితోగూడ్తి 
శయనించిన కుశప(త్రములశయ్యగూడ మన్మథునినూజుపాన్సులతో సమానముగా హాయిని గొల్పుచుండెను. సకల 


వైభవములకును కుదురైన లక్ష్మీ(సీతా)దేవి దర్శనమాత్రమున జీవులు లోకపాలురగుచుండగా ఆమెను భోగవిలాస 
వస్తువులు మోహింపజేయునా? (చౌ॥ 1-4) 


దో- సుమిరత రామహి తజహి జన, DS సమ బిషయ బిలాసు । 
రామప్రియా జగ జనని సియ, కఛు న ఆచరజు తాసు ॥ 140 ॥ 
రామచం(ద్రునిస్మరణానందమును అనుభవించు భక్తులకు భోగవిలాసములు తృణప్రాయములు. అట్టి 


శ్రీరామచంద్రుని ప్రియపత్నియు, జగన్మాతయు ఐన సీతాదేవి భోగవిలాసములను త్యాగము చేయుట ఏమాత్రమూ 
ఆశ్చర్యకరమైన విషయముగాదు (దో॥ 140) 


చౌ- సీయ లఖన Bir బిధి సుఖు లహహీ( | Fg రఘునాథ కరహి( Bq కహహీ( ॥ 
కహహి పురాతన కథా కహానీ 1 సునహి(లఖను సియ అతి సుఖు dvd ॥ 1 ॥ 
జబ జబ రాము ONG సుధి కరహీ( 1 తబ తబ బారి బిలోచన భరహీ( ॥ 
సుమిరి మాతు పితు పరిజన భాఈ 1 భరత సనేహు సీలు సెవకాఈ ॥ 2 ॥ 
కృపాసింధు ప్రభు హోహి( Soar 1 Ader ధరహి( కుసనుడి బిచారీ ॥ 
లభి సియ ops బికల హొ జాహీ. 1 జిమి పురుషహి అనుసర పరిఛాహీ( ॥ 3 ॥ 
ప్రయా బంధు గతి of రఘునందను 1 ధీర కృపాల భగత ఉర చందను । 
లగే SOS కఛు కథా పునీతా 1 సుని సుఖు లహహి( ops అరు సీశ్రా॥4॥ 


శ్రీరాముడు నిరంతరము సీతాలక్ష్మణులు సంతోషముగా ఉండునట్టుచేయు చుండెను. ఆయన 
పౌరాణికకథలను ఉపాఖ్యానములను చెప్పుచుండగా వారు వాటిని మిక్కిలి (శ్రద్దగా విని ఆనందించుచుండిరి. 
అయోధ్యనుగూర్చి ఆలోచనలు. వచ్చినప్పుడు శ్రీరామునికన్నులు చెమ్మగిల్లుచుండెను. తనతల్లిదం[డ్రులను, 
కుటుంబసభ్యులను, సోదరులను, భరతునిస్నేహసౌశీల్యసేవాభావములను తలంచుకొనినప్పుడు దయాళువైన 
శ్రీరాముడు దుఃథితుడగుచుండెను. కాని అందులకు అది తగినసమయము గాదని తలచి, ధైర్యము 
వహించుచుండెను. శ్రీరాముడు దుఃఖితుడగుటను చూచినప్పుడు సీతా లక్ష్మణులును కలవరపడుచుండి”. 
మనుష్యుని నీడ అతనినే అనుసరించును గదా! ధీరుడు, దయాళువు, భక్తులహృదయములను oR 
చల్లబజచువాడును ఐన శ్రీరామచంద్రుడు పత్నియైన సీతాదేవిదశను, సోదరుడైన లక్ష్మణుని స్థితినిచూచి, ee 
కథలను చెప్పుచుండెను. వాటిని విని, వారు సుఖమును సొందుచుండిరి. (చౌ॥ 1- 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


దో- రాము లఖన సీతా సహిత, సోహత పరన నికేత। 
జిని బాసవ బస అమరపుర, సచీ జయంత సమేత ॥ 141 ॥ 


అమరావతీనగరమున ఇంద్రుడు తనభార్యయెన శచీదేవితో కుమారుడైన జయంతునితో శోభిల్లునట్లు 
ర్లు o ౧ 
శ్రీరాముడు ఆ పర్లకుటీరములో సీతాలక్ష్మణులతో సుశోభితుడై యుండెను. (దో॥ 141) 


చా- జొగవహి( ప్రభు Hod లఖనహి( ERY 1 పలక DSSS గోలక Boe ॥ 
సవహింలఖను సీయ రఘుబీరహి 1 జిమి అబిబేకీ పురుష సరీరహి ॥ 1 ॥ 
ఎహి బిధి ప్రభు బన బసహి( సుఖారీ 1 ఖగ మృగ సుర తాపస హితకారీ ॥ 
కహెడ( రామ బన గవను సుహావా 1 సునహు సుమంత్ర ond జిమి ఆవా ॥ 2 ॥ 


కనుటెప్పలు కన్నులను కాపాడుచుండునట్టు శ్రీ సీతారాములు లక్ష్మణుని పరిరక్షించు చుండిరి. అట్టే 
సామాన్య మానవుడు తనశరీరమునువలె లక్ష్మణుడు సీత్రారాములను నిరంతరము సేవించుచుండెను. ఈ విధముగా 
పక్టులకును, మృగములకును, దేవతలకును తాపసులకును హితకారియైన శ్రీరామచం[ద్రప్రభువు వనమునందు 
సుఖముగా నివసించుచుండెను. (తులసీదాసు చెప్పుచున్నాడు) నేనింత వణుకును మనోహరమైన 
రామవనగమనకథలను తెల్పితిని. సుమంత్రుడు అయోధ్యకు చేరినవిధమును వినుడు.[0 (Sm 1-2) 


అయోధ్యకు సుమం[త్రుని ఆగనునము 


చౌ- ఫిరెఉ నిషాదు ప్రభుహి పహుచాఈ 1 సచివ సహిత రథ దేఖెసి ఆఈ ॥, 
మంత్రి బికల DSS నిషాదూ ! కహి న జాఇ జస భయడి Dor ॥3॥ 


రామ రాను సియ లఖన పుకారీ 1 పరెఉ ధరనితల బ్యాకుల భారీ ॥ 


భ్‌ § 
దేఖి దథిన దిసి హయ హిహినాహీ( | జను బిను సంఖ బిహగ అకులాబా( ॥ 4 ॥ 


శ్రీరామచంద్రునినుండి సెలవుదీసికొని, నిషాడ్యరాజు గృహోన్ముఖుడై తిరిగి వచ్చుచు శృంగబేరపురము కడ 
గంగాతీరమున సుమం'త్రుని, ఆతని రథమును గుజ్జములను జూచెను. వ్యాకులుడైన వంటిని జూచి, ‘youn 
మిక్కిలి పరితపించెను. (నిషాదరాజు ఒంటరిగా వచ్చుటను జూచి) సుమంత్రుడు “హా రామా! హా సితా! హా లక్ష్మణా! 
అని రోదించుచు వ్యాకులత చెంది, నేలపై బడిపోయెను. రథమునకు గట్టిన గుజ్జములు (రాముడు వెళ్లిన) దక్షిణ 
దిశకు మటలి సకిలించు చుండెను. వాటిస్టితి టెక్కలు DIAS పక్షులవలె నుండెను. (Su 3-4) 
చయ al: batch బట ౯. 
1. శ్రీ సీతారామలక్ష్మణులు వాల్మీకి ఆశ్రమమునకు చేరకముందే యమునానదీ తీరమునుండి doa 
గుహుని శృంగబేరమునకు పంపివైచెను. (ఈ ప్రస్తావన 111వ కలే ఈల గా ee 
లక్ష్మణులు అయోధ్యకు మటలివత్తురని భావించుచు వారి రాకకై సుమంత్రుడు శృంగబరపు క్ర 


గంగాతీరమున నిరీక్షించు చుండెను. గుహుడు ఒక్కడే తిరిగి వచ్చుటచూచి అతడు నిరాశపడెను. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri ss 


390 శ్రీ రామచరిత మానసము 


ష్ణ CE En nT TTT PC SS 


దో- నహి SS చరహి( న పీఅహి( జలు, మోచహి( లోచన బారి । 
బ్యాకుల భఏ నిషాద సబ, రఘుబర బాజి నిహారి॥ 142 ॥ 


ఆ గుజ్జములు గడ్డిని మేయుటలేదు. నీరు త్రాగుటయు లేదు. దిగులుతో కన్నీరు కార్చుచున్నవి. వాట్రిని 


జూచి నిషాదులందణును కలత చెందిరి. (దో॥ 142) 


చౌ- ధరి ధీరజు తబ కహళ నిషాదూ 1 అబ సుమంత్ర పరిహరహు బిషాదూ ॥ 

తుమ్మ పండిత పరమారథ MS 1 ధరహు ధీర © బిముఖ బిధాతా ॥ 1 ॥ 

DOS కథా కహి కహి మృదు బానీ 1 రథ BOTS బరబస అనీ ॥ 

సోక DOO రథు సకఇ న హాకీ 1 రఘుబర బిరహ పీర ఉర బాశీ ॥ 2 ॥ 

చరఫరాహి( మగ Solr న ఘోరే 1 బన మృగ మనహు ఆని రథ జోరే ॥ 

అఢుకి పరహి( ఫిరి హేరహి( పీచేం। రామ బియోగ బికల దుఖ తీఛేం॥ 3 ॥ 

జో కహ రాము లఖను బైదేహీ 1 హిశరి హిశరి హిత హేరహిం తేహీ ॥ 

wed DU గతి కహి కిమి జాతీ 1 బిను మని ఫనిక బికల జెహి wd ॥ 4 ॥ 

ధైర్యము వహించి, నిషాదరాజు ఇట్టు పలికెను. “సుమంత్రా! విషాదమును మానుడు. మీరు జ్ఞానులు, 
పరమార్థమును ఎతీగినవారు. విధాత (ప్రతికూలుడని తెలిసికొని, ధైర్యమును పూనుడు.” మృదుమధురముగా 
పెక్కుకథలను వినిపించి, ఓదార్చి, గుహుడు ఎట్టకేలకు సుమం(త్రుని రథమునెక్కించెను. కాని మంత్రి 
శోకవిహ్వలుడగుటచే రథమును నడుపలేక పోయెను. శ్రీరామునివిరహమువలన అతనిమనస్సు మిక్కిలి 
బాధపడుచుండెను. రామవియోగ దుఃఖమున గుజ్జములు మార్గమున సరిగా నడువ జాలకుండెను. వాటి అడుగులు 
తడబడు చుండెను. లాగుటకు అలవాటులేని అడవిజంతువులను దెచ్చి రథమునకు కట్టినట్టుండెను. అవి తట్టుకొని 
(క్రిందపడుచుండెను. పదే పదే వెనుదిరిగి చూచుచుండెను. రామ వియోగముచే అవి మిక్కిలి దుఃఖపడుచుండెను. 


ఎవ్వరైనను సీతారామలక్ష్మణుల నామములను ఉచ్చరించినచో అవి వారి వైపు తిరిగి, సకిలించుచు (ప్రేమతో 
చూచుచుండెను. వాటివిరహవ్యాకులస్థితి మణిరహిత సర్పమువలెనుండెను. (చౌ॥ 1-4) 


దో- భయట నిషాదు బిషాదబస, దేఖత సచివ తురంగ 1 
బోలి సుసేవక చారి తబ, OD సారధీ సంగ ॥ 143 1 


మంత్రిని గుజ్జములను గాంచి, నిషాదరాజుగూడ విషాదమునకు లోనయ్యెను. అతడు తనకు 
వీశ్యాసపాత్రులైన-నలుగురు సేవకులను సుమం'త్రునితో పంపెను. (దో॥ 143) 


చౌ=గుహ సారథిహి SOG పహుచాఈ 1 బిరహు బిషాదు బరని నహి. జాఈ ॥ 
చలే అవధ లెఇ రథహి నిషాదా 1 హోహి( ఛనహి( ఛన మగన బిషాదా ॥ 1 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


en లాలా 


BS సుమంత్ర బికల దుఖ దీనా 1 ధిగ ASS రఘుబీర బిహీనా ॥ 
రహిహి న అంతహు( అధమ సరీరూ | జసు న OWS బిఛురత రఘుబీరూ ॥ 2 ॥ 
భఏ అజస అఘ భాజన ప్రానా 1 కవన హేతు నహి. కరత పయానా ॥ 
అహహ నుంద మను అవసర చూకా 1 అజహు(న హృదయ హోత దుష టూకా ॥ 3 ॥ 
మీజి హాథ సిరు ధుని పఛితాఈ । మనహు( కృపన ధన రాసి గవాఈ ॥ 
DOS బా(ధి బర బీరు కహాఈ 1 WSS సమర జను సుభట పరాఈ ॥ 4 ॥ 


సుమంత్రునకు తోడుగా కొంతదూరము వెళ్లి, పిమ్మట ఆయనను వీడ్కొని, నిషాదరాజైన గుహుడు 
తనయింటికి WBA. అతని విరహమును దుఃఖమును వర్లించుటకు మాటలు చాలవు. నలుగురు నిషాదులును 
మంత్రి వెంట అయోధ్యకు పోవుచుండిరి. దీనావస్థకు లోనైన సుమంత్రుని, గుజ్జములను జూచి, వారు అనుక్షణము 
శోకమగ్నులగుచుండిరి. వ్యాకులుడైన సుమంత్రుడు ఇట్లు ఆలోచించెను. “శ్రీ రఘువీరుడు లేకుండ నా జీవితము 
వ్యర్థము. ఈ తుచ్చ శరీరము ఏ విధముగను శాశ్వతము గాదు. శ్రీరాముడు వనములకు వెళ్లినంతనే ఈ శరీరము 
నశించియున్నచో కీర్తియైనను దక్కెడిది. నా ప్రాణములు అపయశమునకును, పాపములకును భాండములైనవి. ఇవి 
ఈ దేహమును ఏల వదలి పోలేకయున్నవి? ఓ మూఢమనసా! చక్కని సదవకాశమును నీవు కోల్ళోయినావు. 
ఇప్పటికిని నా హృదయము ఏల ముక్కలు ముక్కలు గాలేదు?” చేతులునలుపుకొనుచు, తలబాదుకొనుచు, తన 
ధనమును కోల్పోయిన లోభివలె అతడు పశ్చాత్తాపపడసాగెను. ఉత్తమవీరుడనిపించుకొన్నవాడు వీరవేషముతో 
తలపాగా చుట్టి విజయాభిమానముతో రణరంగమునకు పోయి, మూలధనమునుకూడా కోల్పోయి, 


పాణీవచ్చినవానివలె అతడు ఇంటి ముఖము పట్టెను. (చౌ॥ 1-4) 


దో- DS బిబేకీ బేదబిద, సమ్మత సాధు సుజాతి। 
జిమి ధోఖే. మదపాన కర, సచివ BS Sor భాంతి ॥ 144 ॥ 


ఒక వివేకవంతుడు, వేదవిదుడు, సదాచారనిరతుడు, ఐన ఉత్తమ (బ్రాహ్మణుడు (ప్రమాద వశమున 
సురాపానము' చేసి, పశ్చాత్తప్తుడగుచున్నవానివలె సుమంత్రుడు శోకించుచు బాధపడుచుండెను.  (దో॥ 144) 


చౌ- జిమి కులీన తియ సాధు సయానీ 1 పతిదేవతా కరమ మన బానీ ॥ 
రహై కరమ బస పరిహరి నాహూ 1 సచివ హృదయ తిమి దారున దాహ uli 
లోచన సజల డీఠి భఇ థోరీ 1 సునఇ న శ్రవన బికల మతి భోరీ ॥ 
సూఖహి( అధర( లాగి ము(హ లాటీ 1 జిఉ న జాఇ ఉర అవధి కపాటీ ॥ 2 ॥ 
బిబరన Boos న wR నిహారీ 1 మారెసి మనహు( పీతా మహతారీ ॥ 
హాని గలాని బిపుల మన బ్యాపీ 1 జమపుర పంథ సోచ జిమి పాపీ 3 ॥ 
బచను న ఆన హృదయ పభితాఈ 1 OSG కాహ మై( దేఖబ జాఈ ॥ 
రామ రహిత రథ BHR జోఈ 1 సకుచిహి మోహి బిలోకత సోఈ ॥ 4 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri స 


392 శ్రీ రామచరిత మానసము 


rc ణి 

చతురురాలు, కులీనమైన సాధ్వి, మనోవాక్కాయ కర్మలచే పతిని దైవముగా ఆరాధించు ఒక i 
విధివశమున తనభర్తకు దూరమైనచో ఎట్లు హృదయపరితాపము నొందునో ఆ విధముగా సుమంక్రుద్ద్‌ 
దుఃఖించుచుండెను. నేత్రములు అ(శ్రుపూరితములాయెను. దృష్టి మందగించెను. చెవులకు ఏమియు 
వినబడకుండెను. వ్యాకులితమైన బుద్ది నిలకడగా లేకుండెను. పెదవులు ఎండిపోయెను. నోరు పిడచగట్లుక్రా 
పోయెను. ఐనను ఆతని ప్రాణములు మాత్రము పోకుండెను. ఏలనన పదునాలుగు సంవతృరమ్సు 
వనవాసానంతరము శ్రీరాముడు తిరిగి వచ్చుననెడి ‘wT ఆతని హృదయములో మిగిలియుండెను. ఈ 'ఆశి యనైడ్డి 
కవాటమే ఆతని (ప్రాణములను నిలిపెను. సుమంత్రునిముఖము చూచుటకు వీలులేనంతగా వివర్లమై యుండెను, 
పశ్చాత్తాపమునకు లోనైన మాతాపితృహంతకునివలె ఆయనహృదయము గగ్గోలు పడుచుండెను. మహాప్వా 
యమపురికి(నరకమునకు) పోవుచు దారిలో ఆలోచించుచున్నట్టు ఆయనమనస్సు శ్రీరామవియోగమున 
విచారగ్రస్తమై యుండెను. ఆతని నోట మాటరాకుండెను. “అయోధ్యకు వెళ్లి నేను చూడవలసినదేమి? 
శ్రీరామచంద్రుడు లేని రథమును జూచి, ఎవ్వరును నా ముఖమునే చూడరు. (Su 1-4) 


దో- ధాఇ పూంధిహహి( మోహి జబ, బికల నగర నర నారి । 
ఉతరు దేబ మై సబహి తబ, హృదయ. బజ్రా బైఠారి॥ 145 ॥ 


నగరములోని వికలురైన (ప్రజలు పరుగెత్తుకొని వచ్చి అడిగినప్పుడు నేను నా గుండెను జాయి చేసికొని, వారిని 
సమాధాన పజచవలెను. (దో॥ 145) 


చౌ- పుధిహహి( దీన HPS సబ మాతా Siva కాహ Goc తిన్షహి బిధాతా ॥ 
పూఛిహి జబహి( లఖన మహతారీ 1 కహిహజఉ( కవన సందేస సుఖారీ ॥ 1 ॥ 
రామ జనని జబ ఆఇహి ధాఈ 1 సుమిరి బచ్చు Bd ధేను లవాఈ ॥ 
Sass ఉతరు దేబ మై Ber | గే బను రామ అఖను Baer n2 tt 
జొఇ పూంధిహి BS ఊతరు దేబా | జాఇ అనధ అబ యహు సుఖు లేబా ॥ 
పూంఛిహి జబహి( రాజ దుఖ దీనా | జివను జాసు రఘునాథ అదీనా ॥ 3 ॥ 
దేహఉ( ఉతరు కౌను ముహు లాఈ | ఆయడఉ( So ew సహుచాఈ ॥ 
సునత లఖన సీయ రామ స(దేసూ 1 తృన జిమి తను పరిహరిహి నరేసూ ॥ 4 ॥ 


ఓ విధాతా! దీనవదనలై దుఃఖితలైన తల్లులు అడిగినప్పుడు నేనేమి చెప్పవలెను? లక్ష్మణుని తల్లి నన్నడిగినచో 
ఆమెకు ఏ సంతోషవార్తను తెల్పవలెను? అప్పుడే ప్రసవించిన గోవు తన దూడనుగూర్చి ఆలోచించుచు పరుగెత్తునటు 
కౌసల్యదేవి శ్రీరామచంద్రునిగూర్చి ఆలోచించుచు పరుగు పరుగున వచ్చినచో ఆమెకు నా సమాధాన మేమి! 
శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనములకేగిరి.” అని మాత్రమే చెప్పవలసి వచ్చును. ఎవ్వరడిగినను | 
సమాధానమునే ఇయ్యవలసివచ్చును. అయ్యో! అయోధ్యకు వెళ్లి, నేనుపొందెడిసుఖము ఇది? శోక we 
దశరథమహారాజు తనపంచప్రాణములను శ్రీరామునిపైననే నిలుపుకొని, నన్నడిగినచో నేను ఏ మొగము a 
సమాధానమును ఇయ్యవలెను? “రాజకుమారులను అడవులలో భద్రముగా వదలి వచ్చినాను.” అని ee : 
లక్ష్మణులను గూర్చి నేననుచుండగనే ఆ దశరథ మహారాజు గారి ప్రాణములు వెంటనే అనంతాకాశములో 4 
పోవును. ఇంతమందిని కష్టపెట్టి ఇంకను (బ్రతికి, నేను ఏమి బావుకొందును? (su 1- 


Bhuvan Vani Trust, Lucknow 


Pe ARIK R te nH a Gani, er lf Tn fd Ne a fn 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 393 


దో- హృదఉి న బిదరెఉ పంక జిమి, బిఛురత ప్రీతము నీరు । 
జానత హౌ మెహి OS, DO, యహు జాతనా 68% ॥ 146 ॥ 
నీరులేక ఎండిపోయిననేల నెట్టెలతో బీటలువాణీనట్టు ప్రియతముడైన శ్రీరాముని విరహముచే 


నాహృదయము బ్రద్దలు కావలసినది. కాని అట్టు కాలేదు, (ప్రాణములు పోలేదు. జీవులకు మరణానంతరము 
(ప్రాప్తించు యాతనా శరీరమును విధాత నాకు ఇప్పుడే ఇచ్చినాడని అనిపించుచున్నది. (దో॥ 146) 


చౌ- ఎహి DO కరత సంథ పఛితావా 1 తమసా తీర MHS రథు ఆవా ॥ 

Dor కిఏ కరి బినయ నిషాదా । ఫిరే పాయ. పరి బికల బిషాదా ॥1॥ 

PSS నగర సచివ సకుచాఈ | జను మారెసి గుర బాయభన గాఈ ॥ 

BS బిటప తర దివసు గవా(వా | పారు సమయ తబ అవసరు Pr ॥ 2 ॥ 

అవధ ప్రబేసు కీన్ల అంధిఆరే. । PY భవన రథు రాఖి దుఆరే ॥ 

aS, జిన్హ సమాచార సుని పాఏ 1 భూప ద్వార రథు దేఖన ఆఏ ॥3॥ 

రథు పహిచాని బికల oD ఘోరే 1 గరహి గాత జిమి ఆతప ఓరే ॥ 

నగర నారి నర బ్యాకుల Fac 1 నిఘటత నీర మీనగన Bocu క ॥ 

సుమంత్రుడు ఈ విధముగా పరితపించుచుండగనే తమసానదీ తీరమునకు జేరెను. అతడు తనవెంట 
వచ్చిన నిషాదులను (ప్రార్థనాపూర్వకముగా వీడ్కొలిపెను. వారు వ్యాకుల చిత్తులై సుమం(త్రుని పాదములకు మొక్కి, 
ఎట్టకేలకు గృహోన్ముఖులైరి. గోబ్రాహ్మణ గురువులను హత్య చేసిన వానివలె వెలవెలబోవుచు మంత్రి అయోధ్యా 
నగరమును సమీపించెను. ఒక చెట్టు (క్రింద గూర్చొని దినమంతయు గడిపెను. సంధ్యాకాలమున చీకటి పడగానే 
నగరమున (ప్రవేశించెను. సుమంత్రునిరాకను గూర్చి తెలియగనే జనులు రథమును జూచుటకు రాజద్వారమునొద్దకు 
వచ్చిరి. రథమును గుర్తించి, గుజ్జముల దైన్యస్థితిని జూచిరి. వ్యాకులమైన శ్వేతహయముల శరీరములు 


సూర్యాతపమున కటీగిపోవుచున్న వడగండ్లవలె తోచెను. ఆ నగరపొరులుగూడ ఎండిపోవుచున్న చెజువులోని 
చేపలవలె వ్యాకుల చిత్తులైరి. (చౌ॥ 1-4) 


సుమంత్రుడు ఓదార్చుట-పుత్ర శోకముతో 
దశరథుడు స్వర్గస్థుడగుట 
దో- సచివ ఆగమను సునత సబు, బికల భయడజ రనివాసు | 
భవను భయంకరు లాగ తెహి, మానహు ప్రేత నివాసు ॥ 147 ॥ 


ఒంటరిగా వచ్చిన మంత్రిని జూచి రాణివాసమంతయును శోకాకులమయ్యెను. రాజ భవనము ఆయనకు 
నిర్జీవమై (ప్రేతభూమిగా కన్పట్టెను. (దో॥ 147) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri = 


394 శ్రీ రామచరిత మానసము 


చై ౪ 
చౌ- అతి ఆరతి సబ పూ(ఛహి( రానీ 1 ఉతరు న ఆవ బికల భఇ బానీ ॥ 

సునఇ న WSS నయన Sire సూరూ 1 కహహు కహా( నృపు తెహి తెహి బూరూ ॥ 1 ॥ 

దాసిన్హ దీఖ సచివ బికలాఈ 1 కౌసల్యా గృహం గఈ లవాఈ ॥ 

జాఇ సుమంత్ర Sp కస రాజా 1 అమిఅ రహిత జను చందు Dow ॥ 2 ॥ 

ఆసన సయన బిభూషన హీనా 1 పరెఉ భూమితల నిపట HOT ॥ 

Bq ఉసాసు BS ఎహి భాంతీ 1 సురపుర Bc జను ఖగుడఉ జజాతీ ॥ 3 ॥ 

లేత BS భరి ఛిను ఛిను ఛాతీ 1 జను జరి Sop పరెఉ Hod ॥ 

రామ రామ కహ రాను సనేహీ 1 HI కహ రామ లఖన బైదేహీ ॥ &॥ 


మిక్కిలి దుఃఖముతో రాణులు అతనిని |ప్రశ్నించిరి. కాని సుమంత్రుడు ప్రత్యుత్తరము నీయలేక పోయెను. 
అతనిగొంతు మూగవోయెను. చెవులు వినబడుట లేదు. కన్నులు కనబడుట లేదు. కలిసినవారినందటిని 
“రాజుగారెక్కడ? రాజుగారెక్కడ?” అనియడుగుచుండెను.. మంత్రిగారి వ్యాకులపాటును గమనించిన దాసీలు 
ఆయనను కౌసల్యాదేవిమందిరమునకు తీసికొని వెళ్లిరి. అక్కడ కళావిహీనుడైన చంద్రుని వలె పడియున్న 
మహారాజును అతడు చూచెను సింహాసనమును శయ్యను ఆభరణములను త్యజించి, అతడు అతిదీనావస్థలో నేలపై 
పడియుండెను. దీర్పనిశ్వాసములను విడుచుచు 'యయాతి'యే స్వర్గమునుండి క్రింద పడియున్నాడా? అనునట్లు 
చింతామగ్నుడై యుండెను. హృదయము విచారముచే వికలముకాగా గృధ్రరాజైన సంపాతి BS, కాలిపోగా 
నేలపైబడినట్టు రాజా వెక్కివెక్కి ఏడ్చుచు పడియుండెను. “ఓ రామ! రామా! సీతా! లక్ష్మణా! అని మాటిమాటికి 
అనుచు రోదించు చుండెను. (Su 1-4) 


దో- BO సచివ జయ AS కహి, కీన్సెఉ దండ ప్రనాము | 
సునత Ge బ్యాకుల నృపతి, కహు సుమంత్ర కహ( రాము ॥ 148 ॥ 


సుమంత్రుడు రాజును జూచి, ' మహారాజునకు జయము జయము” అనియనుచు ప్రణమిల్లెను. ఇది వినగొనే 
రాజు వ్యాకులుడై కూర్చొని, “సుమంత్రా! రాముడెచ్చటనున్నాడో చెప్పుము” అనిపలికెను. (దో॥ 148) 


చౌ- భూప సుమంత్రు OS ఉర లాఈ 1 బూడత కఛు అధార జను పాఈ ॥ 
సహిత సనేహ నికట బైఠారీ | పూఛత రాజ నయన భరి బారీ ॥1 1 
రామ కుసల కహు సఖా సనేహీ 1 కహ రఘునాథు లఖను బైదేహీ ॥ 
ఆనే ఫేరి కీ బనహి సిధాఏ | సునత సచివ లోచన జల ఛాఏ ॥ 2 ॥ 
Bx బికల BD) పూంఛ నరేసూ 1 కహు సియ రామ లఖన సందేసూ ॥ 
రామ రూప గున సీల సుబాఊ 1 సుమిరి సుమిరి ఉర ASS రాఊ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 395 | 
రాఉ సునాఇ OS బనబాసూ 1 సుని మన భయడి న హరషు హరా(సూ ॥ 
సో సుత బిఛురత ADS ప్రానా । కో పాపీ బడ మోహి సమానా ॥ క ॥ 


నీటిలో మునిగిపోవుచున్న వానికి ఆధారము దొరికినవెంటనే పట్టుకొన్నట్టు దశరథుడు సుమంత్రుని తన 
హృదయమునకు హత్తుకొనెను. ప్రేమతో మంత్రిని తనయొద్ద కూర్చుండ బెట్టుకొని, అ(శ్రుపూంత నేత్రుడై 
అడుగసాగెను. “ప్రియమైన నేస్తమా! రామచందద్రునికుశల వార్తను దెలుపుము. శ్రీరాముడు, లక్ష్మణుడు, జానకి 
ఎక్కడనున్నారు? తెల్పుము. నీవు వారిని తీసికొని వచ్చినావా? లేక వారు వనములకు వెళ్లినారా?” ఈ 'మాటలను 
వినగానే మంత్రి నేత్రములు అశ్రుపూరితములాయెను. శోకవిహ్వలుడైన రాజు “సతారామలక్ష్మణుల సందేశమేమి?” 
అని ప్రశ్నించెను. శ్రీరాముని రూపగుణశీలస్వభావములను తలచుకొని, విచార పడుచు రాజు పలికెను. “రాజును 
చేయుదునని చెప్పి వనముల పాలు చేసితిని. ఐనను రాముని మనస్సులో హర్షముగాని విషాదముగాని లేవు. ఇట్లు 
కుమారుని ఎడబాటునకు గురియైగూడ నా ప్రాణములు పోవుట లేదు. నా వంటి మహాపాపి ఎవడుండును? 

(చౌ॥ 1-4) 
దో- సఖా రాము సియ లఖను జహం తహా(మోహి పహు(చాడ | 


Inc త చాహత చలన అబ, (PS Sac సతిభాడి ॥ 149 ॥ 


మిత్రమా! శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఉన్న చోటికి నన్నును చేర్చుము. లేనిచో నిజము పల్కుచున్నాను నా 
(ప్రాణములు వెంటనే పోవును.” (దో॥ 149) 


చౌ- పని పుని పూత మంత్రిహి రాఊ 1 ప్రియతమ hos సందేస సునాఊ ॥ 
కరహి సఖా సొఇ BA ఉపాఊ 1 రాము లఖను సియ నయన దెఖాఊ ॥ 1 ॥ 
సచివ ధీర ధరి కహ మృదు బానీ 1 మహారాజ తుమ్మ పండిత గ్యానీ ॥ 
బీర సుధీర ధురంధర దేవా । సాధు సమాజు సదా తుమ్మ సేవా ॥ 2॥ 
జనమ మరన సబ దుఖ సుఖ భోగా 1 హాని లాభు ప్రియ మిలన బియోగా ॥ 
కాల కరమ బస హోహి( గొసాఈ( 1 బరబస రాతి దివస కీ asec ॥3॥ 
సుఖ హరషహి( జడ దుఖ బిలఖాహీ(1 దొఉ సమ ధీర ధరహి( మన S787 1 
Ade ధరహు DBS బిచారీ 1 Poe సోచ సకల హితకారీ ॥ 4 ॥ 


రాజు మాటిమాటికిని మంత్రితో ఇట్లు పలికెను. “నా ప్రియతమపుత్రులసందేశమును వినిపింపుము. 
మిత్రమా! సీతారామలక్ష్మణులను నాయెదుట నిలుపుఉపాయమును ఆలోచింపుము.” మంత్రి ధైర్యము వహించి, 
మృదుమధురముగా ఇటు పలికెను. “మహారాజా! మీరు పండితులు, జ్ఞానులు, శూరులు, వీరులు, ధీరులలో Eyer. 
మీరెల్లప్పుడు దేవతలను, సాధువులను “సీవించువారు. జనన మరణములు, సుఖ దుఃఖములు, లాభ నష్టములు, 
ప్రియ వ్యక్తులతోడి సంయోగ వియోగములు మొదలగునవి యన్నియును కాల కర్మ వశములు. రాత్రింబవళ్లవలె ఇవి 
నిరంతరము పరి(భ్రమించుచునేయుండెను. మూర్చులు సుఖములకు ఫాంగెదరు, దుఃఖములకు (Hondo: 
రీరులైనవారు సుఖదు:ఖములను సమానముగా జూచెదరు. మీరు వివేకముతో ధైర్యము వహింపుడు. మీరందజికిని 
హితమును గూర్చువారు. కనుక విచారింప వలదు. (un 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC- గ య. 
0-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


న్నా 


36S RSI మానసము 


దో- ప్రథమ బాసు తమసా భయజ, దూసర సురసరి తీర | 
TA రహే జలపాను కరి, సియ సమేత Sa O5u 1501 


సీతారామలక్ష్మణులు మొదట తమసానదీతీరమునను, పిమ్మట వవిత్రగంగానదీ తటమునను బసచేసిరి, 
వారు గంగానదిలో స్నానములనాచరించి, పవిత్ర జలములను పానముచేసిరి. (దో॥ 150) 


చౌ-కేవట కీని బహుత సెవకాఈ 1 సో జామిని సిగరౌర గవాంఈ ॥ 
హోత ప్రాత బట ఛీరు soma 1 జటా ముకుట నిజ సీస బనావా ॥ 1 ॥ 
రామ సఖా. తబ నావ మగాఈ 1 ప్రియా SHR SE రఘురాఈ ॥ 
లఖన బాన ధను ధరే బనాఈ 1 ఆపు SE ప్రభు ఆయసు పాఈ ॥ 2 ॥ 
బికల DSS మోహి రఘుబీరా 1 బోలే మధుర aio ధరి ధీరా ॥ 
తాత |ప్రనాము తాత సన కహెహూ | బార బార పద పంకజ గహెహూ ॥ 3 ॥ 
కరబి పాయ పరి బినయ బహోరీ 1 తాత SOG జని చింతా మోరీ ॥ 
బన మగ మంగల So హమారే. 1 కృపా అనుగ్రహ పున్య తువ్తూరే( 141 


గుహుడను నిషాదరాజు వారికి చాలాసేవలు చేసెను. వారు ఆరాత్రి శృంగబేర పురమునందు గడిపిరి. రెండవ 
దినము (ప్రాతఃకాలమున వారు మట్టేపాలను తెప్పించి దానితో శిరమున జటాజూటములను కట్టుకొనిరి. 
శ్రీరామచంద్రుని మిత్రుడైన నిషాదరాజు పడవను సిద్దపజచెను. శ్రీరాముడు మొదట తనధర్మపత్నియైన సీతాదేవిని 
ఎక్కించి, పిమ్మట తానెక్కెను. రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు ధనుర్భాణములను అందులో నుంచి, తానుగూడ 
ఎక్కెను. నా వ్యాకుల పాటును జూచి, శ్రీరాముడు ధైర్యము వహించి, మృదుమధురముగా ఇట్టు పలికెను. “మిత్రమా! 
తండ్రి గారికి నా ప్రణామములను తెలుపుము. నాకు మాటుగా వారికి నీవు పాదాభివందనములను జేయుము. నా 
మాటగా తండ్రి గారికి Rew విన్నవింపుము. మీరు నా గుజించి చింతింపవలదు. మీ కృపతో అనుగ్రహముతో మీ 
పుణ్యకర్మల ఫలితముగా మా వనవాసము శుభ(ప్రదమగును. (చౌ॥ 1-4) 


ఛం- తుమ్హరే అనుగ్రహ తాత కానన జాత సబ సుఖు పాఇహౌ(। 

ప్రతిపాలి ఆయసు కుసల దేఖన పాయ HA ఫిరి ఆఇqహౌ(॥ 

జననీ సకల పరితోషి పరి పరి పాయ కరి బినతీ ఘనీ | 

తులసీ కరహు సొ జతను జెహీ( కుసలీ రహహి( కోసలధనీ ॥ 
“తండ్రిగారూ! మీ దయచే వనమున నాకు శుభమే లభించును. మీ ఆజ్ఞాపాలనము చేసిన పిదప మీ 
పాదములను దర్శించెదను.” మటీయునాతో ఇట్లనెను. Sqooded చరణములకు మొక్కి వారిని సంతృప్తి పిచి, 


వారికి విన్నవించుము. (తులసీదాసు. ప్రభువైన శ్రీరాముడిట్టు పలికెను) 'కోసలపతితైన దర. 
క్లేమముగానుండుటకు అన్ని 'ప్రయత్నములను చేయుచుండుడు. (ఛం 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


Botti ౪ 


సో- గుర సన కహబ సందేసు, బార బార పద పదుమ గహి। 
కరబ సోఇ ఉపదేసు, జెహి( న BS Soir అవధపతి ॥ 151 ॥ 


గురువైన వసిష్టులవారిచరణములకు నా (ప్రణామములను తెల్పుము. 'అయోధ్యాపతియెన దశరథ మహారాజు 
నాకొఅకై చింతింప కుండునట్టుగా ఉపదేశింపుడు". అనుచు నా ప్రార్థనగా తెల్పుము. (సోః 151) 


చౌ- పురజన పరిజన సకల నిహోరీ 1 తాత సునాఎహు బినతీ మోరీ ॥ 
సాజ్ఞ సబ భా(తి మోర హితకారీ 1 జాతే రహ నరనాహు సుఖారీ ॥1॥ 
కహబ సందేసు భరత Fade 1 నీతి న తజిఅ రాజపదు పాఏం ॥ 
పాలెహు ప్రజహి కరమ నున బానీ । సేఎహు మాతు సకల సమ జానీ ॥ 2 ॥ 
ఓర నిబాహహు భాయప భాఈ । కరి పితు మాతు సుజన సెవకాఈ ॥ 
తాత భాతి Sr రాఖబ రాడఊ 1 సోచ మోర జెహింకరైనకాఊ ॥ 3॥ 
లఖన కహే కఛు బచన కఠోరా 1 బరజి రాను QI మోహి నిహోరా ॥ 
బార బార నిజ సపథ Gate: కహబి న తాత లఖన లరికాఈ ॥ Au 


SKS వాసులకును కుటుంబ సభ్యులకును నామాటగా తెల్పుము. రాజుగారి క్షేమమునకు పాటుపడువారే 
నాకు నిజమైన హితకారులు. భరతుడు వచ్చిన తరువాత నా సందేశమును వినిపింపుము. “రాజ పదవిని పొందిన 
తరువాత నీతిని విస్మరింపరాదు. (తమ్మునకు అన్నఇచ్చు ఈ ఉపదేశము NPY, సమ్మతమే మహారాజు రాజ 
పదవిని నీకు ఇచ్చెను. ఇయ్యబడిన రాజ్యమును త్యజింపరాదు. దానిని పాలింపవలెను. అని రాజనీతి తెల్పుచున్నది.) 
మనోవాక్కాయకర్మలచే 'ప్రజాపాలనము చేయవలెను. తల్లులను S058) సమానముగా గౌరవింపుము. సోదరా! 
తల్లిదం'డ్రులకును స్వజనులకును సేవలొనర్చి, నీ (భ్రాతృత్వమును కడవజకు నిల్పుకొనుము. నన్నుగూర్చి 
చింతింపకుండునట్టు తండ్రిగారిని ప్రేమతో సేవించుచుండుము' ఈ సమయమున లక్ష్మణుడు కొన్ని 
నిష్టురోక్తులాడెను. కాని శ్రీరాముడు అతనిని వారించి, తనపై ప్రమాణము చేసి, పసివాడైన లక్ష్మణుని మాటలను చెప్ప 
వలదని నన్ను (ప్రార్థించెను.(ఇది లక్ష్మణునకు రాముని యెడలగల ప్రేమకు నిదర్శనము). (Su 1-4) 


దో- కహి ప్రనాము కఛు కహన లియ, సియ Hg సిథిల సనేహ। 
S&S బచన లోచన సజల, HOS పల్లవిత దేహ ॥ 152 ॥ 


సీత్రాదేవియు (ప్రణమిల్లుచు ఏదియో చెప్పదలచెను. కాని (ప్రేమవిహ్వలయైనందున గొంతుపెగలక ఏమియు 
చెప్పలేకపోయెను. ఆమె కన్నులలో నీరు నిండెను. శరీరము రోమాంచమాయెను. (దో॥ 152) 


చౌ- తెహి అవసర రఘుబర Sop పాఈ । కేవట పారహి నావ Worse ॥ 
రఘుకులతిలక చలే dw భాతీ | దేఖఉ( TF కులిస ధరి ఛాతీ ॥n1॥ 
Poe ఆపన కిమి కహౌ( కలేసూ 1 Bod ఫిరెఉ( లెఇ రామ సందేసూ ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


398 శ్రీ రామచరిత మానసము 


Boe ఆపన కిమి కహౌం కలేసూ 1 os ఫిరెజ( లెఇ రామ సందేసూ ॥ 
అస కహి సచివ OSS రహి గయఊ 1 హాని గలాని సోచ బస భయటఊ ॥ 2 ॥ 
సూత బచన సునతహి( నరనాహూ 1 SS GID ఉర దారున దాహూ ॥ 
తలఫత బిషను మోహ మన మాపా | మాజా మనహు( మీన కహు( బ్యాపా ॥ 3 ॥ 
కరి బిలాప సబ రోవహి6 రానీ 1 మహా బిపతి కిమి జాఇ బఖానీ ॥ 
సుని బిలాప దుఖహూ దుఖులాగా 1 ధీరజహూ కర Ose భాగా ॥ 4 ॥ 


ఇంతలో నావికుడు శ్రీరామచంద్రుని అనుమతిని పొంది, పడవను ఆవలితీరమునకు చేర్చెను. 
రఘుకులమణిలైన రామచంద్రుడు వనములకు వెళ్లిపోయెను. నేనుగుండెజాయి చేసికొని చూచుచు 
నిలబడిపోయితిని. శ్రీరాముని ఈ సందేశమును తీసికొని వచ్చుటకే కాబోలు ఈ బొందిలో (ప్రాణములు ఇంకను 
-మిగిలియున్నవి. ఇట్లు చెప్పుచుండగనే దుఃఖాతిరేకమున మంత్రి నోటమాట పెగలలేదు. అతడు శోకతప్త 
హృదయుడాయెను. సారథియైన సుమం'త్రుని మాటలు వినినంతనే దశరథుడు తొలకరి జల్లునుజుగును సేవించిన 
చేఏలాగున విలవిలలాడుచు Sop బడిపోయెను. దుఃఖముచే ఆయనహృదయము పరితపించిపోయెను. మనస్సు 
మోహవశమున కొట్టుమిట్టాడుచుండెను. రాణులందజును విలపించుచుండిరి. హృదయవిదారకమైన ఈ దృశ్యము 


వర్లింపనలవికానిది. ఈ విలాపమును విని, దుఃఖమునకే దుఃఖము కలుగుచుండెను. ధైర్యము యొక్క ధీరత్వము 
సడలు చుండెను. (చౌ॥ 1-4) 


దో- భయణ కొలాహలు అవధ అతి, సుని నృప TAS సోరు । 
బిపుల బిహగ బన SOS నిసి, మానహు( కులిస కఠోరు ॥ 153 ॥ 


మహారాణి కౌసల్యాదే విభవనములోని ఈ రోదనములను విని, అయోధ్యా నగరమంతయును 


హాహాకారములతో నిండిపోయెను. విశాలమైనపక్షులవనమున రాత్రి సమయమున కఠోరవజ్రపాతము 
జరిగినట్టాయెను. (దో॥ 153) 


చౌ- PS కంఠగత Soe భుఆలూ । మని బిహీన జను బ్యాకుల బ్యాలూ ॥ 
ఇంద్రీ. సకల బికల Hac భారీ 1 జను సర సరసిజ బను బిను బారీ niu 
కాసల్యా( నృపు Ap Sera | రబికుల రబి అథయడి జియ( జానా ॥ 
ఉర ధరి ధీర రామ మహతారీ 1 SO ods సమయ అనుసారీ ॥ 2 ॥ 
నాథ సముయి మన కరిఅ బిచారూ 1 రామ బియోగ పయోధి అపారూ ॥ 
కరనధార తుమ్మ అవధ జహాజూ 1 చఢెడ సకల ప్రియ SOS సమాజూ ॥3॥ 
Adee ధరిఅ త పాఇఅ పారూ | నాహి త బూడిహి సబు పరివారూ ॥ 
జాం జియ( ధరిఅ బినయ పీయ మోరీ 1 రాము లఖిను సియ మిలహి( బహోరీ ॥ 4 ॥ 


రాజుగారిప్రాణములు కంఠగతములాయెను. అతడు మణినిగోల్ళోయిన సర్పమువలె త. 
నీరులేనిసరస్సునందలి కమలములవలె ఆయన ఇం(ద్రియములన్నియును వికలములాయెను. లలో a 
జూచి సూర్యవంశపుభానుడు అస్తమింప బోవుచున్నట్లు కౌసల్య (గ్రహించెను. ధైర్యమును చిక్కబట్టుకొ 


Bhuvan Vani Trust, Lucknow 


పయన లాలా 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాండము 399 


సందర్భోచితముగా ఇట్టు పలికెను. “నాథా! యోచింపుడు శ్రీరామవియోగము అనెడి అపారసముద్రముపై 
ప్రయాణించు అయోధ్య యనెడి ఓడకు మీరు కర్లధారులు. ఈ ప్రియజనులందజును యాత్రికులు. వీరు ఈ 
ఓడను ఎక్కి వియోగసము[ద్రమును దాటదలచినారు. మీరు ధైర్యమును వహించినచో అందును తీరమును 
చేరగలరు. లేనిచో పరివారమంతయును అందు మునిగిపోవును. నా ప్రార్ధనను మన్నించినచో సీతారామలక్ష్మణులను 
Lee మీరు చూడగలరు. (చౌ॥ 1-4) 


దో- ప్రియా బచన మృదు సునత నృపు, చితయఉ A ఉఘారి | 
తలఫత మీన మలీన జను, సీచత సీతల బారి ॥ 154 ॥ 


కొనయూపిరితో కొట్టుకొనుచున్న చేపపై చల్లని నీరు చల్లినట్లు తన ప్రియపత్ని కౌసల్య మృదువచనములను 
పలుకగా వాటినివిననంతనే దశరథుడు తిన్నగా కన్నులు Gest) చూచెను. (దో॥ 154) 


చౌ- ధరి ధీరజు SO BS భుఆలూ 1 కహు సుమంత్ర కహ రామ కృసాలూ ॥ 

కహా లఖను కహ రాము సనేహీ | కహ ప్రియ పుత్రబధూ బైదేహీ ॥ 1॥ 

బిలపత రాఉ బికల బహు భా(తీ 1 భఇ జుగ సరిస సిరాతి న రాతీ ॥ 

తాపస అంధ సాప WO ఆఈ । కౌసల్యహి సబ కథా సునాఈ ॥2॥ 

Sco బికల బరనత ఇతిహాసా 1 రామ రహిత OK జీవన ఆసా ॥ 

సో తను రాఖి కరబ మై( కాహా | జెహింన (పేమ పను మోర నిబాహా ॥ 3 ॥ 

హా రఘునందన GPS పిరీతే 1 తుమ్హు బిను ded బహుత దిన బీతే ॥ 

హా జానకీ లఖన హో రఘుబర 1 హా పితు హిత చిత చాతక జలధర ॥ 4 ॥ 

రాజు ధైర్యము వహించి, లేచి కూర్చొని ఇట్లనెను. “సుమంత్రా! చెప్పుము. సుతిమెత్తని హృదయముగలవాడైన, 
దయాళువైన నా రాముడెక్కడ? చిన్నారి లక్ష్మణుడెక్కడ? స్నేహశీలియెన నా రాముడెక్కడ? నా (ప్రాణములకు 
ప్రాణమైన మా కోడలు జానకి ఎక్కడ?” రాజు వికలుడై పరిపరివిధముల పరితపించుచుండెను. ఆ రాత్రి ఒక 
యుగమువలెగడిచెను. అప్పుడు ఆయనకు అంధుడైన తాపసి (శ్రవణకుమారుని తండ్రి) శాపము స్మృతికి వచ్చెను. 
ఆ కథనంతయును కౌసల్యకు వినిపించెను. ఆ గాథను వర్లించుచు ఇంకను వికలమనస్కుడాయెను. “శ్రీరాముడు 
లేకుండ నేను జీవించుట అసంభవము. (ప్రేమను సఫలము చేయలేని ఈ శరీరమువలన లాభమేమి? నా 


|ప్రాణసమానా! రఘునందనా! నీవు కనబడకున్నను నేను ఇంతకాలము జీవించి యుంటిని. హా! జానకీ! హా! లక్ష్మణా! 
హా! రఘురామా! తండ్రి చిత్తమనెడి చాతకమునకు జీవనమునిచ్చు మేఘమా! (చౌ॥ 1-4) 


| దో- రామ రామ కహి రామ కహి, రామ రామ కహి రామ 1 
| తను BOWS రఘుబర DUS, రాజ గయజ సురధామ ॥ 155 ॥ 


రామా! రామా! “అని పదే పదే కలవరించుచు రాజు రామవియోగబాధను భరింపలేక శరీరమును వీడి 
| స్వర్గస్థుడాయెను. (దో॥ 155) 


Bhuvan Vani Trust, Lucknow 


CC- ; న్‌ 
0-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


= 


400 SB RBH HMONG యాయ 


చౌ- జిఅన మరన ఫలు దసరథ a 1 అండ అనేక అమల జసు ఛావా ॥ 
బిఅత రామ Dds బదను నిహారా 1 రామ బిరహ కరి మరను స(వారా un 1 ॥ 
సోక బికల సబ రోవహి రానీ 1 రూపు ఫీలు బలు తేజు బఖానీ ॥ 
క్రరహి( బిలాప అనేక ప్రకారా 1 పరహి భూమితల బారహి( బారా ॥ 2 ॥ 
చిలపహి( బికల దాస అరు దాసీ 1 ఘర ఘర రుదను కరహి( పురబాసీ ॥ 
Sone ఆజు భానుకుల భానూ 1 ధరమ అవధి గున రూప నిధానూ ॥ 3 ॥ 
గారీ. సకల కైకఇహి దేహీ! నయన pins కీన్హ జగ జేహీం ॥ 
ఎహి బిధి Doss BI బిహానీ 1 ఆఏ సకల మహాముని గ్యానీ ॥ 4 ॥ 


దశరథుడు తనజీవితమునూ, మరణమునుగూడ సఫలము చేసికొనెను. ఆయననిర్మలకీర్తి 
'బ్రహ్మాండములన్నింటను వ్యాపించెను. జీవితకాలమున శ్రీరామునిముఖచంద్రుని దర్శించెను. శ్రీరామునివిరహమున 
ఆ రాముని స్మరించుచునే అసువులనువీడి, మరణమునూ సార్థకము జేసికొనెను. రాణులందణును శోకవిహ్యలలై 
విలపించిరి. రాజుగొరిరూపశీలబలతే జస్సులను అనేకవిధముల వర్లించుచు రోదించిరి. నేలపైబడి 86. 
దాసదాసీజనులు వ్యాకులపాటుతో పరితపించిరి. అయోధ్యానగరములోని ప్రతిగృహమునందును రోదనలే. నేడు 
“ధర్మమునకును, రూపగుణములకును, ఆధారము ఐన, సూర్యవంశదీపకుడు అస్తమించెను.” అని ఎల్లరును 
అనుకొనుచుండిరి. లోకమును నయనవిహీనమొనర్చిన కైకేయిని తిట్టసాగిరి. ఏడ్సులతో పెడబొబ్బలతో ఆ రాత్రి 
గడచెను. ప్రాతఃకాలమున జ్ఞానులైన మునులు ఏతెంచిరి. (చౌ॥ 1-4) 


దో- తబ బసిష్ట ముని సమయ సమ, కహి అనేక ఇతిహాస | 
సోక నెవారెఉ Yow కర, నిజ బిగ్యాన ప్రకాస ॥ 156 ॥ 


వసిష్ట మహాముని సమయోచితముగా పెక్కు ఇతిహాసగాథలను చెప్పి, తన విజ్ఞానము ద్వారా వారి శోకమును 
కొంతవణకు నివారించెను. (దో॥ 156) 


అయోధ్యకు భరతుని ఆగమనము 


చౌ- తేల నావ భరి నృప తను రాఖా | దూత బొలాఇ బహురి అస భాషా ॥ 
ధావహు BA భరత పహిం జాహూ 1 నృప సుధి కతహు( కహహు జని sa 111 ॥ 
ఎతనెఇ కహెహు భరత సన rte గుర బొలాఇ పఠయడ దొడి are ॥ 
సుని ముని ఆయసు GSS ధాఏ | చలే BK బర wg లజాఏ ॥ 2 ॥ 
అనరథు అవధ అరంభెడి జబ Bc 1 కుసగున హోహి( భరత కహు( తబ తే 
దేఖహి( రాతి భయానక సపనా | జాగి కరహి( కటు కోటి కలపనా ॥ 3 ॥ 
బిప్ర Bre దేహిందిన దానా | సివ అభిషేక కరహి( DO నానా ॥ 
మాగహి హృదయ! మహేస మనాఈ 1 కుసల మాతు పీతు పరిజన భాఈ ॥4॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధ్యాకాందము 401 
నావలో నూనెను నింపి, అందులో రాజుగారి కళేబరమును భద్రపజచుటకు ఆ మహర్షి ఆదేశించెను. పిదప 
దూతలను పిలిచి, వారితో ఇట్లు పలికెను. “మీరు వేగముగా భరతునికడకు వెళ్ళుడు. రాజుగారిమరణవార్తను 
ఎవ్వరికిని తెలుపవలదు. వెళ్లి 'గురువుగారు మీ ఇద్దఠిని వెంటనే. బయలుదేణి రమ్మనినారు' అని చెప్పుడు.” 
గురువుగారి ఆజ్ఞతో దూతలు వెంటనే గుజ్జముల కంటెను వేగముగా పరుగెత్తుకొని పోయిరి. అయోధ్యలో ఈ 
అనర్థములు (ప్రారంభమై నప్పటినుండి భరతునకు అపశకునములే ఎదురగుచుండెను. రాత్రులయందు 
భయంకరస్వప్నములు వచ్చుచుండెను. మేల్గొనినపిదప పలురకములైనఆలోచనలు వచ్చుచుండెను. అతడు 
అరిష్టనివారణకొణికు బ్రాహ్మణులను భోజనదానములతో తృప్తి పఅచుచుండెను. విధ్యుక్తముగా రుద్రాభిషేకములను 
చేయుచుండెను. మాతాపితరుల కుటుంబ సభ్యుల, సోదరుల క్షేమమునకై, పరమేశ్వరుని ప్రార్జించుచుండెను.(చౌ॥ 
1-4) 


దో- ఎహి DO BSS భరత మన, WSS పహుంచే ఆఇ | 
గుర అనుసాసన SSS సుని, చలే గనేసు మనాఇ ॥ 157 ॥ 


ఈ విధముగా భరతుడు విచారగ్రస్తుడై యుండెను. ఇంతలో దూతలు వచ్చిరి. గురువుగారి ఆదేశమును 
వినగానే గణేశుని (ప్రార్థించి, భరతుడు, శత్రుఘ్నునితోగూడి వెంటనే అయోధ్యకు బయలు దేజెను. (దో! 157) 


చౌ- చలే సమీర BK హయ హాశే 1 నాఘత సరిత సైల బన బాణే ॥ 
హృదయ! సోచు బడ కఛు న సాహాఈ 1 అస జానహి( బియ( Pat ఉడాఈ ॥ 1॥ 
ఏక నిమేష బరష సమ జాఈ 1 ఎహి బిధి భరత నగర నిఅరాఈ ॥ 
అసగున హోహి నగర POOR 1 రటహి( SO కుఖేత కరారా ॥ 2 ॥ 
ఖర RS బోలహి( ప్రతికూలా 1 సుని సుని హోఇ భరత మన సూలా ॥ 
శ్రీహత సర సరితా బన బాగా 1 నగరు Dd భయావను లాగా ॥ 3 ॥ 
ఖగ మృగ హయ గయ జాహి( న జోఏ | రామ బియోగ కురోగ DAD ॥ 
నగర నారి నర నిపట దుఖారీ 1 మనహు( Hod, సబ సంపతి హారీ ॥ 4 ॥ 


గుజ్జములను వాయువేగముతో పలుగులు. దీయించుచు భరతుడు నదులను, కొండలను 
దుర్గమారణ్యములను దాటివచ్చెను. అతని మనస్సు పరిపరివిధముల ఆందోళన చెందుచుండెను. “ఆకాశమున 
ఎగిరిపోయిన బాగుండును.” అని అతడు అనుకొనసాగెను. ఆయనకు ప్రతి క్షణము ఒక యుగముగా 
తోచుచుండెను. ఆలోచించుచు నగరమును సమీపించుచుండగా అపశకునములు పొడసూపెను. కాకులు 
చెడుస్ట్థలములయందు కూర్చుండి అఅవసాగెను. గాడిదేలు, నక్కలు అశుభములను సూచించుచు కూయసాగెను. 
వాటిని విని, భరతునిమనస్సు కలవరపడెను. నదులు, తటాకములు, వనములు, ఉపవనములు శోభావిహీనములుగా 
కన్సట్టుచుండెను. నగరము అతి భయానకముగా తోచెను. శ్రీరాముని వియోగమనెడి రోగముచే పీడింపబడు 
పశుపక్షులు, అశ్వములు గజములు దీనావస్థలోనుండెను. నగరపౌరులు తమ సంపదలను అన్నింటిని 
కోల్పోయినవారివలె దుఃఖితులైయుండిరి. _ (వౌ 14 
[ 1352 ] Wo ఇం Ho (71) 14 


Bhuvan Vani Trust, Lucknow 
శ ట్‌ శతా 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri gy 


402 శ్రీ రామచరిత మానసము 


ననన 
దో- పురజన మిలహి( న కహహి( కఛు, గవహి( జొహారహి( జాహి(। 
భరత కుసల పూణి న సకహి(, భయ బిషాద మన మాహి ॥ 158 ॥ 


ఆయోధ్యావాసులు భరతునితో కలిసినను ఏమియు మాట్లాడక మౌనముగా నమస్కరించి వెళ్లుచుండిరి 
స్తేచుండిరి, 
భరతునిమనస్సు భయవిషాదములతో నిండియుండుటవలన అతడెవ్వరిని కుశలము అడుగకుండెను. పౌరులును 


అతనితో కుశలప్రశ్నలు చేయకుండిరి. (దో॥ 158) 


చౌ- హాట బాట నహి జాఇ నిహారీ 1 జను పుర దహ దిసి లాగి దవారీ ॥ 
ఆవత సుత సుని కైకయనందిని 1 హరషీ రబికుల జలరుహ చందిని ॥ 1 ॥ 
సజి ఆరతీ ముదిత ఉఠి PSs 1 ద్వారెహి( HH భవన Sg ఆఈ ॥ 
భరత దుఖిత పరివారు నిహారా 1 మానహు(తుహిన బనజ బను మారా ॥ 2 ॥ 
కైకేఈ హరషిత ఎహి భాంతీ | మనహు( ముదిత దవ లాఇ కిరాతీ ॥ 
సుతహి ససోచ GY మను మారే. । HPSS నైహర కుసల హమారే. ॥ 3 ॥ 
సకల కుసల కహి భరత సునాఈ 1 పూణి నిజ కుల కుసల భలాఈ ui 
కహు కహ తాత కహా( సబ మాతా 1 కహ(సియ రాను లఖన ప్రియ భ్రాతా ॥ 4 ॥ 


అంగళ్లు, వీధులు వెలవెలబోవుచుండెను. నగరమునకు అన్ని దిశలయందును దావానలము 
వ్యాపించినట్టుండెను. సూర్యవంశమనుకమలముపాలిటి వెన్నెలణైంన కైకేయి తన కుమారుడైన భరతుని 
ఆగమనమునకు ఆనందించెను. హారతి సిద్ధపణచి, లేచి పరుగెత్తి ద్వారమునొద్దనే భరతుని కలిసికొని, లోనికి 
తీసికొనివచ్చెను. భరతుడు తనపరివారమును ars వారు తుషారపాతముచే కొట్టబడి, కాంతివిహీనమైన 
కమలోద్యానమువలె కనబడిరి. కైకేయి వనమును గాల్బినకిరాత [R88 అతిప్రసన్నురాలైయుండెను. విచార[గ్రస్తుడైన 
కుమారుని గాంచి “మా తల్లిగారి ఇంటిలో అందును కుశలమా?” అని ప్రశ్నించెను. 'కుశలమే' అని సమాధానమిచ్చి, 
భరతుడు తమంటిలోనివారిక్షేమసమాచారములను అడిగెను. “"తండ్రిగారెక్కడ? తల్గులందణును ఎక్కడ? 
సీతాదేవియు, ప్రియ సోదరులైన రామలక్ష్మణులును ఎక్కడ?” అని యడిగెను. (చౌ॥ 1-4) 


దో- సుని సుత బచన సనేహమయ, కపట నీర భరి నైన | 
భరత శ్రవన మన సూల సమ, పాపిని SO బైన॥ 159 ॥ 


ప్రేమతో గూడిన భరతుని వచనములను విని, కైకేయి మొసలి కన్నీరు కార్చుచు పలికిన కపట వచనములు 
భరతుని చెవులకును మనస్సునకు శూలముల వలె (గ్రుచ్చుకొనెను. (దో! 159) 


చౌ-తాత బాత మై( సకల సారీ | భై మంథరా సహాయ బిచారీ ॥ 
కభుక కాజ DO DS బిగారెఉ 1 భూపతి సురపతి పుర పగు ధారెఉ ॥ 1 ॥ 
[ 1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


OD 8 


సునత భరతు భఎ Das బిషాదా 1 జను సహమెజఉ కరి కేహరి నాదా ॥ 
తాత తాత హా తాత BSS | పరే భూమితల బ్యాకుల భారీ॥2॥ 
Sod న Gas సాయఉ( తోహీ 1 తాత న రామహి Reso మోహీ ॥ 
బహురి ధీర ధరి ఉరే సంభభారీ 1 కహు పితు HWS హేతు మహతారీ ॥ 3 ॥ 
సుని సుత బచన కహతి కైకేఈ 1 నురము పాణి జను మాహుర దేఈ ॥ 
ఆదిహు Bc Ha ఆపని కరనీ 1 కుటిల కఠోర ముదిత మన బరనీ ॥ 4 


“నాయనా! నేను అన్నియు సక్రమముగనే ఏర్పాటు చేసితిని. మంథర నాకు చాల సహాయపడినది- కాని 
విధాత నా పనికి కొంత విఘాతమును కల్లించెను. రాజుగారు స్వర్గస్థులైరి” ఈ మాటలు వినినంతనే సింహగర్జనను 
వినిన ఏనుగువలె భరతుడు విషాదముతో వివశుడై “Sold! Sold! నాయనా!” అని రోదించుచు చతికిలబడెను. 
“తండ్రీ! మీ అవసాన కాలమున గూడ నేను మిమ్ముదర్శింపలేకపొయితిని. అయ్యో! మీరు నన్ను శ్రీరామచం(ద్రునకు 
అప్పగింపక పోయితిరి.” పిమ్మట భరతుడు ధైర్యమును కూడగట్టుకొని, పలికెను. “అమ్మా! తండ్రిగారి మృతికి 
కారణమేమో తెలుపుము.” సుతుని మాటలను విని కఠినాత్మురాలైన కైకేయి హర్షముతో తాను జేసిన పనిని 
మొదటినుండియు వివరించెను. ఆమె పలుకులు భరతునకు 'మర్మ స్థానమును గాయపజుచి, అందు విషము 
నింపినంతగా' మిక్కిలి బాధాకరములయ్యెను. (చౌ॥ 1-4) 


భరతుని పరితాపము 


దో- భరతహి DSBS Heh మరన, సునత రామ బన గౌను 1 
కతు అసనపజ జాని జియ(, థకిత రహే ధరి మౌను ॥ 160 ॥ 


శ్రీరామచంద్రునివనవాసవార్తను విని, భరతుడు తండ్రిగారిమరణ విషయమునే మటచెను. దీనికంతటికిని 
తానే కారణమని (గ్రహించి, కొంత తడవు మౌనమువహించి, కొయ్యబారిపోయెను. (Su 160) 


చౌ- బికల DEI సుతహి సమురూవతి 1 మనహు( 2d పర లోను లగావతి ॥ 
తాత రాజ నహిం సోచై జోగూ | బిఢఇ సుకృత జసు {Ge భోగూ ॥ 1 ॥ 
జీవత సకల జనమ ఫల పాన 1 అంత అమరపతి BOS సిధాఏ ॥ 
అస అనుమాని సోచ పరిహరహూ 1 సహిత సమాజ రాజ పుర కరహూ ॥ 2 ॥ 
సుని సురి సహమెఉ రాజకుమారూ 1 పాకే(ఛత జను లాగ అశారూ ॥ 
ధీరజు ధరి భరి Sorc ఉసాసా 1 పాపిని సబహి భాంతి కుల నాసా ॥ 3 ॥ 
Pe కురుచి రహీ అతి తోహీ 1 జనమత కాహె న మారే మోహీ ॥ 
పేడ కాటి త్రం Poa Scop 1 మీన జిఅన నితి బారి ఉలీచా ॥ 4॥ 


మిక్కిలి క్షోభకులోనైన కుమారుని సమాధాన- పజచుటకు కైకేయి ప్రయత్నించెను. దాని వలన 'పుండుపై 
కారము చల్లినట్టు' భరతునకు మిక్కిలి బాధ కలిగెను. కైకేయి పలికెను. “నాయనా! మీ నాయనగారికై 


[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri “a 


404 శ్రీ రామచరిత మానసము 


—————————————————————————————————————————— 
దుఃఖింపకుము. ఆయన పుణ్యమును, యశమును సంపాదించికొనినాడు, విశేషసుఖములను అనుభవఏంచినాడ 
జీవితకాలమున తనజన్మను సార్ధక మొనర్చుకొని కడకు స్వర్గలోకమును జేరినాడు. బాగుగా ఆలోచిం్ని 
విచారమును మాని, రాజ్యపాలనము చేపట్టుము.” ఈ మాటలు చెవిన పడినంతనే భరతుడు తీవ్రమైన (పక్వమైన) 
గాయముపై నిప్పు కణికలు పడినట్టు ఉలిక్కిపడెను. ధైర్యమును వహించి పెద్దగా నిట్టూర్పులు విడిచి, ఇట్లనెను, 
“దుర్మార్గురాలా! నీవు మన వంశమును అన్నివిధములుగా సర్వనాశనము చేసితివి. నీకు ఇంత దురాశయే యున్నచో 
నన్ను పుట్టినప్పుడే ఏల చంపలేదు? నీవు చెట్టునుగొట్టి, దాని ఆకులను తడిపితివి. చేపలను (బ్రతికించుటకై 


చెజువులోని నీటిని తీసి వేసితివి. (చౌ॥ 1-4) 


దో- హంసబంసు SHH జనకు, రామ లఖన సే భాఇ | 
జననీ Src జననీ భఈ, బిధి సన కఛు న బసాఇ ॥ 161 ॥ 


విధాత ఒకవైపున నాకు సూర్యవంశమున జన్మను, దశరథునివంటితండ్రిని, రామలక్ష్మణులవంటి సోదరులను 
'ప్రసాదించినాడు. కాని మజొక వైపున నీ వంటి దుష్టురాలిని తల్లిగా జేసినాడు. విధికెదురీదుట నిప్ప్రయోజనము. 


(దో॥ 161) 


చౌ- జబ తై(కుమతి కుమత జియ(ఠయడః 1 ఖండ ఖండ హొఇ హృదఉ న గయడః ॥ 
బర మాగత మన భఇ నహి( పీరా 1 గరి న జీహ ముహ( పరెఉ న కీరా ॥1 ॥ 
భూప ప్రతీతి తోరి కిమి కీన్హీ 1 మరనకాల బిధి మతి హరి OQ 
బిధిహు(న నారి హృదయ గతి జానీ | సకల కపట అఘ అవగున ఖానీ ॥ 2 ॥ 
సరల సుసీల ధరమ రత రాఊ । సో కిమి జానై తీయ సుభాఊ ॥ 
అస కో జీవ జంతు జగ మాహీ( 1 జెహి రఘునాథ ప్రానప్రియ నాహీ॥3॥ 
భే అతి అహిత రాము తెఉ తోహీ 1 కో తూ అహసి సత్య కహు మోహీ ॥ 
జో హసీ సోహసి మహ మసి లాఈ 1 ఆధి ఓట ఉరి బైఠహి జాఈ ॥ & ॥ 


ఓ దుర్మతీ! నీ మనస్సున ఈ దురాలోచన రాగానే నీ హృదయము ఏల ముక్కలు ముక్కలు గాలేదు? 
వరములడిగినప్పుడు నీ అంతరాత్మ బాధపడలేదా? నీ నాలుక ఎండిపోలేదా? నీ నోటిలో పురుగులుపడలేదా? 
మహారాజు నీ మీద ఎట్టు విశ్వాసమును ఉంచెను? బహుశా మరణకాలమున విధాత ఆయన బుద్దిని అపహరించి 
యుండవచ్చును. స్త్రీ హృదయమును (బ్రహ్మకూడ తెలిసికొనజాలడు. అది పాపములకును కపటములకును, 
దుర్గుణములకును కూడలి. రాజుగారు వట్టి అమాయికుడు, సుశీలుడు, ధర్మపరాయణుడు, ఆయనకు ( 
స్వభావము ఎట్లు తెలియును? ఈ (ప్రపంచములో శ్రీరామచంద్రుని ప్రాణసమముగా ప్రేమించని hss 
చూపుము. అట్టి శ్రీరాముడు నీకు శత్రువాయెనా? ఇంతకూ నీవెవరు? చెప్పుము. నీవు ఎవరైనను సరే- ముఖమున 
మసిపూసికొనుము. నీ ముఖమునే నాకు చూపక నాయెదుట నుండి తొలగి పొమ్ము. (చౌ॥ 1-4) 


దో- రామ బిరోధీ హృదయ Be, ప్రగట కీన్ల బిధి మోహి | 
మో సమాన కో పాతకీ, బాది కహఉ( కఛు తోహి ॥ 162 ॥ 
[1352] 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధాకాండము 405 


శ్రీరామునియెడ వైరభావము కలిగియున్న నీ వంటి స్త్రీకడుపున విధాత నన్ను పుట్టించినాడు. నా వంటి 
మహాపాపి ఎవ్వడును ఉండడు. నీకు ఏమి చెప్పినను వ్యర్ణమే (దో॥ 162) 
చౌ- సుని సత్రుఘున మాతు కుటిలాఈ 1 జరహి( గాత రిస కఛు న బసాఈ ॥ 

తెహి అవసర Sod తహ ఆఈ 1 బసన బిభూషన DOS బనాఈ ॥ 1 ॥ 

of రిస SOG లఖన లఘు భాఈ 1 బరత అనల ఘృత ఆహుతి PSs ॥ 

హుమగి లాత తకి కూబర మారా 1 పరి ముహ భర మహి కరత పుకారా ॥ 2 ॥ 

కూబరటూటెఉ ఫూట కపారూ 1 దలిత దసన ముఖ రుధిర ప్రచారూ ॥ 

ఆహ దఇఅ మై. కాహ నసావా 1 కరత నీక ఫలు అనఇస పావా ॥ 3 ॥ 

సుని రిపుహన లభి నఖ సిఖ ఖోటీ 1 లగే ఘసీటన ధరి ధరి యోఃటీ ॥ 

భరత దయానిధి AD ఛడాఈ । కౌసల్యా పహి( గే దొఉ భాఈ ॥ Au 

కైకేయి కుటిలత్వమునకు శత్రుఘ్నుడుకూడ కోపముతో మండిపడెను. కాని ఏమియు చేయలేకపోయెను. 
అదే సమయమున మంథర విలువైన వివిధ వస్త్రములను, ఆభరణములను ధరించి వచ్చెను. ఆమెరాక శత్రుఘ్నునకు 
అగ్నిలో ఆజ్యము పోసినట్టాయెను. వెంటనే కోపోద్రిక్తుడై వేగముగా ఆమె గూనిపై కాలితో తన్నెను. ఆమె ముఖము 
నేలకు కొట్టుకొని పడిపోయెను. గూని బ్రద్దలాయెను, తలపగిలెను, పండ్లూడెను. నోటినుండిరక్తము కారుచుండెను. 
“అయ్యో దేవుడా! నేనేమిచేసితిని? నేను చేసిన సేవలకు ఇతి ప్రతిఫలమా? అనుచు కేకలుపెట్టెను. అది విని అతడు 
నఖశిఖ పర్యంతము దుష్టురాలైన ఆమె కొప్పును పట్టుకొని ఈడ్చెను. దయాళువైన భరతుడు ఆమెను విడిపించెను. 
ఆ సోదరులిద్దణును కౌసల్యా మందిరమున కేగిరి. (Su 1-4) 


కౌసల్యా భరతుల సంవాదము 


దో- మలిన బసన బిబరన బికల, కృస సరీర దుఖ భార। 
కనక కలప బర BO బన, మానహు( హనీ తుసార ॥ 163 ॥ 
కౌసల్యాదేవివస్త్రములు  మలినములై యుండెను. ముఖము _ వివర్లమైయుండెను, మనస్సు 


వ్యాకులతచెందియుండెను. దుఃఖభారముచే ఆమెశరీరము శుష్కించియుండెను. ఒక బంగారు కల్పలత మంచుచే 
కొట్టబడినట్టు ఆమె తేబోవిహీనయై కన్పట్టెను. (దో॥ 163) 


చౌ- భరతహి GY మాతు Gd PSs | 
దేఖత భరతు బికల భఎ భారీ 1 
మాతు తాత కహ దేహి దెఖాఈ | 
కైకళ కత జనమీ జగ మారూూ | 
కుల కలంకు జెహి( జనమెడ మోహీ | 
కో తిభువన మొహి సరిస అభాగీ | 


మురుఛిత అవని పరీ రుఇ( ఆఈ ॥ 


పరే SOS తన దసా బిసారీ ॥1॥ 
కహ సీయ రాము లఖిను O'S భాఈ ॥ 
జౌ. జనమి త భఇ కాహె న భార్లూ ॥ 2 ॥ 
అపజస భాజన ప్రియజన ద్రోహీ ॥ 
గతి అసి SO మాతు Ber ohn 3 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri se 


406 శ్రీ రామచరిత మానసము 

రత కంచ ైతలతతతతతతతతతతతతవవావా య్య 
పితు సురపుర బన రఘుబర కేతూ 1 మై( కేవల సబ అనరథ హేతూ ॥ 
AK మొహి భయజ( చేను బన ఆగీ 1 దుసహ దాహ దుఖ Gras wh ॥ 4 


భరతుని చూడగనే ఆమె లేచి పరుగెత్తుకొని వచ్చెను. కాని తలతిరుగటచే మధ్యలోనే మూర్చిల్లి నేలపైబడెన్స, 
అదిచూచి భరతుడు మిగుల వ్యాకులుడై, తనస్థితినిగూడ Seow, ఆమె పాదములపై బడెను. అతడిట్టడిగెను, 
“అమ్మా! నాన్న గారెక్కడ? వారిని చూపుము. సీతాదేవియు, నా సోదరులిద్దజును ఎక్కడ? ఈ లోకములో కైకేయి 
ఏల జననమందినది? జన్మించినను గొడ్రాలుగా ఏల ఉండలేదు. ఆమె కడుపున పుట్టిన నేరమునకు నేను అపకీర్తి 
పాలైతిని, ప్రియజనులకు (ద్రోహినైతిని, వంశకళంకితుడనైతిని. అమ్మా! ముల్లోకములలో నా వంటి దురదృష్ట 
వంతుడు ఉండడు. నామూలముననే నీకు ఈ దుర్దశ ప్రాప్తించినది. తండ్రిగారు స్వర్గములో, రఘువంశశ్రేష్టుడైన 
శ్రీరామచంద్రుడు వనములలో ఉన్నారు. కేతుగ్రహము వలె నేను ఈ అనర్థములకు కారణమైతిని. ఇంక నా (బ్రతుకే 
వ్యర్థము. వంశవనమునకు నేను అగ్నినైతిని. భరింపరాని దావాగ్నికిని, దుఃఖములకును, పాపాలకును కారకుడనైతిని. 


(చౌ॥ 1-4) 


దో- మాతు భరత కే బచన మృదు, సుని HA ఉరీ సారి | 
లిఏ ఉఠాఇ omg ఉర, లోచన మోచతి బారి 1641 


కలతచెందినభరతునిమార్దవవచనములను విని, కౌసల్యాదేవి తనవేదనను తమాయించుకొని, లేచి 
కూర్చొనెను. ఆమె భరతుని లేవనెత్తి తనహృదయమునకు హత్తుకొనెను. ఆమె కన్నులలో నీరు నిండెను. 
(దో॥ 164) - 


చౌ- సరల సుభాయ మాయ హియ( లాఏ 1 అతి హిత మనహు రామ 98 ఆఏ ॥ 

BBS బహురి ops లఘు భాఈ 1 సోకు సనేహు న హృదయ సమాఈ 11 ॥ 

BH సుభాఉ కహత సబు కోఈ । రామ మాతు అస కాహె న హోఈ ॥ 

మాతా. భరతు గోద బైఠారే । ఆసు Fo) మృదు ass ఉచారే ॥ 2 ॥ 

అజహు( బచ్చ బలి దీరజ ధరహూ 1 కుసమడి సముయి సోక పరిహరహూ ॥ 

జని మానహు హియ( హాని గలానీ 1 కాల కరమ గతి అఘటిత జానీ ॥ 3 ॥ 

కాహుహి దోసు దేహు జని తాతా । భా మొహి సబ బిధి బామ బిధాతా ॥ 

జో ఏతెహు. దుఖ మోహి Bur 1 అజహు( కొ జానఇ కా తెహి భావా ॥ 4 ॥ 

సరళ స్వభావయైన కౌసల్యాదేవి శ్రీరాముడే వనమునుండి తిరిగివచ్చినట్లు భావించి, అత్యంత ప్రేమలో 
భరతుని తనఅక్కున జేర్చుకొనెను. పిమ్మట లక్ష్మణానుజుడైన శత్రుఘ్నుని కౌగిలించు కొనెను. ఆమెహృదయము లో 
ప్రేమశోకములు ఉప్పాంగెను: కౌసల్య స్వభావము నెణీంగిన వారు “ఆమె శ్రీరాముని తల్లిగదా! అందులకే ఆమె ప్రేమ 
స్వరూపిణి” అని పల్కుచుండిరి. ఆమె భరతుని తన యొడిలో కూర్చుండ బెట్టుకొని, అతని కన్నీరు; తుడిచి, 


* హించి, 
తనునయించుచు మృదువుగా ఇట్లు పలికెను. “కుమారా! ధైర్యముగా నుండుము. ఇది అపత్కాలమని[గ్రబాం 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ots 47 


శోకమును మానుము. SOSH NS అనివార్యము. దీనిని (గ్రహించి, హృదయములో హానికి, గ్లానికి తావీయ వలదు. 
౧ 

నాయనా! ఎవ్వరినీ దోషిగా భావింప రాదు. విధాత నాకన్ని విధములుగా ప్రతికూలుడైనాడు. ఇంత దుఃఖములోగూడ 

నాకు మరణమును ఇయ్యలేదు. అతని నిర్ణయమేమో? ఇంకను అతడు ఏమి చేయదలచినాడో? ఎవరికి తెలియును? 


(చౌ॥ 1-4) 


దో- పితు ఆయస భూషన wos, తాత తజే రఘుబీర । 
బిసమఉ హరషు న హృదయ Soo, పహిరే బలకల చీర ॥ 165 ॥ 


నాయనా! తండ్రిగారి ఆజ్ఞ ప్రకారము శ్రీరఘువీరుడు భూషణములను, వస్త్రములను త్యజించి, వల్కలములను 
ధరించినాడు. ఆతని హృదయములో హర్షవిషాదములు లేవు. (దో॥ 165) 


చౌ- ముఖ ప్రసన్న మన రంగ న రోషూ 1 సబ కర సబ OG కరి పరితోషూ ॥ 
చలే DBS సుని సియ సంగ లాగీ 1 రహణఇ న రామ చరన అనురాగీ ॥ 1 ॥ 
సునతహి( లఖను చలే SO సాథా 1 రహహి( న జతన కిఏ రఘునాథా ॥ 
తబ రఘుపతి సబహీ సిరు నాఈ 1 చలే సంగ సియ అరు లఘు భాఈ ॥ 2 ॥ 
రాము లఖను సియ బనహి సీధాఏ 1 Kade న సంగ న ప్రాన పఠాఏ ॥ 
యహు సబు భా ఇన్హ ఆంఖిన్ల ఆగే. 1 తఉ న తజా తను జీవ అభాగే॥ 3 ॥ 
మొహి న లాజ నిజ నేహు నిహారీ 1 రామ సరిస సుత మై మహతారీ ॥ 
Zo నురై భల భూపతి జానా । మోర హృదయ సత కులిస సమానా ॥ 4 ॥ 


అతనిముఖము ్రసన్నముగానుండెను, ఎవ్వరిపైనను ఆసక్తి గాని, ద్వేషముగాని లేవు. అందథినీ అన్ని 
విధములుగా సంతృప్తి పణచి, వనములకుబోయెను. శ్రీరామునిచరణములపై మిక్కిలి అనురక్తిగల సీతయు ఆతనిని 
అనుసరించెను. లక్ష్మణుడును వారివెంట వెళ్లెను, ఆతనిని ఆపుటకు శ్రీరాముడు ఎంతగా ప్రయత్నించినను అతడు 
ఆగలేదు. అందటికిని శిరసా ప్రణమిల్లి, శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సహితుడై బయలు దేటెను. ఈ విధముగా 
వారు వనములకు వెళ్లిరి. వారితోనేనుగాని, నా ప్రాణములుగాని పోవుట జరుగ లేదు. ఇదియంతయు నా కనుల 
ముందే జరిగినను అభాగ్యురాలినైన నా ప్రాణములు మాత్రము నా శరీరమును వదల లేదు. రాజుగారు మాత్రము 
జీవించుట, మరణించుట అనువానిని చక్కగా ISAS. నా హృదయము మాత్రము వజ్రముకంటెను వందరెట్లు 
కఠినాతికఠినమైనది. ఇట్టినేను రాముని వంటి పుత్రునకు తల్లిని. నా ప్రేమపై నాకు సిగ్గువేయుటలేదు. (Tu 1-4) 


దో- కౌసల్యా కే బచన సుని, భరత సహిత రనివాసు 1 
బ్యాకుల బిలపత రాజగృహ, మానహు( BY నెవాసు ॥ 166 ॥ 


కౌసల్య వచనములను విని, భరతుడును, ఇతర రాణి వాసమువారును శోక విహ్వలులైరి. రాజ భవనము 
శోకమునకు ఆవాసమయ్యెను. (దో॥ 166) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri క్యా 


408 శ్రీ రామచరిత మానసము 


SSS SSS eee 


చౌ- బిలపహి( బికల భరత Pa WSs 1 కౌసల్యా Od హృదయ లగాఈ ॥ 
భాంతి అనేక భరతు సమురూఏ 1 కహి బిబేకమయ బచన సునాఏ ॥ 1 1 
భరతహు( మాతు సకల సమురూఈ( 1 కహి HOS స్రుతి కథా సుహాఈ( ॥ 
So DIPS సుచి సరల సుబానీ 1 బోలే భరత SO జుగ పానీ ॥ 2॥ 
జే అఘ మాతు పితా సుత మారే. 1 WR గోఠ మహిసుర పుర Sc ॥ 
జే అఘ తియ బాలక బథ {3c 1 మీత మహీపతి మాహుర దీన్నే(॥ 3 ॥ 
జే పాతక ఉపపాతక అహహీ( 1 కరమ బచన మన భవ కబి కహహీ( ॥ 
తే పాతక Bor హోహు( బిధాతా 1 Fc cos హోఇ మోర నుత మాతా ॥ క ॥ 


భరత శత్రుఘ్నులు వ్యాకులపాటుతో విలపింపసాగిరి. కౌసల్య వారిని అక్కున జేర్చుకొని, ఓదార్చుచు వివేక 
యుక్తమైన పెక్కు వచనములను పలికెను. భరతుడును వేద పురాణములలోని అనేక (ప్రస్తావనలతో రాజమాతలను 
ఓదార్చి, చేతులు జోడించి, నిష్కపటముగా బుజుభావముతో పలికెను. “ఓ విధాతా! ఒకవేళ నా సమ్మతితో ఈ పని 
జరిగియున్నచో తలిదం'డ్రులను, పుత్రులను చంపిన పాపము, గోశాలలను, బ్రాహ్మణా[గ్రహారములను తగుల బెట్టిన 
పాపము, (స్త్రీ శిశు హత్యాపాపము, మిత్రునకును, రాజునకును విషమిచ్చిన పాపము మనోవాక్కర్మలచే చేసెడి 
పాపములన్నియును- నాకు అంటునుగాక. (చౌ॥ 1-4) 


దో- జే పరిహరి హరి హర WSS, భజహి( భూతగన ఘోర । 
Bir కఇ గతి మొహి దేఉ OO, Pc జననీ మత మోర ॥ 167 ॥ 


మాతా! ఈ కుట్రలో నాకు భాగమున్నచో శ్రీహరిని, పరమేశ్వరుని వదలి, భయంకరములైన 
భూతప్రేతములను పూజించువారికి పట్టెడిగతి నాకు ప్రాప్తించు గాక. (దో॥ 167) 


చౌ- బేచహి( బేదు ధరము దుహి లేహీ(  పిసున పరాయ పాప కహి దేహీ ॥ 
కపటీ కుటిల కలహప్రియ క్రోధీ । బేద బిదూషక Dds బిరోధీ ॥1॥ 
SD లంపట లోలుపచారా । జే తాకహి( పరధను పరదారా ॥ 
పావౌ( Foc OS, కై గతి ఘోరా 1 జౌ జననీ యహు సమ్మత మోరా ॥ 2॥ 
జే నహిం సాధుసంగ అనురాగే 1 పరమారథ పథ బిముఖ అభాగే ॥ 
జే న భజహీ( హరి నరతను సాఈ । ASE న హరి హర సుజసు సాహాఈ ॥ 3 ॥ 
తజి శ్రతిపంథు బామ పథ చలహీ( 1 బంచక బిరచి బేష జగు ఛలహీ(॥ 
BS, కై గతి మొహి సంకర దేఊ । జననీ జౌ. యహు జానౌం భేఊ ॥ 4 ॥ 


ను 
అమ్మా! ఈ కుట్రలో నాకు భాగమున్నట్టయితే వేదములను విక్రయించువారు, ధర్మము పేర త 
మైసగించు. వారు, చాడీలు చెప్పెడివారు, పరదూషణ చేయువారు, కపటులు, కుటిలురు, మోసకారులు, పోట్లొ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


OH 8 


వారు, కోపిష్టులు, వేదనింద, పరిహాసములను చేయు వారు, లోకవిరోధులు, వ్యభిచారులు, చంచలస్వభావులు, 
పరస్త్రీలను, పరధనమును అపహరింప జూచువారు, పొందెడి దుర్గతి నాకు పట్టుగాక. అంతేగాక తల్లీ! సజ్జన 
సాంగత్యమునకు ఇష్టపడని వారు, పరమార్థమునకు విముఖులు, మానవజన్మనెత్తి హరిని భజింపని వారు, హరి 
హరుల గుణగానమునకు ఆనందింసనివారు, వైదికమార్గములను వదలి, వామమార్గములను అనుసరించువారు, 
కపటవేషములను ధరించి ధనార్జన చేయువారు, పొందెడి దురవస్థలను శంకరుడు నాకు ప్రసాదించు గాక, 


(చౌ॥ 1-4) 


దో- మాతు భరత కే బచన సుని, BB సరల సుభాయ(। 
కహతి రామ ప్రియ తాత తుమ్ము, సదా బచన నున Sctocu 168 ॥ 


భరతునినిష్కపటములైన స్వాభావికవచనములను విని, కౌసల్యాదేవి “నాయనా! నీవు త్రికరణ శుద్దిగా సర్వదా 
శ్రీరామునకు ప్రీతిని గూర్చువాడవు. (శ్రీరామునకు ప్రీతిపాత్రుడవు)” అని పలికెను. (దో॥ 168) 


చౌ- రామ ప్రానహు Te ప్రాన HANG: తున్న రఘుపతిహి ప్రానహు తే( ప్యారే ॥ 
బిధు బిష SB BB హిము ఆగీ sg బారిచర బారి బిరాగీ ॥1॥ 
భఏ( గ్యాను బరు DBS మోహూ 1 తుమ్మ రామహి ప్రతికూల న హోహూ ॥ 
స 


స్తా 
మత HENS యహు జో జగ కహహీ( 1 సో సపనెహు( సుఖ సుగతి న లహహీ(॥ 2 ॥ 
అస కహి మాతు భరతు హియ(లాఏ 1 థన పయ (స్రవహి( నయన జల Po ॥ 
కరత బిలాస బహుత ఎహి భాతీ 1 Bic బీతి గఈ సబ రాతీ ॥ 3 ॥ 
బామదేఉ వసిష్ట తబ 31 సచివ మహాజన సకల బొలాఏ ॥ 


ముని బహు భాంతి భరత ఉపదేసే 1 కహి పరమారథ బచన సుదేసే ॥ 4 ॥ 


“శ్రీరాముడు నీకు ప్రాణములకంటెను ప్రియమైనవాడు. అట్టే శ్రీరామునకు నీవు ప్రీతి పాత్రుడవు. చంద్రుడు 
విషమును వెదజల్లవచ్చును, మంచు మంటలను చిమ్మవచ్చును, జలచరములు  జలములయెడ విముఖత 
చూపవచ్చును, జ్ఞానులైనప్పటికినీ వారు మోహమునకు దూరము కాలేకపోవచ్చును, కాని ఎట్టి పరిస్థితులలోను నీవు 
శ్రీరామునకు (ప్రతికూలుడవు కానే కావు. ఈ కుట్ర నీ సమ్మతితో జరిగినదని భావించిన వారికి ఈ జగత్తులో 
పుట్టగతులుండవు. వారికి కలలోగూడ సుఖశాంతులుండవు.” ఇట్లు పలికి, కౌసల్య భరతుని అక్కున జేర్చుకొనెను. 
ఆమెకు స్తన్యములు (చనుబాలు) HIBS. నేత్రములు అశ్రుపూర్ణములాయెను. ఈ విధముగా వారు 
విలపించుచుండగా ఆ రాత్రి గడిచెను. ఉదయముననే వామదేవుడును వసిష్టుడును అచటికి వచ్చిరి. వారు 
మంత్రులను, నగరములోని (ప్రముఖులను పిలిపించిరి. పిమ్మట వసిష్టమహర్షి సందర్భోచితములైన పరమార్ధ 
విషయములను BOD, భరతునకు అనేకములైన ఉపదేశములను ఇచ్చెను. (Fu 1-4) 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri ష్‌. 


410 శ్రీ రామచరిత మానసము 


భరతుడు తండ్రికి అంత్య సంస్కారములను ఆచరించుట 


దో- తాత హృదయ. ధీరజు ధరహు, కరహు జొ అవసర ఆజా । 
ఉరే భరత గుర బచన సుని, కరన SWS Sao సాజు ॥ 169 ॥ 


వసిష్ట మహర్షి “నాయనా! ధైర్యమును వహించి, ఇప్పుడు చేయవలసిన విధులను ఆచరింపుము”- అని 
పలికెను. గురువుగారి మాటలను విని, భరతుడు లేచి, తండ్రిగారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయవలసినదిగా 
తగినవారితో పలికెను. (దో॥ 169) 


చౌ- నృపతను BS DOS OL TH 1 పరమ DOG DSRS. బనావా ॥ 
గహి పద భరత మాతు సబ రాఖీ | రహీం రాని దరసన అభిలాషీ ॥ 1 ॥ 
చందన అగర భార బహు ఆఏ 1 అమిత అనేక సుగంధ సుహాఏ ॥ 
సరజు తీర రచి చితా బనాఈ | జను సురపుర సోపాన సుహాఈ ॥ 2 ॥ 
ఎహి బిధి దాహ క్రియా సబ §Q 1 బిధివత WR తిలాంజులి OQ. 
సోధి సుమృతి సబ BS పురానా । కీన్హ భరత దసగాత బిధానా ॥ 3 ॥ 
జహ( జస మునిబర ఆయసు దీన్హా 1 తహ( తస సహస భా(తి సబు కీన్లా॥ 


భఏ బిసుద్ద BD సబ దానా । ధేను బాజి గజ బాహన నానా॥ 4 i 


వేదోక్తముగా రాజుగారికళేబరమునకు స్నానాదివిధులు నిర్వహింపబడెను. పిదప విచిత్రముగా నిర్మింపబడిన 
విమానమున రాజమర్యాదలతో ఆకళేబరము, సరయూనదీతీరమునకు చేర్చబడెను. భరతుడు తల్లులకు 
పాదాభివందనము చేసి, సహగమనము చేయకుండ వారిని ఆపెను. వారును శ్రీరాముని దర్శనాభిలాషులై 
నిలిచిపోయిరి. చందనము, అగరు మొదలగు అనేకసుగంధ(ద్రవ్యములు అచటికి తీసికొనిరాబడెను సరయూతీరమున 
DB ఏర్పాటు చేయబడెను. అది స్వర్గమును అధిరోహించుటకు 'నిచ్చెనియా అనునట్టుండెను. 
దహనసంస్కారములు ముగిసినపిదప విధ్యుక్తముగా అందణును స్నానములుచేసి, తిలాంజలులను అర్పించిరి. (శ్రుతి 
స్మృతి, పురాణములలో చెప్పబడిన రీతిగా పదిరోజుల కార్యక్రమములను భరతుడు సక్రమముగా నిర్వర్తించెను. 
వసిష్టనిఆజ్ఞలను అన్నింటిని భరతుడు చక్కగా నెజవేర్చెను. శుచియైన పిమ్మట అతడు అనేక దానములను చేసెను. 
గోవులు, గుజ్జములు, ఏనుగులు అనేక వాహనములు- (au 1-4) 


దో- సింఘాసన భూషన బసన, OS) GID ధన ధామ! 
ల 
AD భరత లహి భూమిసుర, భే పరిపూరన కామ ॥ 170" 


లను చేసెను. 


సింహాసనములు, ఆభరణములు, అన్నవస్త్రములు, భూములు గృహములు, మున్నగు దానము శాన 
(6° 1 


ఆదానములతో (బ్రాహ్మణులు సంతృప్తులైరి. 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


అయోధాకాండము 411 


చౌ- పితు హిత.భరత 8D జసి కరనీ 1 సో ముఖ లాఖ జాఇ నహి( బరనీ 1 
సుదిను సోధి మునిబర తబ ఆఏ 1 సచివ మహాజన సకల బొలాఏ ॥1॥ 
BS రాజసభా. సబ జాఈ । పఠఏ బోలి భరత దొఉ భాఈ ॥ 
భరతు బసిష్ట నికట BOS 1 నీతి ధరమమయ ads Gard ॥ 2 ॥ 
ప్రథమ కథా సబ మునిబర బరనీ 1 కైకఇq కుటిల $2, 232 కరనీ ॥ 
౧ భూప ధరముబ్రతు సత్య SOW 1 జెహి( తను పరిహరి ప్రేము నిబాహా ॥ 3 ॥ 
> కహత రామ గున bo సుభాఊ 1 సజల నయన పులకెఉ మునిరాఊ ॥ 
బహురి లఖన సియ ప్రీతి బఖానీ 1 BY సనేహ మగన ముని గ్యానీ ॥ &॥ 
భరతుడు తండ్రిగారిఅంత్య [క్రియలను విధివిధానముగా ఆచరించిన రీతియు, ఆతడు చూపిన భక్తి 
ఢ్రద్దలును జాఘనీయములు. పిదప ఒక శుభదినమున వసిష్టుడు మంత్రులను, విశిష్ట పౌరులను పిలిపించెను. 
అందజును రాజసభలో ఆసీనులైనపిదప వసిష్టుడు భరత శత్రుఘ్నులను పిలిపించెను. భరతుని తనయొద్ద 
కూర్చుండబెట్టుకొని, పెక్కు నీతులను, ధర్మములను ఉపదేశించెను. మొదట ఆ మహాముని కైకేయినడిసిన 
కుటిలకార్యములను వివరించెను. అనంతరము రాజుగారి ధర్మవ్రతమును, సత్యనిష్టను (ప్రశంసించెను. రాజుగారి ఈ 
ప్రాణత్యాగము ఆయనకు శ్రీరామచంద్రుని పైగల MESH సూచించుచున్నదని అతడు పేర్కొనెను. 
శ్రీరామచంద్రునిగుణశీలస్వభావములను వర్లించుచుండగా మునీశ్వరుని నేత్రములు అశ్రుపూరితములాయెను, 
శరీరము గగుర్పొడిచెను. శ్రీరామునియెడ సీతాలక్ష్మణుల ప్రేమను వర్లించుచు ముని శోకస్నేహములలో 
మునిగిపోయెను. (చౌ॥ 1-4) 


భరతునకు నసిష్టుని ఉపదేశము 


దో- సునహు భరత భావీ ప్రబల, DOP కహెఉ మునినాథ | 
హాని లాభు జీవను మరను, జసు అపజసు OO హాథ ॥ 171 ॥ 


© వికల మనస్కుడైన వసిష్టుడు ఇట్లు పలికెను. “భరతా! వినుము. విధి చాల బలీయమైనది. హానివృద్దులు, 
జీవన-మరణములు, కీర్తి-అపకీర్తులు విధి అధీనములు. (దో॥ 171) 


చౌ- అస బిచారి కెహి దేఅ దోసూ 1 బ్యరథ కాహి పర కీజిల రోసూ ॥ 
తాత బిచారు కరహు మన మాహీ( 1 BS జోగు దసరథు నృపు నాహీ( ॥ 1 ॥ 
సోచిఅ DS జౌ BS బిహీనా 1 తజి నిజ ధరము బిషయ లయలీనా ॥ 
సోచిఅ నృపతి జొ నీతి న జానా । జెహిన ప్రజా ప్రియ ప్రాన సమానా ॥ 2 ॥ 
Bde బయసు కృపన ధనవానూ 1 జో న అతిథి సిన భగతి సుజానూ ॥ 

'“సోచిఅ సూద్రు DS అవమానీ 1 ముఖర మానప్రియ mys గుమానీ ॥ 3 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-O. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri ఖ్‌. 


412 శ్రీ రామచరిత మానసము 
ee 
సోచిఅ WI పతి బంచక నారీ 1 కుటిల కలహప్రియ ఇచ్చాచారీ i 
సోచిఅ బటు నిజ బ్రతు పరిహరఈ 1 జో Sorc గుర ఆయసు అనుసరఈ ॥ 4 ॥ 


ఈ విషయములను (గ్రహించినచో ఎవ్వరినీ దోషిగా ఎంచరాదు, కోపగింపరాదు. దీనిని సావధానముగా 
ఆలోచింపుము. దశరథునికై విచారపడవలదు. వేదవిజ్ఞానహీనులై తమ విధ్యుక్త ధర్మములను వదలి, విషయ 
భోగములలో మునిగిన (బ్రాహ్మణులకై విచారపడవలెను. నీతికిని ధర్మములకును తిలోకములిచ్చి, ప్రజలను 
ప్రాణసమానముగాచూడనిరాజులకై విచారపడవలెను. ధనవంతులైనను లోభులై, అతిథి సత్కారములను, 
శివపూజలను చేయని వైశ్యులకై విచారపడవలెను. (బ్రాహ్మణులను అవమానపజుచుచు వాచాలురై, తమ గౌరవము, 
జ్ఞానమునందు మాత్రమే అభిమానముగల శూ[ద్రులకై విచారపడవలెను. పతిని మోసగించు కుటిలస్వభావురాలు, 
కలహషప్రియ, స్వేచ్చాచారిణి, ఐన SE విచారపడవలయును. (బ్రహ్మ చర్య (వ్రతమును వదలి, గురునాజ్ఞను 
ఆచరింపని (బ్రహ్మచారికై విచారపడవలెను. (చౌ॥ 1-4) 


దో- సోచిఅ గృహీ జొ మోహ బస, కరఇ కరమ పథ త్యాగ | 
సోచిఅ జతీ ప్రపంచ రత, బిగత DBS బిరాగ॥172॥ 


మోహవశమున కర్మమార్గమునువదలిన గృహస్టునకై, వివేకవైరాగ్యహీనుడై మాయా ్రపంచమగ్నుడైన 
సన్న్యాసికై విచారపడవలెను. (దో॥ 172) 


చౌ- వైఖానస Fg BE జోగూ 1 తపు బిహాఇ జెహి భావఇ భోగూ ॥ 
సోచిఅ పిసున అకారన SS 1 జనని జనక గుర బంధు బిరోధీ ॥ 1॥ 
సబ DO సోచిఅ పర అపకారీ 1 నిజ తను పోషక నిరదయ భారీ ॥ 
సోచనీయ సబహీ( DO సోఈ | SS PS ఛలు హరి జన హోఈ ॥ 2 ॥ 
సోచనీయ నహి. కోసలరాఊ 1 భువన చారిదస ప్రగట ప్రభాఊ ॥ 
భయడి న oie న అబ హొనిహారా 1 భూప భరత జస పితా తుమ్హారా ॥ 3 ॥ 
DO హరి హరు సురపతి దిసినాథా । బరనహి( సబ దసరథ గున గాథా ॥ 4 il 
తన తపస్సులను మాని, భోగలాలసుడైన వాన(ప్రస్థునకై విచారపడవలయును. చాడీలను చెప్పిడివా a 
అకారణముగ కోపగించువారు, తలిదం|డ్రులను గురువులను సోదరులను బంధువులను ద్వేషించు వారు hrs: 
వారికై విచారపడవలెను. ఇతరులకు కీడు తలపెట్టుచు తమఉదరపోషణార్థమైజీవించు నిర్ణయులకై మా 
కపటస్వభావముగలిగిన హరిభక్తి హీనులకై విచారపడవలెను. కాని పదునాలుగు లోకములయందు. కీక్తిగొం 
ల 
కోసలాధిపతి దశరథునికై విచారపడనవసరమేలేదు. మీ తండ్రివంటి మహారాజు భూత, వర్తమాన man 
ఇంతవటకును ఉండలేదు. ఇక ముందు GOGH Go, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రాది Asoo = 4) 
గుణములను కీర్తించెదరు. అ 


Bhuvan Vani Trust, Lucknow 


CC-0. In Public Domain. Digitized By Sarayu Foundation Trust and eGangotri 


ergot 4 


దో- కహహు తాత కహి భాంతి SS, కరిహి బడాఈ తాసు 1 
రామ లఖన తుమ్మ సత్రుహన, సరిస సుఅన సుచి జాసు ॥ 173 ॥ 


నాయనా! రామలక్ష్మణులను, శత్రుఘ్నుని, నిన్ను కుమారులనుగా గన్న ఆయన గొప్పదనమును ఎవరు 
వర్షింపగలరు? నీవే తెలుపుము. (దో॥ 173) 


చౌ-సబ ప్రకార భూపతి బడభాగీ 1 బాది బిషాదు కరిఅ తెహి లాగీ ॥ 

యహ సుని సము సోచు పరిహరహూ 1 సిర ధరి రాజ రజాయసు కరహూ ॥ 1 ॥ 

రాయ( రాజపదు తుమ్మ కహు( దీన్హా 1 పితా బచను ఫుర చాహిఅ కీన్హా I 

SB రాము జెహి. బచనహి.లాగీ 1 తను పరిహరెఉ రామ బిరహాగీ ॥ 2 ॥ 

నహి బచన ప్రియ నహి( ప్రియ PPO 1 కరహు తాత dd బచన ప్రవానా ॥ 

కరహు సీస ధరి భూప రజాఈ 1 హళఇ తుమ్మ కహ( సబ భా(తి భలాఈ ॥ 3 ॥ 

పరసురామ పితు అగ్యా రాఖీ 1 మారీ మాతు లోక సబ సాఖీ ॥ 

తనయ జజాతిహి Paso దయఊ 1 పితు అగ్యా( అఘ అజసు న భయఊ ॥ 4 ॥ 

రాజుగారు అన్నివిధములుగా అదృష్టవంతులు. ఆయన Seat విచారింప వలదు. సావధానముగా ఆలోచించి, 
ఊరటను పొంది, రాజాజ్ఞను శిరసావహింపుము. ఆయన రాజ పదవిని నీకు ఇచ్చినాడు. ఆయనను గౌరవింపవలెను. 
సత్యవాక్య పాలనకొటికే శ్రీరాముని వనవాసమునకు పంపినారు. శ్రీరాముని వియోగాగ్నికి తన ప్రాణములను 
ఆహుతిగా నిచ్చినారు. రాజుగారికి ప్రాణములకంటెను సత్యవాక్పరిపాలనమే ప్రియమైనది. కనుక నాయనా! ఆయన 
మాటను నిలబెట్టుము. రాజాజ్ఞను శిరసావహింపుము. దీనివలన నీకు మేలుకలుగును. పరశురాముడు తండ్రిగారి 


ఆజ్ఞను పాలించి, తల్లిని గూడ వధించెను. లోకములన్నియు దీనికి సాక్షులే, యయాతి పుత్రుడు తన యౌవనమును 
తండ్రికి ఇచ్చెను. పి(త్రాజ్ఞాపరిపాలనమువలన వారికి పాపముగాని, అపకీర్తిగాని రాలేదు. (చౌ॥ 1-4) 


దో- అనుచిత ఉచిత బిచారు తజి, జే పాలహి( పితు బైన। 
తే భాజన సుఖ సుజస కే, బసహి( అమరపతి ఐన ॥ 174 1 


ఉచితానుచితములనుగూర్చి విచారింపక తండ్రి యాజ్ఞను పాలించు వారు లోకములో కీర్తి (ప్రతిష్టలను, 
సుఖమును పొందెదరు. కడకు స్వర్గధామమును చేరెదరు. (దో॥ 174) 


చౌ- అవసి నరేస బచన ఫుర కరహూ । సాలహు ప్రజా సోకు పరిహరహూ ॥ 
సురపుర నృపు పాఇహి పరితోషూ 1 తుమ్మ కహు( సుక్ళతు సుజసు నహీ( దోషూ ॥ 1 ॥ 
BS DAS సమ్మత సబహీ కా । Bir పితు దేఇ సా పానఇ టీకా ॥ 
కరహు రాజు పరిహరహు గలానీ 1 మానహు మోర బచన హిత జానీ ॥ 2 ॥ 


Bhuvan Vani Trust, Lucknow 
SOE ae ee ee ల 


